యరవరానఖి మాటలు 


(Dictionary of Quotations from Telugu Literature) 


సంకలన కర్త, సంపాదకుడు 
బూదరాజు రాధాకృష్ణ 


| 
Publications 
2004 


యరవరాని మాటలు 


(Dictionary of Quotations from Telugu Literature) 


సంకలన కర్త, సంపాదకుడు 
బూదరాజు రాధాకృష్ణ 


షా 


Publications 
2004 


maravaraani 02220210 
(Un forgettable Words) 


Compiled and Edited by 
Budaraju Radha Krishna 


© Author 
FirstPublished: April,2004 


Printed & Published by: 
Budaraju Radha Krishna 
104, Divya Classic 
Plot No. 38 & 39, Kalyan Nagar (Phase Il) 
Hyderabad - 500018; Ph: 23836697 


Printed at : 
Akruthi Offset Printers 
H.No. 1-1-191/A, Chikkadpally 
Hyderabad - 500 020; ©: 040-2766 4525 


For Copies: 

అ MediaHousePublications 
1-9-289/4, Behind Post Office 
Vidyanagar, Hyderabad - 500 044 
©: 040-2760 7307 


అ Visaalaandhra Book House 
అ Navodaya Book House 


Street Opp. to Arya Samaj Mandir 
Kachiguda, Hyderabad - 500 027 


Price: Rs. 150 
Us$20 


పరిచయం 


నేన్నయనాటి నుంచి నేటిదాకా వచ్చిన సాహిత్యంలోనుంచి మరపురాని; మరవరాని మాట 
లను ఏర్చి కూర్చి భిన్న శీర్షికలకింద అమర్చి ప్రచురిస్తున్న సంకలన (గ్రంథ మిది. తెలుగు 
వాజ్మయంలో ఈ తీరు గ్రంథాల్లో ఇదే మొట్టమొదటిదీ - విస్తృతమయిందీని. అయితే ఇది 
సర్వసమగ్ర మని చెప్పుకోవటంలేదు. జీవద్భాషాసాహిత్యాల విషయంలో సమగ్రత అనే 
మాట అర్థరహితం. విస్తృతికికూడా పరిమితి లేదు. మొత్తం సాహిత్యాన్ని గాలించే అవకాశం 
గాని, అవసరంగాని లేదు. ఒకవేళ అలా చేద్దామన్నా మన సాహిత్యమంతా ఏ గ్రంథాలయం 
లోనూ లభించటంలేదు. లభించదు. ఉన్నంతలో సాధ్యమయినంతలో ఇదే విస్తృత (గ్రంథం. 

మొదట సుప్రసిద్ధ రచయితల గ్రంథాలన్నీ సేకరించాలని సంకల్పించా. అది సాధ్యపడ 
లేదు. అవన్నీ దొరికేదాకా వేచివుంటే అస లీసంకలనం తయారయ్యేడే కాదు. గ్రంథా 
లయాల్లో, మిత్రుల దగ్గర, సొంత సేకరణలో అప్పటప్పటికి అందుబాటులో ఉన్న సాహిత్యాన్ని 
నవల, కథ, కథానిక, కవిత వగైరా '్రక్రియాభేదాలతో నిమిత్తం లేకుండా రచయితల 
ప్రసిద్ధిని, ప్రచార శక్తిని, బిరుదాలను, పదవులను, అధికారాలను పాటించకుండా సేకరించి, 
చదివిన అయిదారు వేల చిన్నా పెద్దా గ్రంథాలనుంచి, 475 మందికిపైగా రాసిన రచనల 
నుంచి ఎంపిక చేసిన మరవరానిమాట లిందులో ఉన్నాయి. జానపదగేయాలకు, అనేక 
చాటువులకు, సామెతలకు (గ్రంథకర్త లెవరో తెలియదు. సామెతలను పేర్మొని, తక్కినవాటిని 
అజ్ఞాతకవి రచనలుగా పరిగణించా. సంవత్సరం క్రితం (1990 నాటికి) సేకరించిన 
మాటలు రెండు వందల మంది రచయితలవైతే గ్రంథపరిమితి ఇప్పటికి రెండింతలకు 
పైగా పెరిగింది. 

సాహిత్యంలో అర్థాంతరన్యాసాలుగా, కేవలం నీతిబోధకాలుగా ఉన్న వాక్యాలన్నీ ప్రచు 
రించా లనుకోలేదు. మానవజీవితంలో ఎదురుపడే ప్రతిసమస్యనూ ప్రస్తావించే ప్రసంగా 
లుంటే బాగుంటుం దనుకున్నా అయితే తెలుగు రచయితల దృక్పథం, అభిరుచి, రచనా 
ధర్మం, పాత్ర చిత్రణ వగైరాలు ఆపేక్షించిన వైవిధ్యం నాకు ప్రసాదించలేదు. కవి, కవిత, 
స్రీ ప్రేమ, జీవితం వంటి సర్వసాధారణ విషయాలను ప్రస్తావించిన వాళ్ళ సంఖ్య అపారం. 
నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలనూ ఆధునిక సమాజం సంభావించే విషయాలనూ 
విమర్శించిన, వివరించిన వాళ్ళ సంఖ్య తక్కువ. గతానుగతికప్రసంగా లనేకం. ఎన్నిమాటలు 
అన్యభాషాసాహిత్యాలనుంచి అనుకరణలుగా, అనుసరణలుగా, అనువాదాలుగా మన 
సాహిత్యంలో ప్రవేశించాయో లెక్కగట్టడం అసాధ్యం. ఒకవిధంగా అనవసరం. రచయిత 
ట్రసిద్ధికి కారణాలు అనేకం. అఫ్రసిద్ధికీ అంతే. ప్రచారపరాయణమైన ఆధునికయుగంలో 
ఎందరో సమర్ధులు అనామకులుగా మిగిలిపోతున్నారు. ఒకనాటి సాహిత్యం కాలాంతరంలో 
ఒకేవిధమైన ప్రశస్తి సంతరించుకుంటుందని చెప్పలేం. పింగళి సూరన తొలుత రాణించ 
లేదు. ఇరవయ్యో శతాబ్ది ప్రథమార్థంలో ఒక్క వెలుగు వెలిగాడు. చిమ్మపూడి అమరేశ్వరుడి 


I 


వంటివాళ్ళ పేర్లే వినబడ్డున్నాయి; రచనలు దొరకటం లేదు. నన్నయ, తిక్కన, పోతన, 
శ్రీనాథుడు, వేమనవంటి వాళ్ళు దేశకాలపాత్రాతీతంగా జీవిస్తున్నారు. నేటి అప్రఖ్యాతరచయి 
తలు భావికాలంలో ఆరాధ్యులు కారని చెప్పలేం. అందువల్ల రచయితలను వర్గీకరించదలచు 
కోలేదు. చిన్నచూపు చూడదలచలేదు. 

సారస్వత మహాకాయంలో రచయితలందరూ అంగాలయినట్లే. సారస్వత ప్రక్రియల్లో 
కొన్నిటికి కొన్ని కాలాల్లో అధికాదరణ లభించవచ్చు. అందుకు సామాజికార్థిక రాజకీయ 
కారణాలు కూడా ఉండవచ్చు. సాధ్యమయినంత సమదృష్టితో అన్ని ప్రక్రియలనూ సమాదరిం 
చాను. నవల, నాటకం, కథ, కథానిక వంటి ప్రక్రియల్లో పాత్ర వైవిధ్యం తప్పదు. భిన్న 
సందర్భాల్లో భిన్నపాత్రలచేత భిన్నవిధప్రసంగాలు చేయించటం రచయితకు తప్పదు. అవన్నీ 
రచయిత సొంత అభిప్రాయాలు కావు. అయినా ఆయాప్రసంగాలను ఆయాసందర్భాల్లో, 
సంభాషణల్లో ఉపన్యాసాల్లో, రచనల్లో ఎత్తిరాసిగాని, వాడిగాని రక్తికట్టించే అవకాశ 
ముంటుంది. కాబట్టి వాటిని సేకరించాను. సందర్భోచితంగా ఆయావాక్యాలు వాడి మనంగా 
ఆమాటలంటే వచ్చే యిబ్బందులను తప్పించుకోవచ్చు; మన సాహితీపరిచయాన్ని ప్రసంగ 
నైపుణ్యాన్ని సంభాషణచమత్మారాన్ని లోకానుభవాన్ని ప్రదర్శించవచ్చు. 

ఈసమయంలో ఒకటి రెండు లోపాలను ప్రస్తావించటం అవసరమేమో. తెలుగు 
సాహిత్యంలో మన జీవితంలోలాగే హాస్యంపాలు తక్కువ. ప్రాచీనసాహిత్యంలో హాస్యచమత్మార 
ప్రసంగాలను వెతుక్కోవలసి వుంది. ఇరవయ్యో శతాబ్ది మొదటి సగంలో మొరటు హాస్య 
మెక్కువ. తిట్టుకవిత, బూతులు చమత్మారం కింద చెలామణీ అయినాయి. శాస్త్ర గ్రంథాల 
నుంచి ఆయావిషయాలను గురించి విజ్ఞులు చెప్పిన సూక్తులను సేకరించటం సాధ్యపడలేదు. 
మనకు శాస్త్ర విజ్ఞానముందని చెప్పాలన్నా నమ్మాలన్నా జంకవలసి వస్తున్నది. అందువల్ల 
ఆప్రయత్నం నెరవేరలేదు. కేవలానువాదాలనుకొన్న గ్రంథాలనుంచి ఎక్కడో తప్ప వాక్యాలను 
సేకరించలేదు. ఎందరో ప్రసిద్ధ రచయితల గ్రంథాలు దొరకలేదు. కొన్ని సందర్భాల్లో - 
ఉదాహరణకు ఎర్రాప్రగడ హరివంశంలో - నా దృష్టిలో ఎంపిక చేయదగ్గ వాక్యాలు దొరక 
లేదు. అందుకు సంకలనకర్త అభిరుచి కారణం కావచ్చు. గ్రంథసేకరణ కిందే కాలం 
వెచ్చించి అన్నీ దొరికేదాకా ఆగే నిప్మియత్వంకన్నా దొరికినవాటినుంచి నచ్చినమాటలు 
గుదిగూర్చి కోశంనిర్మించటమే మంచిదనీ, కాలం కర్మం కలిసివస్తే ఇందులో లేని రచయితల 
గ్రంథాలనుంచి సేకరించిన మాటలతో మరో సంపుటిని ప్రచురించవచ్చనీ ఆశిస్తున్నా. 

వాక్యాల ఎంపిక విషయంలో కూడా కొంత వివరణ అవసరం. సంకలనకర్త అభిరుచి 
ప్రధానంగా ఈ కోశం వెలువడింది. ఆయాగ్రంథాల్లో మరెన్నో మెచ్చదగ్గ మాటలుండవచ్చు. 
ఉంటాయి కూడా. ఆయాప్రసంగాలను ఏదో ఒక శీర్షికకింద అమర్చటం ఆ అభిరుచిమీదే 
ఆధారపడ్డది. ఇతరులకు ఆ ప్రసంగ శీర్షిక మరోవిధంగా ఉండా అనిపించవచ్చు. ఒకే 
ప్రసంగం నాలుగయిదు శీర్షికల కింద పునరుక్తమయితే బాగుంటుం దనిపించవచ్చు. 
వాస్తవానికి చాలా కొద్ది సంఖ్యలో ఒకే ప్రసంగం భిన్న శీర్షికల కింద కనిపిస్తుం దీకోశంలో. 


ba 


విషయ వైవిధ్యంకోసం పడ్డ ఆరాటంలో ఒక గ్రంథంలోనుంచి ఎత్తిరాయదగ్గ మరవరాని 
మాటలన్నిటినీ ఇందులో చేర్చలేదు. ఇచ్చినంతలో ఉన్నమాటలవల్ల ఆయారచనల మీదగాని, 
రచయితల మీదగాని పాఠకులకు ఆదరాభిమానాలు కలిగితే అదే పదివేలు. తెలుగు 
వాజ్మయంలో తొలిసారిగా వెలువడ్డ ఈ కోశాన్ని ఎన్నోవిధాల ఎవరయినా ప్రస్తరించవచ్చు. 
మరింత ప్రయోజనవంతం చేయవచ్చు. దొరికిన సామెతలన్నిటినీ వర్గీకరించి ప్రదర్శించ 
లేదు. దొరికిన చాటువులన్నిటినీ చేర్చలేదు. కన్యాశుల్మం వంటి మహోత్తమ రచనలనుంచి 
అన్ని మంచి మాటలనూ చేర్చలేదు. రెండో సంపుటం ్రచురించినప్పుడు అది పేలవంగా 
ఉండరాదని ఇలా చేశాను. 

చదివిన పుస్తకాలన్నింటినుంచీ వాక్యసేకరణ చేయలేదు. అందువల్ల ఈ [గ్రంథాంతంలో 
రచనల పట్టిక ఇవ్వటంలేదు. రచయితల పేర్లనుమాత్రం సూచించాను. అప్పుడూ కొన్ని 
చిక్కులు వచ్చాయి. కొందరు కలం పేర్లతో ప్రసిద్ధులు (కరుణశ్రీలాగా మరికొందరు 
కత్తిరింపు పేర్లతో ప్రసిద్ధులు (శ్రీశ్రీలాగా కొందరు ఇంటిపేర్లతో ప్రసిద్ధులు (గురజాడలాగా); 
మరికొందరు సొంతపేర్లతో ప్రసిద్ధులు (వేమనలాగా). ఇంకా కొందరి పేర్లు పునరుక్తమై 
పాఠకులను తికమకలో పెట్టకుండా జాగ్రతపడ్డాను. కొందరి కలం పేర్లే గాని అసలుపేర్లు 
తెలియవు. వాటికోసం పరిశోధిస్తూ కాలహరణం చేయదలచలేదు. (గ్రంథాంతంలో తెలిసిన 
రచయితలనేగాక అజ్ఞాత రచయితలనుగూడా అనుబంధంలో స్మరించాను. 

ఈనిఘంటువును ఇంగ్లీషులోని dictionaries of quotationsతో గాని, సంస్కృత 
వాబ్మయ సంకలనాలతో గాని పోల్చి నిరాశపడకండి. సంస్కృత సంకలనాల్లోలాగా ఇందులో 
వర్ణనలనూ దేవతాస్తవాలనూ చేర్చలేదు. ఇంగ్లీషు కోశాల్లో ఉన్న విషయవైవిధ్యం ఇందులో 
లేదు. (అయినా దొరికిన సమాచారాన్ని 2,500 కన్న ఎక్కువ శీర్షికల కింద అమర్భాను). 
ఈ స్థితికి కారణం మన సాహిత్యమే. ఏ భాషగాని, ఏ సాహిత్యం గాని ఆ భాషాభాషుల 
కన్నా ఉన్నతమూ కాదు, అధమమూ కాదు. మనకున్న సాహిత్యం, దానికున్న ప్రమాణం 
ఈ కోశంలో ప్రతిఫలిస్తుంది. ఇందుకు నిరాశపదనక్కరలేదు. 

ఒక్క విషయం మహోత్సాహ మిస్తుంది. సుప్రసిద్ధ లనుకొంటున్న అనేకరచయితలకన్నా 
అంత ప్రసిద్ధులు కాని యువతరం రచయితలు వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు. జీవం జవంగల 
భాషనూ భావాలనూ ప్రకటిస్తున్నారు. మన భాషాసాహిత్యాలు ఉన్నతప్రమాణాలు సాధిం 
చటంకన్నా మన యువతీ యువకులు మనకన్నా ముందుముందుకు ఉన్నతోన్నత స్థితికి 
ప్రయాణించటంకన్నా కావలసిం దేముంటుంది? 

ఈ గ్రంథపఠనంవల్ల నన్నయనాటినుంచి నేటిదాకా వర్థమానమవుతున్న తెలుగు 
సాహిత్యం మీద అభిరుచి, అభిమానం, ఆదరణ పెరుగుతుందని ఆశిస్తాను. పెరగాలని 
అభిలషిస్తాను. ఇతరగ్రంథాలు లభించినప్పుడు మరో సంపుటం వెలువరించాలని ఆశపడు 
తున్నా మరొక్కమాట. ఈ కోశంలో చేరిన రచయితలే తెలుగు భాషా సాహిత్యాలకు ఆధార 
స్తంభాలని నేననుకోవటంలేదు. చేరనివాళ్ళు సామాన్య రచయితలనికూడా నేను భావించటం 


Nf: 


లేదు. రచయితలనూ రచనలనూ బహుజనపల్లివారిలాగా ఉత్తమాధమమధ్యమ వర్గాలుగా 
విభజించటం నా ఉద్దేశం కాదు. సామాన్య రచయితలు లేకుండా మహాకవులు మాత్రమే 
ఉద్భవించరు ఏ సాహిత్యం లోనూ. భిన్నరచయితల, రచనల స్థాయీభేదాలను నిర్ణయించేది 
దేశం, కాలం, సమాజం మాత్రమే. ఏ ఒక్క విమర్శకుడో చేసే పని కాదిది. ఏ ప్రచారమూ 
పదవీ బిరుదూ శాశ్వతత్వం ్రసాదించలేదు. భిన్నకాలాల్లో విలువలు మారనూవచ్చు. 

ఈనాఅభిప్రాయాలను మన్నించి, నా ప్రయత్నాన్ని హర్షించి సంభాషణచతురులూ 
సాహితీపరులూ ఈ నిఘంటువును సమాదరిస్తారని విశ్వసిస్తున్నా (గ్రంథసహాయం చేసిన 
శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం ప్రధాన కార్యకర్త శ్రీ ఎం.ఎల్‌. నరసింహారావు, ఆచార్య 
కేతు విశ్వనాథరెడ్డి వగ్రైరాలకు నా కృతజ్ఞతలు. గ్రంథనిర్మాణంలో సాయపడ్డ కుమారి 
సి.శారదామాయికీ, తదితరులకూ రుణద్దాను. 

రర 

పై మాటలు రాసింది 1991లో. అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తిచేసుకొని ఈ సంక 
అనం తిరిగి నాచేతికి వచ్చేసరికి నావయస్సు పెరిగిపోయింది; ఆరోగ్యం చాలా క్షీణించింది. 
ఏనాడో పోగొట్టుకొన్న వస్తువు బహుకాలం తరవాత దొరికినప్పుడు అది యథాపూర్వస్థితిలో, 
ఉందో లేదో ఎంత జీర్ణావస్థలో ఉందో, కనీసం కొన్నిచోట్ల నయినా ఖిలమయిందో లేదో 
పరీక్షిద్దామన్న ఉబలాటమున్నా మళ్ళీ శ్రమించే శక్తి సామర్థ్యాలు లోపించాయి. ్రత్యక్షరం 
పునఃపరీక్షించటానికి ఆధారగ్రంథాలుగాని తదితర సాధనసంపత్తిగాని ప్రస్తుతం అందు 
బాటులో లేవు, అందువల్ల నేనుగా చేయని తప్పులూ, నా అశ్రద్ధవల్ల సమకూడని లోపాలూ 
నావిగానే భావించి నన్ను మన్నించమని పాఠకలోకాన్ని అర్థిస్తున్నాను. 

“ఆశాపాశము తాకడు న్నిరు"పన్న పోతన్న దానికి అంతంలేదనే అన్నాడు. అశక్తతవల్ల 
దీన్ని పునర్లభించిన రూపంలోనే ప్రచురించటం మంచిదనిపించింది. ఆ పనికూడా స్వయంగా 
చేయలేక నాతరఫున (శ్రమించమని కోరగా అందుకు అంగీకరించిన మీడియా హౌస్‌ 
పబ్లికేషన్స్‌ వారికి - ముఖ్యంగా డాక్టర్‌ గోవిందరాజు చక్రధర్‌ గారికి - ఎంతో రుణపడ్డాను. ' 
అనుకున్న సమయంలో ్రచురించలేని నా అసమర్థతను నేనేనిందించుకుంటూ నాతరవాతి 
తరంలోని సాహితీప్రియులు ఇంతకన్నా సమర్ధంగా, సమగ్రంగా మరికొన్ని సంపుటాలను 
వెలువరించాలని ఆశపడుతున్నాను. ఈసంకలనాన్ని తెలుగుసాహితీలోకం సమాదరిస్తుందని 
ఆశిస్తున్నాను. 

సెలవు, 


హైదరాబాద్‌ బూదరాజు రాధాకృష్ణ 
4-4-2004 సంకలనకర్త, సంపాదకుడు 


అంకితం 


ప్రతికూల మిత్రులకు 


ణబూదరాజయం 


(ప్రకాశం జిల్లా వేటపాలెంలో 1932 మే మూడో తేదీన 
జన్మించారు. 1965లో హిస్టారికల్‌ గ్రామర్‌ ఆఫ్‌ ఎర్లీ తెలుగు 
ఇన్‌స్రిష్పన్స్‌ అనే అంశంపై వరిశోధనచేసి ఆంధ్ర విశ్వవిద్యా 
లయంనుంచి డాక్టరేట్‌ పొందారు. చీరాల వి.ఆర్‌.ఎస్‌. 
అండ్‌ వై.ఆర్‌.ఎస్‌. కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పని 
చేశారు. 1988లో తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా 
పదవీ విరమణ చేశారు. సెంట్రల్‌ యూనివర్సిటీ విజిటింగ్‌ 
ప్రొఫెసర్‌గా ఉండి 1990 నుంచి దశాబ్దకాలంపాటు 
ఈనాడు జర్నలిజం స్మూల్‌ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. 
“ఈనాడులో 600 పైచిలుకు పుస్తకాలను సమీక్షించారు. 
“ఈనాడు'లో వారంవారం పుణ్యభూమి శీర్షికను 17 సంవత్స 
రాలు నిర్వహించారు. 


వాస్తు పదకోశం, ప్రాచీనాంధ్ర శాసనాలు, వ్యావహారిక 
భాషావికాసం, ఈనాడు భాషా స్వరూపం, ఆధునిక వ్యవ 
హారకోశం, సాహితీ వ్యాసాలు, భాషాశాస్త్ర వ్యాసాలు, పురా 
తన నామకోశం, మాటల మూటలు వంటి పుస్తకాలు వెల 
యించారు. చిన్నయసూరి, శ్రీశ్రీ, కొమర్రాజు లక్ష్మణరావుల 
గురించిన మోనోగ్రాఫులను కేంద్ర సాహిత్య అకాడమీ 
ప్రచురించింది. 


బూదరాజు రాధాకృష్ణ ఆత్మకథ విన్నంత-కన్నంత, 
మంచి జర్పలిస్టు కావాలంటే, అనువాద పాఠాలు, తెలుగు 
సంగతులు అనే పుస్తకాలను మీడియా హౌస్‌ పబ్లికేషన్స్‌ 
(ప్రచురించింది. 


10. 


14. 


165. 


శీర్షికా 


అకొరణం, అక్షరం, అగడు, అగౌరవం, 
అగ్నిపరీక్ష అగ్నిహోత్రం, అఘాయిత్యం, 
అచ్చిరాకపోవటం, అజాగళస్తనం, అజాగ్రత, 
అజ్ఞానం; 

అజ్ఞాని, అజ్జేయం, అడకత్తెర, అడగటం, 
అడవి, అడవిపంది, అడుగుజాడ, అడ్డంకి, 
అడ్డదారి, అడ్డం, అద్దు; 
అడ్డుకట్ట, అంటూసొంటూ, 
అతికారం, అతివినయం, 
అతిసంతోషం, అతుకు, అత్త, 
అత్యల్పం, అత్యాశ; 

అదను, అదిరిపాటు, అదుపు, అదృశ్యం, 
అదృష్టం; > 

అదృష్టవంతుడు, అద్దం, అద్దె, అద్దెకొంప, 
అద్భుతం, అద్వైతం, అద్వైతి, అధమదాత; 
అధముడు, అధర్మం, అధిక (ప్రసంగం, 
అధికం, అధికారం; 

అధికారి, అధికుడు, అధైర్యం, అధోగతి, 
అధ్యక్షుడు, అధ్వాన్నం, అనంతయ్య, 
అనరానివి; 

అనర్థం, అనర్హుడు, అనవసరం, అనాధ, 
అనాలోచితం, అనుకరణ, అనుకూలం; 


అతిథి, 
అతిశయం, 
అత్తవారిల్లు, 


"అనుకోనివి అనుగ్రహం, అనుభవం, 
అనుమతి, అనుమానం; 
. అనురాగం, అనువాదం, అనుసరణ, 


అనూహ్యం, అనేకం, అనైక్యం, అంతరంగం, 
అంతరాత్మ; 

అంతర్జాతీయత, అంతర్థానం, అంతర్మథనం, 
అంతుపట్టనివి, అందం; 


. అందటం, అందలమెక్కటం, అన్న అన్నం, 


అన్యాయం; 
అన్యోన్యం, అన్వేషణ, అపకారం, అపకీర్తి 
అపచారం, అపనమ్మకం; 


అపరబుద్ధి అపరాధం, _ అపరిశుభ్రం, 
అపరిహార్యం,  అపవాదం, _ అపవిత్రత, 
అపశకునం, అపాయకరం, అపాయం, 
అపార్థం, అపూపం, అపౌరుషేయం, 


సూచిక 


16. 
17. 
18. 


1 


20. 


21. 


22. 


283. 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


81. 
32. 


383. 


అప్పగింత; 

అప్పు, అప్రయోజనం; 

అప్రశస్తం, అప్రస్తుతం, అబద్ధం; 

అబ్బా, అభయం, అభాగ్యుడు, అభినయం, 
అభిప్రాయం; 

అభిమానం, అభిమానవంతుడు, అభిరుచి, 
అభివృద్ధి, "అభేదం, అభ్యర్థి, అభ్యాసం, 
అమలిన శృంగారం; 

అమలు, అమాయకత, అమావాస్య, 
అమృతం, అమెరికా, అంపకాలు, అమ్మ, 
అమ్మకం, అమ్మలక్కలు, అమ్మేవాడు; 
అంశం, అయిదుగురు, అయినవాడు, 
అయోమయం, అయ్య, అయ్యవారు, 
అరకాసు, అరవ(లు), అరవటం, అరాచకం, 
అరిష్టం, అరుదు, అర్జంటు, అర్జీ 

అర్ధం, అర్ధరహితం, అర్ధవంతం, అర్ధసిద్ధి 
అర్ధపండితుడు, అర్ధలౌకికం, అర్థోక్తి, అర్చణ, 
అర్పితం, అర్దత్ర; 

అలఘుమతి, అలంకారం, 
అలవాటు, అలుకుగుడ్డ, అల్పత్వం; 
అల్బసంతోషి అల్పుడు, అల్లం, అల్లరి, 


అలభ్యం, 


అల్లుడు; 
అవకతవక, అవకాశం, అవకాశవాది, 
అవతారం, అవధానం, అవమానం, 
అవసరం; 
అవాంతరం, అవినాభావ సంబంధం, 
అవినీతి; 


అవివేకం, అవిశ్రాంతి, అవిశ్వాసం, అశక్తి 
అశాంతి; 

అశాశ్వతం, అశువు, అశ్లీలం, అష్టావధానం, 
అసత్యం, అసంతృప్తి, అసందర్భం; 
అసమయం, అసమర్థత, అసమానత, అసలు 
సంగతి, అసహ్యం, అసాధ్యం; 

అసూయ, అస్తమయం, అస్తిత్వం; 


అస్థిరం, అహంకారం, అహం(భావం), 
అహింస, అధముడు, ఆకర్షణ; 
అకలి; 


34. 


శక్‌. 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


43. 
శశ 


45. 
46. 


47. 


48. 


49. 


50. 


ఆకారం, ఆకాశ కుసుమం, ఆకాశవాణి, 
ఆకు, ఆక్షేపణ, ఆగనివి, ఆగస్టు పదిహేను, 
ఆగామి, ఆగ్రహం, ఆచరణ; 
ఆచారం, ఆటంబాంబు, 
ఆడబిడ్డ, ఆడంబరం; 
ఆతిధ్యం, ఆతురత, అత్మ, ఆత్మగౌరవం, 
ఆత్మజ్ఞానం, ఆత్మద్రోహం, అత్మనాశ(న)౦, 
ఆత్మన్యూనత; 


ఆడపెత్తనం, 


ఆత్మబలం, ఆత్మవిమర్శ, ఆత్మస్తుతి, 
ఆత్మహత్య 

ఆత్మానుభవం, ఆత్మావలోకనం, ఆత్మీయత, 
ఆత్మోద్ధరణ, ఆత్రం, ఆదరణ, ఆదరం, 
ఆదర్భజీవి, ఆదర్భప్రేమ, ఆదర్శ భర్త 
ఆదర్శం, ఆది, ఆదుర్దా ఆధారం, 
ఆధునికవైద్యం, ఆధునిక సంస్కారం, 
ఆనందం; 

ఆనవాలు, ఆనుకూల్యం, ఆనుపూర్వి 


ఆంధ్రత్వం, ఆంధ్రపత్రిక, ఆంధ్రుడు; 
ఆపద, ఆపద్ధర్మం, ఆపరేషన్‌, ఆపలేనిది, 
ఆపేక్ష ఆప్పుడు, ఆప్యాయత, ఆఫీసర్‌, ఆలు, 
ఆభరణం, ఆయాసం, ఆయుధం; 
ఆయుస్సు, ఆరంభం, ఆరాటం, ఆరాధన, 
ఆరు, ఆరోగ్యం, ఆర్టిస్టు, ఆరు, ఆర్దత, 
ఆర్చుడు, ఆర్భాటం, ఆలయం; 

ఆలస్యం, ఆలు, ఆలోచన; 

ఆవకాయ, ఆవిర్భావం, ఆవులింత, ఆవేదన, 
ఆవేశం, ఆశ 

ఆశయం, ఆశ్చర్యం; 

ఆశ్రయం, ఆ(శ్రితుడు, ఆసక్తి, ఆసు, ఆసుపత్రి, 
ఆస్తి, ఆస్తికుడు, ఆస్థానకవి, ఇంగ్లీష్‌ 
ఇజం, ఇంటర్వ్యూ, ఇంటిదీపం, ఇతరులు, 
ఇందిర, ఇన్సూరెన్స్‌, ఇప్పుడు; 

ఇబ్బంది, ఇంపు, ఇరుకు, ఇల్లరికం, ఇల్లు, 
ఇష్టం, ఇష్టానిష్టాలు; 

ఇహపరాలు, ఇహం, ఈక, ఈ కాలం, ఈగ, 
ఈర్ష్య, ఉక్కుతునక, ఉంగా, ఉండకూడనిది, 
ఉండవలసినవి; 

ఉండేలు, ఉండేవి, ఉత్తమం, ఉత్తమాట, 
ఉత్తమురాలు, ఉత్తర దక్షిణాలు, ఉత్తరం, 
ఉత్తరాయణం, ఉత్తీర్ణత, ఉత్సాహం, 


51 
ర్‌ఓ 


58. 


ర5్‌ఓ 


ర్‌ర్‌, 


56. 


57. 


58. 


5్‌9. 


60. 


61 


62. 


63. 


64. 


65. 


66. 


ఉదరపోషణ, ఉదారుడు, ఉదాసీనత, 


ఉద్దీపనం, ఉద్దేశం, ఉద్బోధ; 

ఉద్యమం, ఉద్యోగం; 

ఉద్రేకం, ఉద్వేగి, ఉద్ధరణ, ఉద్దారకుడు, 
ఉనికి, ఉన్నతి, ఉన్నమాట, ఉన్నవి, ఉన్మాది, 
ఉపకారం; 

ఉపదేశం, ఉపనిషత్తు, ఉపన్యాసం, 
ఉపయోగం, ఉపశమనం, ఉపాయం; 


ఉప్పు, ఉప్పెన, ఉపోద్దాతం, ఉభయతారకం, 
ఉమ్మడి ఆస్తి ఉల్లాసం, ఉషస్సు, 
ఊడ్చుకపోవడం,  ఊదుకు తినటం, 


ఊరడింపు, ఊరబంది, ఊరు, ఊరుకోనివి; 
ఊరేగింపు, ఊహ, ఎక్కాలు, ఎక్కువ, ఎక్కువ 
తక్కువలు, ఎగతాళి, ఎగబాటు, ఎగవేత; 
ఎగ్గు, ఎంకి, ఎచ్చు, ఎడం, ఎడారి, ఎడిటర్‌, 
ఎండా వానా, ఎండుపూరి, ఎండ్రకాయ, 
ఎత్తిపొడుపు, ఎత్తు, ఎదురీత, ఎదురు; 
ఎద్దు, ఎన్‌.జి.వో, ఎన్నికలు, ఎబ్బెట్టు, 
ఎంపిక, ఎమ్మెల్యే, ఎరుక; 

ఎరుగనివి, ఎరుపు, ఎరువు, ఎలుక, ఎల్లమ్మ, 
ఏకత్వం, ఏకపత్నీవ్రతం, ఏకవచనం, ఏకాకి, 
ఏకాగ్రత, ఏకాంతం, ఏకాభిప్రాయం, ఏకు; 
ఏడుపు, ఏడుపు ముఖం, ఏది నిజం?; 
ఏదో ఒకటి, ఏనుగు, ఏర్పాటు, ఏలని 
మొగుడు, ఏళ్లు, ఐకమత్యం, ఐశ్వర్యం; 
ఒకడు, ఒకేదారి, ఒకేసారి, ఒక్కపొద్దు, ఒట్టు, 
ఒద్దు, ఒంటరి(తనం), ఒప్పు, ఒప్పుకోలు, 
ఒళ్ళు, 

ఓటమి, ఓటరు, ఓటు, ఓడు, ఓదార్పు 
ఓపలేనివారు, ఓపిక, ఓపెనర్‌; 

ఓర్చు, ఓర్వలేనినాదు, బెదార్యం, బెన్నత్యం, 
కక్కు కక్కుర్తి, కంగాళి, కచేరి, కటికతనం, 


కట్టుబాటు, కట్నం; 

కఠినుడు, కడుపు, కడుపుతీపి, కంటిజబ్బు, 
కంట్రాక్టరు; 

కత్తి, కత్తి-కలం, కత్తిరింపు, కథ, కదలిక, 
కనపడేది కనబడటం, కనికరం, 


కనిపించనిది, కనీస ధర్మం, కన్నీరు; 
కన్ను, కన్నెపిల్ల, కన్‌ఫ్యూషన్‌, కంపెని, 
కమ్యూనిజం, కమ్యూనిస్టృ, కరణం; 


67. 


68. 


69. 


70. 


73. 


76. 


శ్‌ 


78. 


79. 


80. 


81. 


82. 


84. 


కిర్‌. 


86. 


87. 


88. 


89. 


90. 


91 


92. 
93. 


కరుణ, కరువు, కర్ణపిశాచం, 
కర్ణుడు, కర్త, కర్తవ్యం; 
కర్తృత్వం, కర్మ, కర్మమార్గం, కర్మవీరుడు, 
కర్ర కల; 

శలం, కలవరింత, కలికాలం, కలిమి; 
కలిమిలేములు, కలివిడి, కలిసి రావటం, కల్తీ, 
కల్పన, కల్పవృక్షం, కల్పితం, కల్ల, కల్లు, 
కవచం, కవలలు, కవి; 

కవి కోరిక, కవిత; 

కవిపూజ, కష్టకాలం, కష్టం; 

కష్టసాధ్యం, కష్టసుఖాలు, కసి, కళ్ళ 
కళాకారుడు, కళేబరం, కళ్లు, కళ్లూ చెవులూ, 
కాకతొలీయం, కాకవి, కాకి, కాగితం; 
కాంగ్రెసు, కాటు, కానివి, కానుక, కాపలా, 
కాపీ, కాపు; 

కాపురం, కాఫీ, కామధేనువు, కొమన్‌సెన్స్‌, 
కామం, కాంపౌండు, కారణం; 

కారుచౌక, కార్భానా, కార్తీకం, కార్యకారణ 
సంబంధం, కార్యజ్ఞుడు, కార్యవాది; 
కార్యసాధన, కార్యసిద్ధి కాలక్షేపం, 
కాలజ్ఞానం, కాలం; 

కావలసింది, కావ్యం, కాష్టవాదం, కిరస్తానం, 
కిరీటి, కీడు; 


కర్ణాటం, 


కీర్తి 

కుకవి, కుక్క కుక్కమూతిపిందె, కుదరనిది, 
కుపుత్రుడు, కుమ్మరావం, కుమ్ములాట, 
కురూపి; 


కుర్రతనం, కులతత్వం, కులం; 

కులవిద్య, కూడనిది, కూనిరాగం, కూరల 
మార్కెట్స్‌ కూరిమి, కూలీ, కృతఘ్నత, 
కృతఘ్నుడు, కృతజ్ఞత; 

కృతబుద్ధి, కృతార్థత, కృషి, కెరటం, కేలండర్‌, 
కేసు, కొక్కిరాయి, కొంజా, కొట్టడం, కొడుకు; 
కొండ, కొండగుర్హు కొత్త, కొంపతీయటం, 
కొరత, కొర్రు, కొలత; 

కొలువు, కొవ్వొత్తి కొసరు, కోఆపరేషన్‌, 
కోకిల, కోటు, కోడలు, కోడిపందెం, కోత, 


xX 


94. కౌగిలింత, (క్రమం, క్రమశిక్షణ, క్రికెట్‌, 
క్రిమినల్‌లా, క్రియ, క్రూరుడు, క్రోధం, 
శ్షయంటు, క్లాసు, క్వాలిఫికేషన్‌; 

95. క్షణం, క్షమ, క్షమార్హత, క్షేమం, క్షోభ, ఖద్దరు, 
ఖర్చు, ఖాళీ ఇల్లు, ఖూనీ, ఖైదీ, 

96. ఖ్యాతి, గంగ, గంగానమ్మ, గజం, గంజి, 
గట్టిదనం, గట్టు, గడియారం, గడ్డం, గడ్డి, 
గడ్డు రోజులు, గణాచారి, గణాలు - ప్రాసలు, 
గణితం; 

97. గండం, గతం, గతి, గతుకులు, గత్యంతరం, 
గది, గద్య కవిత, గందరగోళం; 

98. గబ్బిలం, గమ్మత్తు, గమ్యం, గర్భవిచ్చేదం, 
గర్వం, గవర్నమెంటు, గవర్నరు, గాజుకళ్లు, 
గాటు, గాడిద; 

99. గానం, గాంధీ, గాయకుడు, గాయని, 
గాయం, గాలి; 

100. గాలిపడగ, గాలిమేడ, గిట్టుబాటు, గిన్నె 
గిరజాలు, గిఠోక, గీటురాయి, గీత, గుట్టు, 
గుడిమింగేవాడు, గుడిసె, గుడ్డితనం, 
గుడ్లగూబ, గుణజ్ఞత. 

101. గుణం, గుణవంతుడు, గుండు, గుండె, 
గుండె దిటవు, గుండెపోటు, గుమాస్తా 
గుంపు, గురక, గురుకుల విద్య, గురుత్వం; 

102. గురువు, గురుశిష్యులు, గుర్తింపు, గుర్తు, 
గుర్రం, గులాం; 

1083. గూండా, గృహస్థు, గెలుపు, గేరు, గొంగడి, 
గొడవ, గొడ్డు, గొడ్రాలు, గొప్పు 

105. గోడ, గోడదూకుడు, గోరు, గోరుముద్ద, 
గోవు, గౌరవం; 


106 గ్యారంటీ, గ్రంథకర్తత్వం, గ్రంథ 
పరిళయం, గ్రంథ పరిశీలన, గ్రహచారం, 
గ్రహం, గ్రహబలం, గ్రహింపు, (గ్రామ 
(జీవిత)ం, గ్రామీణుడు; 

107. గ్రాహ్యం, గ్లామరు, ఘనకార్యం, ఘనత, 
ఘనుడు; 

108. ఘరానా, ఘోష, చక్కదనం, చక్రం, 
చంచలం, చట్టం, చదువు; 

111. చనిపోయినవాడు, చనువు, చంద్రుడు 
చప్పట్లు, చమత్కారం 


112. చతురత, చరిత్ర; 


113. చర్చ, చలనం, చలాయింపు, చలిజ్వరం, 
చాకలి, చాకీరీ, చాదస్తం, చాపల్యం, చాలు, 
చావు; 

116. చావు బతుకులు; 

116. చిక్కు చిగురంత, చిట్స్‌ చిట్కా చిత్తశుద్ధి, 
చిత్రకారుడు, చిత్రం, చింత, చిన్నచూపు, 
చిన్నతనం, చిన్నవాళ్లు, చిరంజీవి, చిరాకు; 

117. చిరునవ్వు, చిల్లర, చివరికి, చిహ్నం, చీకటి, 
చీట్లపేకు చీడ, చీపురు, 

118. చీర, చీలిక, చుక్కలు, చుక్కెదురు, చుట్ట, 
చుట్టం, చుట్టరికం, చురుకు, చులకన, 
చూవు; 

119. చెట్టు, చెడటం, చెడనివి, చెడిన బతుకు, 
చెడినవి, చెడు, చెప్పకూడనివి, చెప్పు, 
చెప్పుడు మాట, చెయ్యగలవి, చెయ్యి, 
చెరిగిపోనిది; 

" 120. చెరువు, చెలామణి, చెలిమి, చెల్లుబాటు, 
చెవిటివాడు, చెవుడు, చేచాచటం; 

121. చేటు, చేత, చేతిమంత్రం, చేదు, చేప, 
చేయదగినవి, చేయరానివి, చేయి, చేయూత, 
చేరనిది; 

122. చేవ, చేసిన తప్పు, చైతన్యం, చైతన్యవాది, 
చొరవ, చోటు, చౌక, చౌర్యం, ఛండాలుడు, 
ఛందస్సు, జగత్తు, జంగం, జడత్వం, 
ఒడుపు 

128. జడ్జీ జత, జనం, జనన సంఖ్య, జంతువు, 
జందెం, జన్మ, జన్మఫలం; 

124 జన్మహక్కు జన్మోత్సవం, జన్యజనకాలు, 
జపతపాలు, జబ్బు, జయం, 
జయాపజయాలు, జర్నలిజం, జల్లు, జలగ, 
జాగ్రత్త : 

1265. జాణతనం, జాతకం, జాతర, జాతి, 
జాతిగౌరవం, _ జాతివళువు, జాతిభేదం, 
జాతీయత, జారుడు, జాలి, జాస్తి, జీతం; 

126. జీలుగు, జీవగర్ర, జీవనం, జీవనాధారం, 
జీవి, జీవితం; 

130. జీవితయాత్ర, జీవితసత్యం, జీవితేచ్చ జీవ్వో 

131 జీనస్‌, జూదం, జూదరి, జెండా, 
జేబురుమాలు, జైలు; 

182. జోకర్‌ జోడీ జోరు జోల, జోస్యం, 

Xl 


జోన్యుడు; 

138. జ్ఞాతి, జ్ఞానం; 

134. జ్ఞాని, జ్ఞానోదయం, జ్ఞాపకం, జ్వరం, జ్వాల, 
ట్రాజెడీ; 

185, ట్రేడ్‌ యూనియన్‌, డబ్బర, డబ్బు; 

187. డాక్టరు, డిగ్నిటీ, డిటెక్టివ్‌, దేగ, డైరెక్టరు, 
తక్కువ కులం, తగనిది; 

138. తగనివి, తగినది, తగులం, తటస్థం, తడుపు, 
తంటాలు, తండ్రి, తత్వం, తద్దినం; 

189. తనది, తనిఖీ, తనివి, తంత్రం, తన్నటం, 
తప్పటం, తప్పనిది, తప్పు; 

141. తప్పుడు ఓటు, తప్పుడు సాక్ష్యం, 
తప్పొప్పులు, తరవాణి, తరుగుదల; 

142. తర్మం, తర్జుమా, తల, తలకిందులు, 
తలతిక్క తలనొప్పి; 

143. తలపు, తల్లి, తల్లితండ్రులు, తవ్వకం, 
తస్మరణం, తస్మాత్‌ జాగ్రత్త, తాగుడు; 
144, తాగుబోతు, తాటిచెట్టు,  తాడికల్లు, 
తాత్మాభికం, తాతపెళ్ళీ, తాత్పర్యం, 

తాషత్రయం, తొంబూలం, తారతమ్యం; 

145. తారలు, తాళం, తాళిబొట్టు, తికమక, 
తిక్కన, తిట్టు; 

146. తిండి, తిండిపోతు, తిరకాసు, తిరిగి రానిది; 

147. తిరుగుడు, తిరుగుబాటు,  తిరుగులేనిది, 
తిరునాళ్లు తిరుపతి, తీపి; 

148. తీరని కోరిక, తీరిక, తీరు, తీర్ధం, తీర్చరి, 
తుమ్ము, తురక, తురుపుముక్క తుష్టి 
తూకం; 

149. తూటు, తూలటం, తృప్తి, తృష్ణ తెగింపు 


1650. తెంపరి, తెర తెలంగాణ, తెల్లచీర, 
తెలియనిది, తెలివి; 

151 తెలివి తక్కువ, తెలిసిన వాళ్లు, తెలుగు; 

152 తెలుగుదనం, తెలుగువాడు, తేడా; 

153. తేనెటీగ, తేలనిది, తేలిక తొందర, 
తోకచుక్క తోచటం, తోడు; 
154. త్యాగం, త్యాజ్యం, త్రికాలాలు, 

దక్కుదల; 
1665. దక్షిణాయణం, దగా, దండ, దండగ 


థ్రిల్‌, 


దండ్యుడు, దండోపాయం, దత్తత, 
దబాయింపు, దంపతులు, దయ, దయాభిక్ష 
దయ్యం; 

156. దరిద్రం, దర్గా; 

157. దర్పం, దాణా, దానధర్మాలు, దాపరికం, 
దాంపత్యం, దాయాది, దారి; 

158. దారితప్పటం, దాసి, దాస్యం, దాహం, దిక్కు 
దిగంబరత్వం, దిగులు, దినదినగండం, 
దివాన్‌గిరి, దివాలా, దిష్టి (మంత్రం); 

159. దీనత్వం, దీపం, దీపావళి, దీర్గవైరం, దీవెన, 
దుఃఖం; 

160. దుఃఖితుడు, దున్నకం, దున్నపోతు, దుబారా, 
దురద, దురదృష్టం, దురాగతం, దురాశ, 
దుర్గతి, దుర్దనుడు; 

161. దుర్దశ, దుర్దినం, దుర్చలం, దుర్భరం, 
దుర్లభం, దుర్వార్త, దుర్వాసన, దుశ్చేష్టులు, 
దుష్టచింత, దుష్టులు; 

162. దుస్తరం, దూత, దూతిక, దూరదృష్టి 
దూరం, దూరాలోచన, దూషణ, దృష్టి, 
దెప్పు, దెబ్బ; 

168. దేనికదే, దేవత, దేవుడు; 

165. దేశభక్తి 

166. దేశం, దేశాటనం, దేశాభిమానం; 

167. దేశాభివృద్ధి, దేహం, దైవత్వం, దైవబలం; 

169. దైవభీతి, దొంగ, దొంగతనం, దొర, 
దొరకనిది, దొరతనం, దొరసాని, దొరికేవి, 
దోపిడీ; 

169. దోషం, దౌర్జన్యం, దౌర్బల్యం, దౌర్భాగ్యం, 
ద్రష్టు ద్రోహం, ద్రోహి, ద్వంద్వ ప్రవృత్తి, 
ద్వంద్వాలు, ద్వయం, దైతం; 

170. ధనదాస్యం, ధనం, ధనవంతుడు, ధన్యత, 
ధన్యుడు, ధర, ధర్మకన్నం; 

171. -ధర్మపన్నాలు, ధర్మపరుడు, ధర్మం; 

, ధర్మశాస్త్ర, ధర్మసంస్థాపన, 


178. ధూపం, 'ైర్యం, ధ్యేయం, ధ్వంసకుడు, నక్క 
నక్షత్రాలు, నఖశిఖ పర్యంతం, నగదు బేరం, 
నగరం; 

174 నగలు, నగిషీ నగ్నసత్యం, నటన, నటుడు, 


నడక, నడమంత్రపు సిరి, నడవడి, నది; 

175. నన్నయ, నప్పనిది, నమ్మకం; 

176. నమ్మకూడనివి, నమ్మించి మోనం; 

177. నమ్రత, నయం, నరకం, నరకాసురుడు, 
నరసింహుడు, నరుకుడు, నర్తకుడు, నర్సు, 
నలుపు, నల్లపూన, నల్లి, నవకవిత, నవల, 
నవీన స్త్రీ నవ్వు 

178. నశింపు, నశ్యం; 

179. నష్టం, నాకు, నాగరకత; 

180. నాటకం, నాటు కాగడాలు, నాది, నాంది, 
నా బతుకు, నామం, నాయకుడు; 

181. నారదుడు, నారికేళపాకం, నాలుక, నావి, 
నాస్తికుడు, నికృష్ణం; 

182. నిక్కం, నిక్‌నేమ్‌, నిగూఢం, నిగ్గు, నిగ్రహం, 

183. నిజానిజాలు, నిజాయితీ; 


184 నిట్టూర్పు, నిత్య దరిద్రం, నిదర్శన, నిదానం, 
నిద్ర 


185. నినాదం, నింద, నింద్యత, నిపుణుడు; 

186. నిప్పురవ్వ నిబ్బరం, నియంత, నియమం, 
నిరర్థకం, నిరసన, నిరాకరణ, నిరాఘాటం, 
నిరాడంబరత, నిరాదరణ, నిరాశ; 

187. నిరుత్సాహం, నిరుద్యోగం, నిరుపయోగం, 
నిర్ణయం; | 

188. నిర్దయులు, నిర్దోషి నిర్బంధం, నిర్భయం, 
నిర్భయుడు, నిర్లక్ష్యం, నిర్వాకం, నిలిచేవి, 


189. నిషిద్ధం, నిషేధం, నిష్మారణం; 
190. నిష్క్రమణ, నిష్రియుడు, నిష్ట నిష్టురం, 
నిష్ఫలం, నిష్పయోజకుడు, నిస్పృహ 
191. నిస్సందేహం, నిస్వార్థం, _ నీచత్వం, 
నీచాశ్రయం, నీచుడు, నీడ, నీతి; 

192. నీతి - అవినీతి; 

198. నీతిపరుడు, నీరసం, నీరు, నీవు, నీవు - 
నేను, నెత్తం, నెమలి, నేటివి, నేను; 

194. నేరం, నేర్చు; 

195. నైజం, నైతిక జీవనం, నైవేద్యం, నొప్పి, 
నోటీసు, నోరు, నౌకరు, న్యాయం; 

196. న్యాయమూర్తి, న్యాయశాస్త్రం, వక్కదుప్పటి, 


పక్షపాతం, పక్షి పగ; 

197. పంగనామం, పచ్చిక పంచాంగం, 
పంజరం, పటుత్వం, పట్టింపు, పట్టు 
పట్టుదల 


198. పట్నం, పడక, పడిసెం, పంట, పండగ 
పండితుడు; 
199. పతకం, పతనం, పతిత, పతివ్రత, పత్రం, 


పత్రి, పత్రిక 
200. పత్రికాధిపతి, పదం, పదవి, పదిలం, 
పదును, పద్యకావ్యం, పద్యం; 


201. పనసకాయ, పని, పనికిరానివి; 

202. పనితనం, పనిదొంగ, _ పనిమనిషి 
వనిమానటం, పన్ను పంతం, పంది, 
పందికొక్కు పబ్లిసిటీ, పంపకం, పరకాయ 
ప్రవేశం; 

203. పరదూషణ, పరదేశి, పరధనం, పరధ్యానం, 
పరపతి, పరబ్రహ్మ, వరభూమి, పరం, 
పరలోకం, పరస్పరం; 

204 పరాకు, పరాజయం, పరాయి వాళ్లు 
పరిచయం, పరిణామం,  పరిపాకం, 
పరిపాటి, పరిపాలన, పరిమళం; 

205, పరిమితి, పరివర్తన, పరిశీలన, పరిశుద్ధం, 
పరిశోధన, సరిశ్రాంతి, పరిష్కర్త, పరిస్థితి; 

206. పరిహారం, పరీక్ష పరుగు, సరువ్పు 
పరోపకారం, పర్యవసానం, _ పర్సు 
పలకరింపు, పలాయనం, పలుకు, 
పలుకుబడి; 

207. పల్లకీ, పల్లం, సల్లై పల్లెపడుచు, పల్లె 
జీవితం, పల్లెటూరి వాళ్లు, పవిత్రత, 


పశుత్వం, పశువు, పశ్చాత్తాపం, పస, 
పసితనం; 
208. పాకులాట, పాట, పాట్లవం, పాటు, 


పాఠకుడు, పాడుపని, పాండిత్యం, పాత్ర; 

209. పాతకం, పాత కొత్తలు, పాత చదువు 
పాతివ్రత్యం, పాత్ర, పాత్రికేయులు, పానం, 
పాపఫలం, పాపం; 

210. పాపం - పుణ్యం, పాపి, పాముకాటు, 
'పారతంత్యం, పారాయణం, పార్టీ, పాలన, 
పాషాణం; 

211. ప్రాస, పిచ్చాసుపత్రి, పిచ్చి, పిడికెడు, సిన్నలు 

xv 


- పెద్దలు, పిరికి; 

212. పిలువు, పిల్లలు; 

218. పిల్లి పిశాచం, పిసినారి, పిహెచ్‌.డి, 
పీకులాట, పీట, పీటముళ్లు, పీడ, పుకార్లు, 
పుట్టినరోజు; 

214. పుట్టిల్లు, పుట్టుక, పుణ్యం, పునరావృత్తి, 
పునర్జన్మ, పునశ్చరణ, పునాది, పురస్కారం, 
పురాణ కథలు; 

215. పురుడు, పురుష లక్షణం, పురుషుడు, 
పురోగతి, పులి, పువ్వులు, పుష్టి పుష్పకం, 
పుష్పశరుడు, పుస్తకజ్ఞానం, పుస్తకం; 

216. పూజ, పూజారి, పూజ్యుడు, పూటకూటిల్లు, 
పూనకం, పూనిక, పెట్టు, పెట్టుబడిదారీ, 
పెట్టుబడిదారు, పెట్రోలు, పెడదారి, పెడర్థం, 
పెండ్లి 

219. పెండ్లి కొడుకు, పెండ్లి కొలువు, పెత్తనం, 
పెద్ద, పెద్దరికం, పెద్ద ప్లీడరు, పెద్ద మనిషి 


220. పెద్దల మాట, పెద్దలు, పెద్దలోపం, 
పెద్దాసుపత్రి, పెద్దిల్లు, పెనుకోరిక, పెన్నిధి, 
పెన్షను 


221. పెంపకం, పెరుగుదల, పేకమేడ, పేకాట, 
పేచీ పేద; 

222. పేదరికం, పేరడి, పేరు; 

228. పేలు, పైకి పటారం, పైచెయ్యి, పైరవి, 
పైవర్గాలు, పొగడ్త పొగమబ్బు, పొగరు, 
పొగాకు 

224. పొత్తు, పొదుపు, పొందు, పొర, పొరబాటు, 
పొసగుదల, పోక, పోజు, పోటీ; 

225. పోనిది, పోరాటం, పోరానివి, పోలిక 

227. పోలీసు, పోలీసు స్టేషన్స్‌ పోషణ, 
పోస్టుమాస్టరు, పౌరుషం, పౌరోహిత్యం, 
ప్రకృతి. 

228. ప్రగతి, ప్రచారం, ప్రజలు, ప్రజాదరణ, 
ప్రజాధనం, ప్రజా ప్రతినిధి, ప్రజాభిమానం, 
ప్రజాస్వామ్యం; | 

229. ప్రజ్ఞ ప్రణయం, ప్రతిక్రియ, ప్రతిఘటన, 
ప్రతిజ్ఞ, ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షం, 
ప్రతిఫలం; 

230. ప్రతిఫలాపేక్ష (ప్రతిబంధకం, ప్రతిబింబం, 
ప్రతిభ, ప్రతిమాయ, ప్రతిష్ట ప్రతీక, 


ప్రత్యేకత; 

231. ప్రత్యేకం, ప్రథముడు, ప్రదక్షిణ, ప్రధానం, 
ప్రపంచగతి, ప్రపంచజ్ఞానం, ప్రపంచం; 

232. ప్రబంధ నాయిక, ప్రభావం, (ప్రభుత్వం, 
ప్రభుత్వోద్యోగం, (ప్రభుత్వోద్యోగి, ప్రభువు, 
ప్రమాణం, ప్రమాదకారి, ప్రమాదం; 

233. ప్రమోషన్‌, ప్రయత్నం; 

234. ప్రయాణం, ప్రయాస, 
ప్రయోగశాల, 
ప్రయోజకుడు, ప్రయోజనం; 

285. ప్రవక్త, ప్రవర్తన, ప్రవాసం, ప్రశంస, 
ప్రశస్తం, ప్రశాంతి, ప్రశాంతత, ప్రశ్న 

236. ప్రసంగం, (ప్రసాదం, (ప్రసూతి, ప్రళయం, 
ప్రాకెక్ట, ప్రాణభయం, ప్రాణం, 
(ప్రాణాంతకం, ప్రాతినిధ్యం; 

287. ప్రాతిపదిక, ప్రాథమిక హక్కు (ప్రాధాన్యం, 
ప్రాంతం, ప్రాప్తం, ప్రాయం, ప్రాయశ్చిత్తం, 
ప్రారబ్దం, ప్రార్థన, ప్రాస, ప్రియుడు; 

238. ప్రియురాలు, (ప్రియుల మాటలు, ప్రీతి, 
ప్రూఫ్‌రీడరు, ప్రెస్‌, (ప్రెసిడెంటు, (ప్రేమ; 

242. ప్రేమికుడు, (ప్రేయసి, ప్రేరేపణ, (పైవేటు; 

243. ప్రోత్సాహం, ప్లీడరు, ప్లీడరు గుమస్తా 

244. ఫరవా, ఫలసాయం, ఫలితం; 

245. ఫలితార్థం, ఫిడేలు, ఫిరంగి (గుండు), ఫీజు 

246. పూలు, ఫెయిల్‌, ఫోటో, ఫోను, ప్యాషన్‌, 
బంగారం, బెట్ట, బట్టతల, బట్టీ, బడాయి, 
బడిపంతులు; 

247. బంట్రోతు, బండారం, బండి, బతుకు; 

248. బతుకు తెరువు, బదలాయింపు, బదిలీ, 
బదులు, బదులుకు బదులు, బిద్దకం, 
బంధం, బంధురం, బంధువు; 

249. బరువు, బర్త్‌ కంట్రోల్‌, బర, బలం, 
బలహీనత; 

250. బలహీనులు, బలాబలాలు, బలి, బలీయం, 


ప్రయోగం, 
ప్రయోజకత్వం, 


బలుపు, బెస్త, బస్సు, బస్సువాళ్లు 
బహిరంగం, బహిష్మరణ, బహుమతి, 
బహువచనం, బాగు; 


251. బాధ, బాధకుడు, బాధ్యత, బానిస; 
252. బాంధవం, బాబా, బారు, బాలలు, బాల్యం, 


256. 


గ 


బాల్యవివాహం, _ బాల్యస్నేహం, బావ, 

బాసలు, బిచ్చగాడు, బిడ్డలు, బిరుదు, బీచి, 

బీజం, బీద; 

బీదరికం, బీరం, బుకాయింపు, బుగత, 

బుద్ధి; 

బుద్ధిమంతుడు, బుద్దిహీనుడు, బుద్ధుడు, 

బుర్ర బూచి, బూడిద; 

బేరీజు, బేల, బైలాయింపు, బైరాగి, బొంకు; 

బొజ్జ బొమ్మ - బొరుసు, బోడి, బోధన, 

బ్యాంకు ఖాతా, బ్రహ్మ, (బ్రహ్మచర్యం, 

(బ్రహ్మచారి, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మముడి; 

బ్రహ్మరాత, (బ్రహ్మాండం, బ్రాహ్మణుడు, భక్తి; 

భక్తులు, భగీరథయత్నం, భద్రత, భయం; 
భరతనాట్యం, భరోసా, భర్త, భవిష్యత్తు, 
భాగవతుడు, భాగ్యవంతుడు, భారతదేశం; 

261. భారత రామాయణాలు, భారతీయుడు, భారం, 
భార్య 

262. భార్యాభర్తలు; 

263. భార్యావిధేయులు, భావకవి, భావకవిత, 
భావన, భావం, భావికవిత; 

264. భావిజీవితం, భాష్య 

265. భిక్షాటన, భిక్షువు, భిన్నరుచి, భూతకాలం, 
భూతం, భూభ్రమణం, భూమి, భూస్వామి, 
భేదభావం, భేదం; 

267. భేదించటం, భేషజం, భోగం, భోగి, భోగిపళ్ళు, 
భోజనం, భ్రమ, భ్రప్పుడు, మక్కువ, మగని 
అనుగ్రహం; 

268. మగబిడ్డ, మగవాడు; 

269. మగతనం, మంగళసూత్రం, మజా, మచ్చ, 
మంచి; 

270. మంచి చెడ్డలు; 

271. మఠం, మఠాధిపత్యం, మడి, మంట; 

272. మతం, మతావేశం, మతిమరుపు, మతి - 
సుతి, మదం, మద్యపానం; 

278. మధ్య, మధ్యతరగతి, మధ్యవర్తి, మధ్యేమార్గం, 
మనది, మనశ్శాంతి, మనశుద్ధి, మనసు; 

275. మనస్థితి, మనిషి 

278. మనీష మనుమార్గం, మనోధైర్యం, మనోవ్యథ, 
మంత్రగాడు, మంత్రం; 


253. 


254 


255. 


257. 
258. 
260. 


279. మంత్రాంగం, మంత్రి, మందలింపు, మంది, 
మందు; 

280. మందుగుండు, మమత, మరణయోగ్యత, 
మరపు, మరబియ్యం, మరుగు, మరునాడు; 

281. మర్యాద, మల్లెపూవు, మసీదు, మహాకవి, 
మహాత్ముడు 

282. మహాయోగం, మహారాజు, మహావాక్యం, 
మహిమ, మహిళా సంఘం, మహోత్తమం, 


మాజీ, మాట; 

283. మాతృత్వం, _ మాతృప్రేమ, మాదేశం, 
మాధుర్యం; 

284. మానధనుడు, మానం, _ మానవత్వం, 


మానవుడు, మామ, మామూలు, మాయ; 

285. మారుపేరు, _నూరుమనువు, మార్గం, 
మార్గాంతరం, మార్చు; 

286. మాల, మిగలనిది; 

287. మిగిలేది, మిగులు, మింగటం, మిడిసిపాటు, 
మితం, మితవాది, మిధ్య, మినహాయింపు, 
మిన్న మిరియాలు, మీసం, ముక్కుసూటి; 

288. ముఖం, ముఖస్తుతి, ముఖ్యం, ముఖ్యమంత్రి, 
ముగ్ధ, ముచ్చట, ముదరటం, ముదిమి; 

289. ముద్దు, ముని, ముందుచూపు ముందు 
వెనుకలు, ముభావం; 

290. ముల్కీ ముష్టి ముసలి, ముస్తాబు, 
మూగనోము, మూఢనమ్మకం, మూఢమి, 
మూఢుడు, మూర్ధత్వం; 

291. మూర్చుడు, మూలం, మూలసిద్దాంతం, 
మృగం, మృతుడు, మృత్యుంజయుడు, 
మృత్యువు, మృదుత్వం, మృద్దటం; 

292. మృష్టాన్నం, మెజారిటీ, మెట్టవేదాంతం, మెట్టు, 
మెండు, మెతకదనం, మెత్తన, మెదడు; మెప్పు; 

298. మెరిట్‌, మెరుగు, మెలకువ, మేటి, మేధ, 
మేధావి, మేనబావ, మేనమామ, మేయటం, 
మేలం, మేలు; 

294. మేష్టారు, మేళం, మైకు, మైత్రి, మైల 

295. మొక్క మొగమాటం, మొండితనం, 
మొండివాడు, మొదటిది, మొద్దు, మొనగాడు, 
మొరాయింపు, మోక్షం, మోజు; 

296. మోడల్‌, మోతాదు, మోసం, మోహం; 

297. మౌనం, యజమాని, యత్నం, యధార్థం, 


x 


యంత్రం, యాచన, యాతన, యాత్ర, 
యుక్తం, యుగపురుషుడు, యుద్ధనీతి; 

298. యుద్ధం, యువ వృద్దులు, యోగం, యోగి, 
యోగ్యత; 

299. యౌవనం, రక్తం, రక్తసంబంధం, రక్తి, రక్షక 
భటుడు; 

300. రక్షణ; 

301. రంకు, రంకు మొగుడు, రంగు, రచన; 

302. రచనా కాలం, రచయిత; 

303. రతీమన్మథులు, రంధ్రాన్వేషణ, రసభంగం, 
రసం, రసికత, రసికుడు, రసీదు, రహదారి, 
రహస్యం; 

804 రాక, రాక్షసత్వం, రాక్షసుడు, రాగం, రాచరికం, 
రాజకీయం; 

305. రాజద్రోహి, రాజకీయవాది; 

306. రాజనీతి, రాజానుగ్రహం, రాజీ, రాజు; 

308. రాజ్యం, రాజ్యాధికారం, రాట, రాణివాసం, 

రాత, రాతకోతలు, రాత్రి, రాత్రింబవళ్ళు, 

రానివి, పోనివి, రాపిడి; 

రాబడిపన్ను, రాబోయే రోజు, రామరాజ్యం, 

రామశబ్దం, రామాయణం, రాయబారం, 

రాయబారి, రాయలసీమ, రాయితీ, రాళ్ళు, 
రిపువక్షం, రిఫారం, రివాజు, రుగ్మత, రుచి; 
రుజువు, రుణం, రుమాలు, రుషి రూపం, 
రూలు; 

రెండు, రేటు, రేడియో, రేడియోవాళ్ళు, రేపు, 

శేవు, రేషను, రైతు, రైలు, రొట్టె (ముక్క), రొప్టు, 

రోగం 

రోగి, రోజులు, రోడ్లు, రోత, రోలు, రోషం, 

రౌడీ, రౌతు, లక్ష్మ లక్షణం; 

లక్ష్మణ రేఖ, లక్ష్యం, లంగరు, లంచం; 

లండన్‌, లబ్ధి, లభించనివి, లంపటం, లయ, 

లాటరీ, లాభదాయకం, లాభం, లాహిరీ, 
లింగం, లిటిగేషన్‌; 

లెక్క లెక్చరు, లేఖ, లేఖకుడు, లేచిపోవటం, 

లేనిది; 


309. 


310. 


311 


312. 


313. 


314. 


315. 


317. లేమి, లైసెన్సు, లొంగటం, లొచ్చు, లొసుగు, 
లోకం; 

320. లోకాతీతులు, లోకులు, లోకువ, 
లోకోవకారం; 


321. లోటు, లోతు, లోపం, లోపల, లోబడనివి, 
లోభి 

322. లోభిత్వం, లౌకిక సుఖం, లౌక్యం, వక్త 
వకాలతు, వకీలు; 

328. వక్రభాష్యం, వంక, వంకర, వచనం, వజ్రం, 
వజ్రాయుధం, వంచకం, వంచన, వట్టి 
చేతులు, వడగళ్ళు, వడ్డన, వంట; 

324. వంట బట్టడం, వదంతి, వదరుబోతు, 
వదలనివి, వంతు, వన్నె వంశాచారం, 
వయసు; 

325. వరం, వరప్రసాది, వరిపంట, వర్తకం, 
వర్తకుడు, వర్తమానం, వర్షం, 
వశీకరణం, వసంతం; 

326. వాకిలి, వాక్సారుష్యం, వాక్‌స్థానం, వాగు, 
వాగుడు, వాంఛ, వాటం, వాడి, వాతావరణం, 
వాదన; 

327. వాద్యం, వాయిదా, వారం, వారసత్వం, వార్త, 
వార్తాస్టలం, వార్ధక్యం, వావివరసలు; 

828. వాస్తవం, వికాసం, విగ్రహం, విఘ్నం, విచక్షణ, 
విచారణ; 

329. విచారం, విచిత్రం, విజయం, విజ్ఞత, విజ్ఞానం, 
విడదగినవి, విడాకులు, వితంతువు; 

880. విత్తనం, విదేశీ నిపుణుడు; 

331. విద్య, విద్యార్థి, విద్యాలయం, విద్యావతి, 
విద్వాంసుడు, విధి, విధికృతం, విధ్యుక్తధర్మం, 
విధ్వంసం, వినరానిది, వినాయకుడు; 

332. వినేవారు, వినోదం, విన్నపం, విన్నవీ, కన్నవీ, 


వలపు, 


విపర్యయం, విప్లవకారులు, విప్లవం, 
విభిన్నత్వం, విభూతి, విమర్శ; 
333. విముక్తి, విరసం, విరహం, విరుగుడు, 


విలయం, విలాపం, విలువ; 

885. విలేఖరి, వివాహం, వివేక భ్రప్టలు, వివేకం, 
విశేషం, విశ్రాంతి, విశ్వం, విశ్వసనీయుడు, 
విశ్వాసం; 

336. విషప్పురుగు, విషం, విషయ (గ్రహణశక్తి, 
విషయ సేకరణ, విషాద గీతం, విషాదం, 
విసుగు, విస్కీ విస్పష్టం, విహితం, వీణ, వీధి 
దీపాలు, వీరత్వం, వీరలక్షణం; 

337. వీరుడు, వీలు, వృత్తి, వృథా, వృద్ధి, వెక్కిరింత; 

338, వెగటు, వెధవ, వెనకచూపు, వెనక్కురానివి, 


వన్నెల, వెరపు, వెర్రి, 

339. వెల, వెలమగలు, వెలమలు, వెలుగు, వేకువ, 
వేగం, వేట, వేటకాడు, వేడి, వేడుక, 
వేదకాలం; 

340. వేదన, వేదం, వేదాంతం, వేదాంతి, వేశ్య; 

342. వేశ్యమాత, వేషధారణ, వేషం, వేసవికాలం, 
వేళ, వైకుంఠం, వైద్యం; 

348. వైద్యుడు; 

344. వైపరీత్యం, వైఫల్యం, వైభవం, వైరం, వైరాగ్యం, 
వైరుధ్యం, వైష్ణవమాయ,  వైషవాలయం, 
వైష్ణవుడు, వ్యక్తి 

345. వ్యక్తిత్వం, వ్యతిక్రమం, వ్యత్యాసం, వ్యభిచారం, 
వ్యర్థత, వ్యర్థం; 

346. వ్యవస్థ, వ్యవహారం, వ్యసనం, వ్యాకరణం, 
వ్యాజ్యం 

347. వ్యాపకం, వ్యాపారం; 

348. వ్యాపార్కి వ్యాప్తి, వ్యామోహం, వ్రణం, 
శకునం, శక్తి, శత్రుత్వం; 

349. శత్రువు, శని; 

350. శపథం, శబ్దం; శరణ్యం, శరీరం, శల్యపరీక్ష 
శవం, శాడిస్టు, శాంతం, శాంతి; 

351. శాపం, శాశ్వతం, శాసనసభ, శాస్త్రం, శాస్త్రీయ 
సంగీతం; 

352. శిక్ష శిక్షా పరిమితి, శిక్షాస్మృతి, శిక్షార్హం, 
శిఖరాగ్ర జాతి; 

858. శివపూజ, శివాజ్ఞ, శిష్పుడు, శిష్యుడు, శిస్తు, 
శీలం, శుభ్రత, శుశ్రూష, శూన్యం, శూరుడు, 
శృంగారం; 

354. శేషం, శైవాచారం, శోభ, శౌర్యం, శ్మశానం, 
శ్రద్ధ, శ్రమ; 

355. శ్రాద్ధం, శ్రీ, శ్రీరంగనీతులు, శ్రీరాముడు, 
శ్రేష్టం, శ్రోత, షికారు, సకారణం, సఖ్యత, 
సగటు మనిషి సగటు రచయిత, సంకటం, 
సంకరం; 

356. సంకల్పం, సంకెళ్ళు, సంక్షోభం, సంగమం, 
సంగీతం, సంగీతం మేష్టారు, సంఘ చైతన్యం, 
సంఘటన, సంఘం; 

857. సంఘ మరణం, సంఘర్షణ, సంఘ సంస్మారి; 

3568. సంఘీభావం, సజీవ చరిత్ర, సత్పురుషుడు, 


సజ్జనుడు; 


xi 


359. సంచారం, సడి, సత్కారం, సత్తువ, సత్రవర్తన, 
సత్యం; 

860. సత్యమార్గం, _సత్యసంధుడు, సత్రకాయ, 
సద్రాహ్మణుడు, సంతానం, _ సంతృప్తి, 
సంతోషం, సంతోషకరం, సందడి, 
సందర్భానుసారం, సందిగ్ధం; 

361. సందేహం, సంధి, సంధికాలం, సన్నాహం, 
సన్నిహితుడు, సన్మానం, సన్యాసం; 

362. సన్యాసి, సబబు, సభాపతి, సమ ఉజ్జీ, సమత, 
సమంజసం, సమదృష్టి 

363. సమయం, సమర్థత, సమర్థన, సమర్భడు, 
సమస్య 

364 సమాజం, సమాధానం; 

365. సమానత్వం, సమానం; 

366. సమానుడు, సమిధ, సముద్రం, సంపద; 


367. సంపన్నుడు, సంపాదకుడు; 

368. సంపాదన, సంప్రదాయం, సంబంధం; 

369. సంభాషణ, సమ్మె, _సమ్మోహనాన్రం, 
సంయోజనం, _ సంవేదన, సంశయం, 
సంసారం; 

870. సంస్మరణ, సంస్కారం; 


871. సంస్కృతం, సంస్కృతాంధ్రాలు, సంస్కృతి, 
సంస్థ, సరదా, సరసం, సరి; 
372. సర్టిఫికెట్టు, సర్దుబాటు, సర్వజనామోదం, 


సర్వాంతర్యామి, సర్వెంటు, సలాం, సవతి, 
సవతి తల్లి, సవర, సవాలు, సస్పెండు; 


373. సస్పెన్సు, సహగమనం, సహజత్వం, 
సవాజీవనం, సహనం, సహభోజనం, 
సవావాసం, సహాయం, సహృదయత; 

374. సాకు, సాక్షి సాక్ష్యం, సాగతీత, సాగనివి, 
సాంక్రమికం, సాంఘిక సంస్మరణ, 
సాదాతనం, సాధన 

875. సాధన భేదం, సాధింపు, సాధువు, సాధ్యం, 
సాధ్యాసాధ్యాలు, సానుభూతి, సాన్నిధ్యం, 
సాపాటు, సాఫల్యం, సామర్థ్యం; 

376. సామాజికం, సాము, సామెత, సాంబారు, 
సామ్యవాదం, సామ్యవాది, సారం, సారా 


xvii 


సార్థకత, సాహసం, సాహిత్యం; 
సాహెబు, సి.ఆర్‌, సిగరెట్టు, సిగ్గు 


377. 


878. సిగ్గుచేటు, సిజర్సు, సిద్ధాంత భేదం, సిద్ధుడు, 
సినిక్‌, సినిమా; 
379. సినీకథ, సినీ రచయిత, సినీమాయ, 


సిన్సియారిటీ, సిరి, సిలిండరు, సివిలిజేషన్‌, 
సీత, సీతాఫలం, సుకవి, సుకుమారత; 

. సుఖజీవి, సుఖం, సుగుణం, సుడిగాలి, 
సుతుడు, సుద్ధి 

. సున్న సులభం, సూక్తి, సూచన, సూత్రం, 
సూర్యుడు, సృష్టి సెక్సు, సెంటిమెంట్‌; 

. సెలవు, సేద్యం, సేవ, సేవకుడు, సేవా పద్ధతి, 
సైకిక్‌ ఎఫెక్ట్‌, సైకిల్‌; 

. సైన్సు, సొంతం, సొమ్ము, సోడాబుడ్డి, సోదర 
మానవులు, సోది, సోమరితనం, 
సోమరిపోతు, సోషలిస్టు, సోషలిజం, సౌకర్యం, 
సౌందర్యం; 

. స్తిమితం, స్రీ 

. స్రీ పురుషులు; 

. స్త్రీ వాంఛ, స్రీ విద్య, స్థానం; 

- స్థాయి, స్థావరం, స్థితి స్థిరత్వం, స్థూలకాయం, 
స్నానం, స్నేహం; 

392. స్నేహితుడు, స్పర్శ, స్పష్టం, స్మరణ, స్వతంత్రం; 

393. స్వభావం, స్వర్గం; 

394. స్వలాభం, స్వశక్తి, స్వస్థలం, స్వాతివాన; 

395. స్వానుభవం, స్వారీ, స్వార్థత్యాగం, స్వార్థభక్తి, 
స్వార్థం; 

896. స్వేచ్చ, హక్కు 

397. హడావిడి, హత్య, హద్దు, హనుమంతుడు, 
హంతకుడు, హరిజనులు, హరిశ్చంద్రుడు, 
హస్తం, హాని, హాయి; 

398. హాస్యం, హాస్యాస్పదం, హితం; 

399. హజం, హిందువు, హింస, హింసాహింసలు, 
హిస్టరీ మాస్టారు, హీనత, హీనుడు, 
హృదయం; 

400. హెచ్చరిక, హేయం, హేళన, హోటలు, హోదా, 
హోంమంత్రి, హోరు; 


ఈ 
అకారణం 


నిర్నిమిత్తంబ నిందింప నీకుందగునె? 

- కంకంటి, ఉత్తర రామాయణము 
చెట్టుకి ఆకు తొడగటానికీ, పువ్వులు 
పుయ్యడానికీ ఏ కారణమూ కనబడదు. 


- చలం, మ్యూజింగ్స్‌ 
అక్షరం 


అక్షరంబు తల్లి యభిలవిద్యల కెన్న 
నక్షరంబు లోకరక్షకంబు 
అక్షరంబులేని యబలున కెందును 


భిక్ష పుట్టంబోదు పృథ్విలోన. 


అక్షరంబు తన్ను రక్షించుగావున 
నక్షరంబు లోక రక్షితంబు! 

- వేటూరి, చాటుపద్య మణిమంజరి 
దేవకాంతే అయినప్పుడు ఆవిడకి అక్షరజ్ఞానం 
ఉంటేనేంవింటి, లేకపోతే నేంవింటి. ఆ మాట 
కొస్తే మానవకాంతలైన సీతాసావిత్రులు 
ఏమ్మేలూబియ్యేలూ పాసెయారంటారా? 

= రావిశాస్త్రి రత్తాలు - రాంబాబు 
జిహ్వ నాల్గచ్చరాలు నేర్చిన కతానం 
బడుపుం గూటికి మనసు గొల్చక నిటైతి. 

- తమ్మయ్య వైజయంతీ విలాసము 
నా అక్షరాలు కన్నీటి జడులలో 
తడిసే దయాపారావతాలు. 
నా అక్షరాలు ప్రజాశక్తల వహించే 
విజయ ఐరావతాలు. 
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే 
అందమైన ఆడపిల్లలు. 

= తిలక్‌, నా కవిత్పం 
నా వ్రాలు సుధారసాలు, కవిరాజుల కెల్ల మనో 
హరాలు వజ్రాలు 
సరస్వతీ విమలచారుకుచాగ్ర సరాలు, 
= చాటువు 
అగడు 
అగడు మగడి పాలు, ఆనందం (అనుభవం) 


ఊరిఫాలు. 
= సామెత 


అగౌరవం 
అవసరం అయినప్పుడు నడిబజార్లో కలబడక 
పోవటం గౌరవంకాదు, అగౌరవం. 

- వడ్డెర చండీదాస్‌ హిమజ్వాల 
కట్టెలమ్మిన ఊళ్లలో నట్లు. 
జెల్మిన ఊళ్లలో పువ్వలమ్మినట్లు. ఇ 
అగ్నివరీక్ల 
రెండు మూడు యేళ్ళు జైలు అనుభవం 
వుండడం జీవితాన్ని కొత్తకొత్త అనుభవాల్లో 
మరింత సంపన్నవంతం చేసీ తీరుతుంది. 
అదొహ అగ్నిపరీక్ష. 

- లక్షుణరావ, అతడు - ఆమె 


అగ్నిహోత్రం 
అమాయకుల్లోనే అగ్నిహోత్రం ఉంటుంది. 

- రామదాసు, అతిథి 
అఘాయిత్యం 


మగనింగొట్టి మోసాలకుం బోయి మొరపెట్టి 
నట్లు. - 


- సామెత 
అదచ్చిరాకపోవటం 
అచ్చిరాని కాలానికి అడుక్కుతినబోతే, ఉన్న 
బొచ్చికాస్త ఊడ్చుకొనిపోయిందిట. 

- సామెత 
అజొగళస్తనం 
అనదను నార్హు దీను శరణాగతుం గావనివాం 
డజాగళస్తన మని యండ్రు 

- గోపరాజు, సింవోనన ద్వాత్రింశిక 

అజాగ్రత 
ఏమటీ రక్షసాలని మృగేంద్రుని నక్కయుం 


'గోలుపు 
ణక - తిక్కన, భీవ్ఫవర్వము 
అజ్ఞానం 


నాన్ని మించిన శిక్షలేదు. 
అజ్ఞానాన్ని = మి; వ అంతిమ అజ్ఞానం 
అరుల గుణములైన నగ్గింతు రెప్పుడుం 
గలయబెరసినపుడు కలితనంబు 
త్ము, లెణుంగరు తుది మొద 


మనిషి ఎంతో లోపలి గొప్పతనం సంపాయిస్తే, 
అంతవిలవా బరువూ అతని పనులూ, 
మాటలూ. ఈ సంగతి చాలామంది ప్రజా 
నాయకులు గమనించని సంగతి. 

- చలం, మ్యూజింగ్స్‌ 
భారతయుగానం జాణక్య వీరుం డెట్లు 
చంపెనో సీతను, జటాయు వంపగముల 
ద్రుపద పుత్రిక నేరీతిం ద్రుంచినాండొ 
నేడు గడతేర్తు నట్లనే నిన్ను నేను. 

- తవం, వృభ్బకటికము 
అజ్ఞా తాక్జేయాలకు 
అజ్ఞానంతో నేస్తం. 
- అబ్బూరి, ఊహాగానం - కవిత 
ఎవరి తెలివితక్కువ వారికి తెలియదు. 
= బిలకమర్తి, ప్రహసనము 
గొడ్రాలు ప్రసవవేదన నెరుగనట్లు బ్రహ్మచారి 
విరహతాపము నెరుగంజాలండు. 
- చిలకమర్తి, కర్ఫూరమంజరి 
పచ్చి అజ్ఞానం వున్నన్నేళ్ళు మోసం బతుకుతూ 
వుంటుంది. 


- బోయజంగయ్య జాతర 
అతనికి జీవితం సరిగా తెలియదు; అతను 
తెలుగు సినిమాలమీద పెరిగేడు. 

= రావిళాస్త్రీ వియత్నాం విమల వృత్తాంతం 
విజ్ఞానమేకాదు - అజ్ఞానం కూడా డబ్బు ఖర్చు 
చేస్తేగాని రాదు. 

- నరస్వతీదేవి, న్వర్థకమలాలు 
గృహస్థుడి బాధలు ఎవరికి తెలుస్తాయి? 
ఇందులో తమాషా ఏమిటంటే లనుభవించే 
వాళ్ళు బాధలని తెలుసుకోలేరు. అవ్యక్తములో 
పడి కొట్టుకలాడుతూ ఉంటారు. 

- నరస్వతీదేవి, న్వర్థకమలాలు 
తెలియదగిన వస్తువును గ్రహించుట కక్కబకు 
రాని తెలివి తెలివియెట్లగును? అజ్ఞానములో- 
పరిఫద్ధమైన యజ్ఞానములో - స్వయంభవ 
మైన యజ్ఞానములో - వాం డత్యధికుం డని, 
వీం డధికుం డని, వాండు మధ్యముం డని, వీం 
డధముం డని, వాం డత్యధముం డని “డిగ్రీ” ల 
చొప్పున భేదముతీయుట యెందులకు? 
అన్నియుం గంబళిలోని వెంట్రుకలయినప్పుడు 
తూర్పుకోణముననున్న వెంట్రుక పశ్చిమకోణ 
మున నున్న వెంట్రుకకంటె నెక్కవ నైల్యము 


కలదనియు ఉత్తరపు మూలనున్న రోమము 
పశ్చిమోత్తరమూల స్థల రోమము కంటె నెక్కువ 
వంకలు గలిగియుండుటచే మిగులసుందరమైన 
చె వలన విశేషమేమి? 
వ - టన. సో 
కత్తితీసి కంపలోవేసి, ఏకుతీసి పొడుచుకుంటా 
1 
నన్నాడట! స 
వాళ్లసంగతి వాళ్లే చూచుకునేవాళ్లు ఇతరులని 
ఎన్నడూ అర్ధంచేసుకోలేరు. 
- చలం, శశిరేఖ 
కుడుమువలె దాచింది అంటే, అమ్మా! కుడు 
ములు వండమన్నట్లు. 

- సామెత 
కూసుముండ నోరుకుట్టి పెట్టితే అయ్యావారా, 
ఏం టెంకాయకు పసుపు పూయలేదు అన్నదట. 

- సామెత 
కోతల్లో కునికిపాట్లుపడి కొత్త అమావాస్యకు 
కొంపగోడి సంగతి అనుకున్నట్లు. 

- సామెత 


గంధం సమర్పయామి అంటే, గొడ్డలి నూరరా 
అన్నాడట. Sas 
కుప్ప తగులబెట్టి పేలాలు వేయించుకున్నట్లు. 

- సామెత 
జ్ఞానంలేని కోడిపిల్ల పరుగులెడుతుంది. 
గ్రద్దలు వెంటబడితే తెలిసాస్తుంది. 

- శ్చామలారాణీ, వవిత్ర 
అజ్ఞానం అనంతమైనది గనుక, అజ్ఞానం కూడా 
పరబ్రహ్మ స్వరూపమే అని అంగీకరించాలి. 

- దాను వామనరావు, గురుశంక 
తనకుం దెలిసికొన శక్యముగాని దంతయు లేద 
నుట విపరీత జ్ఞానరూపమున నున్న యజ్ఞా 
నము. 


- వరదాచార్యులు, వైశాలిని 
కాసింది వెన్నెలంటే - కోసి గోడౌన్‌లో పడెయ్య 
మన్నాట్ట. 

- శ్రీరమణ, న్యూనుడి 


రామాయణమంతా విని, రామునకు సీతయేమి 


కావలెనని అడిగినట్లు. 
- సామెత 


అజ్ఞాని అడ్డు 
అజ్ఞాని కాంతునియొక్క గతి అడుకొత్తులోని వక్కగతి. 
అజ్ఞానితో హెచ్చుతగ్గు వచ్చినా జ్ఞానిదేతప్పు - పానుగంటి, రాధాక్టష్ణ 


కాబట్టి అజ్ఞాని ఏమిచేసినా జ్ఞాని అందుకు 
ఓర్చుకోవాలి, తన్నికానట్టు. 

- భమిదీపొటి, అవును మేష్టరీ కూడా 

ఒక ఉద్భోగమేనా! 
అజ్ఞానిని ఆలోచనలు వేధించవు. తనకు 
అందని ఆదర్శాలతో హైరానపడడు. అతని 
కున్న సుఖం మరెవ్వరికీ ఉండదు. 

= గోవీచంద్‌, అసమద్ధని జీవయాత్ర 
ఈ ప్రపంచం ఆజ్ఞానులకోసం చెయ్యబడ్డదే 
ఆవటంవల్ల వాళ్ళు సుఖపడుతున్నారు. 
హాయిగా జీవితం గడుపుతున్నారు. 

- గోవీచంద్‌, అనమధ్ధని జీవయాత్ర 
వివేకహీనునికి శాస్త్రజ్ఞానము గ్రుడ్జివానికి 
స్వహస్త దీపమువలె నిష్ఫృలము. 

- చిన్నయసూరి, మిత్రలాభము 
స్వచ్చమైన తియ్యని నీటితో నిండిన కాసారాన్ని 
పక్కనే పెట్టుకుని మరీచికల వెంట పరుగెత్తే 
వాడు అజ్ఞాని. 

- శ్ఞామలారాణ్మీ వవిత్ర 
వావ్‌బేసిన్‌లో చేపలు పట్టే రకం. 

- శ్రీరమణ, న్యూనుడి 
అజ్జేయం 
వేదవిహితవిధులకుం దల్లిదండ్రుల యజ్ఞాలకుం 
గారణములు తెలిసికొననక్కణలేదు. 

- పానుగంటి, వీరమతి 
ఎంత సహ్యమొకద యీ యనంతపధము 
ఎంత యజ్లేయమో యెట్టు లెటుగవచ్చు? 

- అబ్బూరి ద్రాక్షావీధి 
శ్రీరాముడికీ, ధర్మరాజుకీ, ఎవరు బోధించినా, 
చచ్చేదాకా జ్ఞానం వొచ్చినట్లు లేదు. చివరిదాకా 
బోధిస్తూనే వున్నారు. అన్ని పాపాలు చేసిన 
అల్లరి కృష్ణుడికి చెప్పడానికి ఎవరికీ గుండెలు 
లేవు. పైగా ప్రపంచానికి అతనే భగవద్గీత 


బోధించాడు. 
= చలం, మ్యూజింగ్స్‌ 
అడకత్రెర 


అడగటం 
అడక్కపోతే అమ్మయినా పెట్టదు. పొదుగున 
పాలున్నప్పటికి దూడ కుమ్మంది: తల్లి చేపదు. 


- ఉన్నవ మాలవల్లి 

అడవి 
ఆడది లేనిది అడివి. మగవాడు లేనిది మఠం. 
- సామెత 


అడవి నిగూఢమైనది. ఏ అనుభవానికీ, ఏ 
మేధస్సుకీ అంతుచిక్కని రహస్యాలు ఇక్కడ 
. = కోవరెడ్డి అతడు అడవిని జయించాడు 
అడఎఐవంది స్ట 

అడవిపంది చేను మేసిపోతే, 

ఊరపంది చెవులు కోసినట్లు. 


అడవివులి 
అడవిలోన నున్నయంతనె పులి యింత 
యెజుకలేని దయ్యెనే తలంప? 

- అనంతుడు, భోజరాజీయము 


= సామెత 


అడుగుజాడ 
దంతియడుగులోనం దక్కిన జంతుచ 
యంబు నడుగులెల్ల నడంగియుండు. 

- తిక్కన, ఆనుశాసవికపర్పము 
అడ్డంకి 
మనసు మహామేరువు దాటును, కాలు కందకం 
దాటదు. - సామెత 
అడ్డదారి 
'హైసొసైటీలో ప్రవేశించడానికి డబ్బుదారి 
లేనప్పుడు ఆరాక అడ్డుదారిగా పనిచేస్తుంది. 

- రావిశాస్త్ర రొట్టెముక్ళ 

అడ్డం 


తడిక కుక్కకు అడ్డంగాని మనిషికి అడ్డమా? 


పిడుగుకు గొడుగు అడ్డమా? ఎ పోముత 


అడ్డు 
సవతుల మధ్యమున _మాటలాడంబోవు | ఆడవాళ్ల నోటికీ గోదారి వరదకీ అడ్డూ ఒడ్డూ 


ఈక మ కో 


లేదనుకుంటాను. 

- రాధాక్ళన్ణ మనస్తత్వాలు 
(ప్రేమకు, వయస్సు అడ్డుకాదు. అనురాగానికి, 
అనుభవం అడ్డుకొదు. 

- భారతీదేవి, వాంటెడ్‌ లవ్‌ 


అడ్డుకట్ట 
వరదలకి గట్లు వెయ్యెచ్చునేమో కాని ఒక్కొక్క 
ప్పుడు దుఃఖానికి అడ్లు వెయ్యలేం. 

= రావిశాస్త్ర, రత్తాలు - రాంబాబు 
అంటూసాంటూ 


అంటూసొంటూ ఆసాది వానిది, రట్టూ రవ్వా 
గంగానమ్మది. “iis 
అతిథి 

అతిథి పాత్ర నిర్వహించటం ఒక లలితకళ 
ఒక మనోవైజ్ఞానిక అభిజ్ఞానం, ఒక గాఢమైన 
జీవనసాధన. ఉత్తమ అతిధిగా మనగలిగిన 
వ్యక్తి జీవితంలోని మిగతా అన్ని రంగాల్లోనూ 


ఉన్నతంగా రాణించగలడు. 
- సంజీవదేవ్‌, అతిధిపాత్ర 


అతివాదం 

నిరాశ నిస్పృహ అతివాదానికి కళ్ళు 

స్వీయ మానసిక ధోరణి అతివాదానికి వళ్ళు 
- ఛాయారాజ్‌, శ్రీకాకుళం 

ఆఅతివినయం 

కారు పంపితే కదల్లేదుగాని 

కాకిచేత కబురంపితే రాకపోయానా అన్నాట్ట. 

- శ్రీరమణ, న్యూనుడి 
అలిళయం 
బతకని బిడ్డ బారెడు. eee 


చెయ్యి తిరిగిన రచయిత్రి ఇల్లెక్కి నవల 
రాసిందట. 
= శ్రీరమణ, 


అసలే ముక్కిడి, పైగా పడిశము అన్నట్లు. 
- సామెత 


అబ్బురాన  బిడ్డపుడితే గడ్డపారతో ముక్కు 
చెవులు కుట్టించారట. 


గడిచేవాళ్ళు బురకాలు కప్పుకొని గోసాలు 
'సేస్తారు. 
= వీనిశెట్టై వల్లైపడుచు 


- సామెత 


అతినంతోషం 
అతి సంతోషం పొందేక కొంచెం మందకొడిగా 
వుంటుంది మరి. 

= లక్ష్మణరావు, అతడు - ఆమె 
అతుకు 
మనస్సు విరిగాక అతకదు. బలవంతాన 
అతికినా అతుకు అతుకే. 

= నుంకరు పిచ్చివాడు 

బంగారానికి టంకంపొడి వేసినట్టుగా యెంత 
నిజమయినా మధ్య నాలుగు అబద్దాలు వేస్తేనే 
కాని అతకదు. 

- కందుకూరి, హోస్యసంజీవని 
అత్త 
అత్తయ్యకి అల్లుడి గొడవలేదు. 

- బుచ్చిబాబు, ఆత్థవంచన 
యీ కాలంలో అభ్యుదయ భావాలున్న అత్తలు 
ఎక్కడ ఉన్నారండీ? 

- నూర్యారావు, శ్రీమతులు - శ్రీయుతులు 
అత్తగారెక్కడా మంచిదే వుంటుంది. మంచిగా 
వుండకపోతే కూతురి కాపురం ఏమవుతుందో 
అని భయం. 

- కాళ్లకూరి 
కోడలి గృహప్రవేశం, అత్త గంగావ్రవేశం, 
రోనెలలో పట్టిన ae 
అత్త ఆరోనెలలో ప దయ్యం. కు 
మొదట వచ్చేమాట జ వ క 


అత్తను అమ్ముకొమ్మంటారు, కోడలిని 
కాల్చుకొమ్మంటారు. 


- సామెత 


- సామెత 
అత్తవారిల్లు 
అత్తవారింటి సుఖం మోచేతి దెబ్బవంటిది. 

- సామెత 
పుట్టినింట భోగము కంటే భర్త యింటి బానిస 
తనము మేలు. 

- చిలకమర్తి, పలుగు రాముడు 
అత్యల్పం 
ఏనుగులను తినేవానికి పీనుగులు పిండి 
వంటలా? 

- సామెత 
అత్వాళ 


క జారిపోయినా, భర్త అధికారాన్ని చేతు 
పట్టుకుని డాబుగా కూచుంటాడు, పారి 
పోయిన దొంగవాడి పైబట్టను పట్టుకుని 


అత్యాశ 


ప్రతాపాలు కొట్టే పెద్దమనిషిలాగు, పారి 
పోయిన గుర్రం కళ్లెం చెత్తో పట్టుకుని కళ్లెం 
కోసం గుర్రం తిరిగి వస్తుందని ఆశపడే వెర్రి 
రౌతులాగు! 

= భలం, అరుణ ఆర్యుమెంటు 


అదను 
వ్యవహారములకెల్ల అదనే ప్రధానము. 

- పానుగంటి, సాక్షి 
అదిరిపాటు 


పిండిబొమ్మను చేసి పీటమీద కూర్చుండబెడితే 
ఆడబిడ్డతనాన అదిరదిరిపడ్డదట. ఎప 
అదువు 
కట్ట కొదిగిన నీర మేకముఖముగానే పోవును. 
తెగిన నీరు బహుముఖములుగా బోవును. 

- విశ్వనాధ, చెలియలికట్ట 
అదృళ్ళుం 

ఉపయోగిస్తే అంతరా, 

న ్యమైపోతుంది. స 

= రాజమన్నాడు, బంధాలు 
విగ్రహం కనిపిస్తుంది, మనసు మాత్రం 
కనిపించదు. 

- రావిశాస్త్రి వియత్నాం విమల వృత్తాంతం 
భూమిలో నిధి, ఫలములో రుచి, నువ్వలలో 
నూనె కంటి కగపడవు, 

- రామళ్ళష్ణశాస్త్రి. ఖుదానంద్‌ 

ఇట్టె చంపున ట్లేంచి బాధించునట్టి 
జనులు హానిచేయరు పంటిసలుపువోలె 
నున్న జాడయే కనంబడకుండువారు 
ప్రాణములు పీల్తు రిట్టె హృద్వ్యాధిం బోలె. 

- పానుగంటీ, పాదుకాపట్టాభి షేకము 
అదృష్టం 
కొంతమంది స్త్రీలకి మొగుడు పోవడమే 


అదృష్టం. 
దృష్టం - లక్ష్మణరావు, అతడు - ఆమె 
“ప్రతిభవల్ల నువ్వు సంపాయించుకున్నావనుకుని, 


గడచిన అదృష్టాన్ని సాగదియ్యాలని చూచావా, 
స్త్రీలే కాదు దేవతలు కూడా కళ్లెర చేస్తారు. 


- చలం, హంవీకన్యలు 
(0 మీద అంత పెద్ద భారాన్ని వెయ్య 
అ అ కీ ను కోరిక 


ప్రకారం ప్రార్థించినా, కోపగించినా, ఏడ్చినా 


రాదు. అందుక్షని కాస్త తేలివితేటల్ని ఉపయో 
గించి ఆ అదృష్టాన్ని జుట్టుపట్టుకొని మనదార్లోకి 
లాక్కురావాలి. 

- ధనికొండ, ఎధ్రబుట్టలు 
నిశితమైన ప్రకృతి కలవారు, ప్రతి స్వల్ప విష 
యమును మనసునకు బట్టించుకొని బాధపడు 
వారు జీవితాంతమున మహామేధాశాలు లగు 
దురు. కాని వారి జీవితములో నదృష్టముం 


డదు. 
- విశ్వనాథ, తెజచిరాజు 


భరతఖండము అనగా అది గ్రామసీమల పుట్ట. 
అందు మన గ్రామసీమలన్నియు గ్రామసింహ 
ముల ఏలుబడిలోనుండుట అది మన ఆర్యావ 
ర్తపు | 
a అదృష్టము రావిశాస్త్రి రత్తాలు- రాంబాబు 
ఎరువిచ్చిన బుక్కు 
మళ్ళీ చూడ్డం కూడా గొప్ప లక్కు 

- ఆరుద్ర, ఇంటింటి పజ్యాలు 
అన్ని అదృష్టాలలోకీ మనకు కావలసిన స్త్రీ 
లభించటం గొప్ప అదృష్టం. 

- కొడవటిగంటి, గాలిపాటు 
జీవితం ఒకలాటరీ. (ప్రేమ పెద్దపజిల్‌. 
అన్నింటికన్న ముఖ్యం నసీబ్‌. 

- కురుమద్దాలి, డాక్టర్‌ తనూజ 
తనకోసమే, తానే కావాలని కోరే ఆడది 
దొరకడం మగవాడి అదృష్టం. ఆ అదృష్టాన్ని 
కాపాడుకోగలగడం ఓ సుకృతం. 

- మహీధర, స్వయంవరణం 
అదృష్టం అందలమెక్కిస్తానంటే, బుద్ధి 


రదలోకి 
బు. లాక్కెళ్ళిందిట. బసు 


దురదృష్టాన్ని అనుభవించలేనివాడు అదృష్టాన్నీ 
అనుభవించలేడు. 
- సామెత 


దైర్యంగల భార్యవున్న భర్త అదృష్టవంతుడు. 
- వెంకటక్ళష్ణమూర్తి, ఎయిర్‌హో స్టెన్‌ 

తాగబోయిన తీర్థమెదురైనట్టు. 

- శ్రీరమణ, న్యూనుడి 
తంతే పోయు బారులో పడ్డట్టు. 

- శ్రీరమణ, న్యూనుడి 
వెదకబోయిన ఫైలు చేతికి తగిలినట్టు. 

- శ్రీరమణ, న్యూనుడి 


తరతరాల కుదా 


రొట్టె విరిగి నేతిలోపడ్డట్లు. pe 


మన అవసరానికి పక్కవాడి జేబులో డబ్బు 
ఉండడాన్నే అ ఆంటారు కాబోలు. 
| ba బీనాదేవి, హరిశ్ళందమతి 

జీవన్మృతులై, ముళ్చిరు మూర్భులకంటెన్‌ 
జచ్చినవారే యదృష్టజాతవ లెందున్‌ 

- ఏటుకూరి మగువ మాంచాల 
అదృష్టవంతుడు . 
జీవితంలో కొన్ని కొన్ని స్టానాలున్నై. మనిషి 
అక్కడ కాలు పెట్టకుండా వాటిని తప్పించుకు 
తిరుగుతున్నంతసేపే అదృష్టవంతుడు. 

- కొడవటిగంటి, వెంవుడు తల్లి 
అద్ధం 
రూపాయనోట్లో తలదూర్చి తన్నుకుంటున్న 
లోకంలా సీసాలో బంధించుకున్న ఆధునిక 
మానవుడిరూపంలా ఎప్పటికీ నాకర్ధంకానిది 


అద్దం. 

- నగరమని, జైల్లో సముద్రం 
అద్దం అబద్ధం చెప్పదు. 
లంజవారికి శ్రీమహాలక్ష్మి గాదె 
దర్శణము విప్రముఖ్య 

- వల్లభరాయడు, క్రీడాభిరామము 
అద్దానికెదురుగా వంటరిగా గదిలో కూర్చుంటే 


ఆలోచనలు పుడతాయి. పెరుగుతాయి. ఆల్లు 


కుంటాయి. 
- రావిశాస్త్రి , రత్తాలు - రాంబాబు 


, యులినిన్‌ 


అద్ద 
అద్దె విషయంలో, యజమాని ప్రతిఫలం లాగు 
తుంటాడు. అద్దెకున్నవాడు తాత్కాలికంగా 
ఉంటూంటాడు. హక్కు వారిదీ, భుక్తం వీరిదీ! 

- భమిడిపాటి అద్దె కొంపలు 
అధైకొంవ 
జీవుడికి శరీరాలు అద్దె కొంపలు. 

- భమిడీపొటీ, అద్ధి కొంవలు 
అద్భుతం 
చరిత్ర ఎన్నిసార్లయినా పునరావృత్తం కానియ్యి 
స్తే పురుషుడికి ఎప్పుడూ అద్భుతమే. 

- వేణుగోపాలరావ, కదిలేమేఘం 


అద్వైతం 
తెలుసుకునే మనసు 
తెలిసే లోకం 
తెలిపే ఈశ్వరుడు 
అన్నీ వొకటే స్తో 

- చలం, నుధ 
ఒక్కొక్కప్పుడు అమాయకుడు, తెలివైనవాడు, 
మూర్భుడు, పిచ్చివాడూ ఇంకా చాలామంది 
ఒక్కలాగే కనిపిస్తారు. 

- శివప్రసాద్‌, నైట్‌డ్యూటీ నర్స్‌ 
తలుపులు రెండుకాని, ద్వారం ఒక్కటే... రాత్రి 
పగళ్లు. రెండుకాని రోజు ఒక్కటే. తల్లిబాధ, పిల్ల 
ఏడుపు రెండుకాని (ప్రేమ ఒక్కటే. చావుపుట్టు 
కలు రెండు - జీవిత మొక్కటే. 

- బుచ్చిబాబు, ఒమర్‌ ఖయామ్‌ 
వేరేగతి లేనప్పుడు బలవంతమూ స్వతంత్రమూ 
ఒక్కటే అవుతుందేమో! 

- రాజమన్నారు, మనోరమ 
అన్నీ తెలినోళ్ళే అద్దోయితంలో పడేది. 
= నుంకర దిద్దుబాటు 
డబ్బు బంగారవేం నిత్తెం సత్తెం! అది ఆత్మతీరి! 
దీన్నే అద్దువైతం అంటారు పెద్దలు. 
- రావిశాస్త్ర. బంగారిగాడి కత 
కల దననోపక లేదని 
పలుకంగ నేరకయు మూకబధిరులక్రియ ని 
మ్ముల నద్వైతులు దమలో 
ఫల వగతురు భువనభిన్నభావమున శివా! 
“మళల్లికార్డునవండితారాధ్యులు, శివతల్ష్యసారము 
రులు 
విచ్భేదన వేదశాస్త్ర విష్లవవాదుల్‌ 
'ప్రచృన్నదోషు లజ్జా 
నొచ్భాదితదుష్టచిత్తు లద్వైతు లజా! 
-మల్లికార్దునవండితారాధ్యులు, శివతత్తసారము 
అద్వైత 
వాడు చెడ్డాడు తాగుబోతు, నాక ముంతెడు 
కల్లు పొయ్యి అన్నాడట. వహ 
అధమదాత 
వాంఛ నెజింగియు.. నర్థార్థి 
మాత్మ సహియింపం జాలువాం డధమదాత 
- శ్రీనాథుడు, శృంగార నైవధము 


అధముడు 


అధముడు 
ఒక్క మాటలోనే జవాబు చెప్పగలిగిన వుద్యోగి 
కాను నిరుద్యోగి, po బేతాళ 
క: త! 
విక్రమార్కీయము 
అధర్మం 


అధర్మము కూడా తాను ధర్మమునే 


- విశ్యనాథ, బద్దన్న నేనాని 
లోకమే చీకటియై విపత్తులకు చిక్కిననాడు 
తపంబు మోక్షమున్‌, చేకొని ముక్కుమూసు 
కొని చెట్టులగుట్టలం బట్ట ధర్మమే? 

"కొడాలి హంవీక్షేతము 
అధిక వ్రనంగం 
అధిక ప్రసంగం ఆలస్యానికి హేతువు. 

- గురజాడ, కొండుభట్టీయము 
అధికం 
మూసి పెట్టినది పైకిందీయుటకు, మాటు 
పజిచినది చూచుటకుం జెప్పనిది తెలిసికొను 
టకు వాంఛ జనులకు మహాధికమైయుండును. 

- పానుగంటి, వీరమతి 

అధికొరం 
విధి సంకల్పముచే నాకానొకండు తావిశ్వంబుం 
బాలించుచో 
బధిరం బెక్కువ, చూపు తక్కువ, సదాభాషల్‌ 
దురుక్తుల్‌, మనో 
వ్యధతో మత్తతతోడ దుర్వ్యసనదుర్వ్యాపార 
తల్‌ చెందు;న 


య్యధికారాంతమునందు చూడవలెరా! 
ఆయయ్య సౌభాగ్యముల్‌ 
ల్ల = బాటువు 
ఇతరులకు అప్పగించినప్పుడే అధికారమునకు 
ప్రశస్తి. 
- వరద 


నూరుమంది నేరస్తులు చేయలేని ఘోరం 
చట్టాన్ని రక్షించాల్సిన పదవిలో వున్న అధికారి 
సునాయాసంగా చేయగలడు దేని యశోధర 


మార్చును ప్రతిఘటించటానికి అధికారం 
అడ్డమైన వాదనల గడ్డి మేస్తున్నది. 

= కుందుర్తి, తెలంగాణ 
(మీ నాన్న) తన హోదా తప్ప యితరుల 


అధికారం 
హోదాల విషయం మాట్లాడరు. 

- రామదాసు, ఆకాశరామన్న 
ఆలాగున నామీంద మీరధికారము చెలాయించ 
వలెనంటే నన్ను పెండ్లి చేసుకోవడము మాని 
వేసి పెంచుకోలేక పోయినారా యేమిటి? 

- కొచ్చెర్లకోట, అపవాదతరంగిణి 


న్యాయంకానీ, అన్యాయంకానీ అధికారానికి అల 
వాటుపడ్డ మగవాడు ఆడది నోరెత్తి జవాబు 


చెప్తే సహించలేడు. 
= రంగా , వేకమేడలు 

'సేతిలో పవరుంటే నెత్తికి పొగరెక్కుతుంది. 
= రావిశాస్త్రి అధికారి 


నీకూ నాకూ అన్నేయంకాని పోలీసోడిక్కాదు. 
ఆడి చేతిలో పవరుంది. 
= రావిశాస్త్ర. ఆరుబిత్రాలు 
అధికారం రాగానే మంచి చెడుగులు మరపున 
పడతాయి. 
= జీ.వి. కృష్ణరావు, పాపికొండలు 
ఏదైనా చేద్దాం అన్నవాళ్ళకి చేసే అధికారం 
వుండదు. 

- కాంతారావు, దగాపడిన తమ్ముడు 
అధికారము, హోదా, రాజు సభకి ధరించే కిరీ 
టమూ, బట్టలూ వంటివి. వాటిని ధరించిన 
మనిషి కొండముచ్చయినా కామధేనువులా కని 
పిస్తాడు. వాటిని తీసీగానే కామధేనువయినా 
కొండముచ్చులా కనిపిస్తాడు. 

- వెంకటరమణారావు, కొలువు 
పవరు ఉన్నంతకాలం అందరూ ఏదో ఒక 
స్వలాభం కప చుట్టూ చేరతారు. 

- వెంకటరనుణారావు, కొలువు 
కొందరధికారులకు కన్నులు  తిన్నగం 
గనయడవు. కన్నులు పొరలుగప్పి పోవును. 
అధికారమదము దృష్టి కడ్డము వచ్చును. 

= బిలకమర్తి, తుంబురునారదనంవాదము 
అధికారముగల వారిలో పెక్కుమందికి' కన్నులు 
మునుపున్నచోట నుండవు. కన్నులు నెత్తికి 
వచ్చును. 


- చిలకమర్తి, తుంబురునారదసంవాదము 
సంపద ముదిరితే అది పవర్‌గా పరిణమించి 
పరిమళిస్తుం దనుకుంటాను. 

= రావిశాస్త్రీ బుక్కులు 
అధికారం కాగితం కండ్లలో యథార్థాల గుండు 


అధికారం 


- కుందుర్తి, తెలంగాణ 
అధికార్ల లీలలు చిత్రమైనవి. 

- బీనాదేవి, డబ్బు! డబ్బు! డబ్బు!!! 
దేవుడు అందరిలోనూ వున్నట్టు అధికారం 
యొక్క శక్తి ప్రభుత్వంలోని ఆతి చిన్న జీవిలో 
కూడా అతిచిన్న పాలులోనన్నా వుండి రేడి 
యమ్‌లా ప్రకాశిస్తుంది. 

- వెంకటరమణారావ, కొలువు 
ఆధికొరి 


క్రమించుకొన్నవాడే అధికారి. 
క్ష వాడ! ఉన్నవ, నాయకురాలు 


- గురజాడ, కన 
తనకన్న తెలివైన సబార్జినేటును ఏ అధికారీ 
భరించలేడు. 
- నిరుద్యోగి, కార్యాలయభేతాళవిక్రమార్సీయం 
యీ అధికార్ల నైజం యేమిటంటే, న? 
మీద దయవుంటే, యెవళ్ల పక్షం కేస్‌ చెయ్యా 
లంటే వాళ్ళని కరవ్వాచ్చినట్టు కనబడతారు. 


= గురజాడ. కన్యావల్బం 
అధికారి కానివానికి 


నధికపదవిం దెలుపం బ్రాప్తమయ్యెడు పాపం 

బధికారియెన వానికి 

నధిక పదవిం దెలుపకున్న నగు నిక్కముగన్‌. 
= వీంగళీ కావూర్ణోదయము 

-.నిక్కమ్ముగ నొక్కనిం గొలుచుకంటెను దొంగ 


జికంబు తక్కువే? తినే. వృత్ళకటేకమ 
కంచెయే చేనుమేసినం గలదె దిక్కు? 
- బిలకనర్తి, గయోపాఖ్యానము 
ఎగ్గుల్‌ 
నొడివెడు వివేకః 
కడ నుండెడునంతకంటెం గలదే. 
= నన్నయ, ఆదివర్చము 
ఎప్పుడుం దప్పులు వెదకెడు 
నప్పురువునిం గొల్వంగూడ దది యెట్లన్నన్‌ 
సప్పంబు పడగ నీడను 
గప్ప వసించిన విధంబుగదరా సుమతీ. 
- బద్దెన నుమతి శతకము 
అధరము కదిలియు6 గదలక 
మధురములగు . భాషలుడిగి మౌనవ్రతుండౌ 


అనరానివి 


సూదులు గుచ్చినా అది గుడ్డిదవుతుంది కాని | నధికార రోగపూరిత 
లన్ని వ్‌ వ బధిరాంధకశవముం జూడం బాపము సుమతీ, 


= బద్దెన నుముతి శతకము 
నూరు గుర్రాలకు అధికారి, ఇంట భార్యకు 
ఎండుపూరి. పం 
అధికారికి చెవులుంటాయిగాని కళ్ళుండవు. 


(చెప్పుడు మాటలు వింటాడేగానీ చూడడు) 
ba - సామెత 


అధికుడు 
పదినీతులు పదిబూతులు 
పదిశృంగారములు గల్లు పద్యములు సభన్‌ 
జదివినవా౭డే యధికుండు 

- కవిబౌడప్ప, శతకము 
అధైర్యం 


ధైర్యం సగం జయం, అధైర్యం పూరా 


అపజయం. - రావిశాస్త్రి జే 
అధోగతి 
ఆలోచించిన యాడుదాని కధోగతియే. 
= పానుగంటి వివ్రనారాయణ 
చేసేవి మాఘస్నానాలు, దూరేవి దొమ్మర 
గుడిసెలు. 
- సామెత 


అధ్యక్షుడు 


అధ్య పారము తుద కన్నియుపన్యాస 
ము అమీముమేవన సోమో 


న్నాను - పానుగంటి సాక్షి 
అవకాశవాదుల సభకు అందరూ అధ్యక్షుల! 

- శ్రీరమణ, న్యూనుడి 
అధ్వాన్నం 


పెళ్లిదగ్గరనుంచి చావువరకూ స్త్రీ బ్రతుకు 


అధ్వాన్నం. 
= సూర్యారావు, శ్రీమతులు - శ్రీయతులు 

అనంతయ్య 

అంతు లేదేమయ్య అంటే నీపేరు అనంతయ్య 

గదా! అన్నాడట. 


ఆనరానివి 


దొరను పేద అనరాదు, ఎద్దును సాధువు అన 
రాదు. 


- సామెత 


- సామెత 
———_———— ల. సామెత 


8 


అనర్థం 
అనర్థం 
కనిస్టీపు కడుపున కన్నపుదొంగ పుట్టినట్టు 
- శ్రీరమణ, న్యూనుడి 
'పైడుడ వచ్చిన వానికి బడకటిల్లేల? 
- ధర్భవరం, విషాదసారంగధరము 
అనర్హుడు 
(ప్రేమ కోరిన త్యాగానికి జంకేవాడు (పేమ 
కనర్హుడు. 
అనవనరం 
గోదావరి స్నానానికి కొండుభట్ల అనుజ్ఞ 
క - సామెత 
తుంగభద్రలో మునుగను శాతంభటాక్సా 
- సామెత 


= చలం, శశాంక 


దానం చేసిన ఆవుకు దవడపళ్ళు ఎంచబోకు, 

- సామెత 
దిగంబర సన్యాసికి చాకలితో అవసరమేమి? 

- సామెత 
ఇచ్చేవానికి పత్రం వద్దు, చచ్చేవానికి మందు 
వద్దు. 
ఇంట్‌ మొగుడు కుంటివాడైతే, రంకుకు 
రామేశ్వరం పోవాలనా? 


సామెత 


- సామెత 
పెళ్లనేది ఆడదానికిగాని, తః సంఘానికి 
గాని ఉద్ధరింపుకాదు. వయసుకీ, మనసుకీ ఆన 
కట్ట కట్టుకోగలిగితే పసన ఉండదేమో! 

దేని, హరిశ్ళుంద్రమతి 
బిడ్డను గిల్లి వూయల వూపినట్లు. ఎల 


క్లో ముప్పేమిటి? మొండికాలికి 
చె 


జ - సామెత 


సానిసంతలోన జవ్వన మ్ముడివోవు 
పూరుషులకు రసవిచార మేల? 

- ఏటుహరి, మగువ మాంచాల 
కడుపుం గక్కుజితికి నిచ్చకమ్ములాడి 
చేదుమేసెడు వారింటం జీమయైనం 
గుడువ దనుమాట రవ్వంత గుర్తెణుంగు 
కార్మికున కెందు కా స్వర్గఖండమైన? 

- ఏటుకూరి, క్షేతలక్మ్రీ 
అనాథ 
ఊరి పీడుగు వచ్చి పోలిశెట్టిని కొట్టింది. 
చ్చి పోలొ్టిని కొట్టిందా 


అనుకూలం 


అనాలోచితం 
దస్తూరి బావుందని దస్తాడుకథ అచ్చువేసినట్బు 
- శ్రీరమణ, న్యూనుడి 
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నాడట 
- సామెత 
తెలివికి తల లేకపోయినా, భోజనానికి పొట్టఉంది. 
- సామెత 
అనుకరణ 


చందమామని చూసి కుక్క ఏడ్చినట్లు, 
నక్షత్రాల్నిచూసి నీతో నాహృదయబాధని చెప్పు 


కున్నాను. 
షు - చలం, మ్యూజింగ్స్‌ 
పెద్దవాళ్ళ అలవాట్లే మిగిలినవాళ్ళూ 
అనుకరిస్తారు. 
- మహీధర ఓనమాలు 


ప్రతివిద్యలోనూ కూడా అనుకరించే జనం 
చౌలా వుంటుంది. తత్వం తెలిసినవాళ్లు 
మిక్కిలి తక్కువగానే వుంటారు. 
- చెళ్ళపీళ్లు కధలు-గాథలు 
నాటి సూఫీ చరితామృతమ్ము 
గురిపెంచెడు మా గురుదేవు డేలొకో 
తోచు షరాయితో ఫగిడితో నెవరో యొక 
ఫాదుశాహిగా! 
- దేవులవల్లి (బ్రహ్మర్షి 
అనుకూలత 
అశుభములు వచ్చునప్పు డయత్నముగనె 
ను వాని కనుకూలముగనె తోంచు 
దొంగ యిలు సేరునప్పుడే దొరను వలచి 
నిదుర పెద్దమ్మ శయ్యను వదలనట్టు. 
- బలిజేవల్లి, నత్యవారిళ్ళందీయము 
ఏం చేస్తాడు? వాడి కాళ్ళు నాచేతిలో ఉన్నాయి! 
- వతంజలి, అప్పన్న సర్జార్‌ 
అనుకూలం 
దున్నబోతే దూడలలోను, మేయబోతే 
పోతులలోను. 
- సామెత 


కల్లందగ్గర కరిణీకం, కంచం దగ్గర రెడ్డిరికం. 
- సామెత 
ఏ కులమైతే నేమిటీ అనుకూలమైతే! 
- వేంకటరనుణారావు, ఓన్లీ డాటర్‌ 


అనుకూలం 


అనుమానం 


కాలానికి లొంగినవాళ్ళకి కావలసినన్ని 
అనుకూలాలు. 

- సౌభాగ్య సింహావలోకనం 
ఎత్తినప్పుడు విడియుచో, నిజకటంపుం 
దెరువునందు, నడుపు సెడి తిరుగంబడిన 
యట్టియెడ, నిద్రవోయెడు నవసరమున, 
శాత్రవుల బెట్టు పైబండి చంపవలయు. 

- తిక్టున, సౌప్తీకపర్వము 
కెరటాలతోపాటు పడిలేస్తూ ఈదితే సముద్రం 
ఈత సులభమే బాబూ! లేకపోతే మాత్రం... 

- సుబ్రవ్మాణ్యశర్శ, బంకోరా 
అనుకోనివి 


కాలు వెనుకాడు వానినే కఠచుం గుక్క, 
అధిక భయశీలునకె యుపాధ్యాయు తిట్టు 
వలదు వలదను వనితకే వచ్చుం జూలు, 
పరుగిడిన వానినె విశూచి పట్టి చంపు. 

- పానుగంటి, వీరమతి 
అనుగ్రవాం 
లక్ష్మి అనుగ్రహిస్తే లక్ష నొప్పుల్ని భరించ 
వొచ్చు తుదకు భగవంతుడు కూడ ఏ పుణ్యలే 
శమో చేసుకొన్నవాణ్ణీ అనుగ్రహిస్తున్నాడే కాని 
నిర్నిమిత్తంగా అనుగ్రహించటం లేద్దు. 

- కృష్ణరావు పాపికొండలు 
ఒక దుష్టుడు వేయి ఘోర కార్యములు 
చేయును. వానిలో నొక్కటియే నెపమై వానిని 
భగవంతుడు శిక్షించును. భగవంతుడు తన 
శిక్షయుం, దనయనుగ్రహమును లోకమునం 
దలి వ్యప్తలద్వారా చూసి Ban కడిమిబెట్టు 
అనుభవం 
మనిషి జీవితం 


అనుభవాంకితం. 

- సినారె, విశ్వంభర 
అనుభవమొక సాలెగూడు 
అనుభూతియె నేతగాడ్లు! 

- రమణారెడ్డి, కలలో వెన్నెల 
ఎవరి అభిప్రాయమయినా వాళ్ల అనుభవం 
నుంచే ఏర్పడుతుంది. _ a శ 
మినుమంతయు నొక్కటేకదా- కాని వానెన 
కుడుము వేరు. రొట్టివేరు. గారెలు వేరు. 


వాంఛ యొక్కటే మైనను దత్త్వభేదములంబట్టి 
యనుభవభేదము లుండును. 

- పానుగంటి మాలతీమాల 
ఆశించనిది ఎక్కువైతే అనుభవం తక్కువవు 
తుంది. ఏమీ ఆశించకపోతే ఉన్నదే అద్భు 
తంగా అనిపిస్తుంది. 

- కవనశర్శ, తూర్పు-పడమర 
ఒక మనిషి వంకర ఆలోచనను ఏ చదువూ, ఏ 
సిలబస్‌, ఏ గురువూ, ఏ విద్యాసంస్థ, ఏ తల్లీ 
తండ్రీ, ఏ పరిస్థితులూ మార్చినా, మార్చలేక 
పోయినా ఓ చేదు అనుభవం మాత్రం మార్చి 


తీరుతుంది. 
- రామమోహనరావు, త్రినేతుడు 


బొత్తిగా ననుభవ జ్ఞానములేని కేవల శాస్త్రవైద్య 
మంతగా శ్రేష్టమైన కాదుగాని, శాస్త్రజ్ఞాన శూన్య 
మైన వట్టి యనుభవముమాత్ర మెందుకును 
గొజిగాదు; ఈ రెండును నొక్కయందుండెనా 
బంగారమునకు వెలిగారము తోడగునట్లుం 


డును. 
- కందుకారి, 


ఇట్టియేలినవారల నెందజనో గనిగదా యతండు 

'కనకపు సింహాసనమున అని పద్యము చెప్పి 
నాండు? 

- వేంకటరాయశాస్త్రి ప్రతావరుద్రీయము 

స్వర్గసౌఖ్యం నరకంలో కెళ్తేగాని తెలుసుకోలేం. 

- కొంతారావు బూబీ 

తెల్లజుట్టునాడు ఆర్డరు పెడితే బట్టతలనాటికి , 


అందిందట. 
- శ్రీరమణ, న్యూనుడి 


తడిసిగాని గుడిసె కట్టడు, తాకిగాని మొగ్గడు. 
శ - సామెత 
అనుమతి 


కోడలు నవలరాస్తానంటే వద్దనే అత్త వుండునా? 
- శ్రీరమణ, న్యూనుడి 

అనుమానం 

నీ అనుమానం ముల్లు అపజయం వేపు మొగ్గు 


తుంది. 
= మధుబాబు, అంతోవ్రవాహం 


అనుమానం వెంటనే తీర్చుకోకపోతే ఆయు 
క్షీణం, ప్రమాదం. 
- భమిడీపాట్సీ ఇవ్యుడు - బాగుబాగు 


దోసెలు వేరు. వట్టి వడియములు వేరు. ఇట్లే | వసీవ్హునట్టి పురుషనైన నరుంధతియట్టి భార్య 


క్ష 


అనుమానం 


అంతరాత్మ 


యైనను నిర్నిమిత్తంబున స్త్రీ విషయంబునందు 
సంశయింపకుండ దిది స్త్రీలకు నైజంబు. 
- నన్నయ, ఆదిపర్వము 
అంతా బావలే! అయితే, కోడిపెట్ట ఏమైనట్లు? 
- సామెత 
చుట్టురా శ్రీవైష్ణవులే. చూస్తే కల్లుకుండ లేదు 
- సామెత 
అనుమాన మెక్కడలేని సౌఖ్యభంగమును 


గలిగించును. 
- కొచ్చెర్లకోట, అపవాద తరంగిణి 


అనుమానం అనేది మనుషులకు కలగకుండానే 
వుండాలిగానీ, అది కలిగిందా యిహ వాళ్ళకు 
నిజవిషయాలు అనవసరం Boras 
అనుమానమనేది పడకుండానే ఉండాలిగాని 
పడ్డ తరువాత అది దృఢపడేటందుకు ఎంత 
ఆధారమైనా చిక్కుతుంది. 

- కొడవటిగంటి. వతినతామహిము 
అనురాగం 
దురంత పద్మవ్యూహాలనల్ల కానిది 
రవంత అనురాగంవల్ల జౌతుంది. 

= సీనార్మె మంటలూ మానవుడూ 
కట్టుకొన్న దానిపై ననురాగముకంటె నుంచుకొన్న 
దానిపై ననురాగము కాముకున కధికము కదా! 

- పానుగంటి, ప్రచండ బాణక్ష్యము 
యథార్థమైన యనురాగము లేదు. సంసారాను 
రాగమే యిటు చట్టుబండలై పోవగ నింక జనా 
నురాగమా? అబ్బ! ఎంతమాట! వ్రాతలలో - 
కూతలలో అంతే. మటజెక్కడ ననురాగము 
లేదు. ఉన్నదొక్క యాత్మానురాగము. ప్రపంచ 
చర్యలన్నియు దయాధర్మ (ప్రేరితములని మీరు 
భ్రమించుచున్న కర్మములన్నియు - దాని వల 


నవే జరుగుచున్నవి. _ పానుగంటి, సాళ్ల 
అనువాదం 

ఒక్కొక్క భాషకు ఒక్కొక్క రకమైన మర్యాద 
లుంటాయి. తూచాలు తెనిగించడం 
పెట్టుకొంటే ఈ భాషా మర్యాదలు మంటగలిసి 


పోతాయి. _ నటల కథలు - గాధలు 
అనునరణ 
గురువు నిలుచుండి తాగితే శిమ్యడు పరుగె 


త్తుతూ తాగుతాడా? 
సామెత 


తల్లి చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? 
- సామెత 

అనూహ్యం 

నిర్మాతకు నీళ్ళులేవు - ఎక్ట్రాకి నీటు తెమ్మన్నార్ద 
- శ్రీరమణ, న్యూనుడి 

అనేకం 

ఒకటే ఒకటి ఏదీ లేదు 

సకలం ఆమేడితం 

దేవుడుకూడా ఒంటరి కాదు 

దేవీసమేతుడు 


అనైక్యం 

జ్ఞాతులు దమలోం బొందినం 

జేతోమోదమున వెలింగి చెలు లొందుదు ర 

న్నీతిం బాసిన విగతవి 

భూతిం గడకొజవులట్లు పొగయుదు రధిపా. 
- తిక్టన, ఉద్యోగపర్వము 


- బావురెడ్డి, ఒక వుట 


అంతరంగం 


ఆర్ధహృదయంతో ఎవరైనా వచ్చి తనను తల్లి 
మాదిరిగా తండ్రిలా సమాశ్వాసించాలన్న అంత 
రంగంలోని ఘోషే మనచేత అమ్మా, అబ్బ అని 
పిస్తుంది. ౧ న్యతీదేవి, జీవితానికొక జోడు 
అంతరొత్మ 
చం పేవాడికి అంతరాత్మ ఎప్పుడూ అడ్డురాదు. 
= రావిశాస్త్రీ నిజం 
అంతరాత్మ ఎక్కడైనా ఉంటుందనుకున్నాను 
కాని ఖాకీ డ్రెస్సులో ఉంటుందనుకోలేదు. 
- రావిశాస్త్రి నిజం 
అంతరాత్మెప్పుడు పనయిన తర్వాత ఏడ్చి తిడు 
తుందేకాని పనికి ముందు మాత్రం" ఎప్పుడు 


మనకడ్డురాదు. రాకూడదు. 
= రావిశాస్త్రీ నిజం 


అంతరాత్మ తప్ప మనం ఇంకెవరికీ భయపడన 


కరలేదు! 

- ఆనందారామం, అద్దంలో శత్రువు 
ఆంతరాత్మలకు ఒక్కొక్కప్పుడు ' కించిత్తయినా 
ప్రపంచజ్ఞానం ఉండదు. అవి మనచేత ఎన్నో 
బుద్ధిమాలిన పనులు చేయిస్తాయి. 

= కొడవటిగంటి, చదువు 


అంతరాత్మ 


అందం 


నా అంతరాత్మ ఏనాడో చచ్చిపోయింది. 

- నంది, మనిషి బావమాడదు 
అంతరాత్మ నంగడిలో 
అమ్మి సొమ్ముజేసుకో 
పానితనమె సకల కళల 
సారమ్మని: తెలుసుకో మల్లారెడ్డి, తారకమంత్రం 
వెధవపని చేసిన అంతరాత్మలు కుడతాయి. 

- కొడవటిగంటి, జీవితేచ్భ 
అంతరాత్మను లక్ష్యంచేసి ఏ ఆడది 
నెగ్గుకురాగలదు? 
J - కొడవటిగంటి, నిజం దాగదు 
ఆడదానికి ఆత్మెక్కడుంది.... ఆఖరికి 
పురాణాల్లో కూడా లేదు... 

* = బుచ్చిబాబు, స్వతంత్రజీవలు 
అంతరాత్మ అనేది ఉన్న ఆడదానికి సుఖం లేదు. 

- కొడవటిగంటి, రాయబారి 
అంతర్జాతీయత 
అంతర్జాతీయ వ్యవహారాలపట్ల ఎక్కువ కుతూ 
హలం" కనబరిస్తే, వంటింట్లో అవతరించిన 
పేచీవల్లనే అంటూండేవాడు మా ప్రొఫెసర్‌. 

- బుచ్చిబాబు, గొలును 
అంతర్జానం 
పూర్వసింహాసనంబులు, ప్రోజ్ఞ్వలంపు 
మణీమయ కిరీటములు, భోగమందిరములు 
చక్రసంఘర్షణంబునం జదిసిపోయి 
అవియివి యనంగరాక, రూపజెడి నేండు. 


- దువ్వూరి, స్వాతలత్రరభము 
అంతర్మథనం 


అంతర్‌మథనం ఎప్పుడు ప్రారంభం అవు 
తుందో అప్పుడు అది ఎదుగుదలవైప్తు దారి 
తీస్తుంది. దానికి 'పెద్దదంఘటనలు, కారణాలు 
అవసరం లేదు. 

- వీరేంద్రనాథ్‌, ఆఖరిపోరాటం 
అంతువట్టనివి 
మేధస్సు వొక సాలెగూడు, హృదయం వొక 
అరకు లోయ. 

- వడ్డెర చండీదాన్‌ హిమజ్వాల 
అందం 
ఆడదానికి పేదరికం ఒక శాపం అయితే పేద 
రికంలో అందం ప్రాణగండం వంటిది. 

= ఐల్లాదేవి, రోహిణి 


అందం నిజానికి నప్పదు MEF RS 
- ఎమ్వీయల్‌, సిన్‌ 


సమఃజ్జీలైతేనే పోటీ అందం. 

- నుబ్రహ్మణ్యశర్ణ, బంకోలా 
అందం అందరికీ ఆరోగ్యకరం కాదు. కొందరికి 
ఇబ్బంది. కొందరికి ప్రాణసంకటం కూడాను. 

- వెంకటనరసింహోరావు, సిన్‌ 
స్త్రీలు కామమోహితులైన పురుషులకంటి కంద 
గత్తెలవలెం  గన్పింతురుకాని, _ నిజముగా 


బురుషులే యందగాండ్రు. 
= విశ్వనాధ వేమరాజు 


అందమైన బాలికలు ఉండటమే లోకానికి 


అపత్తు, - బాపిరాజు కోనంగి 
సముద్రానికి మనుషులవల్ల అందం తెచ్చుకోవా 
ల్లిన ఖర్మలేదు. మనుషులకే ఆ అవస్థ. 

- వడ్డెర చండీదాస్‌, హిమజ్వాల 
మందలించడంలో కూడా అందం ఉంది. 

- రంగనాయకమ్మ, వేళమేడలు 
కోపం వచ్చినప్పుడే ఆండది చాలా అందంగా 
ఉంటుంది. 

- శివరామశళాస్త్ర, చెంబు 
అర్ధం కానివే అందంగా వుంటాయి సార్‌. 

- ముద్దంశెట్టి, జ్వలితజ్వాల 
చక్కదనము చెప్పుకునేందుకు, వర్ణించేందుకు, 
వీలైతే పాడుచేసేందుకుకాని, పెళ్ళికి కాదండి. 

- బుచ్చిబాబు, తీసీనతెర 
అందాన్ని కొద్దిగా చెరిపితేచాలు, అనాకారితన 
మవుతుంది. 

- కొడవటిగంటి, అనామిక 
వెనుదిక్కలేకుంట వెలది కంద 
మస్తుగా తింటేనె మగువ కందమ్ము 
అత్తమామలు చస్తె అతివ కందమ్ము 
దొంగదూడకు గుదికర్ర అందమ్ము 
దొంగమగనికి “పెంకి పెండ్ల మందః 

- దంవుళ్లపాట (జానవదగేయం) 
కొంతమంది ఒకవైపుగాకపోతే, రెండోవైపు 
నుంచి అయినా ఆందంగా కనబడతారు. 

- మునిమాణిక్యం, ఘోషా 
ప్రజలందరూ సమానులే- అందం, బలం వున్న 
వాళ్లు తప్ప తక్కినవాళ్లు బలాన్నించైనా ప్రభు 
త్వాలు రక్షించగలరుగాని, అందంనించి మను 


2 


అందం 


అన్యాయం 


వుల్ని ఏ బాంబులూ రక్షించలేవు. విప్లవోద్రే 
కంలో మనుషులు ఎంత పశువులుగా మారినా 


సరే. 
- చలం, వాళ్ళు నలుగుతూ 


శరీర సౌందర్యము సర్వజంతు సామాన్యమై 
నది. అది కాకికున్నది- గాడిదకున్నది- చిరుత 
పులికున్నది- సింహమునకున్నది- కోతికున్నది- 
గొంగళి పురుగుకున్నది ప్రపంచమున సౌంద 
యృవంతముకాని శరీరమేది? అన్నియూనట్టివే. 
- పానుగంటి, సాక్షి 

ఆడది మెచ్చిందే అందం! మొగాడి కన్ను మసక. 
- గరజాడ కన్యావల్కం 

అందమైన ఆడది బలవంతుని ఆస్తి. 

- నూరి చంఘిజ్‌ఖాన్‌ 

అందరిలాగా వుండకపోవడమే అందం కొదేటి? 
- కాంతారావు, వంశధార 

నడవడికంటే సుందరమైనది (ప్రపంచమున 


కటి లేదు. 
వేలో - పానుగంటి, సాక్షి 


సౌందర్య లక్షణములో జేరని వెజ్టీ వికారము 
లేవియు లేవు. ఎవరి మతిమాలితనము 


కి సౌందర్యము. 
is, - పానుగంటి, సాక్ష 


వజ్రముచే బంగారమునకు శోభ- పువ్పముచే 
వృక్షమునకు శోభ- సత్యముచే వాణికి శోభ- 
దైవభక్తిచే హృదయమునకు శోభ- పడతిచే 


భవనమునకు శోభ. - పానుగంటి, సాక్షి 
అందటం 
అందితే సిగ, అందకుంటే కాళ్ళు 

- సామెత 
అందలమెక్సటం 
అక్కన్న మాదన్నగార్లు అందలమెక్కితే, సాటికి 
నరసప్ప చెరువు కట్ట ఎక్కినాడట. 


- సామెత 
అన్న 
పెడితే కపోతే ఎద్దన్నా. 
Se మ 
అన్నం 


సారవంతమైన గంజిని కాలువ పాలు చేసి 


అన్నం పరబ్రహ్మ స్వరూపం- అందుకు అన్వేషణ 
తప్పదు. పరబ్రహ్మాన్ని అన్వేషించడమే జీవిత 
లక్ష్యమని అన్ని మతాలూ అంగీకరిస్తాయి. 

- చాసో పర్షబహ్మ 
యేంవందోయి నీ ఉపనిషత్తు? “అన్నం 
బ్రహ్మేతి వ్యజానాత్‌". 

- గురజాడ కన్యావల్ముం 
అలగావాండ్లకు అన్నం దొరికే మార్గం జూపందే 
సాంఘిక హక్కులిచ్చినా ప్రయోజనకారులు గావు. 
అవి నిలుపుకునే శక్తి గూడా వారికుండదు. 

- ఉన్నవ మాలపల్లి 
'పేద కడుపు నింపను అన్నం వెదకును, మహా 
రాజు అన్నం నింపను కడుపు వెదకును. 

- సామెత 


గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏర్షినట్లు. 
- సామెత 


నీ పెండ్లాం ముండమోస్తే నీకు ఎవరు అన్నం 


పెడతారు అని అడిగినాడట. 
- సామెత 


ఆన్యాయం 
చాలంగాలంబు పోవక చతురులైన 
జనముల బుద్ధులు విండ్రుగాక 
ముదియ మతిదప్పి నోరికి నొదవినట్లు 
పలుకు వెడంగుల మాటలు పాటీయగునె? 
- తిక్కన, ఉద్యోగపర్వము 
పలువు రొక్కనితోం బోరం బాడి యగునె? 
- తిక్టున్న శర్యవర్వము 
'అన్యాయం పాపం నాశనం' అన్నారు. ఒక్క 
అన్యాయంతో పాపాలన్నీ పోతాయి. 
= గురజాడ కన్యావల్బం 
'రెండు న్యాయాలకు పరస్పర వైరం ఉండటం 
అన్యా - కొడవటిగంటి, నిరాకరణ 
ఈ (ప్రపంచంలో సాధారణంగా అన్యాయమే 
అక్కరకు వస్తుంది. 

- కందుకూరి, పోస్యసంజీవని 
బ్రహ్మదేవుడు సోమయాజులుగారికి రంభను 
సృష్టించి సోమిదేవికి మాత్రం అన్యాయం చేస్తాడా 
యేమిషీ? 

- కందుకూరి, వోస్టసంజీవని 


పిప్పిని “అన్నం” అనుకొని నాగరికులం త న్ని ఎక్కడున్నా ఎదుర్కోవాలి. 
మాం. = చాసో బొండుమల్లెలు - కెఎల్‌, కొడిగట్టిన దీపాలు 


BB 


అన్యాయం 


రాజులు చేయు నన్యాయములు తదధికారుల 
ద్వారా జరుగును. ఆ యధికారు లందులోం 
దమ దుర్భుద్ధిం జొనిపి రాజుద్దేశించిన యన్యా 
యమునకుం బదిరెట్లు జరుపుదురు. 

- విశ్వనాధ, కడిమిచెట్టు 


అడిగింది రొట్టె, ఇచ్చింది రాయి. స్యా 


అన్యాయం ఎవ్వడి బాగుజేస్తాది? ఎండు దురదల 
హు వేన్నీళ్ళు పోసుకొని గోక్కన్నట్టగ ఆ గడియకే 
సుకంగా ఉంటాది. తరువాత మండిపోతాది. 
-- భూషణం, కొండగాలి 
దిగంబర కవికి దుశాలువలు కప్పుట ధర్మమా? 
- శ్రీరమణ, న్యూనుడి 
చెమ్మటోడ్చి ప్రపంచమునకు 
భోజనముంబెట్టువానికి భుక్తిలేదు. 
- జొమువా, గబ్బిలం 


మలినదేహుల మాల లనుచును 
మలిన చిత్తుల కధిక కులముల 
నెల వొసంగిన వర్ణధర్మ మధర్మధర్మంబే 
= గురజాడ, లవణరాజుకల 
అన్యోన్యం 
కసత్యము వలె, నిపుణగాన 

మునకు గచ్చవదలుతనమువలె, సంప 
దక్షు దురాశలాగున,జంకుతనమునకును 
దజచుగా దొంగతనమును వటిలుంగాదె? 

= పానుగంటి, ప్రచండ చాణక్ష్యము 


వేసిన ప్రశ్న -ఒప్పైనా ప్రత్యుత్తరం తప్పేనని 
ప్రత్యుత్త, వేసిన ప్రశ్న తప్పేనని. 
- బైరాగి, వోమ్షెట్‌ స్వగతం 


అత్తలేనీ కోడలుత్తమురాలు, కోడలూ లేనత్త 
గుణవంతురాలు. 

- సామెత 
బ్రహ్మం వంటి గురువుంటే సిద్ధయ్య వంటి 
శిష్యుడు ఉండనే ఉంటాడు. 


చెడిన కాపురానికి ముప్పేమిటి? 
వండే పెండ్లామా? అంటే, అయిన అప్పుకు 
మిటి? అవే వండుతాను మగడా! అన్నదట. 

ప = సావెత 
గాఢమైన (ప్రేమ వుందా, దాని పక్కన ద్వేషం 
వుండనే వుంటుంది. అ ద్వే 

= బలం, 


పైవాడు పుచ్చుకునే వాడు వుంటేనే కింద 


4 


అపనమ్మకం 
వాళ్లకూ దొరుకుతూ వుంటుంది 
- కందుకూరి, హాస్యనంజీవని 
పురుషుని ఉత్తమ శక్తిని పైకి విజృంభింప చేయడా 
నికి స్త్రీఘున్నూ స్రీయొక్క పవిత్రశక్తిని తేజరిల్లడే 
యడానికి పురుషుడున్నూ చారు 
- బాపిరాజు భోగీర్‌లోయ 
నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో పెట్టదు 
ప్రభుత్వం. పెట్టలేదు. ఎందువల్ల? ఎందువల్ల 
నంటే మరీ బావుంది. పెట్టుబడిదారులను అదు 
పులో పెడితే భూరివిరాణ లిచ్చే దెవరు? విరా 
శాలు లేకుండా ఓట్లు కొనుగోలు చేసేదెలాగు? 
- చిరంజీవి, బోలో స్వతంత్రభారత్‌కీ డై 
అన్వేషణ 
సత్యాన్ని అన్వేషించిన కొద్దీ అసత్యం అనేది 
లేదని తెలుస్తుంది. న 
= బలం, 


ఇది ముగియబోని ఏ యర్ధ మెరుగరాని 
వేసటే లేని వెర్రి యన్వేషణమ్ము! 
- దేవులవల్లి, కృష్ణవక్షము 


గ్‌) 


అవకొరం 
మనిషి నుంచి మనిషికి సాధ్యమైనంత హెచ్చుజఉప 
కారమూ, సా తక్కువ అహారమూ జరి 
గేటట్టు చూసుకోవటమే సరి అయిన ప్రవర్తన. 
- కొడవటిగంటి, చెడిపోయిన మనిషీ 
అవక్తీర్తి 
శరీరములు వోవు గాని చన వపకీర్తుల్‌ 
- తీవేం., పొండవాశ్వమేధము 
అపకీర్తియు, సత్కీర్తియు, 
నుపమింపంగ నొక్కరూప... 
- జగకని, చంద్రరేఖావిలాపము 
అపచారం 
తెలుగులో రాస్తే ఆంధ్రత్వానికి తీరని అప 
చారం కాదా మరి? 
- లక్యణరావ అతడు-ఆమె 
అపనమ్మకం 


యెవళ్లను నమ్మినా వైద్యం చేసే గాడిద కొడుకు 
లను మాత్రం యెంత మాత్రమూ నమ్మరాదు. 
- కందుకూరి, 
మంత్రుల మాటలు అసలు నమ్మకూడదు. 
- వతంజలి, అప్పన్న సర్జార్‌ 
మొగుణ్ణి మోసగించిన ఆడదాన్ని. ప్రియుడు 


అనం అపరింత 
అపాయకరం 


ఒక్కనాటికీ నమ్మడేమో! 
- ఆనందారామం, ఉరిమే మబ్బులు 
ఏనాడూ నిర్హేతుక సానుభూతిని నమ్మరాదు 
- కృష్ణరావు. పాపీకొండలు 
ఉద్యోగి నిజం చెప్పినప్పటికి మరొక ఉద్యోగి 
దానిని నమ్మకూడదనేది కార్యాలయాలలోని 


గ్‌ 
వర్కింగ్‌ పార్మలా స్య బ్యాలే 
అవరబుద్ధి 
పురాణం విన్నప్పుడు పుట్టెడు బుద్ధులు, అవతల 
పోతే అదవ (అపర) బుద్దులు. 
- సామెత 


అవరాధం 

ఆంధ్రలోకోపకారమ్ము నాచరింప 

భారతమ్మును నన్నయభట్టు తెలుంగుం 

జేయుచున్నాడు; సరియె, బడాయిగాక, 

తొలుత సంస్కృత పద్యమెందులకుం జెపుండి? 
- రామక్ళషకవులు, ఆంధ్రకవుల 

అపరాధములు 

అవరిళుభ్రం 

పొడుమెక్కించే ముక్కు, పొగపీల్చే నోరు 

శుభ్రంగా ఉండవు. 


అవరిహార్యం 


అయాచితోపవన్నంబయిన హితంబు పరిహరిం 
పం బనిలేదు. / 

= శ్రీనాధుడు, శృంగారనైషథము 
అవవాదం ba ఫం 


అపవాదుకున్న ఆకర్షణ ఈ ప్రపంచంలో ఆడదా 
నికి లేదు. అపవాదు ఇచ్చే ఆహ్లాదం మరొకటి 


ఇవ్వలేదు. 


- సామెత 


అవఎత్రత 
చెట్టుకి పేడవేశామని పుష్పాలకేమైనా అపవి 
త్రత వచ్చిందా? 

- గురజాడ కొండుభోట్టేయము 
అవతునం 
లక్షణం పల్కరా పెళ్లికొడుకా అంటే ఐరేని 
కుండ పదహారు వక్కలు అన్నట్లు. “a 


లొట్టిపిటశూల రోకళ్ళంగాని పోదుగదా! 
- కాళ్లహరి, వద్దవ్యూహాము 


'- గోవీళంద్‌, అసమద్ధని జీనయాథ. 


అమితమైన దెప్పు టపాయకరమేకదా? 

- పానుగంటి, రాధాకృష్ణ 
అహితులను చేరనిస్తే ఎంత అపాయమో 
విహితులను పారగొట్టినా అంత అపాయమే. 

- సుబ్రహ్మణ్యశాస్త్రీ. వడ్షగింజలు 
ఆడదానికీ, మొగవాడికీ వుత్త స్నేహముండి, 
అన్ని వీళ్ళూ వుండి, పడకలు లేకపోతే అది 
చాలా అసహజం. అందువల్ల అపాయకరం. 

- బలం, ఆ రాత్రి 
అసాయం 
ఆలోచనలు తక్కువైతే ఆపాయాలెక్కువౌతాయి. 
- పీనిశెట్టీ వల్లైవడుచు 
అపార్ధం 
హీరోయిన్‌ హీరోని అపార్ధం చేసుకుంటే కథ 
మరీ రక్తికడుతుంది. 

-'ఆనందారామం, మళ్ళీ వచ్చిన వసంతం 
ఇతర్లను అర్ధం చేసుకోవటంకంటే అపార్ధం చేసు 
కోటం ఎక్కువ సులభం. అర్థం చేసుకోటానికి 
అనుశీలన అవసరం, ఆలోచన అవసరం, అంత 
ర్‌దృష్టి అవసరం. అపార్ధం చేసుకోటానికి 
ఇవేమీ అవసరం లేదు. 

- సంజీవదేవ్‌, రూపారూపాలు 
మనుష్యులను అపార్థం చేసుకోవడం సులభం. 
అర్ధం చేసుకోవడం కష్టం. 

- గోపాలబక్రవర్తి, సోవలిస్తు రామి 
అవ్రూవం 


మూలవిగ్రహమునకు సమర్పింపయిడిన యపూ 

పము లర్బకుని యుదరపూరణమునకే గదా? 
- పానుగంటి, రాధాక్ళద్ద 

అపౌరు షేయం 

పుకార్లు కూడా ఆపేరుషేయాలు 

న “కరోల్‌ వుకాడ్డు 

అవ్ఫగింత 

దాని మొగుడూ దండూబోయె 

దానికేమీ చెప్పీపోయె? 

వట్టిచేపలు వర్రికూడా 

హృలోకీ పాకగాడూ - జొనవదగేయం 


మాటలు వప్పజెప్పితే నటనమవుతుంది. 
మనసులు వప్పజెప్పితే జీవితమవుతుంది. 
- ఆత్రేయ. అశ్వఘోవుడు 


కేల్‌ 


అప్పు అప్రయోజనం 
అవ్వు అడగటం పరువు తక్కువని భయపడకు. 


అప్పు లేనివాండె యధికసంపన్నుండు. ass 


లోకమం దప్పులు తప్పులు న్నెరుగనేరని 
వారెవరైన నుందురే? 
= ముళ్లపూడి, బుణానందలహారి 
ఆస్తి ఎప్పుడైతే ఉంటుందో దానివెంట విధిగా 
అప్పుకూడా ఉండి తీరుతుంది. 
- కొడవటిగంటి, బెదిరిన మనుషులు 


ఆస్తి ఐపొయ్యాక, అప్పు ఇచ్చేవాడే కరువైనందు 
వల్ల, అప్పులేదు. - ధనికొండ, ఎర్రబుట్టలు 
అప్పు ఆడదైనా చెయ్యగలదు. కాని అది 


టంకంటే తనువుతో కైలాసం వెళ్ళటం సుళువు. 
- బీనాదేవి, అసలు లేని వడ్డీ 
తీరిస్తేమట్టుకు మన అప్పులు తీరుతాయా 
అర్‌? - రానుదాను, మాస్టర్ట 
ఎంత లేకున్న బరపతి యింతెయున్న 
దడిగినను లేదనక యిత్తు రప్పు, గెల్చు 


నాండు తీర్చెద గెల్వనినాండు లేదు 
చావకుండంగం గాలంబు జరుగుచుండె. 
- తివేం, వ్యసన విజయము 


అః అగుపడితే, వాయువేగంగా 
షో 


ఆ గురజాడ కన్యాకుల్థుం 
డబ్బుచ్చుకున్న తరువాత చచ్చిన శవానికైనా 
కట్టక తప్పదు రాజ క్యావర్యం 
పరపతికి నిదర్శనం అప్పు పుట్టడంకాదు. 
అణా పైసలతో అది తీర్చెయ్యగలగడం. 

a జ 
ఆబ్బం' ఇహ జాలు రా, 
ఎంతసేపు? 

- ముళ్లపూడి, గుర్నాథంకథ 
ఎంత అప్పు తేగలిగితే అంత స్థితిపరుడన్న 


మాట ఈ రోజుల్లో. 

- బుచ్చిబాబు, గొలుసు 
రాకరాక పెద్దమొత్తం చేతికొస్తే అదికాస్తా అప్పు 
లాడి యెదానగొట్టడానికి ప్రాణం ఒప్పదు కద. 

- ముళ్లవూడి, ప్రమాదము తప్పిన ప్రకారము 
వందతో తెమిలిన అప్పు కాస్తా, వెయ్యిదాకా వెళ్ళ 
లేదని సుతోషవడ వర్తక దణ్నం బెట్టుకో. య 

= ముళ్లహూడి తాతబ్బాయికన 


అప్పులు మహామహావాళ్ళు చేశారు. జీవితమే 


ఓ పెద్ద అప్పు ర్యా బుజోవదేశం 
ఈతరం సజ్జు ఉట్టి కుర్రనాగమ్ములు, అప్పు అడ 
గటం కూడా చేతగాదు. 

= ముళ్లపూడి, తాతబ్బాయికథ 
అప్పు పుట్టించే తాహతూ, పలుకుబడీ ఇవే 
ఒహడి గొప్పతనానికి గీటురాళ్ళు 

- ముళ్ళపూడి. బుజోపదేశం 
సూర్యుడు సముద్రుడి దగ్గిర అప్పు తీసుకుంటు 
న్నాడు. ఆయన దగ్గర నుండి భూమి అప్పు 
తీసుకుంటోంది. దాన్ని సముద్రుడు వాడేసుకుం 
టున్నాడు. మళ్లీ పైవాడికి అప్పులిస్తున్నాడు. 

- ముళ్లవూడి, అప్పారావు కధ 
అప్పులెయ్యటంకూడా ఏమంత గొప్పపని కాదు, 
అయితేనేం? అందులో తలకాయలు మార్చటం, 
మాటసుళువూ, మనిషిసుళువూ తెలీడం 


ఉన్నాయి. ణా న్‌ 
+ ముళ్లపూడి, తొతబ్బాయి కథ 
నువ్వు యే చెడ్డపని చేసినా చెడ్డపేరు పెట్టడా 
నికి -గడువుదొరుకుతుందిగాని అప్పిస్తేమటుకు 
అరక్షణంలో చెడ్డవాడివి అయిపోతావు. దరి 
మిలా డబ్బు చెడ్డవాడివి, చివరికి స్నేహం, 
బంధుత్వం చెడ్డవాడివి కూడా అయిపోతావు. 
- ముళ్లపూడి, శేషయ్య కథ 
అప్పులు చెయ్యటంలో గౌరవమబ్బుతుంది. 
- నిరుద్యోగి, బుణానందలహరిలో ట్వీన్టు 
అవ్రయోజనం 
తాం జేసిందేంటిది చేంతలేటివి వృధా 
శ్రీకాళహస్తీశ్వరా! 

- ధూర్జటి, శ్రీకాళవాస్తేశ్యర శతకము 
అప్రయోజన మభివృద్ధి నతిశయిల్లు 
నప్రయోజన మడంగుం గాలాంతరమున 
నకట! యీర్డ్యాగ్రహగ్రస్తుండైనయట్టి 
ఖలుని సంపద విధవ చన్నులను బోలె 

- శ్రీనాథుడు, కాశీఖండము 
కడుపులోకి వెళ్ళవలసిన నెయ్యి కాల్చేయటం 
నాకేవీం యిష్టంలేదు. 

- గురజాడ కన్యాశల్బం 
అచ్చుపడ నీతిశాస్త్రంబు వళ్ళెనేనిం 


అప్రయోజనం అబద్దం 


బొరి నిరుద్యోగి ఫలసిద్ధిం బొందలేండు 
తెల్ల మంధుండు కరమున దీపముండె 
నేని యచటి పదార్ధంబుం గానలేండు 

- దూబగుంట, మిత్రలాభము 
మర్యాదలేని రాజ్యము 
నార్యజనులు లేని సభయు, నదనైన తజీన్‌ 
గార్యముం గొనని సచివు చా 
తుర్యమ్మును వ్యర్థమండ్రు తొల్లిటి పెద్దల్‌ 

- అనంతుడు, భోజరాజీయము 
ఎలుకతోలు తెచ్చి యెందాక నుదికిన 
నలుపు నలుపె కాని తెలుపు కాదు 


కొ ౯ దెచ్చి కొట్టిన గుణియౌనె? 
య్యబొమ్మం దెచ్చి కొట్టిన గుణియానా 
టు నా లేని తీర్చరితనమును 


హర్ష విప్పల్లే ప్పలేని సు ్ప పనులు 
య లేని బీరముల్‌ వ్యర్థముల్‌ 
వ్యు = వేమన 
పెట్టిపోయలేని వట్టిదేబెలు భూమిం 
బుట్టరేమి వారు గిట్టరేమి 


పుట్టలోనం జెదలు పుట్టవా గిట్టవా? న 


సారాసారము లెజుగని 
బేరజులకు బుద్ధింజెప్పం బెద్దల వశమా? 
నీరెంత పోసి పెంచిన 
గూరగునా నేలవేము? గువ్వలచె, 
- గవ్వల చె 
కనకపు సింహాసనమున 
'శునకముం గూర్చుండంబెట్టి శుభలగ్నమునం 
దొనరంగం బ్‌్షముం గట్టిన 
వెనుకటి గుణమేల మాను? వినురా సుమతీ? 
- బద్దెన, నుమతి శతకము 
అంగహీనుని, నిల్లటంపుటల్లుని, బ్రల్లదంబు 
పలుకు వానిని, గామినీలోలుని. మ! నిం 
జెవుడు గలిగిన వానిం, బంద యగువాని, మామ 
గారిని వెణ్టీపట్టించువానిని, స్త్రీ వశంవదుని, ని 
యునిం, 'బ్రచండకోపనుం |బ్రమత్తుని మంత్రి, 
సిన కార్యభాగంబులు సిద్ధినొందనేటివు. 
- సముఫిం, జైమిని భారతము 
ధరం దగువారలకుం దిర 
స్కరణంబును, సతుల కొండు శయ్యయునుర్వీ 
వరులకు నొజ్ఞాభంగము 
సరి నివి యాయుధము లేని చావులు గొవే. 
- గోపరాజు, సింహాననద్వాత్రింశక 


ర్ల శతకము 


గరితలేని యిల్లు దొరలేని తగవును 
జింతపండు లేని వింత చవియుం 
జనవులేని కొలువు శశిలేని రాత్రియు 
ముక్కులేని మొగము నొక్కరూపు 

- గోపరాజు, సీంహోసనద్వాత్రింశిక 
తన కుపకారము చేసిన 
మనుజునకు న్మేలు గోర మరగక దుఃఖం 
బున కట్టుపడక యుండిన 
జనుని బ్రదుకు మే+కయటీతి చన్నుంబోలున్‌ 

- గోపరాజు, సింహాసనద్వాత్రింశిక 
మంత్రము లేని సంధ్యయును, మౌనము లేని 
తపంబు, వేదవిత్తంత్రము లేని యాగము, బద 
జ్ఞతలేని కవిత్వమున్‌, సదా తంత్రులు లేని వీణ 
యును, దానక రాగము లేని గీతమున్‌, 
మంత్రులు లేని రాజ్యము, సమానము 
లిన్నియు వ్యర్ధకార్యముల్‌. 

= గోపరాజు, సింహాసనద్వాత్రింశిక 
ధాత్రి దరిద్రుడు సభల న 
పాత్రుడు, కడుముచ్చు మిత్రబాంధవులయెడం 
బుత్రకళత్రంబుల యెడ 
శత్రుండంట వాని బ్రదుకు చౌకయెంగాదే. 

- గోపరాజు, సింహాసనద్వాత్రింశిక 
ఆవ్రశస్తం 
కల్పవృక్షం చుట్టూ గచ్చపొద వున్నట్లు 


అవ్రన్లుతం - 
భార్యప్రక్కలో భగవద్గీత లెందులకు బాబూ! 


ఏవో నాల్గు కళాశాస్త్రపుమాట లాడరాదా? 


సామెత 


- పానుగంటి, మాలతీమాల 
అబధ్ధం 
మానవత్వం బతికివుందనడం అబద్దం 
- నర్దముని, కొయ్యగుర్రం 


అబద్ధంలోని మజా" సిబస్టేలో రాదు 
అద్దంలో బిగించిన అందం యధార్థంకాదు. 
- గిరీశం, ప్లస్‌ మైనస్‌ 
గట్టుమీద ఉండి తెలిసినట్టు బ్రతుకు వట్టిమాట. 
- గణపతిశాస్త్రి గట్టు! 
అబద్ధంమీద నిలిచే మంచి పునాదిలేని గోడలా 
ఏ క్షణంలోనైనా కూలిపోతుంది. 
- నులోచనారాణీ, మీనా 
al a వార్త ప్రాచుర్యం పొందినట్లుగా 
జమైన వార్త పొందదు. మనిషికి అబద్ధం 


1 


అబద్దం 


అభిప్రాయం 


ఇచ్చినంత కిక్కు నిజం ఇవ్వదు. 
= సావిత్రి ఒడిలో చెలిమోహనరాగం 
అబద్ధం ఆడటం ఎంత తేలికో అది బయటపడి 
నప్పుడు దానిని సమర్ధించుకోవటం అంత కష్టం. 
- ఆనందారామం, ఉరిమే మబ్బులు 
అబ్బాయి అబద్ధమాడితే తండ్రి చెంప పగలె 
య్యమన్నారు. - బుచ్చిబాబు, గొలును 


అబద్ధం చెప్పినా అతికినట్లుండాలి. 

జ ముద్దంశెట్టి కరిగిన శల 
దేవుడు డు అనువనే మనసు మాయ గనక 
దేవుడు మాయ. అంటే దేవుడు లేడు. అబద్ధం. 

- చలం, 
కనుక్కునే వాళ్ళు నిజం కనుక్కునేలోపున 
మః దే అబద్దం ఆడే! | 
రా శ ర నిజం 
నిజం చెప్పి చావటం కంటె, అబద్ధం చెప్పి 
(బ్రతకటం మంచిది. 

- కృష్ణరావు పాపికొండలు 
నిజమేమిటో తెలిసేదాకా ఎంతటి అబద్ధమైనా 
నిప్పులాగే బతుకుతుంది. 

- రామభంద్రమూర్తి, అందరికి బతుకూ 
అందులోనే! 


నిజం. 
- కాంతారావు, వంశధార 


ఓ యనృతమా! నీవు చేసెడి సహాయము 
తల్లియు జేయలేదుగా? 

= చిలకమర్తి చతుర చంద్రహాసము 
చను బొంకగం బ్రాణాత్యయ 
మున, సర్వధనాపహరణమున, వధగా వ 
చ్చిన విప్రార్థమున, వధూ 
జనసంగమమున, వివాహసమయములందున్‌ 

- నన్నయ, ఆదిపర్వము 

అబద్ధాల అమ్మకాన్ని ప్రభుత్వాలు జాతిపరం 
చేస్తాయి. 


- ఆరుద్ర, త్యమేవా౭వామ్‌ 
అబద్ధాల సాక్ష్యాలవల్ల తప్పించుకోవడం కన్నా 
జెయిల్లో కూచోడవేం ఉత్తమం. ధన ప్రాణాలు 
రెండూ పోయినా మనిషి అన్నవాడు అసత్యం 
ఆడకూడదు, ఆడిపించకూడదు. 


= గురజాడ, కన్యానల్భం 


సూసినట్టు సెప్పితే అబద్ధం, ఉన్నట్టు సెప్పితే 


అబద్ధం లేకుండా సాక్ష్యం కావాలంటే యీ 
భూప్రపంచకమందు యెక్కడైనా సాక్ష్యం 


అన్నది వుంటుందా? 
- గురజాడ. కన్యావల్కం 

వారిజాక్షులందు వైవాహికములందు6 
బ్రాణ విత్తమాన భంగమందుం 
జకితగోకులాగ్రజన్మ రక్షణమందు 
బొంకవచ్చు నఘము పొంద దధిప! 

= పోతన, భాగవతము 
ఆలీసెంగా నిజం చెప్పినా అబద్ధమే అన్నమాట. 

- ముళ్లవూడి బుడుగు 
మొగవాళ్ళు అబద్ధం ఆడితే చిల్లర అబద్ధాలు 
ఆడరు. పెద్దవే అడుతారు. 

- లక్షృణరావు, అతడు అమె 
హరిశ్ళ్చంద్రుడి నోట అబద్ధం రాదు, నానోట 
నిజం రాదు. 

-సామెత 
అబ్బా | 
అడవిలో అబ్బా అంటే ఎవడికి పుట్టేవురా 
కొడకా అన్నట్లు. 

- రావిశాస్త్రీ రత్తాలు-రాంబాబు 


అభయం 
ప్రాణేచ్ళ వచ్చి చొచ్చిన 
ప్రాణుల రక్షింపవలయు. బ్రభువులకెల్లన్‌ 
- పోతన భాగవతము 
అభాగ్యుడు 


ఈ ప్రపంచంలో ఓ రకం మనుషులున్నారు. 
బాగు చెయ్యాలనుకొన్నా బాగుపడని వాళ్ళు 

- మారుతీరావు, అనంతం 
అభినయం 
ప్లీడరీ నిజంగా అబద్ధం, అభినయం అబద్ధంగా 


నిజం. 
- భమిడిపాటి, కాలక్షేపం 


అభిప్రాయం 
జాగ్రత్తగా ఆలోచించితే మనిషి అభిప్రాయాలూ, 
మరో ఏ రెండోవాడి అభిప్రాయాలతోను 
ఎపుడూ స 

నుడ: సరిపోవు - నూరి, బంఘీజ్‌ఖాన్‌ 
భారతముపై నెవరి యభిప్రాయముండె? 
మనుచరిత మొద లేరి సమ్మతులు నిలిపెం? 
దీపిలేని ఫలమ్ము పై దేనె చిలుక 


1 


అభిమానం అమలిన శృంగారం 
నేమియగుణ దీపిగలదాని కేమివలయు? మెట్టెక్కిస్తుంది. న్‌ 
- తఈవేం, పొజీగ్ధహత | ఎ ఉర ద మాలను 
అభిమానం టయ క ఉన్న జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు 
అభిమానముం గాచుటకై పెనంగెదన్‌. వా సా 
= తిక్కన ట్రోజవర్వము. | మూడు పార్టీలు - ఆరు చీలికలు 
చచ్చినవాడి మీద ఎంత అభిమానం ఉన్నా ను 
వచ్చిన నష్టం ఏముంది? _ అభేదం wee 
- సూర్యారావు, బితవభ 
అభిమానాలు కూడా మనుషులు వూహీంచు | ఉత్సాహాం మోక్షపు మార్గం 


కునే చిత్రమైన క్రియేనేమో! 

- నంది, నైమిశారణ్యం 
మేనికిం గగ్గురపాటు పుట్టెం గొడుకా! నిను 
యుద్ధము చేయం బంపంగన్‌ 

- తి.వేం పాండవ విజయము 
మనం ఎవర్నైతే ఎక్కువగా అభిమానిస్తామో 
వార్నే తీవ్రంగా మందలిస్తాము కూడా. 

- పురాణం, అనవనరవు దాంవత్యం 
సామాన్యమానవులకు వుండే దేహాభిమానం, 
ఆత్మాభిమానం, మానాభిమానాలు యివన్నీ 
యింకా పట్టుకు వదలని వాళ్ళు కళోపాసకు 
లుగా ఎలా పెంపొందగలుగుతారు? కళా తప 
స్వులు కాలేరు - వేదాంతులు కాలేరు. చివరికి 
రాజకీయ వేత్తలు కూడా కాలేకపోవచ్చు. 

- నూరి చంఘిజ్‌ఖాన్‌ 
అభిమానవంతుడు 
అభిమానవంతుం డెందైన శత్రు 
కృత తిరస్కార మెట్లు సహింపనేర్చు? 

- లక్ష్రృణకవి, నుభాషితరత్నావలి 
అభిరుచి 
అభిరుచి అనేది మనషినిబట్టి భిన్నిస్తుంది. 

- నరస్వతీదేవి. సాహిత్యోద్యానము 
అభివృద్ధి 
పోసాకారం ఆదరవూ అవుకాసెం ఉంటే 
పెతీవోడూ పైకి రాగల్డు 

+ రావిశాస్త్రీ బంగారిగాడీ కత 

భావప్రపంచంలోనుంచి భౌతిక ప్రపంచంలోకి 
మారేటప్పటి సంధికాలమే మనుష్య జీవితంలో 
మిక్కిలి రసవత్తరమైన భాగం. సర్వజంతు 
సామాన్యమయిన యీ మార్చు మానవుని తన 
మానవత్వం నుండి దేవత్వం వంక ఒక 


నిర్వాణం సామ్యప్రపంచం 
నిద్రాణత క్షయనే చూపుట 
నిద్రాణులు మరణకణమ్ములు 

- రమణారెడ్డి, ధమ్మఘోష 
డబ్బుకోసం శరీరాన్ని అర్చించే వేశ్యకీ కీర్తికోసం 
ఆత్మాభిమానాన్ని చంపుకునే రచయితకీ భేదం 
లేదు. 


- వరిమణ సోమేశ్వర్‌, దళ్భణం 
సారా దగ్గరా, సాని దగ్గరా - రాజుకూ, 


ఫకీరుకూ భేదం లేదు. 
= ధనికొండ, పవిత్రులు 


గొప్పగా పాడే సమయాన గాయకుడికి, పాడే 
తనకూ, వినే ప్రజకూ భేదం కనిపించదు. 


- చలం, మ్యూజింగ్స్‌ 
అభ్య 


అడుగని వరమిచ్చు వేల్చులంటూ ఉన్నారురా? 
ఎలక్షన్లో నిలిచిన అభ్యర్థలె గురువరా! 
- మల్లారెడ్డి, యక్షప్రళ్ళలు 
అంధకార వృద్ధజగతి 
కధినేతలు అభ్యర్థులు 
ధనస్వామ్య స్వార్థానికి 
వెన్నెముకలు, నిట్రాటలు 
- సోమసుందర్‌, రెండు ప్రపంచాలు 
అభ్యానం 
పొగడ్తను వినయంతో స్వీకరించటానికి కూడా 
కొంత అభ్యాసం ఉండాలి. 
- కొడవటిగంటి, వారిశ్ళంద్రుడి ఆత్మ 
అమలిన శృంగారం 
డైవికంబగు సుకృతినిందక్క నవని 
జతల (పేమోదయంబు సంగతముకాదు, 
అందు సస్థలిత ప్రణయానురక్తి 
చిరతపశ్ళుద్దిచేంగాని దొరకంబోదు. 
- రాయప్రోలు, తృణకంకణము 


శ్రి 


అమ్మేవాడు 


అమలు 

అమలు గుర్తొచ్చే పదం! అమ్మా! 

తీర్మానం చెయ్యమంటే అర్ధరాత్రిదాకా కూ - భాసుర్‌, అర్ధరాత్రి ఆడపడుచులు 

maa స అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదు. 
bi - శ్రీరమణ, న్యూనుడి పుటి 

అమాయకత 


ప్రభుత్వం పడిపోయింది నాగన్నా అంటే, 

ముక్కలు ఎక్కడ పడ్డాయి మారాజా అన్నాట్ట. 
- శ్రీరమణ, న్యూనుడి 

నూలు వండి నూబిండి యెరుగ 

వడ్లు బండి వరికూడు ఎరుగొ 

ముగ్గురు బిడ్డల తల్లీనైతీ 

మొగుణి గుర్తూ మొదలే ఎరుగా! 

- జానవదగేయం 
ఘోరమైన నేరాల వెనకకూడా చాలా అమాయ 
కత వుంటుందని తెలుసుకోగల జౌదార్యమూ, 
తెలివీ, వ్యవధి వుండదు మనుషులకీ, మేజి 
స్టేట్లకీ. 


© - చలం, ఆరాత్రి - పాపథలాలు 


కంచి మేక పాపం ఎప్పుడూ 
కసాయి వాణ్నే నమ్ముకుంటుంది 

- థీశ్రీ, అర్లస్పష్టి 
ఈమావాన్న 
మనని మనం పోగొట్టుకొన్న దినం మహాలయ 
అమావాస్య. 


- తిలక్‌, పోయినవజ్రం 
ఆమృతం 
దేవతలకు అమృతం. వీరులకు విస్కీ. 

= రావిశాస్త్ర. నిజం 

అమెరికా 
అమెరికాలో మనుష్యులు బుక్రకిందికీ, కాళ్ళు పైకీ 
పెట్టి నడుస్తారు. 

= గురజాడ, కన్యాతల్బం 
ఆంవకొలు 


పెళ్ళి అంపకాలపుడు అందరికీ దుఃఖం పొంగి 
వస్తుంది. పిల్లను ఎట్లా వదిలించుకుందామా 
అని తపస్సు చేసిన తల్లిదండ్రులకూ. దాన్ని 
తమ పిల్లవాడికి చేసుకోనిరాకరించిన బంధువు 
లకు కూడా ఆ క్షణంలో కళ్లు చెమ్మగిల్లుతాయి. 
- కొడవటిగంటి, దిబ్బకథలు 
అమ్మ 
సంతోషం వచ్చినా దిగులేసినా, దుఃఖం 
ముంచుకొచ్చినా, దెబ్బతగిలినా అప్రయత్నంగా 


అమ్మకడుపు చూస్తుంది, ఆలు వీపు చూస్తుంది. 
(ఇంటికి రాగానే వీపున ఏదైనా ముల్లెఉందేమో 
నని) - సామెత 
అయ్యకు వణుకు ప్రాయం, అమ్మకు కులుకు 
ప్రాయం. - సామెత 
అయ్య దేశసంచారం, అమ్మ రావును ఖే 
అమ్మళం 

సెక్స్‌ని బజార్లో అమ్ముతుంటే దానికి విలువే 


మందో. బృచ్చిరైడ్డి ముత్యాలురల్నాలు 
కొందరు దేహం మాత్రమే అమ్ముకొంటారు. 
కొందరు బుద్ధి అమ్ముకొంటారు. కొందరు 
హృదయమే అమ్ముకొంటారు. యేదీ అమ్ముకో 
కుండా (బ్రతికే పద్దతి మన దేశంలో యింకా 
యెవరూ కనిపెట్టలేదు. 

= రారా ఆత్భహత్య-అలసిన గుండెలు 
డబ్బుకోసరం నోకం నోకవంతా వడుచుకొం 
టోంది. డబ్బుకి నాను సారా అమ్ముతున్నాను, 
డబ్బుకి. సదివిన సదువంతా నువ్వమ్ముతు 
న్నావు. డబ్బుకి పోలీసువాళ్ళు నామము 
న్నారు. మందు కోసం పెద్దాసుపత్రికెళే అక్కడ 
మందు లమ్ముతున్నారు. మంచా లమ్ముతు 
న్నారు. లంజెలు రోడ్లంట, ట, కార్లంట 
తిరిగి ఒళ్ళమ్ముకుంటున్నారు. Mew కొబ్బరి 


కాయసెక్కా కానబ్బూ, ఇస్తే ఆ దేవుడి దయే 
అమ్ముతున్నారు. - రావిశాస్త్రి మాయ 
అమ్మలక్కలు 


మహామహా సిటీల్లోనే అమ్మలక్కలకి కొదువ 
లేదు. చదువుకున్న వాళ్ళల్లోనే వున్నారు కావల 
సినంత మంది అమ్మలక్కలు. అలాంటప్పుడు 
టౌన్స్‌లో అలాంటివాళ్ళకి తక్కువేమిటి? 

- ఆనందారామం, మరో ముందడుగు 
అమ్మేవాడు 
కొనేవాడికి కోటి కళ్ళయితే అమ్మేవాడికి 


అవిటిదొకటే. 
- సామెత 


20 


అంశం అర్జీ 

అంళం కొని బొమ్మ జెముడులా లోకం అంతటా వ్యాపి 

దేశం బాగుపడటానికి ఇరవై అంశాలు | స్తారు తమిళులు, 

కావాలా? ఒక్క అంశం చాలు. - బుల్ళిబాబు, ఒకే నిద్ర 
- చిరజీవి, బోలో న్వతంత్రభారత్‌కీ జై | ఏలాగైనా అరవ్వాడు అరవ్యాడేశ జ్ఞ 

అయిదుగురు పార ర్‌ సో ge నిద్ర 

బ్రదికి యుండిన నేవురు బ్రదుక వలయుం కార్ట్‌ కరవ క sm 


జచ్చిరేనియు నేవురుం జావవలయు 
- తివేం., పొండబోద్యోగము 
నేను మడిసిన నున్న వారేగు రుందు 
రతండు మడిసిన నాతోడ నైదుగురము 
- తివేం,, పొండవోద్యోగము 
అయినవాడు 
అయినోణ్ని అడిగేదానికంటే, కానోణ్ని కాళ్ళు 
పట్టుకునేది మేలు. 


అయోమయం 
...దుర్హటమైన మృత్యు వంతరవిషయం బయో 
మయ మనన్వయ కావ్యము మానవాళికిన్‌. 

- జాషువా, ముంటాజమవాలు 


- సామెత 


అయ్య 

అయ్య దేశ సంచారం, అమ్మ గ్రామసంచ్లారం. 
= సామెత 

అయ్యకు వణుకుప్రాయం, అమ్మకు కులుకు 

ప్రాయం: - సామెత 


అయ్యవారు 


అయ్యవారేం చేస్తున్నారంటే అబద్ధాలాడి సర్దు 
కుంటున్నారు. 


= సామెత 
అరకొను 
కుంభకర్లుని నోటికి అరకాసు మః 

జ అరకాసు మజ్జిగ! స్య 
అరవ(లు) 
పాము కరచును, అరవ చెరుచును. 

- సామెత 
అరవలపొట్ట  తమలపాకులకట్ట ఎప్పుడూ 
తడుపుతూనే ఉండాలి. - సామెత 
సహజాంధ్రద్వేషకుల్‌ ద్రావిడుల్‌ 

- జొషువా, నా కథ 
పూటకూళ్ళమ్మ యింట్లో దప్పిక్కి చేరి అరవ 
చాకిరీ చెయ్యడం. 

- గురజాడ, కన్యాళుల్బం 


కుట్రలో చాకచక్యంలో మెల్లమెల్లగా సందుచేసు 
ట్ర క్యంలో మెల్ల 


m1 


చస్తే అరవ్వాణ్ణి నమ్మకూడదు. 
- బుచ్చిబాబు, ఒకేనిద్ర - ఎన్నో కలలు 
అరవలేని దేశం కాకీలేని ఊరు లేవు. 
- సామెత 


ప్రతిదానికీ అరవ్వాళ్లమీద ఆధారపడకండి. 

- కొడవటిగంటి సాహిత్యం 
మేంతం గరిపిల్ల పోరున మేకపిల్ల 
పాజుంబోతుతనంబునం బందిపిల్ల 
ఎల్లపనులను జెజుపంగం బీల్లిపిల్ల 
అందమున గోంతిపిల్ల యా యబవపిల్ల 

= శ్రీనాథుడు, చాటువు 
అరవటం 
ఆవు, దూడ వుండగా మధ్యన గుంజ 


సరిచిందటి - పినిశెట్టి వల్లెవడుచు 
ఆరొచకం 
అరాజకమనేది చరిత్రకు తరచుగా వచ్చే జ్వరం. 
అది చరిత్ర అంత ప్రాచీనమైనది. 

- కొడవటిగంటి, ప్రశాంతి 
అరిష్టం 
దేశంలో ఉంటున్న అరిష్టానికంతకీ కారణం 
కోర్టు లేనందూ - కోర్టులూ, వాటిని పట్టుకుని 
వేల్లాడే ప్లీడర్లూ. 
- బుచ్చిబాబు, ఆద్యంతాలు, మధ్య రాధ' 
దు 


అరు 

ఈ ప్రపంచంలో అతి ప్రియమైనవన్నీ అరుదు 
గానే లభిస్తాయి. - కౌసల్యాదేవి, కల్పన 
అర్ధంటు 


వెరీవెరీ అర్జంటు ఆర్నెల్లు. వెరీ అర్ధంటు ఒక 
సంవత్సరం. అర్జంటు 2 సంవత్సరాలు. 

- కొడవటిగంటి, వెండింగు ఫైలు 
అర 
సంగర శక్తిలేదు, వ్యవసాయము సేయుటసున్న 
సంతలో, సంగడి వేసి యమ్ముటది యంతకు 


అరి 


అర్హత 


మున్నెహుళక్కి, ముష్టికిన్‌ బొంగుబుజాన వైచి 
కొనిపోయెద మెక్కడికేని, ముష్టీచెంబుం గొని 
పె యమోఘమిదే కద! దంతిరా 


అర్థం 
తెలివి, అందం, మంచితనం అన్నవాటికి ఎవరి 


అడ్డాలు వారివి మ్య న్వయంవరణం 


పరిస్థితులకి అర్ధంలేనప్పుడు మాటలకి అర్ధం 


- వడ్డెర చండీదాస్‌, హీమజ్వాల 
"ఇంజినీర్‌ అండ్‌ కంట్రాక్టర్‌" అంటే ఇంజినీర్‌ 
కాడుకాని చాలా పెద్ద కంట్రాక్టరని అర్ధం. 
స Cas 
ఇతర్లను అర్ధం చేసుకోవటం కంటే అపార్థం 
చేసుకోవటం ఎక్కువ సులభం. ఆర్థం చేసుకో 
వటానికి అనుశీలన అవసరం. ఆలోచన అవ 
సరం. అంతర్‌ దృష్టి అవసరం. అపార్థం చేసు 
కోవటానికి ఇవేమీ అవసరంలేదు. 
నంజీవదేవ్‌, రూపారూపాలు 
అర్ధమెప్పుడు ద్వితీయపక్షము. సృష్టికాలమందు 
బయలుదేరినది శబ్ద బ్రహ్మముగాని యర్ధ 
బ్రహ్మముకాదు. శబ్బమున్నప్పుడు వేదము. వేద 
మునకర్ధము లేనేలేదు. అందుచేతనే సర్వజాతు 
లందు దానికి ఘనత. 
- పానుగంటి, కంఠాభరణము 
'కట్నం' అంటే - వెంటనే ఖర్చుపెట్టవలసింది 
అని అర్ధం 
= నరసరాజు, ఈ ఇల్లు అమ్మబడును 
అర్ధరహితం 
కంబళిలో తింటూ వెంట్రుకలు లెక్కించినట్లు 
- సామెత 
షండుని బ్రహ్మచర్యవ్రతంనలెనే బలహీనుని 
ధర్మప్రచారం అర్ధరహితం. 
- బోయి భీమన్న, విశ్వశాంతి 
అధివాస్తవిక కవిత్వం మోస్తరు 
మిశ్రమ ఆర్ధిక విధానం మోస్తరు 
అర్ధక్రమం అన్వయం అంచనా ఆలోచనా లేని 
ఈ అడవి ఏమిటి? ఈ చీకటేమిటి? 
- రమణారెక్రి, శవరాత్రి 


అర్థవంతం 

ఆకలైనవాడు కాయను కోసి ఆకలి తీర్చుకోవటం 

కన్న - పండు కోసం పరుగెత్తటంలో అర్ధం వుంది. 
- ధనికొండు వవిత్రలు 

అల్గసిది 


పోరితంబులే కయ్యెడు నర్ధసిద్ధి వెడంగైనను 
నొల్లక యొండు సేయునే? 
- తిక్టున ఉద్యోగ వర్వము 


అర్థవండితుడు 

అపండితునికంటె అర్ధపండితుడే అపాయకరం. 
- సామెత 

అర్థలౌకీకం 


అర్థలౌకికము నూతన వైద్యమువలెనే ప్రాణసం 
కటము కొటికే. 

- పానుగంటి ప్రచండ చాణక్టుము 
ఆర్థోక్త 


సగం సగం మాట్లాడే వాళ్ళు ఒక పట్టాన అః 
మవరు. వాళ్ళ సమస్యలేవో తెలియవు సరికదా 
మనకు కొత్త సమస్యలు తెచ్చిపెడతారు. 

= విమలారామం, కీరణ్ఞయి 
అర్చణ 
తనని తాను అర్పించుకోవటంద్వారా స్త్రీ పొందే 
ఆనందానికి వయసుతో నిమిత్తం లేదు. 

- వీరేంద్రనాధ్‌, ఆఖరిపోరాటం 

అర్పితం 
నేంటికి నిన్నుంజేరి యీగదయును నాగురుత్వ 
మును గంగకు నర్చితమయ్యెనేమిరా? 

- తివేం.కవులు, పాండవ ప్రవాసము 
అర్హత 
అయిదు రూపాయలు పడేసి లెటర్‌ హెడ్స్‌మీద 
ముద్రింపించుకొన్న అర్హతలు ఉద్యోగ సంపాద 
నకు పనికిరాకపోవచ్చు కాని, మనుష్యుల్ని 
బోల్తా కొట్టించడానికి చాలు. 

- మహీధర, న్వయంవరణం 
శాంత్రినెటుంగని బ్రాహ్మణు జన్నిదంబు దాసిగా 
గరా బొందుకుం దీసిపోదు. వికలుండగు రాజు 
తలమీదిమకుటమునకు దాసి సవరపు ముడి 
కున్న వాసిలేదు. కాతరుండగు సేనాని ఖడ్గము 
నకు కులటచుట్టపీకెకుంగల విలువ లేదు. 


లర్దత 


అల్వత్వం 


అర్హతను బట్టి వస్తువుల కధికఘనత కాని 
వస్తుజన్మముంబట్టి కాదు నిజము. 

- పానుగంటి, చూడామణ 
కళ అందరి సొమ్మూ నిజం. కాని కళని అను 
భవించగల ఆర్హత కొద్దిమందికే వుంది. అంద 


రికీ ఉండాలి ఆ అర్హత, _ సం, మ్యూజింగ్స్‌) 
ప్రేమ పూర్తిగా నశించిన తర్వాతగాని వివాహా 
నికి మనుషులు అర్హులు కారు. 
- బుచ్చిబాబు, చివరకు మిగిలేది 
ఏ ఉద్యోగాలకన్నా అర్హతలు ఉండాలి. గాని 
పత్రికాధిపతులు కావడానికీ, నాయకులు కావడా 
నికీ విజ్ఞానవిషయమైన అర్హతలు అక్కర్లేనట్లు 
యి. ఒకరికి రాతా, ఇంకోరికి మాటా చాత 
కావాలి. ఇద్దరికీ కోతలు కావాలి. 


- చలం, మ్యూజింగ్స్‌ 
అర్హత సంపొదించుకొని గదా సన్నిధినుండవల 


యును? 
- వేంకటరాయశాస్త్ర, ప్రతాపరుద్రీయము 


(ప్రేమ అనేది అర్హత ఉన్లదాడికిసేనే రాణిస్తుంది 
- బీనాదేవి, హరిశ్ళుంద్రమతి 
అలఘుమతి 


అలఘుమతుల కియ్యరాని పదార్ధంబు 


కన్వగలన: - పోతన భాగవతము 
అలంకొరం 
కడుపిటం గాలంగం, గంటం గొటుకయేలా? 

= గోపరాజు సింవోనన ద్వాత్రింశిక 
జిడ్డుతేరిన తన ముఖాన్ని కన్నీళ్ళతో టాయి 
చెట్‌ చేసుటంటున్నాడు తిలక్‌, కఠినోవనివత్‌ 
అలభ్యం 
కూడు వండని ఆడదీ, మంచం అల్లని 


మగవాడూ ఉండరు. 
- సామెత 


వైద్యం నేర్వనివాడు, వానకి తడియని వాడు లేడు. 
- సామెత 
అలవాటు 
సుమతీ శతకం దగ్గర నుంచీ టీకాతాత్పర్య 
సహితం అలవాటయి అదిలేందే ఇప్పుడేం అర్ధం 
కాదు తెలుగువాడికి. 
. = నరసరాజు ఈ ఇల్లు అమ్మబడును 


మనిషి మనస్సుమీద తర్కం ప్రభావం కన్న 
అలవాటు ప్రభావం అధికంగా వుంటుంది 

- మహీధర, ఓనమాలు 
లోకం ఎంత తల్లకిందులైనా మనుషులు 
మామూలు అలవాట్లు మానరు. 

- చలం, అరుణ ఆర్యుమెంటు 
కూలాణ్జి దగా చేసి కుబేరుడైనవాడు కోటీశ్వరు 
జ్హీదగా చేస్తాడు. వాడు వీణ్ణి చేస్తాడు. ఇట్‌ 
ఈజ్‌ ఆల్‌ ఎ మేటర్‌ ఆఫ్‌ హేబిట్‌. 

- రావిశాస్త్రి రత్తాలు - రాంబాబు 
ముక్కు నేలపట్టి రాచినంగాని గోడికిం బౌరుష 
మెక్కునా? గడ్డిగంపం జూపి యాకర్షించిన 
గుజ్టము పందెము గెలుచునా? జోలపాడిన 
కొలంది బాలునకు నిద్ర, నాగస్వరము వాయిం 
చినకొలంది పామునకు మత్తు, స్తోత్రపారము 
లొనర్భిన కొలంది రాజునకు మందమతి. 

= పానుగంటి, వీరమతి 
కాలప్రభావాన్నిబట్టి మంచిగాని చెడ్డగాని అను 
భవించటమే అలవాటు చేసుకోవాలి 

- రంగనాయకమ్మ, పేకమేడలు 
గంప దింపుడు ఘనమాయె, పూర్వపు బుద్ధులు 
పోవాయె. 

- సామెత 
నొట్యం తొక్కిన కాలు కోసి రోటికింద పెట్టినా 


ఊరుకోదట. 
- సామెత 


బేడీలు వేసిన పోలీసే బీడీలు అడిగినట్లు. 
- శ్రీరమణ, న్యూనుడి 
అన్యలోకముల కేగినం బోవవు పూర్వవాసనః 
- శ్రివరనేని, భగవద్గీత 
అలుకుగుడ్డ 
అలుగ్గుడ్డ లేకపోతే ఇల్లాలికి విరగకొట్టుకున్నట్లు 
వుంటుంది. విమర్శలు దూషణభూషణ తిర 
స్కారాదులు ఇవి అలుగ్గుడ్డలాంటివి. దాన్ని 
కూడా వృతికి ఆరవేయాలి కదా! 
= వురాణం, విషయసూచిక 
అల్పత్వాం 
ఏ మనిషినన్నా లోకం హర్షించిన కొద్దీ, అతని 
అల్బత్వం అధికమౌతోందన్నమాట. లేక లోకా 
నికీ అతనికీ అధిక్యతలో వుండే వ్యత్యాసం తగ్గు 


తోందన్నమాట. 
9 - చలం, మ్యూజింగ్స్‌ 


2 


అల్వసంతోషి 
అల్బనంతోషి 


అలంతి జలముచే మొరపనేల వెల్లివొడిచినట్లు 
కొలందిలాభముచే క్షుద్రునందు హర్షము వొడ 
ws - చిన్నయసూరి మిత్రభేదము 
అల్బుడు 

సత్కులంబునం బుట్టుట సకల వేద 

ములు బురాణంబులును శాస్త్రములను జదువు 
టయును సద్గతింేయం బ్రౌఢములు గావు, 
శీల సామగ్రి లేని దుశ్ళేష్టితునకు. 

- తిక్టున ఆనుశాననికపర్వము 
మందుండు మృత్సిండము వలెం 
గ్రిందంబడియడంగియుండుం మునన్‌. 

- లక్ష్రుజాకని, సుభాషీతరర్శావళి 
విద్వాంసుండు లేనిచోట స్వల్ప బుద్ధియు 
సమ్మానింపంబడుచున్నాడు. 

- బిన్నయనూరి, మిత్రలాభము 
విపత్కాలమందు విస్మయము కాపురుష 
లక్షణము. 

- బిన్నయనూరి, మిత్రలాభము 
మృదు భాషణముల దుర్జన 
ప ప్రసన్నతామహిమం బొందునె యె 
ల్లిదముగం గొని యంతంతకు 
మదమెక్కుంగాక దురభిమానము పేర్మిన్‌. 

- తిక్కన, ఉద్యోగసర్పము 
కోపము నుబ్బును గర్వము 
నాపోవక యునికియును దురభిమానము ని 
ర్వ్యాపారత్వము నను నివి 
కాపురుషగుణంబు లండ్రు కౌరవనాథా. 
- తిక్కన, ఉద్యోగపర్పము 
పలుమటు శపథంబులు నం 
జలియును నభివాదనమును సామప్రియభా 
షలు మిథ్యావినయంబులు 
గలయవి దుష్టస్వభావ కాపురుషులకున్‌. 
- నన్నయ, ఆదినర్వము 
కడు నధికతోడం దొడరినం 
బొడిచిన నొడివినను బురుషు పురుషగుణం బే 
రృడుణాక హీను నొడుచుట కడిందియె? 
- నన్నయ, సభాపర్హము 
ఎయ్యెడల దుర్దనుల నేమణి నమ్మంగంబోలునే, 
- నన్నయ, ఆదివర్గము 


అల్లుడు 
తన కపకారము మును జే 
సీన జనుం డల్పుండని నమ్మి చేకొని యుండం 
జన, దొక యించుక ముల్లయి 
నను బాదతలమున నున్న నడవంగ నగునే? 
- నన్నయ, ఆదిపర్వము 
అల్బుండైనవాని కధికారమబ్బెనా 
దొడ్డ కొంచె మనక తూలం బలుకు 
చెప్పుకొటికు కుక్క చెజుకు నేమెటుంగురా? 
= వేమన 
అల్బు డెపుడుం బల్కు నాడంబరముగాను 
సజ్జనుండు పలుకు చల్లగాను 
కంచు మైోగునట్లు కనకంబు మోంగునా? 
= వేమన 
వింత చదువుం జదువ వివరింపంగా లేండు 
హీనుం డవగుణంబు మానలేండు 
బొగ్గు పాలం గడుగం బోవునా మలినంబు? 
= వేమన 
అల్బబుద్ధివాని కధికారమిచ్చిన 
దొడ్డవారినెల్లం దొలంగంగొట్టు 
చెప్పుందినెడు కుక్క చెటికు తీపెలుంగునా? 
= వేమన 
అల్లం 
అల్లం వుంటే - అన్ని అందాలూ వస్తయ్‌. 
- నుంకర కోతలరాయుడు 


అల్లరి 

కోపం గొప్పకు ముప్పు అల్లరికి హంగు ముప్పు 
- సామెత 

అల్లుడు 


ఈరోజుల్లో అల్లుళ్ళు మామగార్లకే మొగు' 

- మహీధర కత్తుల వంతెన 
ఇంటి అల్లుళ్ళ అభిప్రాయాలంత శాస్త్ర వచ 
నాలు, అనుల్లంఘనీయమైన ఆదేశాలు వుండనే 
వుండవు. 

= బలం, నవయవ్వనం 

అల్లుడు మామల తగవు తలలో పేనిసందం. 
= కాంతారావు, వంశధార 

మన అమ్మాయి మగడు మరే పేరుకీ తగడు 

- ఆరుద్ర ఇంటింటి వజ్యాలు 
అప్పిడినవాని నధికారి నతిశయించి 
యల్లు రొందించు బాధలనెల్లం గాంచి 


అల్లుడు 


అడలి నిజముగ హరిహరులంత వారు 
కూతులం గంటయే మానుకొన్నవారు. 

- కాళ్లకూరి, వరవిక్రయము 
అత్తవారి పేరు వినబడీన, నెంత యై, పి.యల్లు 
నికైన తగని యభిమానము తగని టెక్కు తల 


ను - కాళ్ళకూరి, లేడీడాక్టడు 
వేదలయ్యును గడుబిజ్జబిగిసియుండ్రు 
వట్టియభిమానములును గర్వములుంబట్టి 
యల్లువారికి నెల్ల నీయవగుణంబు 
వెన్నతోం బెట్టినది యింత వినుపనేల? 

= శ్రీనాథుడు, కాళీఖండము 
అనకతవక 


బెల్లం పారేసి ఆకునాకినట్లు. త 


అవకొళం 
కోరికలు మనిషన్న (ప్రతివాడికీ ఉంటాయి. కాని 
అవకాశాలు ఏకొందరికోకాని రావు. అసలు 


కొందరికి రానేరావు. 
- బీనాదేవి, ఇది కథకాదు 


ఎన్నికల్లో చెప్పినదీ, చేయనదీ వెరసి నాయకుల 
మొగం మీద అవకాశం పూసిన మసి. 
- కుందుర్తి, గాలాలు, 
ముద్దొచ్చినప్పుడే చంకెక్కమన్నారు. 
- కొడవటిగంటి, బెదిరిన మనువులు 
అవకొళవాది 
మంచికీ, చెడుకూ లడాయి పెట్టి మధ్యలో 
నుంచుంటాడు అవకాశాల నారదుడు. 
- కుందుర్తి, తెలంగాణ 
అవతారం 
అవతారం పుట్టకముందే అధర్మం పుట్టి పెరగాలి. 
- కుందుర్తి, తెలంగాణ 
అవధానం 
వ్యవధిలేని అవధానం వెళిపోయిందెళిపోయింది. 
- జరుక్‌ శాస్త్ర ఆశ్వాసాంతం 
అవమానం 
తలయును మూతియుం గొటుగుట 
తల దజుగుట కంటెం దుచ్చతరము మహాత్మా! 
= పోతన, భాగవతము 
అవమానం ఎప్పుడూ ప్రతీకారాన్ని కోరుతుంది. 
= సోమసుందర్‌, ఎగురుతున్న ఎర్రమన్ను 


అవసరం 


అనవబోధనిద్ర యవమానముద్రకుం 
బ్రధమకారణంబు, 

- శ్రీనాథుడు, శృంగార నైషధము 
అవమానం మహా చెడ్డది. కొంచెం నామ 
రూపాలు కలవాళ్ళు దాన్ని బొత్తిగా భరింప 
లేసు - చెళ్ళవిళ్ల కధలు - గాధలు 
చేతినిండా పని ఉంచుకుని విసుగును, అలస 
టను దరిజేరనియ్యడం చాలా అవమానకరం. 

- కేశవరెడ్డి, అతడు అడవిని జయించాడు 
అవనరం 
నోకంలో యెవరు ఈ రోజుల్లో బాగుపడాలన్నా 
డబ్బుండాలి, మాయుండాల, డబాయింపు సెక్స 


నుండాలి. 

= రావిశాస్త్రి న్యాయం 
ఇప్పుడిష్టం వచ్చినట్లే వుంటాం, కష్టం వచ్చినప్పు 
డుగాని కాళ్ళూగడ్డాలు పట్టుకోము. 

- వేదొంతకవి, కష్టకాలం 
నోరార్చుకొనిపోయినప్పు డక్కలకల్ణ, ముక్కు 
లార్చుకొనిపోయినప్పుడు పొడుము. ఇంత 
కంటెం బరమహంసక్రియలు మజెక్కడివి? 

- పానుగంటి, సాక్షీ 
కుటుంబంలో ఐక్యత చూపడానికి కావల్సింది 
నీతి, న్యాయం, మంచి కావు; కావల్సింది నటన. 

- బుచ్చిబాబు, చివరకు మిగిలేది 
ప్రపంచంలో బ్రతకాలంటే కొంత కుట్ర, నటన 
అవసరం. 

- బుచ్చిబాబు, ఆత్జవంచన 
ఇంతవరకూ మనిషి ద్వారానేగాని ఈశ్వరుడు 
చూసుకోలేదు ఏదీ లోకంలో. పని జరగాలంటే 
ఈశ్వరుడే మనిషి అవతారమెత్తుతాడు. 

- చలం, మ్యూజింగ్స్‌ 
నిర్ధారణగా అగత్యం యేర్చడితే అన్నీ వుపా 
యాలే. అన్నీ సాధనాలే. అగత్యం ఏర్పడ్డప్పుడు 
పెద్దపులిని చంపడానికి తుపాకీ అక్కర్లేదు. 

- నుబ్రహ్మణ్యశాస్తీ మార్గదర్శ 
ఆకలీ, అవసరమూ ఎలాంటి పనినైనా చేయిస్తా 
యేమో. 

- రామచంద్రమూర్తి, బ్రతుకుకన్నా గొప్పది! 
ఈదిలో మొగుడు వుంటేసాలు పెరట్లో 
పాపాలు పైకిరావు. 

- బీనాదేవి, డబ్బు! డబ్బు! డబ్బు! 


జ్‌ 


అవసరం. 
మగాడి అవసరం ఆడదానికెంతో ఆడదాని అవ 
సరం మగాడికీ అంతే. 

- మహీధర, ఓనమాలు 
జేబులు కొట్టడం, బ్రదుకులు కొట్టడం, తలలు 
కొట్టడం - కొందరి అవసరానికీ, మరికొందరి 
ఆనందానికీ, 

- పులికంటి, శివపూజ 
అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకోవడం, లేకుంటే 
జుట్టుపట్టుకోవడం. 

- కెయల్‌,, కొత్తగుడి 


మనవాళ్ళకు ఆదర్శాలు ఆచరించకుండా అట్లాగే 
ఉండాలి, నినాదాలు చేయటానికి. 

- సరస్వతీదేవి, ఆదర్శాలు - అనుభవాలూ 
మనిషికి యెంత నేర్చినా ఇంకా నేర్చుకోలేనిది 
వుండనే వుంటుంది. అందుకే నేర్చేవాళ్ళ అవ 
సరం మనిషికి అన్ని తరాల్లోనూ వుంది. 

= కాంతారావు, వంశధార 
పేరుకి భర్త అనేవాడు ఉండాలిలెండీ.... 

- అప్పారావు వట్నాయక్‌.. రేవతి. 
ప్రతి ఉద్యమానికీ సమస్యలను వెతుక్కోవలసిన 
అవసరం ఎప్పుడూ వుంటూనే వుంటుంది. 

- సూర్యారావు మాలోమేం 
నారు, నీరు, నోరు ఉంటే ఏ రాజ్యంలో ఉన్నా 


కట 
i - సామెత 


సంపదలున్ననాడే బంధువులరాక, చెరువు నిండి 
ననాడే కప్పల చేరిక. Oey: 
మందుకు పద్యం, మాటకు సత్యం. స్వా 
బోసినోటివానికి పేలపిండి ప్రీతి. 

- సామెత 
చదువుకు ముదురు, సాముకు లేత. 

- సామెత 
బుత్విజుండులేని యజ్ఞమా? పురోహితుండు 
లేని పెండ్లియా? సంధానకర్తలేని సరసమా? 
మంత్రములేని తద్దినమా? పొసగుడుకాండు 
లేని సంతయా? దూతలేని రాజకార్యమా? 
గురుండులేని పల్లె కూటమియా? వైద్యుండులేని 
మరణమా? అయ్యో! అధ్యక్షుండులేని 
సభయా? 

- పానుగంటి, సాక్షీ 
మొండివానికేల ముంజేతి కడియాలు 


అవినీతి 
తొట్జీవానికేలం గట్టిపండ్లు 
గాడిదలకు నేల గడ్డముల్‌ మీసముల్‌? 


దప్పి గొన్నప్పుడు బావి తవ్వినట్లు. 
ప్పి గొన్నప్పుడు వ్విః పం 


ఉండటానికి బంగళా, తిరగటానికి కారు ఎంత 
అవసరమో, ఆడదానికి భర్తా అంతే. 

- భారలీదేవి, సుడిగుండాలు 
అవసరం మనిషి భయం మాపి, సంకోచాన్ని 


వెనక్కి నెట్టేసి ముందుకు తోస్తుంది. 


- నాగభంద్రావతి, కాలం కరిచాక 
ఈ లోకంలో, మనిషికీ మనిషికీ మధ్యవున్న 
సంబంధం కేవలం ఒక 'అవసరం' మాత్రమే. 
దీనికి రకరకాల పదాల ప్రయోగాలు చేసి, 
రంగులు పులిమి, మాయచేసి, ఒకరిని ఒకరు 
మభ్య పెట్టుకుంటారు. 

- నులోచనారాణీ, నిశాంత్‌ 
ఏ ఉద్యమానికయినా ప్రజలూ కావాలి - డబ్బూ 
కావాలి. 

- వివినమూర్తి, ఉద్యమం 
వస్తువు విలువ నావశ్యకతయే యభివృద్ధి 
జేయునుగదా! 

- పానుగంటి, పాదుకావట్టాభి షేకము 
గీత బాగుంటేగాని బాపు అంత కాలేడు. 

- శ్రీరమణ, న్యూనుడి 
వొక మంచికోసం యింకో చెడ్డని అంగీకరించవ 
లసి వస్తూ వుంటుందని వేజే వ్రాయనక్కజలేదు. 

- బెళ్ళపేళ్ల కధలు - గాధలు 

అవాంతరం 
అన్నపు గిన్నెకీ, ఆకలి నోటికి మధ్య ఆరవైలక్షల 
అవాంతరాలు ఉండవచ్చు. 

- రావిశాస్త్రి వక్టీంటి అబ్బాయి 
అవినాభావ సంబంధం 
మానవుడి ఆర్థిక పరిస్టితికీ, మనస్టితికి అవినా 
భావ సంబంధమున్నది. అమరి మత్త 
అవినీతి 


నిలవవున్న నీటిలో పాచిరీతి 
నేటి జీవితంలో పేరుకున్న అవినీతి 

- వూలకొండారెడ్డి, బ్రతుక నిజాలు 
ఆకలికోసం కొంతమంది అవినీతికి పాల్పడితే, 
హోదాకోసం మరికొంతమంది అవినీతిని 


అవినీతి 


అశాంతి 


లక్ష్యపెట్టరు. ఇంకొంతమంది సుఖంకోసం 
అవినీతిని ఆరాధిస్తారు. 

- తాళ్ళూరి, శ్రావణనంధ్య 
ఒక మంచి మనిషి చుట్టూ అవినీతి యెప్పుడూ 
వల పన్నుకొని కూర్చుని ఉంటుంది. 

- వేణుగోపాలరావు, జోగబాల 
సమస్యల చీకటి గదిలో 
అవినీతి ముసుగుతన్ని 
నిదురోతోంది! 

- రాధేయ, జాగృతి 
మనకి అపకారం చేసినవాడు దుష్టుడు, మన 
శత్రువులకి అపకారం చేసినవాడు సత్పురు 
షుడు. మనకి ఇష్టంలేని పనిని ఏదో ఒక పద్దు 
కింద అవినీతిలోకి లాగుతాము. 


- చలం, మ్యూజింగ్స్‌ 
ప్రేమలేని కామం అవినీతి, సంఘం దాన్ని నిర 


సీస్తుంది. - మహీధర కత్తులవంతెన 
అందరూ కాదన్నదానిని ఒకడు చేస్తే అవినీతి. 
అందరూ ఒప్పుకొన్నది నీతే! 

- మహీధర కత్తులవంతెన 
బాపూజీ బ్రతికి వున్నప్పుడు స్థాపించినవే కరష్ట 
యిపోతుంటే, చచ్చిన తరువాత స్థాపించిన 
దాంట్లో తప్పులేదు లెండి. 

- ఆత్రేయ, ఎవరుదొంగ? 
అవినీతి చట్టబద్ధమై, బల్లలకింది చేతులు బల్లల 
మీదికెక్కి కదం తొక్కుతున్నాయి. 

- చిరంజీవి, బోలో స్వతంత్ర భారత్‌కే జై 
అవివేకం 
సానుభూతిచూపే వాడున్నాడని కష్టాన్ని తెచ్చుకో 
వటం యీ వూరి ఫైర్‌ ఇంజన్‌ను నమ్మి తమా 
షాకు ఇంటికి నిప్పుపెట్టుకోవటం లాంటిది! 

- ధనికొండ పవిత్రులు 
తెలియక జరిగింది, తెలిశాక చక్కదిద్దుకోవాలి. 
తెలిసి కూడా తెలియనట్లుగా వుండటం అవి 
వేకం. 

- వడ్డెర బండీదాన్‌ హిమజ్వాల 
అవివేకానికి మందులేదు, అనుభవించటం తప్పి 
- కుందుర్తి, నాలోని నాదాలు 
అవిక్రాంతి 
తిరగమరిగిన కాలూ, తిట్లు మరిగిన నోరూ 
ఊరకుండవు. 


అవిళ్యానం 
దొంగతనం మాని దొరలా బ్రతుకుతున్నా 
అతన్ని యెవరూ నమ్మడానికి సాహసించరు. 
అది సహజం. 

- ముద్దంశెట్టి, కరిగిన శిల 
అశళ్తక్తీ 
ఎడతెగని యాత్రనిట్లు సాగింపలేక 
యేడ్వగాలేక కృశియింతు నేనొకండ 

- దేవులవల్లి, నేనొకండ 
సుఖపడటం నేర్చుకోని వాళ్లకి బాధపడటం చేత 
కాదు. 

- బుచ్చిబాబు, చివరకు మిగిలేది 
పెళ్లి చేసుకొనే ధైర్యం లేనివాడు పిల్లవాడికి 
పితృత్వం అంగీకరిస్తాడా? 

- మహీధర ఓనమాలు 
ఏదో గర్వపడటంగాని చాలా శాంతి స్వభావుల 
మని - అది వృత్త అశక్తత. భయం, పాపభీతి, 
పడేబాధ, కసి, క్రోధం, అన్నీ లోపల అనుభవి 
స్తాము. తీర్చుకునే శక్తి, బైట శక్తేకాదు, ఆత్మశక్తీ 
పోయి నిర్జీవమైనాము. ఈ నీరసానికి, భీరుత్వా 
నికి సహనమనీ, క్షమార్చణ అనీ, ఆధ్యాత్మిక విశా 
లత్వమనీ గొప్పపేర్లు పెట్టుకు బతుకుతాము. 

= బలం, నం 
జీవితం మీద ఆశలు పెట్టుకొని స్వశక్తితో 
సఫలం చేసుకోలేనివాడు నాస్తికమతం అవలం 
బించి లాభం లేదు. 

- కొడవటిగంటి, న్వర్గంలో బందీలు 

కంచే చేను మేస్తే కాపేమి చేయగలడు? 

- సామెత 
సుకవి కవిత్వము తార్కిక 
నికరంబులలోన నెట్లు నిల్వంగ నేర్చున్‌? 
మకరాంకకేళి కోర్చిన 
ముకురానన మల్లయుద్ధమున కెట్లోర్చున్‌? 

= చాటువు 


ఆగ్రహించలేనివాడు అనుగ్రహించనూ లేడు. 
అళాంతి 


ఏదో శాంతి, బా సరే. బానిస 
త్వంలోనే ఏదో అశాంతి, బాధ లేకపోయినా సరే, 


- సామెత - బలం మ్యూజింగ్స్‌ 


7 


తతర య టకం 


శాంతిలో నిద్రపోయ్యే ప్రజ! 
స్వేచ్చ పేర మతంపేర, జ్ఞునంపేర, అ 
అశాంతిలోకి లాగడం ఘోరకార్య మనిపిస్తుంది. 

- చలం మ్యూజింగ్స్‌ 
శాంతి ప్రకృతి సిద్ధం కాదు, 


అశాంతే జీవితధర్మం. _ భీమన, విశ్వశాంతి 


= విద్యపేర, 
క్రి 


అళౌళ్ళుతం 
యాదృచ్చిక సురతంబును 
జూదంబున గెల్వంబడీన సొమ్మును నుత్రో 
శాదులు నప్పటి 
గా దేమరి దుస్సిపోవుంగాక నిలుచునే? 

- అనంతుడు, భోజురాజీయము 
పడుచుందనమున నాండుదాని యందము, 
బాల్యమున మగవారి మంచితనము శాశ్వతము 


దింటయ్ల - పానుగంటి, వీరమతి 
తనువులు, ధనములు, రాజుల 
చనవులు నెన్నాళ్లు? 

- కటీకి కామన్న మంత్రి, చాటువు 
అవ్రవు 


చచ్చిన వాళ్ళకి అశ్రువులు, బతికున్నవాళ్ళకోసం 
నిట్టూర్పులు 


= కొడవటిగంటి బెదిరిన మనువులు 
అశ్లీలం 
సభ ఎదట జరిగే అశ్లీలం సభవారికంటె 
మోటుగా ఎన్నడూ ఉండదు. 
- భమిడిపాటి, మేజువాణి 
అష్థావధానం 
ఊరక పామరుల వేడుకకొరకుందక్క దీనివలన 
లోకమునకుంగాని నాకుంగాని నిజమైన ప్రయో 
జనము లేదని భావించి, తరువాత నెందరెన్ని 
విధములం బ్రార్జించినను మేధస్సునకు వేదనాక 
రమైన యష్టావధానమును జేయమానితిని. 
- కందుకూరి, న్వీయచర్శితము 
అనత్యం 
ఓ! పెట్టిన కోర్టులు పెట్టుచునేయున్నారు. 
చేసిన శాసనములు చేయుచునేయున్నారు. 
వచ్చిన వ్యాజ్యెములు వచ్చుచునే యున్నవి. 
కాలాంబర కవచధారులగు న్యాయవాదులు 


కో ౬ జేరినవారు చేరుచునేయున్నారు. 
Spite జేయించిన ప్రమాణములు 
మొదటిసారి రెండవసారి మూడవసారికూడం 
జేయుచునేయున్నారు. అప్రతిహతముగా ననర్గ 
ళముగా సపరిమిత స్ఫూర్తితో - నాభీల వేగ 
ముతో - ననంత ముఖములతో నన్ఫత మాకా 
శమునంతయు నావరించుచున్నది. 


- పానుగంటి, స్మా 
అసత్యము కొటికేకానియెడల నిన్నికోర్టు లెందు 
లకు? ఇందరు మూర్తు లెందులకు? 


"| ఇందరు న్యాయవాదులెందులకు? ఇందరు కక్షి 


దారు లెందులకు? ఇంత బిళ్ల కర్చెందులకు? 
ఇందరు సాక్షులెందులకు? 

- పానుగంటి, స్వా 
ఇచ్చిన సర్టిఫికెట్లన్నీ యథార్థమేననే సర్టిఫికేట్‌ 
ఇవ్వలేదు. కాబట్టి అసత్య దోషం ఆతనికి 
అంటదు. 
నిరుద్యోగి, కార్వాలయబేతాళబిక్రమార్సీయము 
డబ్బటలు పల్కువారి కడ్డంబుగలదె? _ 

- శ్రీనాధుడు, కాశీఖండము 

దొంగతనము సిగ్గు వెంగలితనమును 
వగలు సెగలు పొగలు వలపు సాలపుం 
గొలుపు కన్నుంగవయుం గొంటెనవ్వుల మాట 
కల్లబోతు ముఖము వెల్లడించు. 

- అజ్జాడ సారంగధర నాటకము 
అనంతృప్తి 
సమవయస్కుడు గాని భర్తను గట్టు తలిదం 
'డ్రుల నెంత దూషించినను దీరదు. 


- కోలాచలం, శిలాదిత్యం 

అనందర్భం 
రాయిష్టుకి రుద్రాక్షలు బహూకరించినట్టు. 

= శ్రీరనుణ, న్యూనుడీ 
దొంగలను కొట్టి పోలీసులకు వేసినట్టు. 

- శ్రీరమణ, న్యూనుడి 
తిరుపతి వెళ్లి దువ్వెన కొనుక్కు వచ్చినట్టు. 

= శ్రీరమణ, న్యూనుడి 


నీటు తాగినవాడు నిక్షేపంగా వున్నాడు, 
నీళ్లు తాగినవాడు తూలితూలి పోయాట్ట. 

- శ్రీరమణ, న్యూనుడి 
ప్రజాకవిని పల్లకీలో వూరేగించినట్టు. 

= శ్రీరమణ, న్యూనుడి 


హద నతన. 


28 


అసందర్భం 


అసాధ్యం 


కిసాన్‌ సమ్మేళన్‌లో కవి సమ్మేళనం కలిపినట్టు 
- శ్రీరమణ, న్యూనుడి 
కార్టూనిస్టుల సభలో కంట తడి పెట్టినట్టు. 
- శ్రీరమణ, న్యూనుడి 
కొబ్బరిచెట్టు ఎందుకెక్కావంటే దూడగడ్డి కన్నట్లు 
- సామెత 
ఏనుగుల పోట్లాటకు ఏట్రింతరాయబారమన్నట్లు 
- సామెత 
ఊరు ఉస్తికాయంత, సిద్ధాంతం తాటి కాయంత. 
- సామెత 
పక్కింటి గోడయెక్కి పౌరధర్మాల మీద ప్రసం 
గించినట్టు. 
- శ్రీరమణ, న్యూనుడి 
చదివేది రామాయణం, పడగొట్టేది దేవాలయం. 
- సామెత 
అత్తకు లేక అటికలు నాకుతూ వుంటే, అల్లుడు 
వచ్చి దీపావళి పండుగ అన్నాడట. 
న sae సామెత 
మంత్రం చెప్పను మల్లుభట్టు, తినేదానికి 


తిప్పంభట్లు. 
Pas - సామెత 


పసుపూ బొట్టూ పెట్టి పెళ్ళికి పిలిస్తే వెళ్లక, 
'పెంకపట్టుకొని పులుసుకు వెళ్ళిందట. 
RE 'బృందట స్యా 


నివాళి పళ్ళాలు పట్టేవాళ్లంతా నిషేక ముహూ 


ర్రపు పెండ్లికూతుళ్లవుతారా? ss 


గుళ్ళో దేవుడికి నైవేద్యం లేకుంటే పూజారి పులి 
హోర కేడ్చాడట. 
- సామెత 


కొండంత మొగుడే పోగా, పిడికెడు బొచ్చెకు 
ఏడ్చెందుకు? 
- సామెత 
అంభంలో కుంభం, ఆధివారంలో సోమవారం 
- సామెత 
చేతుల్లో వెన్న పెట్టుకొని నేతికి ముస్టికెళ్ళాడు. 
- సామెత 


ముష్టికి పోయి తుష్టిలేదని ఏడ్చినట్లు. 
కూటికి గతిలేదుకాని కుంటెనలకు ముత్యాలు. 

- సామెత 
దూడా బర్రా ఉండగా గుంజ ఆరచినట్లు. 

- సామెత 


ఆఅనమయం 
ప్రసవవేదన పడుతుంటే ఫ్యామిలీ ప్లానింగు 
బోధించినట్టు. జ్‌ 
- శ్రీరమణ, న్యూనుడి 
ఏదీ కాని వేళ గేదె యీనినట్లు. 
- సామెత 


అనమర్ధత 
తప్పుల్లేకుండా తెలుగు రాయలేడు. తప్పులు 
తప్ప ఇంగ్లీషు రాయలేడు. కనీసం బూతులైనా 
రెండు భాషల్లోనూ సరిగ్గా మాట్లాడలేడు. 

- రావిశాస్త్రీ రత్తాలు రాంబాబు 
అసమర్థుల కెందును బరోక్షమునండె ప్రగల్ఫ్భో 


కులు మెండు. 
- తి.వేం., పొండవోద్యోగము 
ఆచరించడం చేతకానివాళ్లకే ఆర్పులెక్కువ, 

- పినిశెట్టి వలంలేని వల్ల 
ఆవిడకు బతకటం ఎట్లా చాతకాలేదో చావటం 
కూడా అట్లాగే చాతకాలేదు. 

- కొడవటిగంటి, రెళ్లూ మూళ్లూ 
అనమానత 
కినుకమెయిం దన్నులాడంగ 
మొనకట్టిన సరియె? గుజ్జమును గాడిదయున్‌ 
ఘనుం డల్పుండు సరయు sus 
అనలు నంగతి 
ఆండ్రు బిడ్డలు దెళ్ళు ప్రఖ్యాతిగాని 
మొదటి నుండియు నీవు దామోదరుండవె. 
- వురుషోత్తనుకని, ఆంధ్రనాయక శతకము 
అనవహ్యాం 
'పేదవాని స్నేహం, మహారాజు విరోధం సహిం 
పరానివి. 
-సామెత 
అసాధ్యం 
శీతలవారి స్నానము 
భూతల శయనంబు నొంటిపూటశనంబున్‌ 
నాతిగల బ్రహ్మచర్యము 
నా తరమా? పూట గడప నారయభూపా! 

- చాటువు 
నువ్వు ఎక్కదలుచుకొన్న రైలు ఎప్పుడూ ఒక 
జీవితకాలం లేటు. 

- ఆరుద్ర తృమేవా౭హం 


తిమిరంలోని తీపి 

బ్రచుకలిగించే రిమ్మ 

అజ్ఞానంలోని ఆహ్లాదం. 

మౌథ్యంలోని గాఢనిషా 

వెలుగులో బుద్ధిలో చైతన్యంలో రాదు. 

- గిరీశం, ప్లస్‌ మైనస్‌ 
ససవలూ బానిసలూ సంఘటితం కాలేరు. 
అసలు అజ్ఞానులెన్నడూ తిరుగబడలేరు. 

- ఆరుద్ర, ఓకా ఓ చెలియా! 
అంటుమామిడి గున్నపై నధివసించి 
నంతనే కాకి కోకిల యగుట గలదె? 

- తివేం., గీరతము 
మనస్సు విరిగినా, అద్దం పగిలినా తిరిగి 
మామూలు స్థీతిని పొందలేవు. 

- భారతీదేవి, సుడిగుండాలు 
కావ్యము లెవండైన నేర్చంగలండు కాని, కవిత్వ 


మెవండు నేర్చంగలడు? 
అడు నేర్ళే - పానుగంటి, ముద్రిక 


కాలంలో వెనక్కి వెళ్లి చరిత్రను మార్చలేము. 
- కవనళడ్ధ, తూడ్చు-వడమర 
రాయిష్టులకు ఆత్మకథలుండవు. 

- శ్రీరమణ, న్యూనుడి 
తల్లి నవల రాస్తే పిల్ల గేయం రాస్తుందా? 

- శ్రీరమణ, న్యూనుడి 
కరెంటు పోయినంత మాత్రాన కవి సమ్మేళనం 
ఆగుతుందా? 

-'శ్రీరమణ, న్యూనుడి 
కొండంత రచయిత్రికి కొండంత పత్రిక 
తేగలమా? 

- శ్రీరమణ, న్యూనుడి 
కథగా వంగనిది నవలై వంగునా? 

శ్రీరమణ, న్యూనుడి 

రోకటికి చిగురు పట్టినట్టు. 
- సామెత 
కాలితో నడచి కాశికి పోవచ్చును గాని, తలతో 


30 


అసాధ్యం 
నడచి వాకిలి దాటలేము. 
- సామెత 
మురిగిన ఓటు మొరిగినా రాదు. 
- శ్రీరమణ, న్యూనుడి 
ఉట్టికెక్క లేనమ్మ స్వర్గానికెక్కునా? 
- సామెళ 
దుర్శతికి ధర్మబుద్దియు 
నిర్మలునకు దుర్గతియు గణికలకు దృఢమౌ 
కూర్మియుం గలిమికి నిలుపును 
గర్మములకుం న గలుగవు జగతిన్‌. 
= గోపరాజు, సీంవాసనద్వాత్రింశిక 
దేశ ద్రిమ్మరియెన యాడుదానిని, గాలిని, పట్టు 
కొని యెవడు బంధించగలడు? _ 

- బిలకమర్తి, సుధాశరచ్చంద్రము 
ఒకచేతితో నమస్కారమగునా? ఒక్క యక్కజ 
ముతో బ్రాణాయామ మగునా? నాలుక 
యంగిటికిం దగులకుండ రుచి పుట్టునా? చేయి 
చేయి కలియని మల్లయుద్ధ మెటనైనం జూచి 
తినా? చందమామా రావే యనంగంజంద్రకళ 
క్రిందికి దిగునా? 

- పానుగంటి, వీరయతి 
తివిరి యిసుమునం దైలంబు6 దీయవచ్చుః 
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుం 
దిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చుం 
జేరి మూర్భల మనసు రంజింపరాదు 

- లక్షృణకవి, సుభాషిత రత్నావళి 
కుండ చిల్లిపడిన గుడ్డదోంపగవచ్చు 
పనికి వీలుపడును బాగుగాను 
కూలంబడిన నరుడు కుదురుట యరుదయా 


- వేమన 
ఎడ్డెం దెల్బవచ్చు నేయాది కైనను 
మౌనిం దెల్బవచ్చు మాసముననె 


ముకు త్ల - వేమన 
పొట్లకాయ రాయి పొడుగుత్రాటనుగట్ట 


లీలతోడ వంకలేక పెరుగు 
తోంకం గట్టం గుదురునా చక్కంగా? 
గక్కతోయ గట్ట క్కడ 
శాస్త్రజ్ఞానానికి అందని విషయాలు జీవితంలో 
చాలా ఉన్నాయి. 
- కొడవటిగంటి, జ్ఞానంగల కుక 
ఒక మెట్టుమీది నుంచి కాలు తీయకుండా, 


అస్తిత్వం 


ఎవరినీ అందరూ సమంగా ఆర్థంచేసు! 
- రాధాకుష్థశాస్త్ర, జన్ఫభూమి 


వ్యక్తియొక్క బెన్నత్యాన్ని 
అందరికీ సాధ్యం కాదు. 

- సరస్వతీ దేవి. శాంతించిన నముద్రం 
కూర్చుండి కూడు వండలేను 
వంగుండి తీర్ధం వస్తాను అన్నట్లు. 


విలువ కట్టడము 


- సామెత 
కానకుండా కట్టె యిచ్చెను గాని, 
వినకుండా వీరంగాలు వాయించగలవా? 
- సామెత 
కాశీకి పోగానే కర్రికుక్క గంగిగోవు అవుతుందా? 
- సామెత 
చెలిమిని చేదు తినిపించవచ్చుగాని బలిమిని 


పాలు తాగించలేము. 
- సామెత 


చిచ్చు అంటుకుంటుంటే చేతులతో ఆర్ప 


గలమా? -సామైత 
గోల గోవిందుడిది, అనుభవం వెంకటేశ్వరులిది 

- సామెత 
కాలతంతే పెరిగేది పుచ్చకాయ; కుళ్లేది గుమ్మడి 


కాయ. 

- సామెత 
గుర్రం గుగ్గిళ్ళు తింటూంటే గాడిదకు కడుపు 
నెప్పి వచ్చిందట. సాక 
తుట్టి పురుగుకు రెక్కలు వచ్చినా ముసలి 
వాడికి ప్రాయం వచ్చినా పట్టపగ్గాలుండవు. 

- సామెత 
చచ్చే కాలానికి సత్యభామ వేషం వేసినట్టు 

= సామెత 
సూది బెజ్జంలో ఒంటె దూరవచ్చు కాని 


31 


భాగ్యవంతుడు స్వర్గం చేరలేడు 
- నొమెలో 


ఆసూయ 
అసూయ ముందు పుట్టింది తరవాత మనిషి 


ఎంతకాలం గడిచినా. ఒకసా ప్ప 
చిన స్త్రీని ఇంకోరి మోహాధీనంలో చూడగానే 
జెలసీ తలెత్తక మానదు. 

- బలం, అరుణ అర్భుమెంటు 
ఆడది అసూయనీ, మొగాడు మొండితనాన్నీ 
పట్టుకొని పుడతారు అమ్మకచుపులోంచి. 

- బీనాదేవి ది బెట్‌ కథ 


ఆపేక్ష లేకపోతేనే అసూయ. 


- కొనవటిగంటి. _వేమించినమనిక్షి 
అసూయ యనంగానేమి? పరుండు సుఖపడు 


చున్నాండను చింతయే కదా! నేను 
డంగాం బరుండు సుఖపడుట యేలయని నీవు 


విచారించుచుండంగా నీకుం గష్టమేకాని 
సుఖము లేదన్నమాట నీకు స్పష్టమే కద. 
= పానుగంటి. సాక్షీ 


బుద్ధిమంతునివలన దుర్చుద్దు లధికు 
వలన హీనులు, రూపసివలనం గొనట 
వారసూయలు సేయుదు రీరసమున 

- తిక్కన, శాంతివర్వము 
వ్యక్తిలోనేమి, జాతిలోనేమి, యసూయ యధికా 
పాయకరము. 


అన్తమయం 
సూర్యుడు అస్తమించడం ఉదయించుటకే 
న్యాయం అంతరించడం ప్రభవించుటకే. 

= ఏల్పూర్మి పోస్టు చేయని జిత్తరం 


= పానుగంటి, సాక్షి 


అస్తిత్వం 
మనిషి అస్తిత్వంకంటే ఆకలి అస్తిత్వం సత్యం. 
- ఇనాక్‌, ఆనందబాష్పాలు 
ఆశతోకూడిన నిరాశలు, బంధనతో కూడిన 
స్వేచ్ళలు, బాధతో కూడిన సుఖాలు, బుణా 
లతో ' కూడిన సంపదలు, అజ్ఞానమిళితమైన 
జ్ఞానం, మరణంతో కూడిన జీవనం. ఈ 
విధంగా ఎన్నో ఈ ద్వంద్వాలు లేకపోతే అస్తి 
త్వమే లేదు. 
- నంజీవదేవ్స్‌ దూపొరూపాలు 


రిస్తిత్వం 


నిన్ను తలంచెడివాండె లేకున్నంగాని 
నీకు తెలియదు దేవుండా! నీదు బ్రదుకు 


- వేదాంతకవి, ఆకలిమంట ' 


అస్థిరం 
మగవారి మాటలు, మర్యాదలు సమయోచిత 
ములే కాని స్థిరములు గావు 

- పానుగంటి, రాధాక్ళన్ణ 


అహంకారం 


అహంకారానికి కండ్లుండవు. 

- కుందుర్తి, అజ్ఞాత 
చల్లడము క్రింద దూజని, 
మల్లులు లెరెందు ధరణి మండల మందున్‌ 


- పోతన, భాగవతము 
ఎజుగక పోవుట చేతనో ఓర్వలేమి చేతనో 
కొందణు తాము నీతిమంతుల 
మని విజ్ఞవీగుదురు. 


= చిలకమర్తి, ఆనంద నమాజము 
పాండిత్యానికి తనకంతా తెలుసునన్న అహంకా 
రమున్నది. వివేకానికి తనకేమి తెలియదన్న 
వినమ్రత ఉన్నది. 


- సామెత 
వచ్చి పిల్లను వెక్కిరించినట్లు. 
వత ను. సామెత 
అహంకారం క్రూరమృగం. _ మానవతా! 


మింగటమే దాని లక్షణం. వివేకమనే ఖడ్గం, 


వధించాలి. 
క మృగన్న, నధింబా = శ్యామలారాణి, పవిత్ర 
అవాం(భావం) 


మానవుడు సైకి రావటానికి తాను సమర్ధుడ 
ననే యీ అహం చాలా అవసరం. ఆయితే 
యిది మితిమీరిన స్థాయికి చెడబెరిగిందంటే 
తిరిగి సర్వనాశనానికి హేతువౌతుంది. 

- సూరి చంఘీజ్‌ఖాన్‌ 
మిడిమేళంగా వచ్చిన డబ్బు ఇంత అహం తెచ్చి 


పెడుతుంది. ఓ న్‌ 
అహంకారం ఏపాటి పరీక్షకూ నిలవదు. నిలిచే 
టట్టయితే అది చెడ్డదని నలుగురూ అనుకోవల 
సిన అవసరమే లేదు. 

- కొడవటిగంటి, గడ్డురోజులు 
మనిషి అహంభావం చాలా బలమైనది. నిజం 
తెలుసుకోనీకుండా అది అడుగడుగునా 


అహంభావము ఆత్మపరిధిని 
అధిగమించిన ముప్పువచ్చును 
కడలి తరగలు పెరిగి చెలియలి 
కట్ట దాటిన ప్రళయమేకద? 
= సినారె సమదర్థనం * 
అహంతో మనిషి మొహం మెరుస్తుంది 
నకిలీ సరుకు తళతళ మంటుంది 
అసలు విలువ వెలవెలబోతుంది. 

- వరిగి, సూర్యుడెన్నిమారులొ నేనేం! 
దుర్యోధనుడునుంచి క్షియోపాత్రవరకు ఎంత 
గొప్ప రాజనీతిజ్ఞులైనా, తమ అహాన్ని దెబ్బతీసే 
విషయాల్లో సహనాన్ని ప్రదర్శించని చోటే దెబ్బ 


తిన్నారు. 
శ - వీరేంద్రనాధ్‌, ఆఖరిపోరాటం 
అహింన 
మహాత్ముడు చెప్పిన అహింసా మార్గం 'అవుటాఫ్‌ 
డేటు' అయిపోయింది 
న - వుల్లాభొట్ల, ఆదితృశ్రీ 
అహింస ఒక ఆశయమే కాని ఆయుధం 


ఎప్ప | 
స - త్రీ అధ్య 
అహింస వొక రాజకీయపుటెత్తు. 
- వీచ్చేశ్వరరావు, డొంకల వంకలమననులు 
లొంగిన వాళ్లను కుంగదీయటం అహింసా 


విధానం కాదు. 
- కొడవటిగంటి, 


తన్నులు దిని ప్రహ్లాదుడు 
తన్నించె నృసింహుచేత, తండ్రిని చంపెన్‌ 
దీన్నే అహింస అందురు. 

i - అబ్బూరి, చాటువు 
అధముడు 


ఒక్క మాటలోనే జవాబు చెప్పగలిగిన వుద్యోగి 
అధముడు. 


"నిరుద్యోగి, కార్యాలయబేతాళనిక్రమార్మీయము 


క విజయం 


ఆకర్షణ 
శారీరకంగా వచ్చే అందం యీరోజున వుంటే 
రేపు పోవచ్చు. వ్యక్తిత్వం ద్వారా మనచుట్టూ 


ఏర్పరచుకున్న ఆకర్షణ జీవితాంతం వుంటుంది. 
అడ్డు ద జ కాళీవట్లం, శాంతి - నులోచనారాణీ, మీనా 


82 


ఆకర్షణ 


నాకు తెలిసినంతమట్టుకు ఏ ఆడదైనా ఒక్కడి 
దృష్టిని ఆకర్షించడం మంచిదిగాని, పదిమంది 
దృష్టినీ కాదని. 

- భరాగో నాకీ ఉద్యోగం వద్దు 
కొందరు వ్యక్తులు ఎదురుగా లేనప్పుడు ఆకర్ష 
వంతమనిపిస్తారు. ఎదురుగా ఉండి అంత 
ఎక్కువగా ఆకర్షించలేరు. మరికొందరు ఎడంగా 
ప ఎదురుగా ఉండి ఎక్కువ ఆకర్షి 

- కొడవటీగంట వంచకళ్యాణి 
బహుశా దుఃఖం, బాధ మనుష్యుణ్జి ఆకర్షిస్తా 
యో ఏమో? 

- మహీధర పాగ 


అందంలో. ఆకర్షణ 
మ అనిపిస్తుంది. స తృప్తి కలు 


గుతుంది. 


= బలం, 
(ప్రేమ అన్నదే లేదు. ఈ లోకంలో వున్నది 
ఆకర్షణ... యజన్నళస్రి లిశ్ళం వెళ్ల 


శరీరాన్ని దుస్తులు వేసి ఎలా ఆకర్షణీయంగా 
చేయాలని చూస్తామో అలాగే మనస్సుని కూడా 
పరదాలువేసి ఆకర్షణీయం చేసుకోవాలి. 
అప్పుడే దానికి సంఘంలో గౌరవం. లేదా జీవి 
తమే దుర్భరమౌతుంది. 
- మూర్తి, మర్యాదస్థులు 

ఆకలి 


ఆకలికి శరీరం లేదు. అయినా ఆరోగ్యవంతుడి 
నాలుకలా దానికి రుచి తెలుసు, 
- కుందుర్తి, తెలంగాణ 
నాగలి ఉన్న ఊళ్లో ఆకలి చేరదు. 
- సామెత 


ప్రతిమల పెండ్లి సేయుటకు 
వందలు వేలు వ్యయించుంగాని 
దుఃఖితమతులైన పేదల 
పకీరుల శూన్యములైన పాత్రలన్‌ 
మెతుకు విదల్పదీ భరత మేదిని 
ముప్పది మూడుకోట్ల 
దేవత లెగవడ్డ దేశమున 
భాగ్యనిహీనుల క్షుత్తులాటునే? 
- జామవా, గబ్బిలం 
ఆకలిగొన్న కడుపు ఆకలిగొన్న యౌవనం ఒకటే! 
= కాంతారావు, మంచి మహూర్తం 


ఆకలి 
సకల కష్టములకంటె ఆకలి కష్టము ఎక్కిలి 
ఎక్కువది. 
క్కువ - చిలకమర్తి, నవ్వులగని 
కడుపునిండా తినకపోతే _ కోటీశ్వరుడైనా 
మాడుతాడు. 


- కొడవటిగంటి, ఆహింసా ప్రయోగం 
ఆకలిబాధముందు అన్ని విలువలూ, అన్ని 
ఆలోచనలూ, అన్ని అభ్యంతరాలూ ఏ గాలి 
లోకో కొట్టుకు పోతాయి. 

- అనందారామం, మళ్లీ వచ్చిన వసంతం 
ఆకలీ, అవసరమూ ఎలాంటి పనినైనా చేయిస్తా 
యేమో. 

- రామచంద్రమూర్తి, (బితువుకన్నా గొవ్పుది 
ఆకలి అగ్గిలాంటిది. అగ్గికి యేదో ఆహారం 
వెయ్యకపోతే, మనిషినే కాల్ఫేస్తాది. 

- కొంతారావ దగావడిన తమ్ముడు 
ఉపవాస దీక్ష పూనినవాడు ఆకలి పైకి చెప్పుకో 


క - బుచ్చిబాబు, తిన్యరక్షీత 
ప్రతి మనుష్యునకు గర్భమందే జీర్ణకోశముం 
డును; గాని పాపయ్యకు జీర్ణకోశము శరీరమం 
తటం గలదు. 
- బిలకమర్తి గణవతి 

పావక పరీక్ష జీవిత బుభుక్ష 
తీరని బుభుక్ష మానవుని శిక్ష? 

- బైరాగి జీవిత బుభుక్ష 
ఎవరూ స్వీకరించని బలి 
తనను తాను తినివేసే ఆకలి. 


= బైరాగి, వగిలిన అద్దం 
అజంతాలోను హలంతభాషలోను 
శిలాసుందరికి లేని 
క్షుద్భాధాసంచలనం 


పల్లెపడుచుకున్నాదని గమనించుకో భాయీ! 

- దాశరథి, మస్తవంలో లేబొరేటరీ 
ఆకలికి జాలిలేదు 
పెద్దా చిన్నా తారతమ్యం లేదు 
సమయాసమయాలు లేవు. 

- వనశ్రీ, నివ్రుమణ 
చద్దికూడు తిన్నమ్మకు, మగని ఆకలి తెలియదు. 
- సామెత, 

ఎంత కడుపునిండితే అంతే ఆడాకలి మగాడికి 

- బీనాదేవి, అమ్మా! ఇది అనంతం! 


8 


ఆచరణ 


కకం 


సృష్టిలో ముందు ఆకలిపుట్టి, తరువాత ప్రాణి 
పుట్టింది. ఈ దోపిడీలు, హత్యలు, కుట్రలు, 
పోరాటాలు, దొంగతనాలు అన్నీ ఆకలి సృష్టిం 
చినవే. 

= బీనాదేవి అమ్మా! ఇది అనంతం! 
ఏదుంతిన్నా ఏకాశ్సే పందుం తిన్నా 
పరగడుపే. 

- దేవులవల్లి, ఏడాది పొడుగునా 

కాలిన (ప్రేవులలోనికి 
కమ్మని మాటలు దూరవు. 

- పురిపండా, నాన్యఃపంధా 
అసలు మనిషిని చైతన్యవంతంగా చేసేదేమిటో 
తెలుసా? ఆకలి. ఒక్కమనిషినే కాదు, సృష్టిలో 
ప్రతిజీవికీ కూడా. ఆకలి తీరినమీదటే అన్నీ. 

- శ్యమలారాణే, వవిత్రో 
ఆకారం 
మనం కదలని నీడల్లోనే మన ఆకృతి. 

- రంగారావు, పొలిమేరలు 
ఆకౌళ కునుమం 
ఒంటెకును సుందరత, గేదె కొడలి శుభ్రత, 
ముసిండికిం దీపి, కపికిం జిత్తస్థిరత, వెలుతురు 
నకుం బర్వు, కవికి గలుములు, గులటకును 
కృతజ్ఞత యాకొశకుసుమ మటులె. 

= పానుగంటి, ప్రచండ ఛాణక్యము 
ఆకొళవాణీ 
బుద్ధునంతటి యేమహాత్మునకొ కాని 
పలుక దానాటి యాకాశవాణి; మీకు 


- జామవా, కాందిళీకుండు 


ఆకులు చెట్టుల కుండును 
ఆకులు చక్రాల కుండు నాహార్యముగా 
ఏకులు వడకిన నూలగు 
మేకలలో వన్నెలెన్నా మేదిని సఖుడా! 
- శ్రీశ్రీ, హితోపదేశం 
అక్షేవణ 
సాలుకొకసారి జరుగు 'జల్ఫా'లలోన 
వివిధవేషాలతోడ దీపించువారు 
ఈ ప్రజాపతు లందరు ఇంకనైన 


త్యాగదీక్షను వహియించి తరలరాదె? 

- రామళ్ళష్దశర్ణ, ప్రబోధము 
ఎంతమంచి పని చేస్తున్నా, ఊరన్న తర్వాత 
ఎవరో నలుగురు ఆక్షేపించేవాళ్ళు ఆక్షేపిస్తూనే 


ఉంటారు. 
- నుంకర కోతలరాయుడు 


కోరి పిల్లనిస్తే కులం తక్కువన్నారట. 


ఆగనివి 

కల్యా వచ్చినా, కక్కు వః ఆగవు. 
జం వల్చిన్యా:కక్ళు వచ్చినా ఆ ra 

కళ్యాణం వచ్చినా, కవిత్వం వచ్చినా ఆగవు. 

- శ్రీరమణ, న్యూనుడి 
నిత్యావసర నివేదనకు రాజు లుంపుడుకత్తెలను 
జేరందీసినం గాని కోటలలో నీ విశ్వామిత్ర సృష్టి 
యాగదు. 


సామెత 


- పానుగంటి, వీరయతి 
ఆగన్గు వది హేను 
బానిస బ్రతుకు నుండి విముక్తి పొంది తోటి 
స్వతంత్రుడ్ని బానిసగా చేసుకుంటూన్న ప్రస్తుత 
హింసామయ చరిత్రకి ఈ ఆగస్టు పదిహేను 


గొప్పపేరడీ! 
“ఏ. అదివిను చూడుచూడు నీడలు 


ఆగామి 
హత్తు గొందజకు భవిష్యదర్ధంబు 
లాత్మలయందు చిత్తమ్ము శాంతమై 
మజీ సుశీలమ్ము చెందు వారలకు 
- విశ్వనాథ రామాయణ కల్పవృక్షము 
ఆగ్రహం 
ఆగ్రహం దౌర్చల్య సూచకం. 
ఆచరణ 
ప్రపంచం యొక్క అభ్యుదయం గురించి ఈ 
విధంగా ఎన్ని లక్షలమంది ఆలోచిస్తున్నారో! 
వాళ్లలో కొన్ని వేలమంది ఆలోచనలు అమలు 
జరిగినా ప్రపంచం బాగుపడిపోను. 
- కొడవటిగంటి, జీవితం 
'పైసలున్నోడిదే రాజ్ఞం పైసలున్నోడిదే రాజ్ఞం 
అని పెతినాకొడుకూ సెప్పే నాకొడుకే, గాని 
ఆళ్ళని దింపే నొకొడుకూ అవుపిచ్చడు, ఆళ్ళని 
దింపడ వెంలాగ్లో సెప్పేనాకొడుకూ అవుపిచ్చడు 
- రావిశాస్త్రి రత్తాలు - రాంబాబు 


= చలం, శశాంక 


34 


ఆచరణ 


ఆడంబరం 


లోకోపకొరపరాయణులగువారు తామందటి 
కొజుకును కనిపెట్టుకొని యుండక తాము సత్య 
మని లోకోపకారమని రూఢిగా నమ్మిన దానిని 
మొట్టమొదట తామాచరించుచు తరువాత 
లోకుల నాచరింపచేయుటకు ప్రయత్నింపవల 
యును సూదంటురాయి యినుము నాకర్షించి 
నట్లే సత్కార్యమందణిని కాలక్రమమున తన 
ప్రక్క కాకర్షించును. 

- కందుకూరి, దేశాభివృద్ధి సాధనము 
అనుష్టానము లేకపోయిన పక్షమున మన 
యువదేశములన్నియు నున్మత్తప్రలాపములవం 
టివయి నివృలమగును. స్వప్రయోజన పరత్వ 
మువలనను, మాంద్యమువలనను, ఉపేక్షవల 
నను, భయమువలనను, మనకు ధర్మమయిన 
పనిని చేయుటకు మనము వెనుక తీసీన పక్ష 
మున మనమొక్కరమే చెడుటకాక కపట వర్త 
నులను జేసి మన సంతతివారికి సహితము 
చెజుపు చేసినవార మగుదుము. 

- కందుకూరి, విద్యాధికుల ధర్ధములు 
కోడలికి బుద్ధిచెప్పి అత్త రంకు పోయినదన్నట్లు. 

= సామెత 
మనిషిని కొలిచేవి అతని మాటలు కావు, 
చేతలు! అతను ఏంచెబుతున్నాడని కాదు, ఏం 
చేస్తున్నాడో చూడు. 
- చిరంజీవి, వంశాంకురం 
ఈ సంసారకూపంలో పడిపోయినవారికి ఆఖ 
రుకు అగ్నిసంస్కారమేగాని, ఆత్మసంస్కారం 
అనేదిలేదని వాదించిన ప్రహ్లోదునివంటి పరమ 
భాగవతోత్తముడు కూడా పెండ్లాడి లోకమున 
కది పాడియని బోధించాడు. 
- దాసు, మోక్షమార్గం 
ఆబారం 5 
అర్ధం విడిచి, భావం విడిచి ఆచారాలు పాటిస్తే 
ముక్తి నిస్తయ్యా? 

- సుబ్రహ్మబ్యశర్థ, బంకోలా 
లోకం చాలా మట్టుకు ఆచారాన్ని పట్టి 
నడుస్తూ వుంటుందిగాని, శాస్తాన్నిపట్టి నడ 
వటం వుండదు. 


చెళ్ళపిళ్లు కథలు - గాధలు 


దాసులమవుతున్నాము మనము. 

- దీక్షతులు, తిరుప్తాడాళ్వారు 
జారూ, బురదా, గట్ట్లూ, గతుకులూ వున్న తోవ 
యాలా ఉంటుందో యిప్పుడు మన ఆచారాలు 


అలా వున్నాయి. 

= గురజాడ, కన్వావల్చుం 
క్షీరం కలిసినందువల్ల కాఫ్యాదులు చెండాల 
హస్తంలోనుంచి ఆరగించవచ్చును. 

= గురజాడ, కొందుభ 
సీనియారిటీనిబట్టి, కులాన్నిబట్టి ప్రమోషని 
ఆచారం ఈ జ్‌ DAE చ్చ 
- నంది, నైమిశారణ్యం 
సమాజంలో ప్రచలితంగా వున్న ఆలోచనల 
క్రియారూపమే ఆచారం. 

- మహీధర దేశంకోసం 
రాజునకు? గిరీటమెట్టిదో భటునకు డవాలి 
యెట్టిదో మతమున కాచార మంతకంటె నెక్కు 
వది కాదు. 

- పానుగంటి, సాక్షీ 
ఆచారం ఆచారం ంభొట్లూ ఆంటే పెద్ద 
చెరువు కుక్క ముట్టుకొన్నది అన్నట్లు. 

- సామెత 
ఆచారాలు ఆకాశంలోంచి రాలలేదు. భూమి 
లోంచి మొలవనూ లేదు. కేవలం స్వయం 
కృతాపరాధాలు. 

- బీనాదేవి, టెన్‌ కెమాండ్‌ మెంట్స్‌ 
ఆటంబాంబు 
ఏ నం దయా వుంటే, 
జై న తప్పఏ ద నవు 
ఉపయోగించకూడదని నియమం చేసుకోవాలి. 


= చలం, మ్యూజింగ్స్‌ 
ఆడ పెత్తనం 


ఏయింట్లో ఆడుదాని పెత్తనం తలెత్తుతుందో 
ఆయింట సుఖం సుతోషం అనేవి మరిఉండవు. 
- కాళీపట్నం, రాగమయి 
ఆడబిడ్డ 
ఆండుబీడ్డలు పుట్టిండయందుం దలుచు 
కా గుజుతులేదె? 
- ఏటుటారి, క్షేత్రలక్రీ 


ఆడంబరం 
ఆచారము ఒక్కొక్కప్పుడు ధర్మాన్ని నాశనం | బారు బంగళా, కొంప దివాళా. 
చేస్తుంది. ధర్మము తెలిసి ఆచారానికి - సామెత 


ణ్‌ 


[అతిరానపనడవననాపలయయుల లి రీల్‌! 


ఆతిధ్యం 
[మైనం దోయమైన ద్రవ్యంబైన 
శాకమైనం దనకు జరుగుకొలంది 
నతిధిజనుల కడ్డమాడక యిడరేని 
లేమ! వారు కలిగి లేనివారు. 
- పోతన, భాగవతము 
ఆతురత 
అవకాశం ఒదులుకొన్నాక ఆడవాళ్ళకి ఆతృత 
పెరుగుతుంది. 
- మారుతీరావు, నిజం నిద్రపోయింది 
అత్మ 
మనమాత్మతో సంభోగించినను కడుపు దేహ 
మునకే వచ్చుచున్నది. - పానుగుటి, సాక్షి 


ఆత్మ మేలు కొన్నచో నది చిత్రచిత్రముగా 


మాటాడించును. 
అ ఎప్పుడూ మూలవున్న 'ముసలమ్మలకు 
గొణుగుతూ వుంటుంది. కొని, దాని 
గొణుగుడు వినేదెవరు? 
- గోవీబంద్‌, అనమద్ధని జీవయాత్ర 
ఆత్మ యాశ్మశానాన ధూమాంకితంబు 
బ్రతుకు నాకు దుర్టోవాజారభాతై న్యు 
కడపటి వీడుకోలు 
దేహాలు టనే నివసిస్తాయి. కాని 
ఆత్మలు వేరే లోకాలు సంచరిస్తాయి. 
= చలం, శశాంక 
ఇచట నీవు జీవిస్తున్న ప్రపంచంలో ఆత్మలు 
ఎన్నటికీ వాడిపోవు కాగితాల పూలు లాగ. 
- బైరాగి, నూతిలో గొంతుకలు 


- విశ్వనాధ తెఅబిరాజు 


ఆత్మగౌరవం 

బ్రతికి చెడినట్టి ఘనుని గొల్వంగవచ్చు 
పెట్టినను పెట్టకున్నను బ్రీతి తోడ 
చెడి బ్రతికినట్టి మనుజుని జేరరాదు 
ఆత్మగౌరవ మాశించు వ్యక్తియెపుడు. 

- వానుమంతరావు, లేడీ డాక్టరు 
ఆత్మగౌరవములేనివాని 'కిహమునందుం బర 
యునందుంగూడ దుర్గతియే. 

- పానుగంటి, నివ్రనారాయణ 
ఆత్మజ్ఞానం 
తన కలిమి ఇంద్రభోగం, తనలేమి స్వర్గ లోక 
దారిద్ర్యం; తన చావు జలప్రళయం. పోవ 


ఆత్మ ద్రోహం 
ఎంత నీచుడు కూడా ఆత్మద్రోహం చేసుకోడు. 
- కొడవటిగంటి, వారసః సత్వం 
అసలు సాహిత్యంతో ఈ దేశంలో నైతిక 
మానసిక విప్లవం తీసుకురాగల 
మనుకోవటమే ఓ పెద్ద ఆత్మవంచన. 
-నేంది, వైమిళారణ్యం 
ఈ విద్యావంతులూ, సంస్కారప్రియులూ, 
వీళ్ళంత ఆత్మవంచకులు యెక్కడా లేరు. 
- బలం, జింగ్‌) 
ఆ వేదాంతం, విరక్తిన్నీ తమకి తెలియకుండానే 
మేధావులు అవలంబించే ఆత్మవంచన. 
= లకణరావు, అతడు-ఆమె 
పనిలో లీనమవటమే ఏకాగ్రత. పనిని వదలి 
అదేపనిగా కాలయాపన చేయటం వృధా - అది 


ఆత్మవంచన. 
వులికంటిి శివపూజ 
న్నా ఆత్మవంచన క్‌ అబ! 
కూ గౌరవంకన్నా నిజమాడి పొందే కు 


అగౌరవం అనేక హు మెజుంగని నేననుకొం 
టాను. 

- చెళ్ళవీళ్లు కథలు - గాధలు 
ప్రావీన కాలంలో ఆత్మవంచకులవల్ల పెద్దనష్టం 
కలగలేదు కానీ, ఈ యుగంలో గా 
వ్యక్తి ప్రధానుడవుతున్న ప్రజాస్వామికయుగంలో 
వారి వల్లనే మహానర్ధం సంభవిస్తున్నది. 

- కృష్ణరావు, పాపికొండలు 
ఆత్మనాళ(న)ం 
తెలివి తేటలున్న వాళ్లు ఆత్మనాశనం పరిహరిం 
చుకొంటారుగాని చేతులారా కొని తెచ్చుకోరు. 

రావు, పాపికొండలు 

సంపదన్వితు నొరుని సహింపలేక 
చెటుపం దలచుట తనుదానె చెణుపుకొనుట 
పాలతో గూడ నీరః నెంచి 
పొంగు దెప్పించు నగ్నియె పొలియదొక్కొ? 

- వరదాచార్యులు, వైశాలిని 
ఏ ప్రాణికూడా కోరికోరి ఆత్మవినాశాన్ని వరిం 
చదు. అది మనిషి కొక్కనికే అలవడిన 


దుర్వ్యసనం. 

- నుబ్రవ్మాణ్యశర్ణ; బంకోలా * 
ఆత్మన్యూనత 
ఆత్మన్యూనత శంకచే (1౧600 complex) 


36 


= PCR EN ONE. 


బాధపడేవాళ్లు ప్రతి స్వల్పవిషయానికీ విచక్షణా 
శూన్యంగా తమ్ముతాము హింసించుకుంటారు... 
అంతేకాదు, ఎదుటివాళ్ళను కూడా హింసిస్తారు. 
- కాళీవట్నం, రాగమయి 

ఆత్మబలం 
ఒంటరిగా ప్రవాహానికి ఎదురీదడానికి ఎంతో 
ఆత్మబలం కావాలి. 

- పావ, రామరాజ్యానికి రహదారి 
ఎందాంక బుద్ధి నెగడెడి 
నందాంకం జరింపవలయు నాత్మబలమునన్‌ 

- పోతన, భాగవతము 
బైటికి సుఖంగా వున్నట్లు కనపడతారు మను 
మలు. పెద్ద పెద్ద అఘాతాలుంటాయి. 

- బుచ్చిబాబు, ఆత్జవంచన 
ఆత్మవిశ్వాసం అన్నది చలికి చాలని దుప్పటి; 
చినిగిపోయిన గొడుగు. 

- పాండురంగారావు, మనిషి చేసిన దేముడు 
మనసు పెట్టి పనిచేస్తే ఏవృత్తిలో, ఏపనిలోనైనా 
ఈ తృప్తే మనిషికి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. 
అప్పుడు ఆకలి నిద్ర ఆఫ్టల్‌ అవుతాయి. 

+ బుచ్చిరెడ్డి సహకారం 
నైపుణ్యమూ ఆత్మవిశ్వాసమూ కొంతవరకూ 
పరస్పరాధారాలు. వ్యక్తి ఆత్మవిశ్వాసానికి దెబ్బ 
తగిలితే అతను విలవిలలాడి పోతాడు. 

- వివినమూర్తి, ఉద్యమం 
ఆత్మవిమర్శ 
పరిస్థితులతో సంఘర్షణ పెట్టుకోదలచిన 
వాళ్ళు సాధారణంగా ఆత్మ విమర్శనకు పూను 
కోరు. పరిస్టితులతో రాజీపడేవారే తరచు 
దానికి సిద్ధపడతారు. 

- కొడవటిగంటి, సవతితల్లి 
బతుకులో బాగుపడేవాడెవడూ నేను మంచి 
వాణ్న లేక చెడ్డవాణ్నా అని |ప్రశ్నించుకోడు. 

- రావిళాస్ట్రీ గోవులొస్తున్నాయి జాగ్రత్త! 
అభివృద్ధి చెందే (ప్రతిశక్తికి ఆత్మవిమర్శ అవ 
సరం; అది లేనినాడు పతనం నిజం. 


- వాను నిజంలో ఇజం" 


ఆత్మస్తుతి 
తన ప్రజ్ఞ తాను చాటుకొన్న వాజ్ణే లోకం 
విలువ చేస్తుంది. 


- చలం, మ్యూజింగ్స్‌ 


ఎనుబోతు బిరుదులు మనుబోతు పొగడంగ 
మేలు మేలని గొట్టె మెచ్చినట్లు 
ఓగుదగిడీలు తమలోన నొకరికొకరు 
మెచ్చుకొనుచుందు రెటువంటి పిచ్చితనమొ! 
- వుల్లకవి, చాటువు 

తన్నుం దా మెచ్చుకొన్న సార్థక్యమేమి 
గలుగు నరునకు? తమివోని కాంత బలిమి 
స్వకుచమర్దన మొనరింప సౌఖ్యమగునె? 

- శేషగిరిరాయకని, నమశివాయ శతకము 
మన సంగతి డప్పు కొట్టేవాడు లేనప 
మనమే కొట్బుగోడ్లి మరేమీ ఘన. 
కాదు, పాపంకాదు. 

- భమిడీపొట్సీ కచటతపలు 
మనం మెచ్చుకునేవాళ్ళు ఎ మనకు 
ee pre నమ్మకంలేదు. 
కాని మనల్ని మెచ్చుకునే వాళ్ళను మాత్రం 
మనమెప్పటీకీ యిష్టపడుతూనే ఉంటాము. 

- చిరంజీవి, బోలో స్వతంత్ర భారత్‌కీ డై 
ఆత్మస్తుతి యాత్మహత్యతో సమానమయినదేకదా! 
ర త షస. పాండవవిజయము 
తన్నుదా పొగడుకుంటే తన్నుకొని చచ్చినట్లుం 
టది. 


- సామెత 
ఆత్మవాత్య 
ఆత్మహత్య చేసుకునేవాళ్ళు సాధారణంగా ఆత్మ 
హూయణులూ, పిరికి పందలూ అయి వుంటారు. 
= కొడవటిగంటి, జీనితేభ్ళ 
ఎటువంటి పరిస్థీతులైనా రానీ, ఒకవ్యక్తి 
తనను తానే ఖూనీ చేసుకోవటమా? 

- రంగనాయకమ్మ, వేకమేడలు 
జీవించటం సుఖం కోసం అనే పథం నుంచి 
తప్పి, జీవించటం అర్బణకోసం అనే భావం 
ఆత్మహత్యా హేతువు. 

- చలం, మ్యూజింగ్స్‌ 
మనవాళ్ళు ఆత్మహత్య చేసుకునేటందుకు రక 
రకాల విద్యలు నేరుస్తున్నారు. 

- కొడవటిగంటి, పట్టువానం 
నాకు తెలియక అడుగుతాను. మీ 
గోదావరి ఉండగా ఇంతదూరం ఎందుకు 
వచ్చావు ఆత్మహత్య చేసుకోవటానికి? 
- వెంకటేశ్వర్లు, వక్రించిన పరిస్థితులు 
రాక మాననిదీ, మానక వచ్చేదీ ఒకటే, ఆదే 


ఆత్మహత్య 
నాశనం, అదే మృత్యువు! 

- పిచ్చేశ్వర్రావు, వెర్రికాదు, వేదాంతం! 
హత్యలు, ఆత్మహ్థాత్యలు, పోలీసులు సొమ్ము 
నొల్లుకోడానికి అవకాశాలు! 

- యజ్ఞన్నశాన్ట, ఓ మనిషి నూతిలో వడితే 
ఈ సమ్మంధం చేస్తే నేన్నుయ్యో గొయ్యో 
చూసుకుంటాను. = గురజాడ కః న్యావల్బం 
ఆత్మహత్య చేసుకోవాలంటే ఎంతో మనోధైర్యం, 
పట్టుదల, తెగింపు ఉండాలి. వాటినే జీవిత 
పధాన సద్వినియోగం చేస్తే జీవితాన్ని పూల 


బాటగా మార్చుకోగలరు. 

= బుబ్చిరెడ్డీ అస, ఆత్భహాత్య 
అరచేతికి రక్తం అంటకుండా చేసిన హా 
ఆత్మహత్య, 


హత్య న ఆత్మహత్యలన్నీ హత్యలే 


కాశీకి వెళ్ళి కవిగారు కలం వదిలినట్టు. 
= శ్రీరమణ, న్యూనుడి 
ఆత్మానుభవం 


ఆత్మానుభవం అయితేనేగాని తత్వం 


బోధపడదు. ననా. 
మనిషికి ఆత్మాభిమానం ఉండాలంటారు. అది 


లేకపోతే కీ మనకీ తేడా ఏమిటి? 
నకల కొడవటిగంటి, ఒకదురంతం 


ఆత్మావలోకనం 
ఆడవాళ్ల కష్టసుఖాలు ఆడవాళ్లకే బాగా అర్ధమ 


వుతాయి. 
- సరస్వతీదేవి, ఆమాటకు ఈ జవాబు 
ఆత్మీయత 
మనం ఎవరైతే ఎక్కువగా అభిమానిస్తామో 
వార్నే తీవ్రంగా మందలిస్తాము కూడా. 
= వురాణం, ఆనవనరవు దాంపత్యం 
ఒకజీవి ఈ లోకాన్ని వదిలి వె! 
ప్పుడు ఆత్మీయులు చూపించేది ఒక్క ఆదర్శ 
మైన చూపు మాత్రమే! 
- ళ్యామలారాణి, జీవవాహిని 
సంబంధమే అక్కర్లేదు. ఆత్మీయతకు అను 


బంధం చాలు, 
= కౌసల్యాదేవి, శాంతినికేతన్‌ 
అత్ఫోధ్ధరణ 


తన్ను మాని చేంత తగవుగాదు. 


ఆదర్శ భర్త 

ఇతరుల్ని ఉద్ధరించడం అనే బురఖా వదిలేసి, 
ఎవర్ని వారు ఉద్ధరించుకుని ఊరుకుంటే 
దేశంలో సగం అనర్థాలు సమసిపోతాయి. 

- కౌనల్యాదేవి, శాంతినికేతన్‌ 
ఆత్రం 
కొత్త బిచ్చగాడు పొద్దెరగడు. కహ 
ఆరాటపు పెళ్ళికొడుకు పేరంటాలి మెడలోనే 
పుస్తె కట్టేశాడట. 

- బావీరాజు, పాతమాట 
ఆదరణ 
లోకంలో ఎన్నిరకాలైన కష్టాలున్నాయో అన్ని 
రకాలుగా ఆదుకోవడానికి ఒక్కొక్కప్పుడు 
మంచివాళ్ళు కూడా వుండకపోరు. 

- తాళ్లూరి, శ్రావణసం, 
అన్నములేదు కొన్ని మధురాంబువులున్నవి 
(త్రావుమన్న రావన్న శరీరధారులకు నాపదవ 
చ్చిన వారి యాపదల్‌ గ్రన్నన మాన్ని వారికి 
సుఖంబులు సేయుటకన్న నొండుమేలున్నదె? 

- పోతన, భాగవతము 
ఆప మనము రోగములచేత బాధ 
పడక మానము. అట్టి సమయములయందు 

బంధువుల యాదరణము మన శరీర 
రోగములను 'మనోరోగములను మాన్సును. 
- చిలకమర్తి, నుధాశరచ్చంద్రము 
ఆదరం 
సామాన్యంగా గొప్పవాళ్లకు చూపే ఆదరమే 
పెద్ద జబ్బులో వున్నవాళ్లకూ, గొవ్న విపత్తు 
సంభవించిన వాళ్ళకూ చూపటం స్వాభావికం. 
= కొడవటిగంటీ, చదువు 
ఆదర్భజీవ 


రచయితల విజ్ఞాన సాహసాన్ని బట్టే జనిం 
చారు ఆదర్శజీవులు. 

- చలం, మ్యూజింగ్స్‌ 
ఆదర్శ వేను 


ఆదర్శమైన (ప్రేమ ఎడబాటుతోనో ఆత్మహత్య 
తోనో పరిసమాప్తమవుతుందట. 


- ఆచార్భ ఎవరీ మనిన 
ఆదర్భ భర్త 
దేవుడమ్మా దాని మొగుడూ 
దీవినేలే గొల్లవాడూ 


పోతన భాగవతము | నందిదేవీ వంటివాడూ _ 


%8 


ఆదర్శ భర్త ఆనందం 


యెందుబోయిన ఏమి అనడూ 
- జానపద గేయం 


ఆదర్శం 
నన్నడిగితే అమల్లో పెట్టడానికి వీలున్నదేదో 
అదే ఆదర్శమంటాను. 

- రాజారాం, వగపేటికి చల్లబిందినన్‌ 
ఆదర్శములు కొన్ని 
అద్భుతంబులె కాని 
పాదాలు మోపేటి 
పాటి చోటేముంది? 

- ఉమర్‌అలీషా, ఉండిపోయేదేమి? 

మన ఆదర్శాల శివతాండవమే సరికొత్త శబ్దాల 


హేతువు. 
వ - కుందుర్తి, యుగేయుగే 


ఆశయాలు ఆదర్శాలూ అంగవస్థాలలాంటివి. 
హరాత్పవన వీచికకి అట్టే తొలిగిపోతవి. 

= తిలక్‌, మైనస్‌ ఇంటూ ప్లన్‌ 
నీ ఆదర్శాల లగేజీ 


ఎక్సె సంటాడు టి.ఐ.సీ. 
- ఆరుద్ర నీటి గడియారం 


'సేవకుని లాగా చేయాలి, రాజులాగా అనుభ 
నిరబ్లాల - సామెత 


దః కలలు. 
ఆదర్శాలన్నీ కలలు. ర్ట ధ్రమ్మ పూ 
అది 
అగ్ని రాజుచుండ నట్టె యార్చంగ వచ్చు 
నాశలంటు మంట లార్చందరమె? 
పురిటిబిడ్డ వాలు శిరమట్టె సరిచేయ 
వచ్చు ముదురుతలకు' వంక చెడునె. 
- పానుగంటి చూడామణి 
ఆదుర్దా 
కంచిలో దండవేస్తారని కాళహస్తినుంచి ఒంగి 
పోయినట్టు. 
= శ్రీరమణ, న్యూనుడి 
ఆధారం 
రోగయుతునికె యారోగ్యరుచి యధికము 
వడందగులువానికే శీతవారి యనువు 
బద్భునకె స్వైరతావాంఛ ప్రబలము మణి 
యొడలు వంగినవానికే యూంతకోల. 
- పానుగంటీ, పాదుకా పట్టాభిషేకము 
చెట్టును నరికే గొడ్డలికి ఆధారం 
ఆ చెట్టుకొమ్మే అవుతున్నది. 
- చిరంజీవి, బోలో స్వతంత్ర భారక్‌కీ జై 


ఫిలిం నిర్మాతలు నవలలు ఆధారంగా సిని 
మాలు తీస్తుంటే, రచయితలు సినిమాలు 
ఆధారంగా నవలలు రాస్తున్నారు. 

- పార్థసారధి, చలనచిత్ర జగత్‌ కిలాడి 
మనిషి తన అంతరాత్మను సంతృప్తి పరచుకో 
వటానికి నిరాశావాదం అవలంబించదలచిన 
దానికి ఆధారాలు దొరక్కపోవు. 

= కొడవటిగంటి, చదువు 
చారకొద్దీ గట్టూ, కోరకొద్దీ పులి. 

- ఉన్నవ, నాయకురాలు 
ఆలోచనలేని వాగ్జానానికి, అగమ్యమే ఆధార 


మౌతుంది. 
- పినిశెట్టి దలంలేనిపిల్ల 

స్ట పద్యం పట్టి నిలిచెను 

ర్తు అపకీర్తుల్‌. - గురజాడ, కన్యక 

మంచి కార్యశూరుడు దేనికీ ఇతరుల మీద 

ఆధారపడడు. మంచి యజమాని అన్నిటికీ 


(ప్రభుత్వాల కేసిచూడడు. 

= కాళీపట్నం, శాంతి 
ఆధునిక వైద్యం 
మాడరన్‌ మెడిసిన్‌ చాలా ఎడ్వాన్స్‌ అంటే 


బాగాపైకి వెళ్లింది లెండి. దాంతోపాటు 
రోగులూ పైకెడుతున్నారు. 
చ్చబాబు, మధురతరంగం 


- టు 


ఆధునిక నంస్కారం 


చదువుకు: హోటల్లో 
= నంది, నై. 
ఆనందం 


బాధలో ఆనందం వుందన్నారు, పుండుచుట్టూ 
గోకడంలాగు. 

- చలం, 
జేబులు కొట్టడం, (బ్రతుకులు కొట్టడం, తలలు' 
కొట్టడం కొందరి అవసరానికీ, మరికొందరి 


ఆనందానికి, 

= వులికంటి, శివవూజు 
వినోదమునందు రహితమైన సుఖము 
న్నది. ఆనందమున్నది. 


- విశ్యనాధ, నందో రాజా భవివ్యతి 
మనం మోసగించుకునే శక్తిమీద 
మన ఆనందం ఆధారపడుతుంది. 


- బుచ్చిబాబు, స్వతంభ్ర జీవులు 


39 


ఆనందం 


ఆంధ్రుడు 


సోమరితనం ఉండడంలోలాగే మందమతిగా 
వుండటంలోనూ కొందరికి ఆనందం 


వుంటుంది కాబోలు. కర కవత 
ఆనందం ఒక ఆధునిక కవి సమయం. 

- గోపాల చక్రవర్తి, రేపటి మనిషీ 
బ్రహ్మానందమంటే యేటి? కడుపునిండా 
సారా, ముక్కునిండా పొడి, పక్కని పడుచు 


పిల్లా కదా! 
- గురజాడ, కన్వాశుల్చ్బం 
అజ్ఞానులు అతిసులభంగా ఆనందపరవశులై 


పోతారు. 
ఠా - రావిశాస్త్ర, కలకంఠి 


కేవలం ఆనందం సమిష్టి సృజనాత్మక క్రియకి 
నాందికాదు. 

- లక్ష్రృణరావు, అతడు-ఆమె 
ఆనందమనేది మన మనస్సుల్లో తప్ప మననా 
వరించి ఉన్న పరిసరాల్లో లేదు. 

- కళ్యాణచక్రవర్తి, మొగలివువ్వ 
చిన్నపిల్లలు స్వతస్సిద్ధంగా వేదాంతులు. ఎట్టి 
సిద్ధాంతాలూ ఎరగని నిర్లిప్తమైన మనస్సులతో, 
వాళ్ళు జీవితంలోని మంచి చెడ్డలనూ, కష్ట 
సుఖాలనూ తమ అనుభవంగా చేసుకుం 
టారు. కనకనే వాళ్లకు జీవితం నుంచి పెద్ద 
వాళ్ళు పొందలేని ఆనందం లభిస్తుంది. 

- కొడవటిగంటి, చదువు 
మన ఆనందం మనలను మోసగించుకునే శక్తి 
మీద ఆధారపడుంది. 

= బుచ్చిబాబు ఒమర్‌ ఖయామ్‌ 
అగడు మగడి పాలు, ఆనందం (అనుభవం) 
ఊరి పాలు, 
- సామెత 


జీవిత మైదానంలో ఆనందం జీవనది. 
- గోపాలచక్రవర్తి, ఆనందజీవనది 
ఊబిలో పడ్డ ప్రతివాడు ఆనందాబ్దీ అంటాడు. 
- కాళోజీ చాదస్తం 
ఆనందం అమ్ముడుపోయిన కళాఖండం. 
జ్వాలాముఖీ, వూల కబేకాలో డిశంబర్‌రోజాలు 


ఎవరి వెర్రి వారికానందం. 
- సామెత 
ఆనవాలు 
కరెన్సీ నోటుకు ఆనవాలేముంది? 
= తాద్భారి శ్రావజనంధ్యు 


40 


అనుకూల్యం 

ఈరోజుల్లో రైలు పెట్టెలనుంచీ, సినిమాకు 
వెళ్ళే రోడ్డు మీద వరకూ (ప్రేమ ఘట్టాలకు 
అనుకూలమైన వాతావరణమే. # 

- ధనికొండ పవిత్రులు 
కాలానికనుగుణంగా |ప్రవర్తించలేకుంటే, మంచి 
పని చేసినా శిక్షలే అనుభవించవలసి 
వస్తుంది! 


అనువూర్వి 

ముందు కాలకూటము, పిమ్మట నమృతము. 
- వేంకటరాయశాస్త్రి ప్రతావరుదీయము 

ఆంధ్రత్వం 

అంతుచూ సేవరకు 

ఆకట! ఆంధ్రుల చురుకు 

నిలువవుండని సరుకు 

ఓ కూనలమ్మా. 


= శ్యామలారాణి, జీవవాహీని 


- ఆరుద్ర ఇంటింటి వజ్యాలు 
ఆంధ్రవత్రిక 
అమృతొంజనమునుబట్టి యాంధ్రపట్రిక జ్ఞప్తికి 
వచ్చినది. ఆంధ్రపత్రికనుబట్టి దానిలోని సార 
'స్వతానుబంధము జ్ఞప్తికి వచ్చినది. 

- పానుగంటి, సాక 

ఆంధ్రుడు 
ఆంధ్రులకు స్వజాతీయుడు మేరు పర్వతమం 
తటి ఘనకార్యము చేసినను అది మెంతిగింజ 


వలె గనవచ్చును. 
- బంగారయ్య రాజ్ఞలక్రీ 
మీ అందానికి మేం తెలుగువాళ్ళం చాలమో? 
- గురజాడ, కాన్యావల్బం 


నాదు జాతి- నాదేశము- నాదుభాష అనున 
హంకారదర్శన మందు మాంధ్ర. 

- రాయప్రోలు, ఆంధ్రావళి 
తెలివికి సంస, మతి 
కలిమికి నాంగేయమో యింకం దురకంబో 
విలువయిడి నేర్చి నీయీ 
తెలుంగెవ్వరి పాలుచేసి తిరిగెద వాంధ్రా? 

= శివరామశాస్త్ర, చాటువు 
ఆంధ్ర మాతాపితలకు నాక - ఆంధ్ర 
దేశీయ వాయు నీరాహార పారణ మొనర్చిన 
వాడే - అధమాధమ మాటు సంవత్సరముల 
యీడువజకైన నాంధ్రమున మాటలాడిన 
వాడే- అట్టివాడాంగ్లేయ భాష నభ్యసించినంత 


ఆంధ్రుడు 


ఆయుధం 


మాత్రమున నిప్పుడాంధ్రమున, మాటలాడ 
లేకుండునా? ఆశ్చర్యము, అవిశ్వసనీయము. 
అసత్యము. 


= పానుగంటి సాక్షి 
అప్పారావు నానేస్తం 
ధ్రత్వం నా శాపం 
కర - శీత, అస్పష్ట 


బుద్ది కుశలత గల ఏ పనిగాని, ఏ ఆంధ్రుడూ 
చేయలేదని, ఆంధ్రుడికి ఒక గట్టి నమ్మకం. 

- మొక్కపాటి, బారిష్టర్‌ పార్వతీశం 
మీ ఆంధ్రులు ఈ ఆవకాయ, కొరం చెమట్లకి 
తట్టుకోలేక కాబోలు, అతిశయోక్తి వస్త్రం 
విప్పేసి. కేవలం గద్యలా- చెట్టు మోడులా, 
నీళ్ళల్లో పడేసిన నిప్పుకణంలా... 

- బుచ్చిబాబు, ఒకేనిద్ర- ఎన్నోకలలు 
మీ తెలుగువాళ్ళకి ఇతరులతో పొత్తు కుద 
రదు. మరొకరి పంచ గిట్టదు. ఉన్నచోటే 
ఉండిపోతారు. స్తబ్బులు. 

- బుచ్చిబాబు, ఒకేనిద్ర - ఎన్నోకలలు 
ఆంధ్రుడు చిత్రమైన వ్యక్తి - ఇతర ప్రారితా 
లలో ఏ రంగంలో విపరీతం బయలుదేరినా 
వెంటనే అనుకరిస్తాడు- కాని వారితో కలిసి 
ఉండలేడు. దేశాన్ని (ప్రేమిస్తాడు, దేశంలో 
ప్రజలంటే గిట్టదు. 

- బుచ్చిబాబు, ఒకేనిద్ర - ఎన్నోకలలు 
తను తానుగా కాక, మరొకరిలా ఉండగలగ 
డంలో ఆంధ్రుడు అందె వేసిన చెయ్యి. 

- బుచ్చిబాబు, ఒకేనిద్ర- ఎన్నోకలలు 
ఆంధ్రుణ్ణి కదిపితే అగ్ని కక్కుతాడు. 

= బుచ్చిబాబు, మధురతరంగం 
అవద 
నిజముగా మనజున కాపదయే మహాబలము. 
సంపత్తు వట్టి పిజీకిది. 


ఆవధ్ధర్మం 
వడిదుడుకు లేర్పడ్డప్పుడు జీవితానికి భంగపాటు 
తటస్థపడకుండా చూసుకోడానికే ఆపద్ధర్మాలు. 
- సుబ్రహ్మణ్యశాస్త్రి అనుభవాలూ, జ్ఞాపకాలూనూ 
ఆపరేషన్‌ 
అసలు ఆపరేషన్‌ పనిచేసినట్లు 
కో ఆపరేషన్‌ పనిచేయదు. 
- వేదాంతకవి, ఆకలిమంట 


- పానుగంటి, వీరమతి 


అవలేనిది 
ఈప్సితార్ధంబునకుం బాలు హృదయరుచియు, 
నిమ్నమున కోడిగిలు నీరు నిలుపరాదు. 
= శ్రీనాధుడు, హరవిలానము 
ఆడదానిని, అశ్వమును నెవ రాపగలరు? 
- కాళ్ళకూరి, చింతామణి 
ఆపేక్ష 
ఆపేక్షా బుద్దిలేనిచో నెట్టి మేధావికిని దృష్ట 
వస్తుస్మరణము కలుగదు. 
-తి.వేం., వ్రభావతీ ప్రద్యుమ్నము 
ఆవ్రుడు 
ఆప్త లొనరించినది నేర మగునె చెపుమ? 
- చిలకమర్తి, గయోపాఖ్యానము 
అవసరానికి ఆదుకున్నవారే ఆప్పుల. 
- బుచ్చిబాబు, ఆద్యంతాలు, మధ్య రాధ" 
ఆప్యాయత 
ఆప్యాయతకున్న విలువ, అధికారానికి లేదు. 
- ముద్దంశెట్టీ. తప్పించుకోలేవు 
ఆఫీనర్‌ 


పార్టీలనందరిని సగౌరంగా ఆహ్వానించే ఆఫీస 
రంటే మామూలు బంట్రోతుకే నచ్చదు. 


- సుబ్రహ్మాణ్యశర్ణ, బంకోలా 
ఆబ 
అభ్యర్థికి ఆటో లేదంటే కార్యకర్త కారుతెమ్మ 
న్నాట్ట - శ్రీరమణ, న్యూనుడి 
ఆభరణం 


ఆభరణములు హిందూదేశ స్త్రీలకు జీవనాధార 
ములైన యాస్తి. 

- బిలకమర్తి, నుధాశరబ్బంద్రము 
ఆయాసం 
నడిస్తే మార్గాయాసం, తింటే భుక్తాయాసం 
తిమ్మావధానికి. 


- సామెత 
ఆయుధం 
ఈ జడతో కొడతాను, శాస్త్రంలో కాముకులకు 
జెప్పిన ఆయుధవింది. 


- గురజాడ కన 
పురుషాధిక్య సమాజంలో స్త్రీని తన చెప్పు 

చేతల్లో వుంచుకోవటానికి, కాళ్ల దగ్గరకు రప్పిం 
చుకోవటానికి పురుషునికి రెండు ఆయుధాలు 


4 


ఆయుధం 


ఆలయం 


న్నాయి ఒకటి విడాకులు, రెండు పిల్లలు. 
- ట్రసాద్‌, ప్రమదావని 

సమరంలో నాకు పాట కూడా ఆయుధమే. 

- హెచ్చార్చె, వదునుదేరిన పాట 
ఆయున్సు 
ఆయుస్సు తీరినవాడు ఆరునెలలకి చస్తే 

నుమానపడినవాడు చస్తాడు. 

క అప్పుడే చస్తాడు. స్య 


ఆరంభం 
ఆరంభరహితుం బొందునె 
యారయ సంపదలు హీనుండయ్యును బురుషం 
డారంభశీలుం డయి యకృ 
తారంభుల నోర్చు నెంత యధికుల నయినన్‌. 
- నన్నయ, నభావర్వము 
ఆరాటం 
నిన్నటి యాట నేండారాటమై పరిణమిం 
చును. నేం డుపాధ్యాయులయింట వానితల్లి 
తద్దినమైనచో బాగుగనుండును. 
- కోలాచలం, శిలాదిత్య 
ఆరాధన 
ఒంటపట్టిన దేహ ప్రీతికి 
అంతుపట్టని ప్రాణభీతికి 
ఆశ్రయమిచ్చిన దివ్యకల్పన 
అతిశయోక్తుల ఆరాధన _ సినారే, విశ్వంభర 


రెండోవారి సాన్నిహిత్యంవలన స్త్రీ పురుషులలో 
అనుభూతం మానసికోన్నతిని గుర్తించ 
గలగడం ఆరాధనకు మూలం. 

- మహీధర ఓనమాలు 
అర్ధంకారని తెలిసినా ఆడ-మగ ఒకరినొకరు 
ఆరాధ్యదేవతల్నిగానే భావిస్తున్నారు. అ 
కమం మమ కో 


- మహీధర ఓనమాలు 
ఆడు 
స్ట స్త , ఈ మూడూ 
'మూడార్‌లు. ఆరు సం 0 కాదు. 
- ర స్వయంవరణం 
ఆరోగ్యం 


దేహం వొకటి వుందని గుర్తుకురానీయకపోవ 
డమే ఆరోగ్యం. 
= బలం, 


మ్యూజింగ్స్‌ 
అస్సలు బాగా తిని తాగడమే ఆరోగ్గె సూత్రం, 
- రావిళాస్త్ర బంగారిగాడికత 


ఆర్ధిన్దు 


అతను కమర్షియల్‌ ఆర్టిస్టు. అందుచేత మను 
షులను మనుషలల్లే వేశాడు. 

- కొడవటిగంటి, జీవితం 
కళ, తాగడంతో పని చేస్తుంది. తాగినవాణ్జి 
లోకం అర్ధం చేసుకోగలదుకాని, ఆర్టిస్టుని 


అర్ధం చేసుకోలేదు. 

= తలం, మ్యూజింగ్స్‌ 
వ్యక్తిత్వాన్ని రద్దు చేస్తూ రావడమే గొప్ప 
ఆర్టిస్టు లక్షణం. వ్యక్తిత్వం రద్దయింతర్వాత 
ఆర్టిస్టు ప్రపంచానికి చెందుతాడు. 

- బుచ్చిబాబు, ఒకేనిద్ర - ఎన్నోళలలు 
ఆర్టిస్తుకూ కూలీ చేసుకునే వాడికి తేడావుంది. 
ఆర్జ్‌స్టుచేత వాడి అనుమతి లేకుండా పని 
చేయించలేం! 

- కొడవటిగంటి, బెదిరిన మనువులు 
ఆర్డు 


నిజమైన ఆర్టు ప్రజల్ని మైమరిపించేదిగా 
వుండాలే కానీ వార్ని రెచ్చగాట్టేదిగా మాత్రం 
వుండకూడదు. 
= రావిశాస్త్రి, గోవులొస్తున్నాయి జాగ్రత్త! 
అత్‌ 
ఒక విచిత్రమైన యాత్మసంబంధమైన మనఃప 
ర్యాప్తమైన యొక యా పవి యిద్దరి 
వ్యక్తుల నడుమ నున్నచో నది యొకానొక 
గరా బ్రత్యక్షఫలముగా 
భాసించును. 
= విశ్వనాథ తెజబిరాజు 


ఆఅర్చుడు 

కం ట్‌. 

ండ్లు ఆర్చినమ్మ యిండ్లు ఆర్చినద' స 
ఆర్భాటం 
కాచుకొన్న గంజి తాగనిస్తే, నేను 
కమ్మనాయుడను (కాపు) కాదన్నాడట. 

మ్మ లా న్నా సామెత 
కః డికి కరుకులు మెండు. 

ల్ల పై లు _ సామెత 
మంత్రంలేని సంధ్యకు మరి చెంబెడు నీళ్ళు. 

- సామెత 
అభిమానుల ఆర్భాటమేగాని హాల్లో పురుగు 
లేదు. 

- శ్రీరమణ, న్యూనుడి 
ఆలయం 


దేవాలయాలు భక్తులకేకాక, (ప్రేమికులకి 


ఆలయం 


ఆలోచన 


సంకేతస్థలాలు. 


ఆలన్యం 
ఇది తప్పు అనేది తెల్ఫుకునేసరికి కొన్ని అన 
ర్థాలు జరిగిపోతూనే ఉంటాయి. 

- గోవిందరాజు, వూలనావ 
అత్త చచ్చిన ఆరు నెలలకు కోడలికంట నీరు 


వచ్చింది. 

న; - సామెత 
కచ్చేరిలో కాగితం పడ్డా కోళ్ళగంపలో పిల్లిపడ్డా 
త్వరలో తెమలవట. 

= సామెత 


గో, రంతాలస్యంబునం గొండంత ప్రయోజ 
నము దప్పు ॥ 

- పింగళి కణవూర్ణోదయము 
కనన ఆలస్యం తొందరగానే అవుతుంది 
సుమి. 


- రామళ్ళదశాస్త్రీ లాలి 
ఆలస్యం నీ ఓటమి రహస్యం. 
- ఆడుద్ర స్టాప్‌ వాబీ 
మందుకు పంపితే మాసికానికి వచ్చినట్లు. 
- మహీధర దేశంకోసం 


నాంచారమ్మ వంట నక్షత్రదర్శనం జహార 


ఆలు 
అమ్మకడుపు చూస్తుంది. ఆలు వీపు 
చూస్తుంది. (ఇంటికి రాగానే వీపున ఏమైనా 
ము దో లేదో అని; 

లై వున్న! అని) నూ 


ఆలి పంచాయితీ రామాయణం, పాలి పంచా 
యితీ భారతం. 
- సామెత 


ఆలోచన 

మనుష్య మాత్రులమే కనుక ఆలోచించకుండా 
ఎంతమంది జీవితాలు నిరర్ధకం చేస్తామో 
మనకే తెలియదు: 

- వెంకట సుబ్రహ్మణ్యం, పారిన్‌ కథ 
రాజవరుల కెపుడు రణరంగమున చింత 
పరమ మునుల కెల్లం బరము చింత 
అల్పనరులకెల్ల నతివలపై చింత క 


మన దేశంలో ఎవరూ సొంతంగా ఆలోచిం 
చరు. ఏ 'దేవుడో' ఉపదేశం ఇస్తే, లెంపలేసు 
కుంటారు. కళ్ళు మూసుకుని బ్రతికేస్తారు. 

- ఆనందొరామం, ఇదా భారతం? 


ఏ ఆలోచన ఉన్నా పరవాలేదుకాని రేపెలా 
గడుస్తుందనే ఆలోచనమాత్రం మనిషికుండకూ 
డదు ఆ ఆలోచన మనిషికొచ్చిందంటే మనిషి 
మనిషిలాగ బతకటంలేదన్నమాట. 

- విశ్వం, ఎన్‌ జివో, భార్య 
ఆలోచిస్తే అన్నంకూడా ముట్టలేం. గొప్ప 
వాళ్ళంతా గొప్ప గొప్ప పనులన్నీ ఆవేశంలో 
చేసేశారు. 


= దివ్యప్రభాకర్‌, శిరోమణి 
కులాన్ని పట్టి ఆలోచనా ధోరణులు ఏర్పడవు. 
- మహీధర ఓనమాలు 
చదువు గురించి ఆలోచించేటప్పుడు ఖర్చూ 
ఉద్యోగమూ ఆలోచించకపోవటం చాలా 


పొరపాటు. 

- కొడనటిగంటీ, చదువు 
బాధ్యత పట్టించుకొనేవాళ్ళ ఆలోచనలు ఒడిదు 
డుకల్లో పడవు. క్యు ఓనమాలు 


ఆలోచనలు పాదరసంలా దొర్లిపోతాయి. జ్ఞాప 
కాలు అనంతంగా తీగలు సాగిపోతాయి. 

- సోనునుందర్‌, రేవటీ పాటలకోసం 
ఆలోచన అనేది మౌనభాష. మానసాగ్నికి 
సక్రియరూపమే ఆలోచన. ఒంటరిగా వున్న 
మనిషికి ఆలోచన అనేది ఒక అదృశ్య 
సహచరి. 

- సంజీవదేవ్‌, నాడైరీ నుంచి 
చక్కంగా విచారించి చేసిన పనికి హాని యెప్ప 
టికి రాదు. 

= చిన్నయసూరి, మిత్రలాభము 
మతి చెడకుండా ఆలోచించితేనే ఫలితం ఉంది. 
- కొడవటిగంటి నిజమైన వత్యవ్రత 
ఆలోచన అనేది ఏ జాతిసొత్తూ కాదు. ఏ వ్యక్తి 
కాణాచీకాదు. 
- శృష్ణరాను, పాపీకొండలు 
ఇంత దలపోయవు నీ చదువేల, చెప్పుమా? 
-వెద్దన, మనుచరిత్ర 
కోరి తెచ్చికొన్న యూహలనుగూర్చి యాలోచిం 
చుట సుఖము. సుఖమో కాదో అది బాధయ 
నిపించదు. కోరక వచ్చిన వానిని గూర్చి 
యాలోచించుట దుఃఖము. 
చిశ్వనాథ, తెజిబిరాజు 
ఒంటరితనంలో ఆలోచన రెక్కలు విప్పుకొం 
టుంది. 
- వులికంటి, భా(భీమాకలావం 


4 


ఆలోచన 


అశ 


ఆలోచనలన్నీ ఎప్పుడైనా పనీపాటా లేకుండా 
తీరిగ్గా కూచున్నప్పుడొస్తుంటాయి. 
- పావ, రామరాజ్యానికి రహదారి 


ఆలోచించి ప మంచిదే కాని ఆలో 
చన ఒకప్పుడు పనికి అంతరాయం కలిగిస్తుంది. 
- రావిశాస్త్రి వీపీలికం 


ఆలోచన్లు గాలిలో తేలుతూవుంటాయి.... 
ఏదైనా బుర్ర ఖాళీగా కనిపించిందనుకో 
అందులో ప్రవేశిస్తాయి... దూరేస్తాయన్న 
మాట... దూరేసి ఇంక అక్కడే వుండిపోతా 


యన్నమాట. . 
- పతంజలి, దఫ్టున్ష నర్‌ 
లౌకికములైన యే విషయము లాలోచించ 
కుండ జాగ్రదవస్థలో మానవు డొక్క నిముస 
మైన నుండలేండు. 
- విశ్వనాధ, తెజచిరాజు 
'చనకి అంతులేదు. 
-సామెత 
ఇరుకు మెదడు మురికిగా ఆలోచిస్తుంది. 
= నాగబంద్రావత, కాలం కరిచాక 
చెరలో మండే తలపులు 
చేపని రొమ్ముల వలపులు 
- అనిశెట్టి వచ్చిగ ఈ నేలంతా 
ఆలోచనలనేవి న్యాయాన్యాయాలూ, అర్హతానర్హ 
తలూ అన్నీ చూసుకుని రావు. 
- ఆనందారామం, ఉరిమే మబ్బులు 
ఆవకొయ 
నికి మందుగుండు సామాగ్రి యెలాగో 
ఆంధ్ర సంసారానికి ఆవకాయ అలాంటిది. 
- లక్ష్మణరావు, అతడు-ఆమె 


సంతోషానికి సాకులేదు. 


ఆవిర్భావం 
కోటి స్వగతాలు పోరాడందే ఉన్నత సమాజం 
చదు. 


- జ్వాలాముఖీ, నక్షత్రాల వంతెన 
ఆవలింత 
వింతలేందే ఆవలింతైనా పుట్టదు. 
= రాజమన్నారు, దెయ్యాలలంక 
wee అన్నలున్నారుగాని తుమ్ముకు 
తమ్ముడు! డు. 
- సామెత 
ఆవేదన 


కడుపు నింపుకుంటే కాల్లమీద బడ్డది. 
- కెయల్‌, కొత్తవడి 


ఆవేశం నించి ఆవిర్భవించేదే ఆవేదన. 

- ఆత్రేయ, అశ్వమోవుడు 
అవేశం 
మనస్సు నిష్కల్మషంగా వున్నవాడికి యిట్టే 
ఆవేశం కలుగుతుంది. 

- నూర్యారావు, మాలోమేం-ఆంధ్రులం 
ఆవేశం ఆశయాన్ని ధిక్కరించి అనూహ్య పరి 
ణామాలకు దారితీస్తుంది. 

- భాయారాజ్‌, శ్రీకాకుళం 
తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని 
చుట్టూ పరిభ్రమించే భూమిలాగ ఆశయం 
చుట్టూ తిరుగుతోంది ఆవేశం. 

- శ్రీశ్రీ, బొమ్మలాంతరు 
ఆవేశం అవివేకానికి తావిస్తుంది. 
- కౌనల్యాదేవి, శాంతినికేతన్‌ 
ఆశయ సంపూర్తి కోసం అవతరిస్తుంది ఆవేశం 
మల్లికార్డున్‌, కరటకదనునకులు 
అభిమానం వున్నచోట ఆవేశం వుంటుంది. 
- భరాగో నాకీ ఉద్యోగంవద్దు 
ఆశ 


ఆశ మనిషిని బతికిస్తుంది. 

- రామచంద్రమూర్తి, ఊబి 
బంగరున కాశించి యంగనలను వృద్ధజంబుక 
ములకిచ్చి వారి జన్మమే భంగపఅచెదరు. 

- కోలాచలం, శిలాది 
ఆశకి అద్దుండాలి, పాపానికి శిచ్చుండాలి. 
bs బీనాదేవి, నాన ౯ డబ్బు!!! 
ఆశ మనుష్యునకు మైకము గల్లించి వివశుని 
జేయుటలో మద్యమును మించియుండును. 
- చిలకమర్తి, కడ్పూరమంజరి 
ఆశ విషముకన్న దహనముకన్న దోరుణమై 


నది. 
మంజరి 


- చిలకమర్తి, కర్పూర 
మనకు అనుభవంలోకి వచ్చే అవకాశంలేని 
దాని మీద ఆశ ఎక్కువ, 

- మహీధర, కత్తులవంతెన 
ప్రతి మానవుడికి జీవితంలో 'ఆశ' అనేది 
ఉండాలి. అది లేనిదే మానవుడు బ్రతుక 
లేడు, అదే మనుగడకు ప్రాణం. 

- బుచ్చిరెడ్డి అనమర్ధని ఆత్మహత్య 
ఆశలులేని జీవితం పునాదుల్లేని భవనం 
ది. 


- మాడపాటి, అంతామోసం! 


ఆశ 
మనిషి 
యేటి? 


సస్తే ఆసె మాత్తరం ఉండిపోద్దా 
అదీ సస్థి! 
- రావిశాస్త్రి మంచి చెడ్డల్లో ఏ కధ? 
మేష్టారూ! హోపేగదా మనకి ప్రాణం! 
- రావిశాస్త్రి కుక్కపిల్ల 
మీంది యాస కనకంబుపై నాస 
లేనివాడు పుడమి లేనివాడు 
కలిగెనే నతండు కానంగ రా౭డయా 
- వేమన 
ప్రాణంపోతుందని తెలిసినా గరళం పోసికాని 
మరీ ఆశవదులుకోం! 
- మునిమాణీక్షం, భరణీ 
విడిచిపోయిన యింటికి, బుడమిజేండు 
లేని ధరణికి, మగదిక్కు లేని సతికిం 
గడకు నెవ్వనికిని నాస గాకమానదు. 

- దూబగుంట, పంచతంత్రము 
పరస్త్రీకోసం, పరుల డబ్బుకోసం ఆశపడిన 
వాడికి జీవితంలో శాంతి ఉండదు. 

- నూర్యారావు, ఎవరోపీలిచారు 
ఆశమీందనే మనుష్యుడు బ్రదుకుచుండును 
గాని బానిసవలె నిరర్ధకముగా పని చేయండు. 

- చిలకమర్తి, సుధాశరచ్చంద్రము 
ఆశ ఉన్నచోట అజ్ఞానమూ ఉంటుంది మరి. 

- జయరాం, గూటీలోచిలక 
ఆశ నిరాశలమధ్యే ఆశ ఉంటుంది. 

- ముద్దంశెట్టి, నిమిత్తమాతులు 
ఆశ మనిషిని క్షణక్షణానికీ మార్చేస్తుంది. 

- ముద్ధంశెట్టి నిమిత్తమాత్రులు 
అందరాని పండుకు ఆశించడమెందుకని? 

= గురజాడ, కన్యాళుల్చం 
మననం చేసేకొద్దీ ఆశ నిరాశలు మరింత బలి 
ష్థమౌతాయి. 

- పినిశెట్టి వంజరంలో వక్షులు 
గుడిశల్లో మనుష్యులకు ఖరీదైన ఆశల్లేవు. 

- వివేకానంద, వద విహీన 
చీకాకుల పెనుకాకుల 
మూకలు ఎదురైనప్పుడు 
చాలునొక్క ఆశ లెక్క 
సమస్యలను దాటిపోగ. 

= సీనార్మె భూమిక 
ప్రతి ఉగాదికీ యుగయుగానికీ మెరుస్తూ పిలు 
స్తుంది ఆశావేశ్య, 
- తిలక్‌, పోయిన వజ్రం 


చచ్చే నరు నెందులకో చావనివ్వ దాశ 
మూగపడిన గొంతుకలో మోగునెదో బాస 

= శశాంక జీవనగానం 
జీవితానికీ పునాదే ఆశ. జీవించడం అంటేనే 


ఆశపడటం. 
గోవీచంద్‌, ఆశాజ్యోతి 
మనిషి చచ్చినా మనిషిలో ఆశ మాత్రం 


చచ్చినా చావదు. 

-ఆర్నాద్‌, విషాదం 
రిబ్బన్‌ ముక్కలేదు మొర్రో అంటే వెండి కత్తెర 
కోసం వేళ్ళు చూపించాట్ట! 

- శ్రీరమణ, న్యూనుడి 
ఆళయం 


దరిద్రం మీద దండయాత్ర ప్రకటించిన 
ప్రఖ్యాత సేనా నాయకులకు 
ఆశయాలు పుష్కలంగా వున్నాయిగాని 
ఆయుధాలు దొరకడం లేదు. 


- కుందుర్తి, నన్నెందుకు వీలిబారు? 
ఆశయం గుగ్రాలమీద యెక్కిన వారికి బ్రతుకు 
మీద ఆశలుండవు. 

- కుందుర్తి, తెలంగాణ 

ఆళానిరాళలు 
ఆశ ఆయువుపట్టు నిరాశ నీ జీవికకే వెన్ను 
పోటు. 

- నుమత్తి జాగృతి 
ఆశావాదం 
ఆశావాదం మనిషికి ఆరోప్రాణం 
అది లేనిది బ్రతుకేమిటి 
నరకప్రాయం. 

= సినారె భూమిక 
ఆళీన్సు 


పోయిరమ్ము శుభంబులు బొందు నిన్ను. 
- కంకంట ఉత్తర రామాయణము 
ఆళ్ళర్యం 


ప్రత్యక్షం పరోక్షానికంటే ఆశ్చర్యం. పరోక్షం 
ప్రత్యక్షానికంటే ఆశ్చర్యం. 

- వేంకటరాయశాస్త్రి వ్యామోహము 
గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె 
అందానికి గాడిద మూర్భపోయిందిట. 


హాశ్చర్యం. మార్వాడీల్లో కూడా మంచి 


సామెతో 


క్‌ 


ఆత్తర్యం, 


ఇంగ్లీష్‌ 


వాళ్ళుంటారు కట్ల పారిపోయిన శనం 
ఆశ్రయం 
ఆర్టిస్టులూ, కవులూ, రెండు రకాలు: రేడియో 
ఆశ్రయులూ, రేడియో అతా 
ఆశ్రయులూ ఆదర్శాలూ అంగవస్థాల లాంటివి. 
హరాత్సవన వీచికకి అట్టే తొలగిపోతవి. 
- తిలక్‌, మైనస్‌ ఇంటూవ్లస్‌ 
ఆగశతుడు 
పరిమిత పరాక్రములు మణీ 
ధరణీపతి యాశ్రయమున దర్పోద్ధతులై 
'చలియింతురు తముం దామై 
యెటుంగక, యెటుంగని నృపాలు రిచ్చిన చనవై. 
= విశ్వనాథ, రామాయణ కల్పవృక్షము 
అనక్రీ 
మగని మీందనే కదా! 
- పానుగంటీ, ప్రభండ బాణకృము 
ఒరుల నేరములను వినుటయందు జనులకు 
గల యాసక్తియు నుత్సాహమును వారి ఖ్యాతి 
వినుట యందుం గానరాదు. 
- కొచ్ళెర్లకోట, ఆవవాద తరంగిణీ 
ఆను 
పేక ముక్కల్లో ఆసు ఎంత గొప్పదో, కవి 
కూడా ఆసు కవిత్వం అంత గొప్పది. 
షే = ధనికొండ జఉల్దానీదా 
ఆనువత్రి 
(మన) ఆస్పత్రిలో రోగులకంటే భోగులెక్కువై 


ను. 
నట్టు విన్నా - రామదాను, ఆకాశరామన్న 
అదో ప్రపంచం ఆస్పత్రి. సృష్టి స్థితి, లయం 
ఒకేచోట చూడగలం. (బ్రహ్మ, విష్ణు, మహేశ్వ 
రులు ఆస్పత్రిలో కనిపించని జీతమ తీసుకోని 


ఉద్యోగులు. 

_బుల్భిరెడ్డే ముత్యాలు గత్నాలు 
రకా సవతుల ధర్మం నాలుగుపాదాల నడ 
వకపోయినా కనీసం మూడు పాదాలమీద 
కుంటుతూ నడిచినా గుడ్డిలో మెల్ల అన్నట్లుగా 
ప్రజలు బ్రతికిపోతారు. 

- చిరంజీవి బీమమనువులు 
ఆస్తే 


మానంబే నగ, మాటలే కవచముల్‌, మర్యాదలే 


కాస్తమల్‌ శ్రీరాములు, తెలుగునాడు 
మన పూర్వులు వదలివెళ్ళిన ఆస్తి 
చరిత్రలో కోడిపందేల ప్రశస్తి, 

- కుందుర్తి, తెలంగాణ 
ఆయనకి స్థిరాస్తి భార్య, చరాస్త్రి తనే. 

- భమిడిపాటి అవును 
తల్లీ తండ్రీ మనకి పుట్టుకిస్తారు. అది 
అస్తి కదా! ఆ ప ఇంక ఏ జ్‌ 
కూడా అనవసరం. 

- రావిశాస్త్రి రత్తాలు రాంబాబు 
మానవుడు తనదిగా రుజువు చేసుకోగలిగే 
ఆఖరి ఆస్తి స్మశానంలోని ఎర్రమంటలు. 

- సోమనుందర్‌, చ 
ఆస్తి ఉంటే ఆడది మగవాడవుతుంది. 
- కృష్ణరావు, పాపికొండలు 
ఆస్తి యొక్కటియే యివు డన్నిటికిని. 

- కాళ్ళకూరి, వరవిక్రయము 
నిధులూ - నిక్షేపాలు ప్రాణంలేని రాతిదేవుళ్లకి 
మనిషికి కావలసింది పిడికిలంత హృదయం. 

= రామచంద్రమూర్తి, మనుగడలో మలువులు 
ఆస్తికుడు 
ఈ ప్రపంచంలో నాస్తికుని జీవితానికి వున్నంత 
హాయి ఆస్తీకుని జీవితానికి లేదు. 


- చెళ్ళవీళ్లు కభలు-గాభలు 
ఆస్థానకవి 
రద్దుకాని రాజభరణం 
ఆస్థానకవిపీఠం. 

- సూర్చప్రకాక్‌ దండోరా! 


ఇంగ్లీష్‌ 
మనకీ యింగ్లీషు చదువు అచ్చిరాదని చెబితే 
విన్నావుకావు. 

- గురజాడ, కన్యావల్బం 
ఈ వెధవ ఇంగ్లీషు చదువునించి బ్రాహ్మణ్యం 
చెడిపోతుంది. 

= గురజాడ కన్యావల్బం 
మైలా గియిలా యీ ఇంగ్లీషువారికి లక్ష్యంలేదు. 

- గురజాడ కన్యాశుల్కం 


ఇంగ్లీష్‌ 


బొట్లేరు ముక్కలు రెండు నేర్చుకోగానే ఉద్యోగాలే! 
- గరజాడ కన్యావల్బం 
యింగ్లీషు వాడు 'ధింక్‌' అన్నాడోయి. ఆలోచిస్తే 
గాని నిజం బోధపడదు. 
- గురజాడ కన్యావల్కుం 
దొర్ల చదువు చదువుకుంటే దొర్ల తరిఫీదు 


యివ్వక తప్పదు. 
ప్పదు = గురజాడ, కన 


మొత్తంమీద మీ ఇంగ్లీషు చదువు మంచిదిలాగే 
కనబడుచున్నది. భాష భేదంగాని, మన 


ముక్కలే వాళ్ళవన్నీ 

= గురజాడ, కన్యాజల్బం 
మన పుస్తకాల్లో మర్మం కనుక్కొని దొర్లు బాగు 
పడుతున్నారు. మన పుస్తకాలు బూజెక్కించి 
మనం చెడుతున్నాం. 

- గురజాడ, కన్యాళుల్లం 
ఇంగిలీషువాడు నేచర్‌స్టడీ చేయమన్నాడు. 


- గురజాడ, కన్యాజల్బం 
మీకే యింగ్లీషు వొస్తే భాష్యం అయ్యంగార్లా 


అయిపోరా? 

- గురజాడ, కన్యాళుల్తుం 
ఇంగ్లీషు చదువుకునేవాళ్ళందరూ రౌరవాది నర 
కాలలో పడిపోతారు. 

- కందుకూరి, హాస్ఫసంజీవని 
తెలుగులో కోపం ఎట్లా వస్తుందోయ్‌? ఇంగ్లీ 
మలో అన్నా. 

- గంగాధరరావు, బంగారునంకెళ్లు 
మనకి ఇంగ్లీషు రాజభాషే కాకుండా మన్మథ 
భాషకూడా అయిపోయింది. 

- లక్ష్మణరావు, అతడు - ఆమె 
ఇంగ్లీషులో మాట్లాడుతుంటే కులం ఏదయిందీ 
అసలు తెలుసుకోలేం. 

- కొడవటిగంటి, అనుభవం 
చచ్చు ఇంగ్లీషా? ఎవడు పడితేవాడు ఏడాది 
లోనో, రెండేళ్లలోనో నేర్చుకోవడానికి. 

- మొక్ళపాొట్సి బారిష్టరు పార్వతీశం 
ఇంగిలీషోడి అమల్లో యేపనిచేసినా బంగారం 
పలుకుతుంది. 

- గురజాడ, కొండుభట్టీయము 
ఈ ఇంగ్లీషువాళ్ళు చదువులు పెట్టి మనవేళ్ళతో 
మనకళ్ళే పొడుస్తున్నారు. 
గురజాడ, కొండుభోట్టేయము 


ఇప్పుడు 
మన్న శాస్త్రాల్లో మాటలు మనం మరిచిపోయి 
నావు. ఆమాటలే తెల్లవాళ్ళు దొంగతనంగా 
పట్టుకుపోయి, శాస్త్రం చెప్పినట్టల్లా ఆచరించి 
మన రాజ్యం లాగుకున్నారు. 
- గురజాడ, కన్యాథల్బం 
వాడు వొట్టి బొట్లేరు ముక్కలు పేల్తాడు. 
= గురజాడ, కన 
యింగిలీషువాడు సోమరితనం వొప్పడండి. 
- గురజాడ కన్యాజల్మం 
ర్రి. 
వర = గురజాడ కన్యావల్చుం 
ఇజుం 
ఇజమేది నిజంకాదు. 


నిజానికే ఇజంలేదు. 
- వురివండా వద్యనమాధి 
ఏ'ఇజ'మైతేనేం? 


మన బుజం బరువు తగ్గితేసరి, 


ఇది నిజం. 
- ఉఊటుతారి, బతుకుకీటుకు 


ఇంటర్వ్యూ 
ఈ జరిగే ఇం! హం 


మీ పాలిటి పద్మవ్యూహం. 
- మల్లారెడ్డి, ఇంటర్వ్యూహం 
ఇంటిదీవం 


మనం కట్టుకున్న ఇల్లని నెత్తిన కూల్చుకం 
ట్రామా! - ఆత్రేయ, అశ్వఘోవుడు 


ఇతరులు 
ఆసలు వివాహం చేసుకొనే వాళ్ళకోసరం కన్నా 
ఇతరులకోసరమే _ఏర్పడిందన్నా కూడా తప్పు 


గాదు. 
- రాజమన్నాడు, మనోరమ 
ఇందిర 
ఇందిర అంటే కాలేజీ అమ్మాయి అని అద్ధం. 
- ముళ్లపూడి, ఇందిర 
ఇన్ఫూరెన్సు 


మగపిల్లవాడంటే తండ్రికి ఇన్సూరెన్సు చేసినట్లే 
- సరస్వతీదేవి, ఊహకందని నిజాలు 

ఇఫ్పుడు 

నిన్నకూ రేపుకూ మధ్య 

చిన్నగది ఒకటివుంది (ఇప్పుడు). 

- కుందుర్తి, నాలోని నాదాలు 


4 


ఇంది 
వ నుభవించవల 
కొన్ని ఇబ్బందులు ప్రత్యక్షంగా అః 
సివస్తే prey ఊహిస్తే ఎక్కువ 
భయంకరంగా కనిపిస్తాయి. 

- కొడవటిగంటి, బెదిరిన మనుషులు 
కూలినాలిచేసి కుదురుగా ఉండక, మొగుణ్ణి 
కట్టుకొని సగమైపోతినే అందట! 


- సామెత 
ఇంవు 
జనం వాక్యంకంటె భజనవాక్యం యింపు. 
- శ్రీరమణ, న్యూనుడి 
ఇరుకు 
ఇల్లు ఇరుకైనకొద్దీ 


ఇబ్బందులు చివుళ్లు వేస్తాయి 
- రాధాక్టృష్థశర్ణ, శాంతిసూక్తం 
తను దూరసందు లేదు మెడకొక కెమేరా. 


- శ్రీరమణ, న్యూనుడి 
ఇల్లరికం 
ఈశుడంతటివాడు 
ఇల్లరిక మున్నాడు 
పెండ్లయిన మరునాడు 
ఓ కూన 
మ్మా = ఆరుద్ర ఇంటేంటి వజ్యాలు 
ఇట్లు 
మామిడి తోరణము కట్టుకొనుట కెవ్వరైన నిల్లి 
దర్భ్శశయ్య కెవరైన నిచ్చెదరా? 


ఇల్లు కట్టుకొనుట కర్మమునకుంగాని కాపురము 
నకుంగొదని నిశ్చయముగా నమ్మవలెను. 
= పానుగంటి, కంఠాభరణము 
we 
- ఉన్నవ మి 
'సేల్సుటాక్సు ఆఫీసరుగారిల్లు తెలియని వాళ్ళుం 


టారా? 
- సుంకర వీచ్చివాడు 
పడుచుకున్న యిల్లు తుడుచుకుపోతాది. 

- కాంతారావు, దగాపడిన తమ్ముడు 
నా అనుకొనే మనిషిలేకుంటే ఇల్లేమిటి, బ్రతుకే 
ఓ శత్రువు 

- మహీధర, ఓనమాలు- కత్తులవంతెన 
ఇల్లిల్లా? ఒక చిన్నసైజు కమ్యూనిస్టు ఎస్టేటు. 
- ఆరుద్ర, ఇంటింటివజ్యాలు 


అంతా పిడికెడు బూడిద కావలసినవారే! 


ఇష్టానిష్టాలు 


చావుకో యిల్లు పుట్టుకకో ఇల్లూ అని రెండిళ్లు 
ఎవరికీ లేవుగదా? 
- వురాణం, నాన్నగారి శవం 


నీరు ఉంటే పల్లె, నారి ఉంటే ఇల్లు. 
- సామెత 
పగతో పొరుగిల్లు కాల్బవచ్చును గాని తన 


కాపాడతరం గాదు. 
i - సామెత 


ఇన్టం 
ఈ ఆడ - మొగ విషయంలో ఆడవాళ్ళు ఎంత 
మాట్లాడకుండా ఉంటే అంత ఇష్టం మొగాళ్ళకి, 

- లక్రణరావు, అతడు - ఆమె 
తమనించి తీసుకునే వాళ్ళ మీద ఉన్న ఇష్టం, 
తమకి ఇచ్చేసుకునే వాళ్ళమీద ఉండదు. 

= భలం, మ్యూజిం, 

నాలుగైదేళ్ళు ఉంటే, యమలోకం మీద కూడా 


ఇష్టం కలుగుతుంది. 
- చలం, వివాహం 


నీకత్యంతాప్తమైన వస్తువునకు నీవనుక్షణమును 
సందేహించు కీడు, నాపాదించు నపాయము, నీ 
మహాశత్రుండైన సందేహింపండు, ఆపాదిం 
చండు. 

= పానుగంటి, సాక్షి 
ఇష్టం లేకపోతే ములిగిపోయింది కాబోలు? 

- గురజాడ కన్యాజల్బం 
చాలా మందికి ఇవతలవారి ఆపదల్ని సినిమా 
చూసినట్టు చూడ్డం ఇష్టం. 

= రావిశాస్త్రి బంగారిగాడి కత 
తలతిక్కగా ఆలోచించే అబ్బాయిలంటే అమ్మా 
యిలకెంతో ఇష్టం. ఈ విషయం చాలామంది 
లకి తెలీదు. 
- వీరేంద్రనాథ్‌, వెన్నెల్లో ఆడపిల్ల 
ఇష్ణానిష్థాలు 
బతికున్న వాళ్ళ ఇష్టవేం ఇలా ఏడుస్తూంటే 
చచ్చినవాడి ఇష్టాయిష్టాల్తో ఏం పని? 

- గురజాడ, కః 

ప్రతి చిన్న విషయంలో కూడా ప్రతివారికీ ఇష్టా 


యి. 
- రావిశాస్త్రీ మంచి చెడ్డల్లో ఏ కళ 
మనుష్యులమీద ఇష్టం, అయిష్టం అనేవి 

మంత్రాలమీద ఆధారపడి కలగవు. 
- మహీధర ఓనమాలు 


4 


ఇహపరాలు, ఉండవలసినవి 
ఇవావరాలు నిష్కల్మషంగా (ప్రేమించుపంటారని 
పాపపుణ్యాలూ పరలోకం గురించి అందరూ | అనుకోవటం పొరపాటే! 

మాటాడుతారు కాని అందరూ ఇహం కోసమే = నంది, నైమిశారణ్యం 


బతుకుతారు. 
- కాళీవట్లుం, ఇల్లు 


ఇహం ఇంత బాగా వెలిగింది, పరంమాట 
బతికి ఉంటే ముందు చూసుకుందాం. 

- గురజాడ, కన్యాశుల్బం 
ఇవాం 


అడుగడుగునా విఘ్నాలు, ఆశలకు అవాంతరాలు 
ఆశయాలకు ఆనకట్టలు, ఆవేశాలకు చన్నీళ్లు అభి 
ప్రాయాలకు సంకెళ్ళు, ఆలోచనకు బేడీలు ఆదర్శా 
లకు ఉరిత్రాడు, ఉత్సాహానికి కంట్రోలు, ఉద్రేకా 
లకి రేషను, ఇహంలో నోవేకెన్సీ, 

- ఆరుద్ర మాతృకాంక్ష 


ఈ 


కోడిగుడ్డుకు ఈకలు తీసినట్లు. 
డ్డ ర ల్‌ - సామెత 


ఈ కొలం 
ఈ కాలంలో పిల్లలకి స్కూల్లోని పాఠాల్లోని 
ప్రశ్నలకే కాదు - మామూలు ప్రశ్నలకి సమా 
ధానాలివ్వటం కూడా చేతకాదు. 

- పెద్ధిభట్ల, కప్పుగంతుల -నయనతార 


ఈగ 

పిల్లనిచ్చిన వాడు ఈగ, పుచ్చుకున్నవాడు పులి. 
- సామెత 

చర్ప 

అసలు మొగుడూ పెళ్ళాం మధ్య ఈర్ష్య అంటూ 


లేకపోతే (ప్రేమ త. 

- లక్షణరావు, అతడు-ఆమె 
ఒక అందగత్తె తక్కిన ఆడవాళ్ళ హృదయాల్లో 
ఈర్ష్య రేకెత్తిస్తుంది. 

ంరాజు, దివాణం నేరీవేట 
ఆశా ఆధికారమూ ఉంటే తప్ప జలసీ 


ఉండదు. 

- మహీధర ఓనమాలు 
మనుషులకు ఈర్ష్య అనేది ఎంత విచిత్రంగా 
వచ్చేస్తుంది: ఒకే కులానికీ, వర్ణానికీ చెందిన 


ద్వేషమేనా బ్రతుకు మార్గం 
డ్వేషమేనా సత్యరూపం 
మోసమేనా నిత్యకర్శం 
మూర్తిమంతులకున్‌? 
a - బాపీరాజు, పాతమాట 


పరుల ధనమునకు విద్యా 
పరిణతికిం దేజమునకు బలమునకు మనం 
జెరియంగ నసహ్యపడు న 
న్నరుండు తెవులు లేని వేదనం బడు నధిపా! 
ఉద్యోగ వర్వము 
మానవుల ఆనందాన్ని చూసి గ్రీకు దేవతల 
కంటె కూడా అధికంగా యీలోకం కళ్ళు కుట్ట 
కుంటున్నది. ఎంత చూడలేనితనం! 
= గురజాడ సంస్కర్త వృదయం 
అప్రయోజన మభివృద్ధి నతిశయిల్లు 
నప్రయోజన మడంగుం గాలాంతరమున 
నకట! యీర్వ్యాగ్రహగ్రస్తుం డైన 
ఖలుని సంపద విధవచన్నులను 
- శ్రీనాథుడు, కాళీ ఖండము 


దీక్కుతునక 
హరిని సంగరమున గెల్చినట్టిం డొక్క యాతం 


డొక్కండో హరునోర్భిన యుక్కుతునక. 
"= తీవేం,, పొండన ప్రవాసము 


ఉండవలనినవి 


చేనికిగట్టు, ఊరికి కట్టు ఉండాలి. _ పం 


ఉండేలు 


ఉద్దోధ 


దండేటు 

కాక్కేం తెలుసు ఉండేలు దెబ్బ? 
పిల్లకాక్కేం బా 
ఉండేవి 
అడగరానిది, సెప్పరానిది యేదో వుంటాది ప్రతి 


నడి ఆకుని - కాంతారావు, వంశధార 


ఉత్తమం 
బుద్ధిహీనుడికి పిల్లనియ్యడం కంటె ఖర్చులు 
వదులుకోవడమే ఉత్తమం. 

- కందుకూరీ, మహాబధిర ప్రహసనము 


నవనిధానములును దవిలి యిచ్చిననైన 
మెడలమీందం గత్తి యిడిననైనం 
జాల రనఘచరితు లేలినవారి ర 
హస్య లక. ననుమతింప. 

వీంగ ప్రభావతీ ప్రద్యుమ్నుము 
ఉత్తమాట 
ప్రస్తుతపు ప్రజాసేవా, దేశక్షేమం, ముందు 
యుగాల వారికై యత్నాలు అన్నీ ఉత్తమాటలు, 
అరుపులు, ఊరేగింపు లవుతున్నాయి. 

- చలం, మ్యూజింగ్స్‌ 

దత్తమురాలు 


అత్తలేని కోడలుత్తమురాలు, కోడలు లేనత్త 
గుణవంతురాలు. 


= సామెత 
డత్తరదకిణాలు 
ఆయన 'ఉత్తరా'నికే మనిషిగానీ., 'దక్షిణా'నికి 
fa = బుచ్చిరెడ, మచ్చ 
దత్తరం 


చిత్రమైన మగడు ఉత్తరమేస్తే చింత చిగుళ్ళో 
చిక్కడిందట. సామల 
రెండు హృదయాలు కారణాంతరాలవల్ల వేర్వే 
* రుగా దూరపుదేశాలలో ప్రవాసం చేస్తున్నపుపు 
ఉత్తరాలు మహత్తర 
స్తాయి. మాట్లాడతాయి, ఏడిపిస్తాయి, ba 
త్భాహం ప్రసాదిస్తా 
shia = గంగినేని, గుడిగంటలు 


మనిషి తరువాత ఆః చూసుకోవల 
సీనవి ఆ మనిషి వస్తువులూ ఉత్తరాలూను. 


- నరన్వతీదేవి, వై మనిషీ 


దత్తరొాయణం 
ఉత్తరాది అంటే సిఫారసు ఉత్తరాలు వగైరా, 
దక్షిణాది అంటే దానోపాయం వగైరా, 
-భమిడిపాటి, మేష్టరీ వాడా ఒక ఉద్యోగమేనా? 
దత్తీర్థత 

శమంతకమణి గురించి నీకేమి తెలుసునని అడి 
గితే శకుంతలను గురించి ధాటిగా అయిదు 
నిమిషాలు లెక్చర్‌ కొట్టాడు. యస్‌. రైట్‌. అని 
వాడిని ప్యాసు చేశారు 


దత్సావాం 
ఈ (ప్రపంచంలో మానవుణ్ణి పురోగమింపజే సేది 
ఉత్సాహం ఒక్కటే. 

- నూర్యారావు, దేశదిమ్మరులు 
డదర పోషణ 
ఉదరపోషణార్ధమై న్యాయముగం జేసికొను వృత్తు 
లలో గరిటె బట్టుట లోపము కాదు. కలము 
పట్టుట ఘనత కాదు. కావడి మోయుట లోటు 
కాదు. కంఖాణ మెక్కుట ఘనతయు కాదు. 

- పానుగంటి, సాక్షీ 


- తావీ, వెండి మట 


ఉదారుడు 


నేటి ఉదారులు శ్రామికులు... వారికి చరిత్ర 
లేదు. 


= నభా వీచ్చిదంవతులు 
ఉదాసీనత 
ఒక చెడ్డవాడు, పదుగురి మంచివారి ఉదాసీనత 
వల్ల సృష్టింపబడతాడు. ఆ చెడ్డవాడు వంద 
మంది మంచివాళ్ళు చేసిన మంచిని హతమా 


రుస్తాడు. - భమిడిపాటి, వంశధార 
ఉద్దీవనం 

మైకు చూస్తే వాగబుద్ధి - ఫోను చూస్తే చెయ్య 
బుద్చి - శ్రీరమణ, న్యూనుడి 
ఉద్దేశం 
మనం చేసిన పనులవల్ల ఏ ఫలితం అయితే 
కలుగుతుందో ఆ ఫలితం కలగడమే మన 
ఉద్దేశ్యం అనుకోవాలి. 


'జబ్బోధ 
పొగడరా నీ తల్లి భూమి భారతిని 


= రావిళాస్త్ర నిజం 


50 


ఉద్దోధ 


ఉద్యోగం 


నిలుపరా నీ జాతి నిండు గర్వ 

- రాయప్రోలు, జన్నభూమి 
ఉద్యమం 
బాధామయ జీవితాల నెత్తుటి చమురులో 
మరిగిన ఉద్యమాలు 
చల్లచల్లని మాటలను 
వాగ్దానాల లంచం మాలను స్వీకరించవు. 

- కుందుర్తి, తెలంగాణ 

మందగించిన ఉద్యమానికి విజయం రాదు. 

- జ్వాలాముఖీ, నక్షత్రాల వంతెన 
ఏదన్నా వుద్యమం సాగించాలంటే దృష్టిని 
సంకుచితం చేసుకోవాలి. సందేశాలు, విశాల 
దృష్టీ మనిషిని నిష్కర్శకజ్జి చేస్తాయి. 

= బలం, 
ఉద్యమాలకు దైవిక రాజకీయాల కంటే సోమరి 
తనం యెక్కువ ప్రతిబంధకం. 


"= నుబ్రవ్మణ్యళాస్త్ర మార్గదర్శి 
ఉద్యోగం 


లోకులు ఎంత నీచులంటే, ఒక ఆడకూతురు 
శ్రమించి నాలుగు రాళ్ళు తెచ్చుకుంటున్నా, ఒళ్ళ 
మ్ముకు బతుకుతున్నదానికిందనే జమకడతారు. 
- కొడవటిగంటి, చెడిపోయిన మనిషి 
మొదవి; 
సద్యోమద మొదవి పూర్వసరసత లుడుగున్‌ 
వి న కైనను 
కం. వేజె వివరం బేలా? 
- చాటువు 
ఆత్మాభిమానాన్ని చంపుకోకపోతే యీ రోజుల్లో ; 
ఉద్యోగాలు | స 


- సూర్యారావు, కళోద్దారవలు 
కొన్ని యుద్యోగములకు బాల్య వివాహములు 
మంచివి. 

- శివరామశాస్త్రి వివాహబలి 
ఉద్యోగం అంటే అమ్ముడు పోవడం. 

- బుచ్చిబాబు, చివరవ మిగిలేది 
విషం తాగి చావాలన్నా మొదటి తారీ 
కున కాని కుదరదు. 
- బుబ్బిబాబు, వన్టీవూర్తి 
ఈ గవర్నమెంట్‌ ఉద్యోగాల్లో చిన్నా పెద్దా 
తారతః , చిన్న కూడా 
sees న్నవాళ్ళూ పెద్దవాళ్ళూ 


- పాప చేతికి చిక్కున వట్ట 


శ్‌ 


పించను ప్రచ్యుకొన్నా కోర్చెలన్నీ మళ్ళీ ఉద్యోగా 
లకు అర్జీలు పెడతాయి. 
- ఆరుద్ర ఉపనదులు 

ఆఫీసుల కని పెట్టుక 
సాఫీగా బ్రతుకుతాము 
అంతరాత్మలను పెంపుడు 
జంతువులుగా పెంచుతాము. 

= మల్లారెడ్డి త్రిశంకు న్వర్గం 
పాపంలా అసమర్థుని 
కోపంలా 

న ఉష్టష 

ర 
ఏం జేస్తాం? చూస్తామా? 


ఏడ్వలేక నవ్వేస్తాం! 
రః నవ్వేసారు బ్రరవన్వన 
న గాడిదలకు 
ఓనమాలు నేర్చుతాము 
అతివినయంలో నక్కల 
ఆ నొప్పుకోము. 
ధికృత నాప్పోము ల బ్ర ఇవన్నర్గు 
మనం యేలాగో వోలాగు మంచితనంగా 
గస్టులను సమాధానపరుచుకోకపోతే వాళ్లు 
తంటాలు మనం పడలేము. 
- కందుకూరి, మున్సిపల్‌ నాటకము 
ఉద్యోగాలలో మర్యాదలేకుండా పోవటానికి 
నిలబడకుండా ఉద్యో 


పిచ్చను వదిలివేసి యితర 
యందుం బ్రవేశింపవలసిన యావశ్యకము తెలి 
సికోవలసిన సమయమిప్పుడు వచ్చింది. 

- కందుకూరి, ఖ్‌ 
ఉద్యోగమూ, ఆత్మాభిమానమూ కలసిన చోట, 
ఉద్యోగానికీ, ఆత్మాభిమానానికీ కూడా దెబ్బతగు 
లుతున్నది. 
- కొడవటిగంటి, 


ఉద్యోగం 
నెత్తిమీద ఎంత తక్కువ మంది ఉంటే 


య స సన మేస్ధర్‌ వాడా 
ఒక ఉద్వోగమేనా? 


ఉద్యోగం అంటే గొప్పయోగం పట్టడం. 
- భమిడిపాటి, మేష్టరీ కూడా 
ఒక ఉద్యోగమేనా? 

చేసే తమ (్రమశక్తిని 

పరువుగా అమ్మేవాళ్ళళ్లే ప్రవర్తించటం లేదు. 
= కొడవటిగంటి, 

అవును మరి పి.ఏ. అంటే టైమింగ్స్‌ ఇచ్చి 
తంగా ఉండవు. ఒక్కోసారి రాత్రి పది అయినా 
వుండి పోవాల్సిందే! తప్పదు. అ ఉద్యోగలక్ష 


ణమే అంతే! 

- తాబ్భూర గ్రావసంధ్య 
ఉద్యోగం ఒకడి స్తే వచ్చేది కాదు. చేసే ఉండేది. 
ఇనాక్‌, ఉద్యోగం 


యా , కాగితాలు, 1 ఫైళ్ళు పాడ్‌లు, 
టేపులు, గుండుసూదులు, జే క్లిప్పులు, ఇకానమీ 
ఫ్లాప్‌లు, 'యస్సార్లు' - యివన్నీ మనుష్యుల్ని 
మరలు చేస్తాయి, ఆ మోటుపనికి మగాడే 
తగును! 


ఉద్రేకం 
ఉద్రేకంతో వ్యవహరిస్తే సమ 
స్యలు పరిష్కారమవుతాయి. కాని, రాబోయే 
పరిణామాలు ఆతిఘోరంగా ఉంటాయి. 

- ము కరిగిన శిల 
ఉడ్రేకాలని అణచుకోలేని మనిషి వీధిలో 
వక్కతో సమానం, 


- కామేశ్వరి, వానచినుకులు 


= కాంతారావు, నీతి - అవినీతి 

దద్వేగి 
ఎక్కువ యుద్వేగి తక్కువకాలము బ్రదుకును. 
- విశ్వనాథ దిండుకిందపోకబెక్ళ 

ఉద్ధరణ 


మన దేశంలో మన కర్తవ్యం నిర్వర్తించుకోగలి 
గితే చాలు. దేశం, సమాజం తమంతట తాము 


వుద్ధరింపబడతాయి. 

- నంది, నైమిశారణ్యం 
డద్దారకుడు 
వ్యక్తి జీవితంలో వికాసం పొందనివారు 


ఉపకారం 
లోకా! రించలేరు. 
న్ని ఉద్ధ - బుచ్చిబాబు, తివ్యరక్షిత 
ఉనికి 
మనిషి (బ్రతికి ఉన్నాడని గుర్తు చేసుకోడానికి 
ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. 

- మారుతీరావు, మళ్లీ మధుమాసం 
కాంగ్రెసయితే భూముల మంజూరు లిస్టల్లో 
వుంటాడు. కమ్యూనిస్టయితే పోలీసు లిస్టుల్లో 
వుంటాడు సోషలిస్టయితే హోటల్సు లిస్టుల్లో 


| - సీతారామారావు, తారాబలం 
ఎక్కడున్నావు కంబళీ అంటే, వేసిన చోటనే 


వున్నాను గొంగళీ అన్నదట. నా 


ఉన్నతి 
ఒక మనిషి పైకి పోయేకొద్దీ అతడికి ఎంత 
మంది అభిమానులు ఏర్చడతారో, అంతమంది 


శత్రువులూ పర్పడతారు. _ జట 
ఉన్నమాట 


ఉన్నమాటంటే యెదుటివారికి నోటి దురుసులా 
గానే అనిపిస్తుంది. 

ముద్దంశెట్టే, నిమిత్రమాత్రులు 
ఉన్నవి 
ఇహం పరంలేని మొగుడు ఇంట్లో ఉన్నాడు. 
చవీసారం లేని కూర చట్టినిండా వుంది. 

- సదానంద, రామదాను చెర 
లోకంలో పాపపుణ్యాలు లేవు. లాభనష్టాలే 


ఉన్నాయి. - రావిశాస్త్ర వజ్యం 
చెట్టులేని చేను, చుట్టము లేని ఊరు. సమా 
ఉన్మాది 


ఉన్మాదులు సంఘటింపంగ సమర్థలెయెందును 
రాయబారముల్‌? 

= శ్రీనాథుడు, శృంగారనైవధము 
ఉవకొరం 


మనిషినుంచి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉప 
కారమూ, సా అపకారమూ 
జరిగేటట్టు చూసుకోవటమే సరి అయిన ప్రవర్తన 

- కొడవటిగంటి, చెడిపోయిన మనిషి 


ఉపకారం 


ఉపాయం 


బుద్ధిమంతుల వల్ల బుద్ధి హీనులకు వుపకారం 
కలుగుతుంది గనుక అల్ప సంఖ్యగల వంచకు 
లవల్ల అధిక సంఖ్యగల వంచితులకు వుపకారం 
కలుగుతుంది. 

- కందుకూరి, మహావంచకప్రహననము 
మిత్రామిత్రుల కుపకారాపకారములు చేయ 
వేండి బుద్ధిమంతులు రాజాశ్రయము గోరు 


దురు. 
- చిన్నయసూరి, మిత్రభేదము 


ఉపకారియగువా6 డుత్తములం జెజసాలలో 


నెన్నండు పెట్టండు. 
న్నం 2 - కూబిి రూవవతి 


అశాశ్వతమైన పోస్టులో ఉన్నప్పుడే అశాశ్వత 
మైన తనువును శాశ్వతంగా చాలించి కీర్తిశేషు 
డగు వుద్యోగి, భార్యకు శాశ్వతమైన పెన్షను 
ముట్టచెప్పగలడు. 
-నిరుద్యోగి, కార్యాలయబేతాళవిక్రమార్మీయము 
ఉపకారికి నుపకారము 
విపరీతము గాదు సేయ వివరింపంగా 
నపకారికి నుపకారము 
నెపమెన్నక సేయువాండు నేర్పరి సుమతీ! 

- బద్దెన, సుమతి శతకము 
ఉపకారం అయస్కాంతం లాంటిది. 

- కాంతారావు, వంశధార 
జపతపంబులకన్న 
చదువుసాములకన్న 
ఉపకారమే మిన్న 
1 

ere ఆరుద్ర, ఇంటింటి: 
ఊరికి ఉపకారంగా అలికొక కోక కొనిపెడ 
తాను. ఇంటికో రూపాయి ఇవ్వండి అన్నాడట. 


= సామెత 
దీవదేళం 
దురుపదేశమెక్కినట్లు మనమునకు సదుపదే: 
శము లెక్కవు. 
సు తి వేం, దంభవామనము 
అనుభవంలోని సత్యాలను చెప్పడంలోనే ఉప 


దేశం సార్థకత చెందుతుంది. మంచిచెడ్డల తార 
తమ్యాలు తెలుస్తాయి. 
దసనివత్తు 

మన ప్రశ్నోత్తరాలు యవడైనా తాటాకు మీద 


- నభా పాతాళగంగ 


రాసిపారేశాడంటే, ఒక రెండు వొందలేళ్ళు 
అయిన తరవాత 'టోబేకోపనిషత్తు' అవుతుంది. 
= గురజాడ, కన్యాశల్కుం 
మనం మాట్టాడుకునేది ఓ తాటాకు (గ్రంధం 
మీద రాసి పారేశామంటే ఓ రెండు వందల 
యేళ్ళయేసరికి ఓ టోబాకోపనిషత్‌ అవుతుంది. 
- భమిడిపాటి అన్నీ తగాదాలే 

ఉవన్యానం 


యెందుకీ కూటికీ గుడ్డకూ రాని ఉపన్యాసాలు? 
పనిలేని వోలాయలు కాలక్షేపం చేసుకోవడానికి 


పుట్టినవి. స 
- ఉన్నవ మూలవల్లి 

యేది చేసినా చేయకపోయినా చక్కగా ఉపన్య 

సించగలగాలి ఈనాటి రాజకీయ వేత్త. 

- అప్పల్నాయుడు, బెల్లం 
ఉపన్యాసాలని బుర్రలో సృష్టించడం సులభమే 
కాని బైటికి కక్కడం చాలా కష్టం. 

- బుచ్చిబాబు, రహస్య 
దవయోగం 
ప్రపంచంలో దేవుడు ప్రతి వస్తువునూ ఏదోవొక 
వుపయోగముకొరకు చేసియున్నాడు. 

- గురజాడ కన్యావల్బం 
నిజంగా స్కూలు మేష్టర్లు, డాక్టర్లు మరణించిన 
తర్వాతే సంఘానికి వుపయోగపడతారు. 
మేష్టర్లు చచ్చిపోయారంటే స్కూలు శెలవు. 
డాక్టర్‌ పోయాడంటే డబ్బివ్వలేని రోగులకు 


విశ్రాంతి. 
= బుచ్చిబాబు, చివరకు మిగిలేది 


గుజ్టానికి తోకుంటే గుజ్జంవే విసురుకుంటుంది 
గాని ఊరందరికీ విసురుతుందా ఏమిటి? 


- కాళ్లకూరి, సంసార నటన 
కరాటే మూణ్జెల్లు నేర్చుకుని కట్టుకున్న మొగుణ్ణి 
కొటింధట: - శ్రీరమణ, న్యూనుడి 
ఉవళమనం 


ఆత్మీయులతో అత్మవేదన చెప్పుకొంటే కొంత 
ఉపశమనం కలగడం క్ట 
- ఇనాక్‌, మీకో నమస్కారం 
జపాయం 
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. 
- చిలకమర్తి, వరదక్షీణ ప్రహసనము 


ఉపాయం 


న Lg) C= a, Vr డాం 


ఉపాయంబుచే నేయది శక్యంబగు నాయది 
పరాక్రమశతంబుచేతనయిన శక్యంబుగాదు 

- బిన్నయనూరి, మిత్రభేదము 
బలవంతం బగతు నుపాయంబుచేతన సాధిం 


పవలయును. 
ష్‌ - చిన్నయసూరి, మిత్రభేదము 


దవ్చు 
ఉప్పు లేకనే ముప్పందుం. 

- గురజాడ, కన్యావల్బం 
దప్పెన 


ఉప్పెన వచ్చినప్పుడు, కెరటం తాటి ప్రమా 

ణంగా ఊరిమీదికి విరుచుకుపడ్డప్పుడు, అంత 

ప్రమాదం కనిపించదు. విసురు తెగిపోయి 

మళ్ళి పోతున్నప్పుడే, ఊరు మొత్తాన్నంతా 

తుడిచి పెట్టుకుపోతుంది. 

- రామక్ళృష్ణశాస్ర్రి ఆసావేరి 

ఉపోద్దాతం 

ఉపోద్దాతం కావ్యాన్ని మించిపోయింది. 

-'సబ్రహ్మణ్యశాస్రీ రాజరాజు 

దభయతొరకం 

జరిగే మట్టుకు జయభేరి, జరక్కపోతే రణభేరి. 
- సామెత 

పగలు చత్వారం, రాత్రి రేచీకటి. 

అటైతే వైద్య కట్నం, ఇటైతే వైతర్లణీ గోదానం. 
- సామెత 

దమ్మడీ అస్తి 


మీ అబ్బాయి అంటావ్‌ - మన అబ్బాయి అను. 
ఇది మన జాయింట్‌ ప్రాపర్టీ- అమూల్యమైన 


ప్రాపర్టీ. 
ప్రాపర్టీ - వెంకబేళ్వర్లు, క్రాఫ్ట్‌ చెక్కు 
దల్గ్లానం 
మనసు ఉల్లాస పరిచే పరిస్టితులు లేకపోతే 
మృత్యువు మీదిమీదికి వచ్చినట్టుంటుంది. 

- నరస్వతీదేల, రజలోత్సువం 
కదలాడే ఉల్లాసం 
కవితకు నవ్యోచ్చ్వాసం 

= సీనారె భూమిక 

దనన్సు 


నేటి నా స్వప్నం ఉషస్సు! 


డఊోడ్సుకపోవడం 


అచ్చిరాని కాలానికి అడుక్కు తినబోతే, ఉన్న 
బొచ్చి కాస్త ఊడ్చుకొని పోయిందిట. 

చ్చి - సామెత 
జోదుకుతినఖం 


నీపప్పూ, నాపొట్టూ కలిపి ఊదుకు తిందాం 
అన్నట్లు. 

- సామెత 
డఊరడింవు 


ఏడుస్తుంటే ఊరడించేవారి మాటలు ఇంకా ఏడ 
వటానికి ఉపకరించినట్టు (ఉపకరిస్తయ్‌). 

= విశ్వం, వడన 
ప్రకృతి సామీష్య జీవన భాగ్య మొకటి 
యున్న కడగండ్ల మటిపించు నూజిడింపు. 

- దువ్వూరి, వానకాలవు వల్లెజీవితము 
జయాపజయాల సమన్వయ భావమే జీవితం. 
కన్నీళ్ళు దుఃఖభారాన్ని తగ్గించినట్టుగా ఈ సమ 
న్వయభావం ఓటమిలో ఊరటనిస్తుంది. 

- కేశవరెడ్డి అతడు అడవిని జయించాడు 
డారబంది 


అడవిపంది చేను మేసిపోతే, ఊరపంది చెవులు 
కోసినట్లు. 


డోరు 
ఊరు అంటే సగం ఇళ్ళు, సగం అం, 
- నదానంద, గందరగోళం 
చరిత్ర కంట్లో నల్లటి నలుసు మా ఊరు! 
- ఏల్ఫూరి, మాఊరు 
మానిందే మందు బతికిందే వూరు. 
- తొంతారొవు, దగావడిన తమ్ముడు 
ఊోరుకోనివి 
తిన్నదాకం గడుపూరకుండదు. తిరిగినదాకం 
గాలూరకుండదు. వాగినదాక నోరూరకుండధు. 
- పానుగంటి, సాక్షి 
తిరిగే కాలూ; రాసే చెయ్యో వూరుకోవు. 
= బీనాదేవి వాహనయోగం 


- సామెత 


-నంజీవరావు, విజయగీతం | 


54 


ఊరేగింపు 


ఎగవేత 


పోరేగింవు 
అందరం ఊరేగింపులో నిలబడితే యింక 
చూ సేదెవరండి? 

- బుచ్చిబాబు, స్వతంత్ర జీవులు 
ఊహ 
నిజంకన్న ఊహ రమ్యం. నిజానికి ఒకటే 
రంగు. ఊహకు రకరకాల రంగులు. అందుకే 
నిజంకన్న ఊహలు బాగా ప్రచారమవుతాయి. 

- కొడవటిగంటి, అనుభవం 
అసలు మనిషికి పీచ్చి ఊహలు అలముకోకనే 
పోవాలి. అలముకుంటే ఒక పట్టాన వదలవు. 
ఆ వూహల తాకిడికి బుర్ర వేడెక్కి భూతకాలం 
తీయగాన్తూ, వర్తమానం వగరుగానూ, భవి 
వ్యత్తు చేదుగానూ అనిపిస్తుంది. 

- విశ్వం, ఎన్‌జీవో భార 
తననితాను ఎంతో గొప్పగా ఊహించుకోలేక 
పోతే యే మనిషీ బ్రతకలేడు ఈ భూమ్మీద. 

- ఆనందారామం, అద్దంలో శత్రువు 
అవకాశమనేది కనపడ్తే ఊహలు తప్పుదారినే 


పోతాయి. 
య. జమ్మలమడక, పాలేరు వెళ్లాం 


అహాన్ని తాకని ఊహ గండిపడ్డ బెలూను. 

- నుద్రనన్ష, కోవెల 
నా వేదనలో జన్మించిన ఊహింపులు తొడగడా 
నికి వ్యాకరణ సూత్రపు రెడీమేడ్‌ దుస్తులు లేక 
దిసమొలల్లో ఉరుకుతున్నాయి కానపడి. 

- దాశరధి, మస్తీవ్కంలో లేబొరేటరీ 


ఖే 
ఎక్కాలు 


గణితశాస్తాన శక్తి నా కగణితమ్ము 
నాల్గువందల పరుష భిన్నాలనైన 
చేతపని లేక నోట హెచ్చించగలను; 
కాని యెందుకో యొకటొ యెక్కమ్మురాదు. 

- మాచిరాజు, అంకితం మనందరికీ 
ఎక్కువ 
డబ్బుగలవాడీ భుజానికి బలం ఎక్కువ, వాడి 


సౌందర్యమునకు వివేకమునకు నాత్యజ్ఞానమె 
క్కువ, ఆత్మాభిమాన మెక్కువ. 

- విశ్వనాధ బామరగ్రాహిణి 
తక్కువ వాడికి నిక్కెక్కువ, తవ్వెడు బియ్యానికి 
పొంగెట్కన - సామెత 
చెడి బ్రతికిన వానికి శౌర్యమెక్కువ, బతికి చెడిన 

నికి బదవ(వు) వ 
వానికి బదవ(వు)లు ఎక్కు సామెత 


తక్కువ జాతికి నిక్కెక్కువ, తవ్వెడు బియ్యానికి 
పొంగెక్కువ. ae 


మగాడికి ఆవేశం ఎక్కువ. ఆడవాళ్ళకు ఆలో 
చవల: ఏక్కువ: - భారతీదేవి, మల్లిక్‌ 


వట్టిగొడ్డు కార్చు లెక్కువ, వానలేని మబ్బుకు 
ఉరుము లెక్కువ. పత 


లోభికి ఖర్చెక్కువ, ఏబ్రాసికి పనెక్కువ. 


- సామెత 
ఎక్కువ తక్కువలు 
స్త్రీలలో నర్గు.... పురుషులలో పోలీసు, ఎంతో 
ఉన్నతంగా చూడబడవలసిన వ్యక్తులు. ఎంతో 
తక్కువగా, నీచంగా సంఘంలో చూడబడటం 


దురదృష్టం. 
రెడ్డి, వన్నీ టికల-కన్నీ టీకథ 
మనిషికి mea gs నా. 
ధనం ఎక్కువవుతుంది. తగ్గించుకున్న కొ, 
బీదతనం వొస్తుంది. 
- చలం, చలం కథలు 
పార్ట తక్కువ. ఆర్బు ఎక్కువ. 
- వూర్ణానందం, ఆవకాయ అమరత్వం 
సరుకు తక్కువ, సంగతులు ఎక్కువ. 
- వూర్జానందం, ఆవకాయ అమలల్వం 
ఎగతాళి 
ఎగతాళియు ఎంత సొగసు 
ఎంకి చిలుక మనుసె మనసు? 
= నండూరి, బిలుకనలువ 


ఎగబాటు 
నిలబడలేని వాడు ఎగబడకూడదు. 

- మహీధర్‌, దేశం కోసం 
ఎగవేత 


మాటకి విలువ కూడా ఎక్కువ. మీరు యొగేస్తే భూవేంం జేస్తుంది. 
= బీనాదేవి, పాత కథే - గురజాడ, కన్వాశుల్కం 


ల్‌ 


ఎగ్గు 


బ్బ 
తమకమ కనియెడు తటి జీ 
తముగానక నవయు భటుల దౌర్గత్య విషా 
దము లేలినవాని కవ 
శ్యము నెగ్గొనరించు నతండు శత్రుండైనన్‌ 
- నన్నయ, నభావర్వము 
ఎంకి 
నీ ముంగలకూకుంటె, అగ్గిముందు కూకొని సలి 
కాసుకున్నట్టుంటుందెంకి? 
- బుచ్చిబాబు, ఉత్తమాయిల్లాలు 
ఎచ్చు 
దరిద్రానికి మాటలెచ్చు తద్దినానికి కూర లెచ్చు. 
- సామెత 


ఎడం 
మొగాడన్న వాడు వంటింట్లోకి, బాత్‌రూంలోకి 
అస్తమానమూ ఏం చేస్తుందో అంటూ 
సి.ఐ.డి.లా అఘోరించకూడదు. స్నేహితుల 
మధ్య, భార్యాభర్తల మధ్య, (ప్రేయసీప్రియుల 
మధ్య కాస్త ఎడమంటూ వుంటుంది. 
- వురాణం, ధడ్డదర్భనం 
ఎడారి 
బిడ్డలు లేని దాంపత్యం ఎడారి లాంటిది. 
- పావ, వంచవటీ దహనం 
ఎడిటర్‌ 
నేను నాల్గుపద్యాలు రాశాను మునుపు 
వాటి బాగోగుకేంగాని, వాట్ని చదివి 
నవ్వి పొట్ట పేల్ళేసుకొన్న యెడిటర్ని 
చూస్తెబొత్తిగా యేడుపొస్తుంది నాకు. 
= మాచిరాజు, అన్యాయం 
ఎండా వానా 
ఎర్రని యెండ వేడికి 
గుండె పగిలిన నేలతల్లి 
నల్లని మబ్బు నీడకు 
కాలుసేతులు కూడదీసుకుంటుంది. 
- రాధాక్ళన్ణశర, అందమైన అంతరంగం 
ఎండువూరి భక్త 
నూరు గుర్రాలకు అధికారి, ఇంట భార్యకు 
ఎండుపూరి, వసత 
ఎండ్రకొయ 
పక్కవాటుగా నడిచే ఎండ్రకాయను చక్కగా 


5 


నడిచేటట్లు ఎవరు చేయగలరు? 


ఎత్తిపాడువు 
ఎత్తిపొడుపులు కత్తిమొనవలె 
చిత్తమందున గ్రుచ్చుకొనగా 
తప్పుచేసిన వారలందరు 
తమదు భుజములు తడుముకొందురు. 
- శ్రీరామమూర్తి, మేధానిధి-కట్టమంచి 


సామెత 


ఎత్తు 
సేత సిక్కించుకోటం ఒక యెత్తు అయితే 
సిక్కించుకున్నది ఏరివేసుకోటం రెండెత్తులే. 

- కాంతారావు, వంశధార 
చతురంగఖేలమున నాటగానికంటెం బైవానికి 
మంచి యెత్తు స్ఫురించును. 

| - పానుగంటి, వీరమతి 
ఎదురీత 
ప్రకృతికి ఎదురీతగా బ్రతికే తత్వం మనసుకూ, 
దేహానికి ఒకదాని కొకటి తీసిపోని స్వాతం 
త్రాన్ని అలవరుస్తుంది. 

- రామక్టవ్థశాస్త్ర, ద్రాక్షావల్లి 

ఎదురు 
కాలచక్రానికి ఎదురు నడవడం మానవుడు 
ఇంకా నేర్చుకోలేదు. 

- సరస్వతీదేవి బంధవిముక్తీ 
నంబీ! నంబీ! నాపెండ్లి కేమి సహాయం చేస్తా 
వంటే, నీ పెండ్లికి ఎదురు రానుపో అన్నాడట! 

- సామెత 
ఎప్పుడు దనకును సత్త్వము 
చొప్పడు నందాంక రిపులంజూచియుం దనమైం 
గప్పికొని యుండవలయు, 
న్నొప్పుగ నహి మూషకమున కొదింగినభంగిన్‌. 
- పోతన, భాగవతము 


కాకరకాయకు కంతలు (గంట్లు) ఎన్ని? అంటే 
ములగకాయకు ముండ్లెన్ని? అన్నాడట! 
- సామెత 
వీరన్న ముందు బసవన్న, గౌరి ముందు 
గణేశుడు. 
. - సామెత 


ఎదురు 


ఎరుక 


కొండీ! కొండీ' కొడవలిటు తేవే అంటే, చస్తి 
నీకాళ్ళకు మొక్కుత, దీపమిటుతే అందిట! 
- సామెత 
ఎద్దు 
ఎద్దుకి లేకపోతే బుద్ధి మనిషికేనా ఉండొద్దా? 
= శ్రీశ్రీ, నగరంలో వృవభం 
పెద్దలు లేని ఇల్లు ఎద్దుల కొటిక. 
= సామెత 
ఎన్‌జివో 
నిజంగా నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగికున్న ఓపిక 
శాంతము మరొకరికి ఉండేదు. నరాలు అరిగి 
పోయే చాకిరి చేయాలిగాని విసుగుకుంటే 
లాభములేదు. శాణ పరీక్షకు ఆగిన రత్నాలవలె 
అనుభవమెక్కువయిన కొద్దీ శాంతమూర్తుల 
వుతా 


- సరస్వతీదేవి, వండుగబీరె 
ఎన్నికలు 
కులమతంబు లెన్నికల కాలములలోనె 
నడపదడప మాకు నవసరములు. 


- జామవా, ఆత్మస్తుతి = 


ఎలెక్షను రోజున మనకు వోటువేసే వాడిని 
వెయ్యని వాడిని కూడ కౌగలించుకొని లోపలికి 


శతీసుకువెళ్ళవలెను. 
- చిలకమర్తి, వోట్లకైతిరుగుట 


చమత్కారాలన్నీ జరిగితేనే కాని ఎలక్షను కాదు 


- చిలకమర్తి, వోట్లకై తిరుగుట. 
ఎన్నిఓట్లు ఒబ్చేయన్నదే లెక్కకాని ఎంత సారా 
ఖర్చయిందన్నది లెక్కకాదే. 

- రావిశాస్త్రి కుక్టపేల్ల 
ఇప్పటి పరిపాలనతో సంబంధించిన ఎన్నికల 
పోటీల్లో నెగ్గడానికి ఎవరికేనా, సంగోరుధనం, 
సంగోరు నక్కజిత్తులూ ఉండాలి. 

- భమిడిపాటి, పాలకసంఘాల్లో ఎన్నికలమజా 
ఎన్నికల్లో విజయం పొందిన వాళ్ళకి సాధార 
ఇంగా స్థితి పాడైపోతుంది. అపజయం 
పొందిన వాళ్ళకి స్థీతితోపాటు మతికూడా పాడై 
పోతుంది. 

- భమిడిపాటి, పాలకసంఘాల్లో ఎన్నికలమజా 
కేవలము, పరోపకార హృదయములకే 6160- 


t0ns లో నిలుచుటకు నీడలేదు. 

- కాళ్లకూరి, లేడీ డాక్టరు 
ఒక పార్టీ పురుషుణ్ణి రెండోపార్టీవారు లేవదీసుకు 
పోవడం ఎలెక్షన్‌ నాటకంలో రాక్షస శృంగారం. 

- భమిడిపాటి, పాలకసంఘాల్లో ఎన్ని కలమజా 
ప్రజాస్వామ్య యజ్ఞానికి 
ఫలితం కనపడుతున్నది 
గాజు బుగ్గ పగిలినట్టు 
రాజరికం విడుతున్నది. 
- దాశరధి, మధ్యప్రాచ్య మహాయజ్ఞం 
ఎన్నికలలో, ఎన్ని కలలో? 
ఒక్క చేషకై ఎన్ని వలలో 
- బాఫురెడ్డి, ఎన్నికలలో ఎన్నివలలో 
ఎన్ని కలలో కరగిపోవు ఎన్నికలలో. 

- ముకురాల, నవ్వేకత్తులు 

ఎలక్షను చిత్రములు మిక్కిలి తము. 
- చిలకమర్తి, వోట్లకై తిరుగుట 
ఎబ్బెట్ట 
మానవుడు సంఘజీవి. సంఘంలో ర 
ఒక్కడుగా మెలగుతూ తనకొక ప్ర 
లేదా విశిష్టతను సకం ue 
నికి చాలా మార్గా యి. హా 
ర్తించడం ఆ మార్గా an 
ప్రత్యేకతను నిలుపుకోడానికొక అడ్దుడారైలే 
కావచ్చు 
ఎంపిక 
ఈయన నెల్లక్ట చేసేవి నిజంగా బెస్టు 
ఎప్పుడూ వస్తాయి లాస్టునుంచి ఫస్టు 
- ఆరుద్ర, కళ్లైములాగిన న లాగును 
ఎమ్మెల్యే 
ఈకాలపు యిలవేలపు ఎమ్మెల్యే... 

= మల్లారెడ్డి, జ్ఞానమార్గం 
అవసరాని కతివినయం 
ఆమీద అహంకారం 
అందినపుడు జుట్టుపట్టి 
అందనిచో కాళ్ళబట్టు 
చూడు చూడు 


వాడే మన యమ్మెల్యే ద్వార ఏం ఎల్‌ 


ఎదక 
తెలిసినా తెలియనట్టుండు. అవతలోడి గురించి 


= రాజారాం, కారణభూతుడు 


ర్‌ 


ఎరుక 


మరికాసింత తెలుస్తాంది. వినినా వినన 
ట్టుండు. ఎదుటోడి గుట్లు మరికొన్ని బయట 


వేర్తాలు. - కాంతారావు, వంశధార 
మనం ఎరిగివున్న బతికివున్న వారికోసం కన్న 

డూ చూడని, తెలీని, ఇంకాపుట్టని, పెరగని 
మనుషుల మీద మీకంత ప్ర్మ ఎపికి జజ 
వంకాయ రుచి తోటవాడెరుగును, అరటికాయ 
రుచి రాజెరుగును. 


- సామెత 

గొప్పవారి గోత్రాలు డైవర్ల కెరుక. 
bi a - శ్రీరమణ, న్యూనుడి 
తల్లిపుట్టిల్లు మేనమామ కెరుక. _ సు 


ఎదుగనివి 


చిక్కినవాడు సిగ్గెరుగడు, బలిసినవాడు వర 
సెరుగడు 


- సామెత 
ఎరువు 
ఎరుపంటే కొందరికి 
భయం భయం 
పసిపిల్లలు వారికన్న 
నయం ' 
- సుబ్బారావు పాణిగ్రాహి, ఎరువు 
ఎడువ్ర 
ఎరువుంటే వెర్రివాడూ సే . 
(వాడూ సేద్యగాడే స్యా 


స పెండ్లికి, జుట్టు దగ్గరనుంచి యెరువే. 
సన్యాసి టు దగముంచి ధరునే 


ఎలుక 

ఎలుక సంసారం చూచి పిల్లి మూర్భబోయిందట. 
- సామెత 

ఎల్లమ్మ 

ఏనుగులు మింగిన ఎల్లమ్మకు పీనుగలు 


పిప్పళ్ళు 


- సామెత 


వికత్వం 
అగ్నియొక్కటి బహురూప లందుళున్న 


ఎకవత్నీచ్రతం 
ఎలుగెత్తు మన మతము 
ఏకపత్నీవ్రతము 
వేల్పు భార్యలొ? శతము! 
ఓ కూనలమ్మా. 
= ఆరుద్ర, ఇంటింటి వజ్యాలు 
ఏకపత్నీత్వమన్నది నిజంగా ఫలప్రదమయ్యేది 
ఒక్క కమ్యూనిస్టు సమాజంలోనే, 
- చిరంజీవి బోలో స్వతంత్ర భారత్‌కీ జై 
ఏకవచనం 
నేను ప్రకృతిగ ప్రకృతి నేనుగ 
నిలిచిపోతే ఏకవచనం. 
= సినారె భూమిక 
కవులు పొగడువేళం గాంతలు రతివేళ 
సుతులు ముద్దువేళ శూరవరులు 
రణముచేయువేళ 'రా'కొట్టి పిలుతురు 
పాడి యదియ మిగుల భజనకెక్కు 


ఎకొకీ 
హం ఇవ్వని దేశం 

'స్నేహంలేని ప్రతివాడూ ఒక్కొక్క ద్వీపం. 

- నిఖిలేశ్వర్‌, నాదేశంలో నేనుపకాకిని 
వకొగ్రత 
ఏకాగ్రత గలవాడు, స్వార్ధపరుడిలాగా కనిపి 
స్తాడు. చుట్టుపక్కల వాళ్ళ విమర్శలకు గురి 
అవుతాడు. 
ఎక్రాంతం 
ఒక్కొక్క జీవి కొక్కక యేకాంత విషయ 
ముండును! = విశ్వనాథ తెజుబిరాజు 
ఏకాంతసేవ బాబూ. అది లేనిదే ఉద్యోగానికి 


- కొడవటిగంటి, పంచరత్నాలు 


సంకు - నిడద్బోగి యమలోకంలో 
వకొభిప్రాయం 

రోగీ, వైద్యుడూ పాలే కోరుతారు ఒక్కొక్క 
పడు = బాపీరాజు, అన్నాంబిక 
కష్టసమయంలో స్థిరపడ్డ ఏకీభావం సుఖాలతో 
స్వార్థంతో కరిగిపోవచ్చు. 


- ఆనందారామం, ఇదా భారతం? 


అంబరమున ప్రకాశించు నర్కు డెవడు? ఎకు 
- శ్రీవారి ఉషాదేవి | ఆకులు చెట్టుల కుండును. 


58 


ఏకు 


ఏది నిజం 


ఆకులు చక్రాల కుండు నాహార్యముగా 
ఏకులు వడకిన నూలగు 


మేకలలో వన్నెలెన్నా మేదిని సఖుడా! 
లలో వన్నలెన్న ఉదని ద్ద 
ఎన్ని ఏకులు వడికితే బూబమ్మకు పోగులొ 


ని సామెత. 
రయ అ - కాళీపట్నం, నో రూమ్‌ 
ఏనుగంత తండ్రి ఉండేకంటే, ఏకంత తల్లి 
ఉండేది మేలు. 


"ఏడువ్ర 
యాడవటం ఈ రోజుల్లో భలేకష్టం. నవ్వడం 
భలేసుళువు. 

- బుచ్చిబాబు, ఉత్తమా యిల్లాలు 
ఇతరులు తనని శంకిస్తే, దూషిస్తే, తప్పు 
అర్ధంచేసుకుంటే, బలహీనుడు కుళ్ళిఏడుస్తాడు; 
బలవంతుడు తంతానంటాడు. 

ర tn 
ఇద్దరికీ ఏడుపే అయినప్పుడు కలిసి ఏడిస్తేనే 
నయం. 


- సామెత 


- భమిడిపాటి, కాలక్షేవం 
ఏడ్చు గుండెల్లో బాధపోయేందుకు దేవు డిచ్చిన 
సేష్టీవాల్వ్‌! é 

= నంది, నైమిశారణ్యం 


ఏడిస్తే ఒకప్పుడు సంతృప్తిగా ఉంటుంది. 

- రాపోస్త్రీ జరీఅంచు తెల్లబీర 
సాధారణముగా మూర్చరాండ్రకు తమ కార్య 
మును సాధించుకొనుటకు యేడుపే ముఖ్యసా 
ధనమయి యేనిముషమున కావలసిన ఆ 
నిముషమున సిద్ధముగా నుండును. 

- కందుకూరి, నత్సవతీ భరిత్రము 
మనిషి ఏడుస్తూనే పుట్టి ఆ ఏడుపు అలా 
కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి ఏడుస్తూనే 
చస్తాడు. ఏడుపు తప్ప మనిషికేముంది? 

- వెంకటరమణారావు, కొలువు 
ఏడుపుల్ని వినిపించనివ్వరు అధికార్లు. ఆందుకే 
కోర్టుల్లో ఏడవనివ్వరు. అందుకే ఆస్పత్రుల్లో 
ఏడుస్తే విసుక్కుంటారు. అందుకే జెయిళ్ళనీ 
పోలీసుకొంపుల్నీ ఊరికి దూరాల్లో ఉంచుతారు. 

= రావిశాస్త్రీ రత్తాలు-రాంబాబు 
కోర్టకొచ్చినవాళ్ళు యింటికెళ్ళి ఎలానూ ఏడు 
స్తారు Ets 


కాగితం మీది ఏడుపుకి కన్నీళ్లుండవు. గొంతు 
ఉండదు. 
= వెంకటరమణారావ, కొలువు 


ఎంత యేడిస్తే అంత ఇష్టం ఈ లోకానికి. 

- చలం, మ్యూజింగ్స్‌ 
కారణం తెలీకుండా ఏడ్బేది స్త్రీలు - తెలిసి 
కూడా ఏడవరు పురుషులు. 

- బుచ్చిబాబు, గొలును 
కోర్టుకెక్కి గెలిచినవాడు ఇంట్లో ఏడిస్తే, ఓడిన 
వాడు వీధుల్లో ఏడుస్తాడు. 

- సామెత 


పుట్టుకతో ప్రారంభమయిన మనిషి ఏడుపు 
గొట్టుతనం చావుతో కానీ పరిసమాప్తం కాదు. 

- లల్లాదేవి, నాగభైరని 
ఓదార్భువాండు దగ్గణ లేనప్పు డేడ్చుట కష్టము 
గద. _ స్రానుగంటి. ప్రచండ చాణక్కము 
పుట్టిన పిల్లలు బువ్వకేడిస్తే, అవ్వ మొగుడుకే 
డ్చిందట. 

- సామెత 
పిల్లగలవాడు పిల్లకేడి స్తే కాటికాపరివాడు కాసు 
కేడ్చినాడట. 

- సామెత 


గుళ్ళో దేవునికి నైవేద్యం లేకుంటే పూజారి పులి 
హోరకు ఏడ్చాడట. 
- సామెత 
గారాబం గజ్జెలకేడిస్తే వీపు దెబ్బల కేడ్చిందట. 
శ = సామెత 
కడుపు కూటికేడిస్తే కొప్పు పూలకేడుస్తుంది. 
= సా, 
కంటికి మంటికి నేకధారగా నేడువంజాల 
నందులకె యేడ్చెదం దోడ్చడరారె యజ్రువుల్‌. 
- తానీ నిర్శవరోదనము 
ఎడువుముఖం 


బావురుమని ఏడుస్తున్న ముఖంకంటె ఏడుపు 
నిగ్రహించుకొంటూన్న ముఖమే దయనీయంగా 


- ఆనందారామం, కనువివ్ఫు 


= లక్షృణరావు అతడు-ఆమె 


ఏదో ఒకటీ 
ఎదో ఒకటి 
తనది అనేది ఏమాత్రమున్నా ఆ మేరకు 
మనిషి అధికారో బానిసో కాక తప్పదు. 

- పావ, రామరాజ్యానికీ రహదారి 
ఎనుగు 
ఏనుగంత తండ్రి ఉండేకంటే, ఏకంత తల్లి 
ఉండేది మేలు. his 


వెయ్యి రూపాయలు పెట్టి ఏనుగునుకొని, అర 

వీసం అంకుశానికి పాలుమాలినట్లు. 
- - సామెత 

సొంతానికి ఏనుగు ఉమ్మడికి పీనుగు. 

- సామెత 
పల్లాన పోయినా ఏనుగే, మిట్టన పోయినా 
ఏనుగే. “is 
ఏర్పాటు 
రచన పెళాంపేర, పారితోషికం తన పేర. 

- శ్రీరమణ, న్యూనుడి 
మాటలు తేటలు మా యింట్లో మాపటి 
భోజనం మీ యింట్లో. పా 
మొగవాళ్ళల్లో కూడా బోగంజుతి యేర్పరిస్తే 
యెవరికీ అక్రమం లేకుండా కుదురుతుంది. 

- కందుకూరి, వోస్టు సంజీవని 
ఎలని మొగుడు 
కుట్టని రవిక చేతిలో ఉన్నాసరే, ఏలని 
మొగుడు ఊరిలో ఉన్నా సరే. వో 


ఎబ్ల 
ఏళ్ళన్నీ ఏట్లోకి వెళ్ళేయి. మనమంతా కాట్లోకి 
పోరా, - రావిళాస్త్రీ నీడలు 


తి 
వికనుత్యం 
శైవులలో వున్న ఐకమత్యం వైష్ణవుల్లో లేదు. 
= గురజాడ, మీ పేరేమిటి? 
ప్రజలెల్లం గలిసిరేని 
(బ్రబిలరాట్భక్తి నైనం దిరస్కరింత్రు 
- చిలకమర్తి, చతుర చంద్రహాసము 


ఆదిలో ఏ యూనియన్‌లోనయినా గొప్ప 
యూనిటీ. 

-నిరుద్యోగి, కార్యాలయబేతాళవిక్రమార్మీయము 
సంఘీభవించి యెంతటి కార్యమయిన సాధింప 
వచ్చును. గడ్డిపరకలు సహితము వెంటిగా 
నేర్చడి మదపుటేనుంగును బంధించుచున్నవి. 

- చిన్నయనూరి, మిత్రలాభము 
కలిసియుండినప్పు డైకమత్యమును బరస్సరాను 
రాగమును లేని వారనేకులు విభక్తములయిన 
తరువాత బహుకుటుంబములలో మరల నన్యో 
న్యమైత్రిని బడసిన వారయి పరస్పర సహాయు 
లయి సుఖించుచున్నారు. 

- కందుకూరి, న్వీయచరిత్రము 
అవిభక్త కుటుంబములలో నంత కలహములు 
దృవిల్లి యెకమత్యము చెడి సుఖభంగము కలి 
గినపుడు కుటుంబ స్నేహమును మరల నెలకొ 
ల్పుటకు వేజుపడుటయే యుత్తమసాధనము. 

- కందుకూరి, స్వీయచరిత్రము 
మీరు బోధించుచున్న జాత్రైక్యము మాట 
ముందు చూచుకొనవచ్చునుగాని మీలో మీకే 
మాత్ర మైక్యమున్నదో సెలవిండు. 

= పానుగంటి, సాక్షి 
జాతిలో నైక్య మభిమానముచేత, నాదరముచేత, 
నన్యోన్యసానుభూతిచేత, ననురాగ పూర్వకము 
లైన యాచరణముల చేతం గలుగునుగాని గొంతు 
చింపుకొనినందువలన, బల్ల (గ్రుద్దినందువలన, 
గంతులు వైచినందునం గలుగునా? 

= పానుగంటి, సాక్షీ 
ద్రవత్వమువలన సర్వలోహములును, నిమి 
త్తము వలన మృగ పక్షలును, భయలోభ 
ముల వలన మూర్చలును, దర్శనమువలన సజ్జ 
నులును గలిసికొందురు. 

- బిన్నయసూరి, మిత్రలాభము 
మనదేశంలో ప్రత్యేకముగా నొక్కరొక్కరు 
చేయుటయేకాని సంఘీభవించి లోకోపకారము 
లయిన పుణ్యకార్యములను చేసెడి యుత్తమ 
మార్గము నింకను మనవారు గ్రహింపలేదు. 

- కందుకూరి, దానములు 

విళ్ళర్యం 
ఐశ్వర్యం వుంటే, మంచిపెళ్ళాం వస్తుంది. 
పెళ్ళాం వచ్చాక ఐశ్వర్యం వినియోగపడుతుంది. 
__సుద్రిహ్మణ్యశాస్త్ర అతబలి 


80 


విశ్వర్యం ఒళ్లు 
విశ్వ అందలమెక్కించినా బుద్ది గాడిదెలు | చేస్తాడు. 
నూ ఉంటుంది. న ష్ణ - నంది, నైమిశారణ్యం 

- కొడవటిగంటి అనామిక | కోడిగుడ్డు ప్రమాణకంగా 
ఐశ్వర్యం మనిషిని మార్చకపోతే ఆశ్చర్యంగాని, కృష్ణశాస్త్రిని చదవలేదట. 
మార్చితే ఏమీ ఆశ్చర్యం లేదు = శ్రీశ్రీ, మంచి ముత్యాలనరాలు 

శవటిగంటి. ఐశ్వర్యం | పెడ్తు 
ఐశ్వర్యానికి అంతం లేదు, దారిద్రానికి మొద | ఆడవాళ్ళ నోటికీ గోదావరి వరదకీ అడ్డూ ఒడ్డూ 
లూ లేదు. లేదనుకుంటాను. 
- సామెత = రాధాకవ్ద, మనస్తత్వాలు 

రాజమకుటం శిరోవేదనను పోగొట్టలేదు | ఒంటరి(తనం 


ఐశ్వర్యం ఆనందాన్ని కొని పెట్టలేదు. 


- సామెత 
Ug 


ఒకడు 
కాచినను మానినను నీలకంరుం డొకండె. 

- చిలకమర్తి, గయోపాఖ్యానము 
ఒకేదారి 
సుఖంగా, సంతోషంగా ఉన్న జీవితాల 
మార్గాలు వేరువేరుగా వున్నా కష్టాల్లో, లేమిలో 
ఉన్న బతుకుల గతుకులదారి ఒకటే. 

- బుచ్చిరెడ్డి, హెచ్చరిక 

ఒకోసారి 


గురువుల రాక, దాసి మృతి, గుజ్జపు దాడియు, 
నల్లు నల్కయున్‌ 
పొరుగున నప్పుబాధ, చెవిపోటును, వీధిని 
దొమ్మరాటయున్‌, 
వరసతి గర్భవేదన, వివాహము, విత్తులు చల్లు 
కార్తెయున్‌ 
గణవు, దరిద్ర, మాబ్దికముం గల్లెనొకప్పుడు 
కృష్ణభూవరా! 

- రామక్ఫృమ్ణుడు, చాటువు 
ఒక్కవొద్దు 
నేనూ ఒక్కపొద్దే, నా మగడూ ఒక్కపొద్దే, పిండీ 
బియ్యంలేక పిల్లలూ ఒక్కపొద్దే. 


ఒట్టు 
బ్‌ 


మనస్సులో విరుద్ధ భావాలు మెదులుతు 


న్నప్పుడు మనిషి నమ్మించడానికి ప్రమాణాలు 


- సామెత 


ఒంటిగాని పాటు యింటికి రాదు. 

- సామెత 
ఒంటరితనంలో ఆలోచనలు రెక్కలు విప్పుకొం 
టాయి. 

- వులికంటే, భా(భీ)మాకలావం 


ఒంటరితనం అనుభవాలను జీర్ణించుకోటానికి, 
వ్యక్తిగతాభివృద్ధికి ఉపయోగపడుతుంది 

- గోపీచంద్‌, పండిత వరమేశ్వరూస్రు వీలునామా 
అందరూవున్నా కొందరు ఒంటరివాళ్ళయి 


పోతారు. 
- సరస్వతీదేవి, ఈ బీకటి విడదేమి? 


ఆడది వంటరిగా కనపడంగానే ఈ మగవారు 
పెట్రేగిపోతారు. ఉచితానుచితాలను మరచి 
పోయి మాట్లాడుతూ ఉంటారు. 

- వుల్లాభొట్ల, బక్రీకొట్టు భద్రమ్మ 
ఒప్ప 
వాగ్వాదనలో అంతారైటే, క్రియాసాధన మాత్రం 
వరు - భమిడీపాట్సీ నంగతులు 
ఒప్పుకోలు 


తన తెలివితక్కువ తనాన్ని, ఓటమిని ఒప్పుకోవ 


తప్పు వొప్పుకోవడం వేరు. అందులో ఎరగని 
తనం, అమాయకత్వం వుంటుంది కాని, తప్పి 
దాలు చెప్పుకోవడం వేరు. 
- మహీధర, కత్తుల వంతెన 
తప్పుచేసి ఒప్పుకోవడమూ ఒక గొప్పే 
- బుచ్చిరెడ్డ, కృతజ్ఞతకథ 
ఒట్లు 


పనంటే ఒళ్లు బద్ధకిస్తుంది, పాయసమంటే 
పరుగెత్తుతుంది. 
- దేవులపల్లి ఏడాది పొడుగునా 


ఓటమి 


ఒక్కొక్కని ఓటమిలో 
ప్రతిఒక్కని పాలున్నది 
మానవహస్తం మలచిన 
శిల్బంలోనే ఓటమి చాలున్నది. 

- బైరాగి వరాజీతులకొకపాట 
మనదేశం ఎప్పుడు ఓడిపోయినా కొత్త పద్ధ 
తులు తెలియకా, కొత్త మారణాయుధాలు లేకా 
వోడిపోయింది. 

- గంగాధరరావు, ఇదా మన చరిత్ర 
ఓటరు 
ఓటర్లలో చాలమంది మంచి ఆలోచన గల 
వాళ్ళుకారు. మాయమాటలు దొంగవాడుకలు 
నమ్మి బందలో పడిపోదురు. 

- చిలకమర్తి, వోట్లక్షె తిరుగుట 
ఓటు 
ఓటొక్కటి యిచ్చి యేరు 
దాటించుడు! అంతే బస్‌! 
తిరిగీ ఐదేండ్ల వరకు 
తిరిగిచూచు పని ఉండదు! 

- మల్లారెడ్డే అవతారపురువుడు 
ఓటువిలువ యిచ్చేవాడికంటే పుచ్చుకునేవాడికి 
= బాగా తెలుసు. 

- వులికంటి గుండెల్లో రైళ్ల 
ఓట్ల సంగతి ఇప్పుడే ఎలా చెబుతామండి? 
పడ్డాకగాని పెట్టె బరువు తెలియదు. 

= వరాశర ప్రజారథం 
ఎన్నికల్లోవేసే ఓటులాగే, ఎవడు మేపితే వాడే 


నా అభ్యర్ధి. 

- కొడవటిగంటి, అనామిక 
ఓటిచ్చినప్పుడే ఉండాలె 
ఎన్నుకొని తలబాదుకొన్న ఏమగును? 
తర్వాత ఏడ్చినను తప్ప దనుభవము 

- కాళోజీ ఓటిచ్చునవుడే 

పూటొక్కప్రాద్దుగా పొద్దల్నపుచ్చుతూ 
కాటకాలు దాటి యేటివరదలు దాటి 
చేటుతప్పి ఒక్కఓటు గడించాడు. 

- అజ్జాతకవి (కృష్ణావత్రిక్రు 


వంచకుల, పీడకుల 
దొంగల, హంతకుల 


బ్యాలెట్‌" పెట్టెల నిండా ఓటు 


- కవిరాజమూర్తి, టవ 
ఓటు గబ్బుకొట్టే వ్యవస్థలు, తినమరిగి తిరగమ 
రిగిన బందిపోటు దొంగలపాలిట బల్లెపు పోటు 
ఓటు ప్రభుత్వం గేటుల్లో చోటు చేసుకొన్న నీరో 
లకి వ్యతిరేకమైన చట్టబద్ధ తిరుగుబాటు. 

- వీజయలక్టు, మహాధ్రస్థాన వరం 
ఓడు 
ఓడు ఓడంటే కంచమంతా ఓడన్నట్లు. పత 


ఓదార్చు 
ఒకర్ని ఓదారుస్తున్నప్పుడు మన కళ్ళల్లో నీళ్ళింకి 
పోతాయి. . 
- విమలారామం, కిరణ్మయి 
వెన్నెలకోసం ఏడ్చే రాత్రిని 
చుక్కలు ఓదార్చినట్లు 
కర్తవ్యం బోధపడని మనిషిని 
కవి ఓదారుస్తాడు. 
= సత్యనారాయణమూర్తి, మేల్కాన్నమనిషి 
తల్లి బిడ్డను ఓదారుస్తుంది. (ప్రేయసి ప్రియుణ్ణి 
ఓదారుస్తుంది. పాపభీతి కలవాళ్ళను వేదాం 
తులు ఊరడిస్తారు. ఓటుచేతపట్టుకొన్న గొడ్జె 
దాటు ప్రజలను ఎన్నికల్లో వేదికలెక్కి మహా 
నాయకులు ఓదారుస్తారు. విరహతాడితుని 
కంటతడిని స్నేహితుడు తుడుస్తాడు. 
- వులికంటి, భా(భీమా కలావం 
ఓనలేనివారు 
చదువనేర్చిన ఆడువారితోను, వంటనేర్చిన మగ 
వారితోను ఓపలేము. 


- సామెత 
ఓనీక్‌ 
పూర్రిచర్లు చెప్పినట్లు పేషన్స్‌ వుంటేగాని 
లోకంలో నెగ్గలేం. 
= గురజాడ, కన్యావల్బుం 
ఓపెనర్‌ 


ఓపెనరు మామూలు సోడాబుడ్డికే అవసరం 
అయినప్పుడు, సమావేశానికి అవసరం కాకపోవ 
డమేమిటి? 

- భమిడిపాటి, అన్నీ తగాదాలే 


62 


ఓర్పు 


కట్నం 


ఓర్చు 
క్షమియించువారిం గని చా 
లమి పెట్టుడు రైననుం దలంప సమాన 
క్షమయ కడుమెజయు తొడ వు 
త్తమ రూపము గోరువారు తాల్తురు దానిన్‌. 
- తిక్కన, ఉద్యోగపర్వము 
క్షమ గలిగిన సిరి గలుగును 
క్షమ గలిగిన వాణి గలుగు సౌఖ్యములెల్లన్‌ 
క్షమ గలుగం దోన కలుగును 
= పోతన, భాగవతము 
తడవోర్చిన నొడ లోర్చినం 
జెడిపోయిన కార్యమెల్లం జేకులు సుమతీ 
- బద్దెన నుమతి శతకము 
ఓరిస్తే కోడిగుడ్డు, వీశి మాంసంపడ్డ పుంజ 
వదా? టఓరిస్తేనే మనిషి. 
- కాంతారావు, దగావడిన తమ్ముడు 
ఓర్వలేనివాడు 
తప్పులు వెదికేవాడు తండ్రి, ఒప్పులు వెదికే 
వాడు ఓర్వలేనివాడు. 


బొదార్భం 


హృదయమందున నౌదార్య మెసంగకున్నం 
గల్లమెయుంగుల నాగరికంబు రాదు. ల్ల 

- భానుమూర్తి, మాత్ళవిలాపము 
ఎంతో జౌదార్యం ఉంటేగాని తప్పు చేశానని 
ఒప్పుకోరండి. 


బొన్నత్యం 
మనలోని బొ, మన జీవిత పథంలో 
న నట అందువల్లనే రసి 


- సామెత 


- రాజమన్నారు, మనోరమ 


కులూ, ఆర్టిస్టులూ, తాము ప్రపంచానికి అర్థం 
కామో అని ఏడుస్తారు. 

- చలం, వాళ్ళు నలుగుడూ 
కక్కు 


మనం ఎంత తిన్నా - ఎలా తిన్నా - కాస్త 


మితంగా తినాలండి. లేకపోతే కక్కాల్సి 
వస్తుంది- తిన్నది గడ్డయినాసరే కక్కక 
తప్పదు. 
- గంగాధరరావు, యధాప్రజా - తధారాజా 
కక్కుర్తి 
కవులు కక్కుర్తి నిసుమంత కడుపుకొజకుం 
బొగడుచుండుదు రవివేక బుద్భ లగుచు. 
= తిమ్మకవి, కుక్కుటేశ్వర శతకం 
కక్కుర్తి పడితేను కడుపునిండగవలెను 
కడుపునిండని యట్టి కక్కుర్తి యేల? 
- నన్వాస్కి గంగావివాహం 
కంగాళి 
కలవాళ్ల కంగాళీ కడుపు నింపుకోడానిక్కాదు. 
కూడబెట్టడానికి. 


శోబేరి 
పగలెల్లం గచేరీలో గూరుచుండి చేయుపని 
యేమున్నది? అక్కడ నిద్ర పోంగూడదేమి? 

- పానుగంటి సాక్షీ 


- భూవణం, ఊరిమీద కథ 


కటికతనం 
ఆకు లూడ్చునప్పటి మోడు మాకు లరసి 
కంట తడి పెట్టలేనిదీ కటికజనము. 
- కొడాలి జైలులో చెట్లు 

కట్టుబాటు 
నాన్నుంటేనే జెయిలు. లేకపోతే బెయిలే. 

= రావిళాస్త్రే రత్తాలు - రాంబాబు 
కట్నం 


గాంధర్వమైనా కట్నం యివ్వక తప్పుదు. 

- రామక్ళద్ధశాస్త్రీ కజ్వాణ్రమం 
తెలుగుదేశంలోని కమ్మకుటుంబాల కంట్రాక్టరు 
మనస్తత్వం లిలా నోరుతెరిచింది. ఈ 
వేల వాళ్ళనే కాదు దేశంలోని ఆడపిల్లల తండ్రు 
లందర్నీ మింగేసేటట్లు పళ్ళు కొరుకుతూంది. 

- మహీధర ఓనమాలు 
చదువుకున్న గిత్త ధర ఎక్కువ పలుకుతుంది 
మరి. ర్యా బోలోన్వతంగత్ర భారత్‌కే జై 
కట్నమెంత యిచ్చినను పుచ్చుకొందురుగాని 
వేయి రూపాయలకు తక్కువ యీయగూడదు. 

= చిలకమర్తి, ప్రహననములు 
రాట్నమొడకనివాడు, కట్నం కామించనివాడు 


కాడా కటు 
కడుపెప్పుడు నిండదో కానిబుద్ధు లప్పుడు 


పట్నంలో పందికొక్కై పుట్టును కాటంరాజూ. 

= బుచ్చిబాబు, గొలుసు 
ప్రార్థనమీద ఎవడెక్కడికి వెళ్ళినా వాడిమాట 
వేదమే. పిలవకుండా వెళ్ళినప్పుడు గెంటకుండా 
పొమ్మనడమే కట్నం. 

- భమిడిపాటి, మేష్టరీ కూడా 

ఒక దద్యోగమేనా? 
బ్రాహ్మణులయింటం దొలుదొల్తం బ్రభవమంది 
కోమటింటను ముద్దులు గొనుచుం బెరిగి 
కమ్మవారింట 'ఫెళ్లునం గాపురంబు 
'సేయుచున్నది కట్నంపుంజేడె నేండు. 

- కాళ్ళకూరి. వరనిక్రయము 
ద్వితీయ వివాహమైనను గట్నమీకున్నం గడపం 
ద్రొక్కనీరు ధనవంతులు. 

- హనుమంతరావు, లేడీడాక్టడు 
పిండి బొమ్మయెనం బిల్లనిచ్చెద మనం 
గానె చేయిచాచుం గట్నమునకు. 

= కాళ్ళకూరి, వరవిక్రయము 

అటైతే వైద్య కట్నం, ఇటైతే వైతరణీ గోదానం. 

= సామెత 
పిలవకుండా పోయినప్పుడు గెంటకుండా 
పొమ్మనడమే కట్నం. Tae 
భార్యగా వచ్చే మనిషి జీవితం పొడుగునా తిన 
టానికి తెచ్చుకొనే గింజలు కట్నం డబ్బులు. 
మరి ఒకనాటి కన్యాశుల్కం జీవితాంతం ఇంటి 
పనీ, వంటపనీ చేయటానికి పనిమనిషిని కొను 


క్కోవటం. 
కఠినుడు 
పరగ రాతిగుండు పగులంగొట్టంగ వచ్చు 
కొండలన్ని పిండి గొట్టవచ్చు 

కరినచిత్తు మనసు కరగింపంగా రాదు. 


కడువు 
చెప్పుటకుం గొంకిన గర్భము దాగ నేర్చునే? 

= దుగ్గన నాసీకేతోపాఖ్యానము 
ఎవడి పొట్టో కొట్టందే మన పొట్టకు మించిన 
తిండి మన యింట్లో మిగలదు. పదిమంది 
ఆస్తి చెదిరితేగాని ఒకడి ఆస్తి పెరగదు. 


- కాళీవట్టం, అధ్రజ్ఞాతం 


- ఇనాక్‌, ఇదీ కథ 


64 


తప్పవు. 
పను - కాళీపట్నం, ఆర్తి 

కడుపుచించుకుంటే కాళ్ళమీద పడుతుంది. 
- కాలీవట్నం, యజ్ఞం 


కాలేకడుపుకి కొస్తబరువైనా కొండంత. 

= రామదాసు, ఆకాశరా, 
పురాణాలలో మగవాళ్ళకు కూడా పిల్లలు పుడు 
తారు. వేనుడికి పృధు చక్రవర్తి పుట్టినాడు. 
ప్రద్యుమ్నుడు కడుపుతో ఉండి పురూరవశ్చక్రవ 
ర్తిని కన్నాడు. యౌవనాశ్వుడు గర్భము ధరించి 
మాంధాతను గన్నాడు. 

- కందుకూరి హోన్యనంజీవని 
కడుపుకి లేని పేదవారు యీ లోకంలో 
ఉన్నంత కాలం అంతకు మించి చేసిన ఆర 
నంతా అన్యాయార్జితమే. 

- కాళీపట్నం, అజ్ఞాతం 
సామానులేని ఖాళీ పడవ సాధారణ కెరటాల్లో 
కూడా వూగిలాడిపోతుంది. పూటు వేసిన పడవ 
తుపానులో కూడా హంస గమనం సాగిస్తుంది. 
మనుష్యుడు కూడా అంతే. నిండుకడుపుమీద 


వే రిచేయవు. 
పష ము - మహీధర ఓనమాలు 


దయయు సత్యంబులోనుగాం దలంపండేనిం 
గలుగ నేటికిం దల్లుల కడుపుచేటు? 


- పోతన భాగవతము 
కడువుతీవి 
గొడ్రాలికేం తెలుస్తుంది కడుపుతీపి? 
- సామెత 
శంటి జబ్బు 
ఏమేమొ నేర్వదలచి 
ఎటుకెటకో పోయెదము 
కళ్లముందు ఎపుడు తిరుగు 
ఘనుల కానలేముగదా. 
- పొట్లవల్లి బీమలబారు 
కంట్రాకరు 


కంట్రాక్టరు కామధేనువు. మేత వెయ్యి, పాలు 
పిండు. 
- లకణరావు, అతడు-ఆమె 
కంట్రాక్టరు నాటకాలకి పట్టిన చెదపురుగు. 
- యజ్ఞన్న శాస్త్ర ఆంధ్రనాటకరంగానికి జై 


కత్తి 


కన్నీరు 


కత్తి 
సామాన్యపు కత్తితో పొడుచుకోవటం పౌరుషం 
కాదు. పొడుచుకుంటే వజ్రాలు చెక్కిన మన 
కత్తితోనే పొడుచుకోవలెను. 

- కందుకూరి, బహుభార్యాత్పము 
కత్తి అన్ని హక్కులు కలుగజేస్తుంది. 
సి అన్ని హక్కులు కలాపం 
కత్తి యుపయోగపడనప్పు డింకం బనికి వచ్చు 
నది కలమేకదా? 

- పానుగంటి, చూడామణి నాటకం 
కత్తి నిజం పలికి తీరుతుంది. పిరికి పందల 
చేతకూడా నిజాన్నే పలికిస్తుంది. 

- గంగాధరరావు, యధాద్రజూ-తధారాజూ 
కత్తి-కలం 
కత్తిపోటుకన్నా కలంపోటు మిన్నగా పనిచేస్తుం 
దన్నమాట వూరికే పుట్టలేదు. 

- చెళ్ళపిళ్లు కథలు-గాధలు 
కత్తిం బట్టినవాండే వీరుండుకాండు. కలము 
పట్టిన వాండుకూడ., వీరుండే. కనంబడిన స్టూల 
శత్రువులను ఖండించునది కత్తి. కనంబడని 
సూక్ష్మశత్రువులను ఖండించునది కలము. 
దేశోద్ధరణార్ధమై పాటుపడిన వాండెవండైన 
వీరుండే! 


కత్తిరింవు 
అప్పుడప్పుడు బతుకుల్ని కూడా కత్తిరించి మళ్లీ 
అమర్చుకోవలసి వస్తుంది. వికారంగా ఉన్న 
బతుకుని కత్తిరించి అందంగా చేసుకోవాలి. 

- తులస్కీ యావ్‌-ట్రే 
సీరియల్‌ ఎడిట్‌ చెయ్యగా చెయ్యగా శీర్షిక మిగి 
లిందట! 


కథ 
ఒకనాటి వాస్తవాలు ఈనాటి కథలు. 

- కుడమద్దాలీ, డాక్టర్‌ తనూజ 
కథ జీవితంలాగ వుండదు, జీవితం కథ మాది 
రిగా కనిపించదు. కథలో పాత్రలకున్న స్వేచ్చా 
స్వాతంత్ర్యాలు, జీవితంలో వ్యక్తులకు వుండవు. 

- లక్మ్రీనరసింహశాస్త్రీ మాలతికళ 
అతివాస్తవికతకు చిహ్నం జీవితమనుకుంటే, 
వాస్తవికతకు దగ్గరగా రావటానికి (ప్రయత్ని 


- పానుగంటి సాక్షి 


- శ్రీరమణ, న్యూనుడి 


స్తుంది కధ. ఇట్లా వుంటుంది అని జీవితం 
చూపిస్తుంటే, యిట్లా యెందుకు వుండకూడదు 
అని కధ నిరూపిస్తుంది. 

- లక్ష నరసింవాళాస్త్రి మాలత్‌కథ 
జీవితం మధ్యమధ్య చదవటం కుదరని 


సీరియల్‌ కధ. | 
- వద్ధనాభరెక్డి, అంతర్వేదన 
కథలా జీవితం యెప్పుడూ సహజంగా నడ 


- వద్దనాభరెడ్డి, అంతర్వేదన 
కదలిక 
స్త్రీ హృదయం కదలనే కదలదు. కదిలిందా 
అది జగన్నాథుని ర్రధమే. 
- అప్పారావు వట్నాయక్‌, రేవతి 
కనవడేది 
నిద్రలేచి చూసిన ప్రతిసారీ కనపడేది ఒక 
మిధ్యా వాతావరణం అల్లిన వల. 
- కుందుర్తి, నగరంలో వాన 
కనబడటం 
నలుపు గానంగంబడుంగదా తెలుపులోన. 
- శ్రీనాథుడు, శృంగార నైవధము 
కనికరం 


గొర్రె ఏడిస్తే తోడేలుకు కనికరమా? 
డ్రై ఏడిసై కోడేల - సామెత 


కనివించనిది 
ఆల జాలంబు నీరిలో నాడు జాడ, 
గాలి పడగ యాకసమునం గ్రాలు త్రోవ, 
నిదుర లోపలం గల దోచు నీడ విధముం 
గానవచ్చునె యప్పుడ గన్నగాని? 

- నాచనసోమన్క ఉ. హరివంశము 
తనీనధర్భుం 
...నీతి నిజాయితీలను నమ్ముకోవటం ఏమనిషి 
కైనా కనీసధర్మం! 

- రామచంద్రమూర్తి, శ్రీరాగం 

కన్నీరు 
సకల మానవకోటిని ఏకంచేసేది కన్నీరు. 
దీన్నుంచే (ప్రేమ జనించింది. - 
, ఒమర్‌ ఖయామ్‌ 
కన్నీటితోనైనా కడుపు నింపుకోలేకపోం. 

- గంగాధరరావు, నిజన్వడూపాలు 
కళ్లంట నీలాలు కారితే, నోటంట సత్యం కూడా 


65 


కన్నీరు 


కరణం 


తుంది. 
క్‌ - లక్యణరావు, అతడు-ఆమె 


కన్నీళ్ళకు లింగభేదం లేదు! 


- సావిత్రి ఒడిలో చెలిమోహనరాగం 


కన్నీళ్లు కడుపుతో వుండి 
కత్తుల్ని ప్రసవిస్తున్నాయి 
ఇవాళ కత్తులన్నీ కడుపులో దించుకొని 
కన్నీళ్లు ప్రసరిస్తున్నాయి. 

- శ్రీశ్రీ. కలగావులగం 
శన్ను 
పోయిన కంటికి మందు' వేయబోతే ఉన్న కన్ను 
ఊడ్చుకపోయిందట. 


కన్నెపిల్ల 
కన్నెపిల్ల మనసులో పెళ్లయ్యాక జీవితమంటే 
ఎన్నెన్ని రంగుల డేరాలు వెలుస్తాయో? 

- పురాణం, ఇల్లాలి ముచ్చట్లు 


- సామెత 


కన్‌వ్యూషన్‌ 
కోరికని (ప్రేమతో కన్‌ఫ్యూజ్‌ (00౧1096) చేసు 
కుంటారు ఆడవ! 
- మాడుతరావు, నిజం నిద్రపోయింది 
కంపెని 
ముసలితనంలో మంచి కంపెనీ దొరకడంకంటే 
అదృష్టం లేదు. 
= ఆనందారామం, అద్ధంలోశతువు 
కమ్యూనిజం 
-చేసిన పనినిబట్టి, ఎవరికి ఎక్కువ అర్హత వుంటే 
వారికి అదనంగా ఉండటం కమ్యూనిజమ్‌. 
= బుచ్చిబాబు, ఆద్యంతాలు, మద్ద రాధ' 
కమ్యూనిస్టు ప్రమాదం రష్యాకేం తెలుసు? 

- కొడవటిగంటి, దిబ్బరాజుగారి గ్ర 
కమ్యూనిజంలో వుండే గొప్పశక్తి ఏమిటంటే, ఏ 
విషయాన్నైనా సరే- ఆరోగ్యం, విద్య, ఆః 
విధానం, దేవుడు, నీతి దేనికైనా సరే - పాత 
బూజుల్ని దులిపి, ఈనాటి ప్రజాక్షేమపు 
దృష్టితో చూడగలగడం. పెద్ద బలహీనతేమంటే 
కమ్యూనిజం సిద్ధాంతంలోంచి తప్ప దేనినీ 
చూడలేకపోవడం. 

= చలం, 
ఎట్లా జరుగుతుందో ఎందుకు seal 


కమ్యూనిజం కళని చంపేస్తుంది 
- బలం మ్యూజింగ్స్‌ 

ఒక “మార్క్సిజం” మాత్రమే మనిషిని మనిషిగా 
గుర్తిస్తుంది. మనిషిగా బ్రతకటం ఎలాగో చెబు 
తోంది. అలాగ బ్రతికేదాన్నే కమ్యూనిజం 
అంటాన్నేను. ద శంక 
పదవులకోసం పార్టీలు మార్చే దేశంలో ఎలా * 
వస్తుందయ్యా కమ్యూనిజం? 

= గంగాధరరొవు, యథారాజు తధావ్రజా 
కమ్యూనిను 
కమ్యూనిస్టులు పగలనే సరికల్లా అది రాత్రి 
అయికూర్చుంటుందా? 

- కొడవటిగంటి, అనామిక 
కష్టపడి డబ్బు సంపాదించటంలో ఉండే 
ఆనందం తెలిసినప్పుడందరూ కమ్యూనిస్టలే 
అవుతారు. 

- కొడవటిగంటి, బెదిరిన మనువులు 
కమ్యూనిస్టు వ్యతిరేకులెంత గుడ్డిగా వున్నారంటే, 
వారు తమ ప్రయత్నాలు బెడిసికొట్టడం కూడా 
గమనించలేని స్థితిలో ఉన్నారు. 

- కొడవటిగంటి, అనామిక 


కమ్యూనిస్టులు కూలాడికి రాజ్యం కావాలం 


క - మహీధర ఓనమాలు 
కమ్యూనిస్ట్‌ నాయకులు సామాన్యంగా నవ్వరు. 
ఆనందించదగిన అంశమే కనిపించదు వాళ్లకీ 
ప్రపంచంలో. 
- చిరజీవి బోలో న్వతంత్రభారత్‌కీ జై 
కరణం 
కర్షాలకు ఉద్యోగాలు పోయాయి గానీ, కలాలు 
పోలేదు. ఆ కలాలకు బలాలు పోలేదు. 
- అవృల్నాయ్డు, ఆకాశవసునూలు 
మోక్షమునకుం గరణంబు హరణ్యమే సుమీ! 
= శ్రీరాములు, తెలుగునాడు 
ఊరిమీద నొక నూరయినంబడుంగాక యెన్నడుం 
గరణముమీద నొక్క యరకాసయినం బడ 
దండ్రు... 
= శ్రీరాములు, తెలుగునాడు 
కరణము ముల్లోకవశీకరణము. 
- కనిబౌడవ్ఫ శతకము 


లి యు 


68 


కరణంగారి పేరుమీద పాలేరు 
గదమాయించినట్లు. 

- బుచ్చిబాబు, ఉత్తమాయిల్లాలు 
కరణము తన యేలిక కుప 
కరణము నిర్ణయగుణాధికరణము 
మరణము పగవారలకును 
మరణము నాం జెల్లు నీతిమంతుండైనన్‌. 

- గోపరాజు సింవోనన ద్వాత్రింశిక 


ప్రజకున్‌ 


కరుణ 


నరునికి గుహ్యతంత్రం కరుణ. 
ee బైరాగి, శాంతివథం 


ప్రాపంచిక రూపమైన దివ్యత్వమే కరుణ. 

- బాపీరాజు, భోగీర్‌లోయ 
కరువు 
ఈ ్రిలింగదేశంలో అన్నింటికీ కరువేగాని అనా 
థ స్త్రీలకి కరువు లేదు. 

- ఆనందారామం, అద్దంలో శత్రువు 
డొక్కల కటువు వస్తే మగాళ్ళు ముందర తల్లు 
లనీ, తరవాత పెళ్లాలనీ విఅచుకు తినేస్తారు. 

= శివరామశాస్త్రి, డి(వెవన్‌-చెంబు 
ఈ రాజ్యంలో గడ్డికి గొడ్ల కరవూ, గొడ్లకి గడ్డి 


కరవూ... 
- బొల్లిముంత మృత్యుంజయులు 
శర్ణపిళాచం 
కర్ణపిశాచం వున్నవాళ్ల దగ్గర కానికలు దాగవు. 
- గురజాడ, కొండుభట్టీయము 
శర్గాటీం 
స్రొఢి పరికింప సంస్కృతభాష యండ్రు 
పలుకు నుడికారమున నాంద్రభాష యండ్రు 
ఎవ్వరేమన్న నండ్రుగా కేమి కొలంత? 
నాకవిత్వంబు నిజము కర్ణాటభాష 
= శ్రీనాథుడు, కాశీఖండము 
కర్దుడు 
కర్ణుం డొకండె దుర్జనుడు గాండు సుమీ 
జం శ్‌ , 
- తి. వేం, పొండవాళ్వమేధము 
కర్త 
వ్రాంత కంటె హెచ్చు వరమీదు దైవంబు 
చేంత కంటె హెచ్చు వ్రాంతకాదు 


వ్రాంత కజుడు కర్త చేంతకుం దాం గర్త 
= వేమన 


కర్తవ్యం 
కొండంత ప్రొడ్యూసరు కొంగుపట్టుకుంటే కాదనే 
దెట్టా? అందిట. 

= శ్రీరమణ, న్యూనుడి 
ఈ ఇరవయ్యో శతాబ్దంలో, మనిషి మార్గి 
స్టుగా మారిపోతున్న మాయదారిరోజుల్లో, 
దేవుణ్ణి నిలబెడుతున్నవారికి, నిలబెట్టడానికి 
ప్రయత్నిస్తున్న వారికి దేవుడెలా అన్యాయం 
చేయగలడు? వారిని తను నిలబెడతొడు. అది 
తన ధర్మం. 

= అర్గ్నాద్‌, గొర్రెలు 

జైర్యంతో ధర్మాన్ని బుజువు చేయాలి. నిజా 
లకు భయపడి తలవంచగూడదు. 

*.. - శ్యామలారాణి, జీవవాపిని 
దూకిన గోడలు దూకుచునే యుండవలయును. 
చేసిన రామస్మరణలు చేయుచునే యుండవల 
యును. కోసీన గొంతులు కోయుచునే యుండ 
వలయును. 

= పానుగంటే, రాతిస్తంభము 

మృగాల్ని వేటాడాలి. మహాత్ముల్ని వేడుకోవాలి. 
- వేదాంతకని, కష్టకాలం 

ముందు మన మనస్సుల్లో కాలుష్యాన్ని కడు 
క్కుని ఎదుటవాళ్లని చూస్తే మనకి పచ్చకామెర్ల 


తప్పుతుంది. 

ba - నంది, నైమిశారణ్యం 
శిశిరం పోకమానదు, వసంతం రాక మానదు. 
ప్రకృతి పదేపదే చాటే ఈ నిత్య సత్యాన్ని గుర్తు 
పెట్టుకుంటే ఎంతటి కష్టకాలంలోనైనా మన 
కర్తవ్యాన్ని మనం శాంతంగా నిర్ణయించుకో . 


గు - నార్ల జాబాలి 
అనాదినుండీ మానవునిలో అనుక్రుతంగా 
వస్తున్న సాంప్రదాయమే యిది. తానేం చేస్తు 
న్నాడో లోకానికి చెప్పడు. ఇతరులేం చెయ్యాలో 
అది మాత్రం చెబుతుంటాడు. 

- నభా అంతరంగం 
బుద్ధిగల వాళ్ళెవరూ ఖర్మని నిందించుకొంటూ 
కూచోరు; కర్తవ్యం నిర్ణయించుకుంటారు. 

- ఆనందారామం, మళ్ళీ వచ్చినవసంతం 
బలహీనులయినవారలు 
బలవంతుల నొడుచునపుడు బహుమాయల న 
చ్చలమునం జేయుట యెందును 


ml 


కర్తవ్యం 


గలయదియ జయంబ కాదె కర్తవ్య మిలన్‌. 
- నన్నయ, నభావర్వము 


కొంపలంటుకున్నా తప్పుదు, కొంపలు 
మునిగిపోయినా తప్పుదు! 
- భరాగో కరినళిక్ల 


అత్తను అమ్ముకొమ్మంటారు; కోడలిని కొలుచుకొ 
మ్మంటారు. బపోహాత 
కర్పత్యం 

మనతో సంబంధించిన యన్నింటికిం గూడ 
మనమే కర్తలము కాని సుఖమనుభవించున 
ప్పుడు మన ప్రయోజకత్వమని యహంకరించి 
కష్టములు వచ్చినప్పుడు మాత్రము సైవారి 
నుత్తరవాదులుగాం జేయుచున్నాము. 


- పానుగంటి, సాక్షి 
కర్మ 
చేసిన పాపం గోచీలో పెట్టుకొని కాశికి 
పోయినా క . 
యినా" కర్మలశప్పదు mn 


వచ్చిన కర్మం వద్దంటే పోతుందా? స 


పూనిన కర్మ పొరుగూరు వెళ్ళినా మానదు. 

- సామెత 
కర్మ చిత్తశుద్ధికి సాధనమని ఆస్తికులంతా అంగీ 
కరించరు. కర్మ కంచె వంటిది. పైరు పెరగటా 
నికి యెరువూ, యెండా, సాధనమయినా, 
చెడుగొడ్లను లోపలికి రానియ్యదు. మనకు కావ 
లసింది లోపలి తొనలూ, గుజ్జే. అవి వుంటే 
చాలు కాని అవి తొళకలేనిది లభించవు. క! 
యెప్పటికైనా విసర్జించవలసిందే గాని భోగ్య 
సమయం వచ్చేవరకూ తొళకరూపకంగా అంటు 
కునే వుంటుంది. - ఉన్నవ, మాలపల్లి 

భూములేలుతుంటే కర్మం గాడిదల్ని 
కాస్తోందంటారు. 

- విశ్వనాథ ముగ్గరు 
మానవుడు కుప్పిగంతులు చేసి, చేసాను 
అంటుంటాడు. కాని అనుకున్నంత సేపేనా 
పట్టకుండా కర్మవచ్చి మనిషిని నేల్నెట్టి కొడు 
తుంది. 


కల 
కోర్మమాల్గం 
అది యట్లు జరిగిన దనంగ నది యెప్పుడట్టులే 
జరుగు, 
మదికి నూహింపంగా వేయి మార్గముల్‌ మస 
లునేగాని 
వి కర్మ నిర్జీతమైనదా నొక్కక యధ్వమే 
వు 
నది మంచిదా, చెడ్డదా యటంచనునది యొండె 
పన్న 
- విశ్వనాథ రామాయణ కల్పవృక్షము 
శర్మవీరుడు 
కర్మవీరులు చరిత్ర పుటల్లోనే ఉంటారనుకో 
వడం తప్పు. వాళ్లు వాస్తవ ప్రపంచంలో నిజ 
జీవితంలో కూడా వుంటారు. 
= రాజారాం, ధ6 కల 
zs ర్భయ్య 
కర్ర యెవనిదో బ(రై వానిది. 
- సురవరం, గ్యారాకద్దూ బారాకొత్వాల్‌ 
నిప్పు వున్న కర్ర తప్పకుండా కాలుతుంది. 
- నూర్యారావ, రెక్టతెగిన వక్ష 
శల 
అది సత్యమై యున్న నాశ్చర్యకరము 
అది కలయేయెన నానందమయము. 

= దువ్వూరి భవి, 
వేకువతో కరగిపోయే చీకటికల ఏదీ తిరిగి 
రాదు. కానీ ఏదీ చెరగిపోదు. 

= బైరాగి, నేను మీ కనిని కాను 
చెడ్డకలలు మూడదలచిన కీడుల చాయ లని 
స్వప్నవేదులు వచింతురు. 

- చిలకమర్తి కర్ఫూరమంజరి 
ఫలించని ఆశలకు ప్రాణం పోసే మనస్సు 
అడించే అంతర్నాటకమే కలగా కనిపిస్తుంది. 

- వీనిశెట్టీ వంజరంలో వక్షులు 
చచ్చినంత కలగంటే పెందరాళే మేలుకో. 

- బెళ్లపేళ్లు కథలు - గాధలు 
నీకోసరం ఎతుక్కుంటూ కలంతా గాలించాను 

= బుచ్చిబాబు, ఉత్తమా యిల్లాలు 
కలలు కనలేనివారు కార్యానికి పూనుకుంటారు. 


- భమిడిపాటి కచటతవలు - బుచ్చిబాబు, ఒకోనిద్ర-ఎన్షో కలలు 
మర్మ మెరిగేవరకు కర్మ చెయ్యాలంటారు. స్వప్నాలు కనడం సోమరికే సాధ్యం. 
- శ్చామలారాణో, పవిత్ర - బుచ్చిబాబు ఒక్షేనిద్ర - ఎన్నోరాత్రులు 


కలిమి 


భవివ్యత్తలో విశ్వాసమే, మబ్బులకి రంగులు 
వేసే నా కలలే నాకు మిగిలాయి 

- చలం. హంపీ కన్యలు 
తెలివి రానీయకే కల కరిగిపోతాది. 

- చలం, హంవీకన 
చచ్చునంతటి కలగన్న నోలి మేలుకొనియే 


యుండవలయు 
= అనంతుడు, భోజరాజీయము 


కలలో జరిగింది ఇలలో జరగదు 
- సామెత 

రెండు వందల మిలియన్ల జనాన్ని కన్న భారత 
మాతకి కలలుకనే ఓపిక ఉంటుందా మరి? 

- బుచ్చిబాబు, ఒకేనిద్ర-ఎన్షోరాత్రులు 
నీవధిరోహించిన యీ అల 
నిత్యం శాశ్వతము సుమా 
నీకల్పించిన ఈ కల 


నిజం నిజం వాస్తవికం. 
= అబ్బూరి. కవిత 


ప్రతివాడి వంట్లోది రక్తం. ప్రతివాడికీ ఆశలూ, 
ఆశయాలుంటాయి. జీవితంలో ఏదో సాధిద్దా 
మనే కలలు కంటూ కళ్ళు మూస్తాడు. 

- మారుతీరావు, అనంతం 
కల ఎప్పుడూ మనిషికి బలం. 

- తిలక్‌, స్వేచ్భావిహారం 
చినిగిన స్వప్నపు సంచీలో 
చితికిన బాష్బం నిలవదు. 

- తిలక్‌, కాయ్‌రాజా కొయ్‌ 


కల కలకోసమే. 
- శ్రీరమణ న్యూనుడి 


స్వప్నములనుండి సేకరించిన మధుర భావ 
ములు కూడ లోకసంస్కారమున కుపకరిం 


చును 
- వరద, నాట్టగోస్టి 
శలం 


రాయ సమకట్టినై వేళ్ళు 


దాహం! అని కలం నాలుక చాచింది 
పాలీ అడుక్కు కుంగిపోయింది. 

- మాచిరాజు, రాట్నం 
కర్నాలకు ఉద్యోగాలు పోయాయిగానీ, కలాలు 
పోలేదు. ఆ కలాలకు బలాలు పోలేదు. 

- అవ్పల్లాయ్య్ణ, ఆకాశవసునూలు 
కత్తి యుపయోగపడనప్పు డింకంబనికి వచ్చు 


నది కలమే కదా? 
- పానుగంటి. చూడామణి 


మన కలానికి కన్నొకటి 
కలవు నాలుకలు రెండు. 
= కాళోజీ జాగ్రల్త 
కలం నర్భు కవిత పాప బొడ్డుని తెగ్లోస్తూనే 
ఉంది. 
- నీతారాం, తెగిన అక్షరాలు 


కత్తుల ఒత్తిడిలో 
సంఘద్రోహుల తొక్కిడిలో 
కలం కలవరిస్తున్నది 
గెలుపై జీవించాలని. 


కలవరింత 


కలవరింతలు నిజాన్ని 
వుంటాయి. 


= సీనారె మధనం 
బయట పడేస్తూ 


- సరస్వతీదేవి. విచ్చిన మబ్బులు 
పడుకోవటం పాతగోడలలో, కలవరింతలు 


మిద్దెటిండ్లలో. పమ 


కలికొలం 
హతవిధీ! ఇది కలికాలం, కలికి కాలం. 
- తిలక్‌, అభినవ బుగ్వేదం 
కలిమి 
లప్పెడుంటే చాలు, అంతా మాసిపోతుంది. 
- శృవ్ణరావు, పాసీకొందలు 
వెలయాలు సుతుండు నల్గుండు 
నిలపతియును యాచకుండు నేవురు ధరలో 
గలిమియు లేమియు నెజుంగరు 
కులపావనమూర్తివన్న 
- గువ్వలచెన్న శతకము 
విలసితములైన కలిమి లేములకుంగూడ 
కడలు పరికించు నెడల సౌఖ్యంబు గలదు. 
= జామవా, న్వవ్ను కధ 
అన్నీవుంటే అలివేలి మంగ, ఏమీ లేకపోతే 


దాసరిదుంగ. 

- వూర్ణానందం, ఈడూ - జోడూ 
తనకుంగాని తన కుమారునకుంగాని తన 
తమ్మునకుంగాని పెండ్లి సంబంధము _వచ్చిన 
ప్పుడు ప్రతి మనుష్యుండు వడ్డి వ్యాపారము 
చేయువాండగును. ఈనాముదారుం డగును. 

- చిలకమర్తి, నవ్వలగని 


కలిమి 
కలవాళ్ళంటే కర్మసాక్షిగూడా కాళ్లు పడతాడు. 

- వేదాంతకవి, తెనుంగళల్లి 
తనకి ఏమీ అఖ్బర్లేని వాడికి, అన్నీ వుంటాయి. 
అట్లానే అన్నీ కావాలని దేవుళ్లడే వాడికి, అన్నీ 


వుండీకూడా లేనట్టే. శ్‌ 
- బలం, 


అష్టయిశ్వర్యాలలో పుట్టినవాళ్లు కోరపండానే 
అన్నీ సమకూరుతుంటాయి. అందుచేత అక్కడే 
అసంతృప్తి మొదలయిపోతుంది. ఇలాంటి పరి 
స్థితులలోనే కలవారి బిడ్డలు దుర్వ్యసనాలకు 
బానిసలౌతుంటారు. 


జ లారాణ, వవిత్ర 
కలిమిలేములు ks 
అవతలివాడి లేమి ఎప్పుడూ మన కలిమికాదు. 
కలివిడి స్వర్భాయ్యం 


నలుగురితో పాటు నారాయణ, కులంలోపాటు 
గోవిందా. 

కలినీ రొనటం 

లక్ష్మి యేలినట్టి లంకాధిపతి పురి 

పిల్ల కోంతి ఫౌజు కొల్లంబెట్టె 

కలసివచ్చువేళ ఘను 'లౌదు రల్బులు 


కల్తీ 
మేలిమి బంగారమైనా రవ్వంతైనా రాగి కలిస్తేనే 
ఒక అందం 


- సామెత 


- జంగయ్య జాతర 
“కల్తీ-కండ్రీ' మనకేం కొత్తకాదు. కల్తీ లేకపోతే 
కలవరపడాలి, అనుమానపడాలి కాని. 
= బుబ్బిరెక్టి, ఎవుడొస్తుంది దీపావళి 
'కల్లీకొరత' ఈ రెండూ అక్క చెల్లెండ్లులా 
జోడు గుర్రాలు లాంటిని- అన్యోన్యంగా వుండగ 
లవు, జోరుగా సాగిపోగలవు! 
ళ్‌ , ఎవ్ఫుడొస్తుంది దీపావళి 
ఈ అత స్లో అయిపోయిన 
ట్లుగానే పోలీసులు కూడా కల్తీ అయిపోయారు. 
- ఆనందారామం, మరోముందడుగు 
ఆ యింగిలీషే మన కొంపతీసింది. కళ్లు తెర 
వని పిల్లలు మొదలు “పెద్దవాళ్ల వరకూ 
అందరూ ఆ కల్తీ కబుర్లాడడమే. 


- సూర్యారావు, శ్రీమతులుశ్రీయతులు 


70 


కవి 
శలృన 
ఈ డాక్టర్లొకళ్ళూ జోతిష్కులొకబ్ళూ, వీళ్ల దగ్గ 
రుంటే లేని ons వచ్చేటట్లు ణి గ్‌ 
- మహీధర కత్తుల వంతెన 
కల్పవృక్షం 


డిపార్టుమెంటు పబ్లిక్‌ వరు బాబూ! అంటే 
కల్పవృక్షం. 
కల్పితం 


తాళ్ళపాకవారి కవిత్వం కొంత, తన పైత్యం 
కొంత. 


= రానిశాస్ర వద్పవల్ల 


- సామెత 
కల్ల 
కామికి నిలువెల్ల కల్ల. 
- చలం, శిలాదిత్స 
ఢిల్లీశుండొ, జగదీశుండొ 
యుల్లమ్మునంబొడము కోర్కు లొడంగూర్చెడి నీ 
చిల్లర రాజు లొసంగుట 
కల్ల యొసంగినను గూరకా? శ్రా? 
= తీవేం., వండితరాజము 


వీ 


కల్లు 
కల్లో గంజో వూత్తోఫోము.. 

- శ్రీరమణ, న్యూనుడి 
కల్లుపయిన నురుగు కాఫీలో వేడిని 
నూదుకొనుచుం ద్రాగుచుండవలయు 
కాని కాఫికున్న గౌరవ మల కల్లు 
కాచనందువలన6 గలుగలేదు. 

- ఉమర్‌అలీషా, కాఖీ 
ళ్‌నబం 


కవచం అని తొడిగితే అది నిర్భంధమయింది. 
- కొడవటిగంటి, ఒంటిస్తంభం మేడ 

శవలలు 

క్రౌర్యం మోసం కవల పిల్లలు కదామరి. 

- రావిశాస్త్రి గోవులొస్తున్నాయి జాగ్రత్త 
అర్ధప్రాణములు కవలపిల్లలు. అడుగడుగునం 
'బ్రాణమున కెన్ని గండము లున్నవో యర్ధమున 
కన్ని గండములె యున్నవి. 


- చిలకమర్తి, గణపతి 
క్‌ి 
గాడిద నీవునుం గవివి కాదుకదా యనుమాన 
మయ్యెండున్‌? 


= శ్రీనాథుడు, చాటువు 


కవి 


చాలామంది కవులమనేవారు, యెంగిలి శ్లోకాల 
వల్లనే ప్రతిష్ట సంపాదిస్తారు. 

- గురజాడ, బిల్లజీయము 
కవుల్లో కొందరు చాలా డేంజరస్‌ ఫేలోస్‌. 

- రావిశాస్త్ర. గోవులొస్తున్నాయి జాగ్రత్త! 

కవుల కతలకు రాజుల కతలు లొచ్చు 

- చెళ్ళపిళ్ల కథలు-గాధలు 
వ్యాకరణ మొక్క త్రోవ మ 
హాకవు లొక త్రోవ కోశ మఖిల మ్మొక ప్రో 
వై కనుపట్టెడి 

- బెళ్ళపీళ్లు కథలు-గాథలు 
లోకంలో పుట్టిపెరిగిన కవి లోకాన్ని విడిచి 
కవిత్వం చెప్పలేండు, ఎక్కడేనా కొన్ని లోకాను 
భూతులు దొర్లుతూ వుంటాయి. 

- చెళ్ళపీళ్ల కభలు-గాధలు 
సాధారణముగా మనుష్యుల యిష్టానిష్టములకు 
కారణము లగపడవు. అందులో గవుల యిష్ట 
నిష్టములకుం గారణములంగూర్చి యెవండు 


ప్పంగలండు. 
నరా - పానుగంటి సాక్షి 


స్వకవితాభిమానము కూర్చిన వెజ్టి యన్ని వెల్టు 
లలోను వెజ్టి యగునది. శుద్ధకృపణుడు సంతా 
నాదినష్టము వలనం గార్పణ్యము వదల 
వచ్చును. పరమపాపాత్మునకైనం (బ్రాణోత్ర్ర 
మణ సమయమునం దనువుపై నభిమానము 
-ధనముపై వాంఛ - తరుణిపై మక్కువ- పాప 
కార్యమునందాసక్తి - వదిలిపోవచ్చును. కాని 
చచ్చిన తరువాతనైనం గవికి బరకవితా నిందా 
సహితమగు స్వకవితాభిమానము పోదు. 

- పానుగంటి, సాక్షి 
కవి ముదిరి కాని వంటవాడు కానేరడు. 

- పానుగంటి, సాక్షి 
భీముండు వంటవాండై స్వరాజ్యమును సంపా 


దించుకొనెను. అటులే కవులెల్లరు పాచకులగునె | 


డల స్వరాజ్యము మన కవలీల రాగలదు. 

- పానుగంటి, సాక్షీ 
కవులకు విమర్శకుని యందెంత యసహ్యమో 
చెప్పవలయునా? 

= పానుగంటి, సాక్షీ 

కర్తయగు (బ్రహ్మమాట యెవరి 
సాగును గాని, గ్రంథ సృష్టికర్తయగు 


కవి 
కవిబ్రహ్మయొద్ద సాగునా? తన యిష్టమే 
యిష్టము. తన మాటయే మాట! తన 
బ్రాతయే ట్రా౭ంత! నిరాఘాట వచుపాటవ 
సంపన్నుడు, నిరంకుశ క్రియాచరణచీక్షాదక్షుడు. 
పుట్టనివారిని పుట్టించును. గిట్టని వారిని గిట్టిం 
చును. గిట్టిన వారిని బ్రతికించును. సృష్టి చ 
క్రము నిట్లు సవ్యాపసవ్యములతో జోక్యము 
లేకుండ నిష్టానుసారముగం (ద్రిప్పుచుండును. 

- పానుగంటి, సాకి 
పురుషులు"స్త్రీలు నొక పాకలోం జేరి రాత్రివేళ 
జూచువారి యెదుట గ్రంథమెప్పుడు వినిపించి 
తయితక్కలాడుదురో యది నాటకముకంటె 
నెన్నడు భిన్నము కాదు. నాటకములో గాయకు 
లుందురు, నటకులుందురు. నా డో 
యొక కవి చేయవలసినది కదా! కవులు, నట 
కులు, గాయకులు పంక్తి బాహ్యులు. వారి 
ముఖము చూచుసరికి సచేలస్నానమాచరింపవ 
లయును. కవి ఎప్పుడు (భ్రమండైనాండో 
యతని గ్రంథమప్పుడే బహిష్కారయోగ్యమన్న 
మాట. ఇప్పుడింకను దె(లివి)లుంగు మీరుటచే 
నంత పట్టుదల లేదుగాని మా నాయనగారి 
చిన్నతనములోం గవి యెవ్వండైన గ్రామములో 
నికి వచ్చుసరికి వెణ్టికక్కను గొట్టినట్లు గొట్టువా 
క్‌ు - పానుగంటి కంఠాభరణము 
కవిత్వమల్లినవానికొక్క ముసలిదియో, పడుచు 
దియో, యటునిటు కానిదియో, సువాసినియో, 
వితంతువో, యటునిటు కొనిదియో, యొక్కతె 
పక్కదాపుగొ నుండక తప్పదని జనుల నమ్మ 
కము. దేవుండున్నాండను నమ్మకముకంటె జను 
లకిది దృఢతరమై యున్నది. 

- పానుగంటి, సాక్షి 
కవులకున్న పౌరుషము లేదు. 
వారికున్న యసూయ జారులకు లేదు. వారి 
కున్న స్వస్తోత్ర పరనిందలు పడుచుసానులకు 
లేవు. తిట్లు తిట్టటయందు6 దినుట యందుం 
గూడ మహాఘనులు. - పానుగంటి, సాక్షీ 


ఎవని బొమ్మలు మాటలో యతడుం చిత్రకారు 
డగునట్లే యెవని మాటలు బొమ్మలో యతండే 
కవి. 


జగత్సృష్టీ 
యొద్దనైన 1 ర్త - పానుగంటి, సాక్షీ 


గ 


కవి 


జగత్చుస్తకమును జదివి, దాని యర్థమును 
గ్రహించి, దాని భావమును గుర్తెజీంగి, దాని 
రచియించిన మహాశక్తి యొక్క తత్వము నను 
మానింపం గలిగిన యతండే కవి! 

= పొనుగంటీ సాక్షి 
కొమ్మయని ముద్దల గుమ్మయని పైరంగులకు 
లొంగిపోయి వనితల వర్ణించు కవులు వట్టి 
శకులు = పానుగంటి, చూడామణి 
స్వార్థంలేని నిర్భాగ్యుడు కవి ఒక్కడే. 

- బుచ్చిబొబు, ఒమర్‌ ఖయామ్‌ 
చికెన్‌ తండూరీ నముల్తున్న కవి, తాజా మృ 
త్యుకవితకి బీజాలు నాటుతాడు. పోరాటాల 
కవి మటన్‌సూప్‌లో పరోటాముంచి మాటలకు 


కండపట్టిస్తాడు.. స్థా సంవవలోకనం 
కవిగా జీవించాలంటే ఛందస్సులమీద అధికారం 
సంపాదించవలసిందే. 

= శ్రీశ. కవిత్వంలో నావ్రయోగాలు 
మెరుగు కళ్ళ గిరజాలు సరదాలు 
భావకవికి స్ట అ లేవు. 
కవితయందు తప్ప గట్టివా డన్నింట 

- మాబిరాజు, వేరడి అంటే 

కవి తన మూడులో తానే వుంటాడు. వికటకవి 
పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇతను సాహిత్య 
సర్కస్‌లో బపూన్‌ లాంటివాడు. ఇతను వారి 
వారి పనులు చేస్తున్న సమర్భలైన వేరు వేరు 
వస్తాదులను ఒక్కడే ఒకడు రెండుమూడుసార్లు 
అంతే సమర్ధతతో అనుకరిస్తూ, మూడోసారి 
హాస్యం నిమిత్తం పిల్లి గంతులేస్తాడు. కాని 
అందరి పనులు చేయగల సమర్థుడు. వికటకవి 


కూడా అంతే. 
- మాబిరాజు వేరడి అంటే 


భాష ఆడడం వాడడం అసలైన భాషాసేవ, 

అది జనం ఆంతా చేస్తున్నారు. వాళ్లు కష్టపడి 

ఆర్జించింది నొల్లుకుని కవి తందే అంటున్నాడు. 

- భమిడిపాటి అన్నీ తగొదాలే 
గొప్పకవులందరికీ గానం కూడా రావాలి. 

- భమిడిపాటి వద్యం-రాగం 

అందరికీ ఆప్పులైకూడా, ఆప్పలే లేనివారు కవులే 


అనుకుంటా... 
- ఆతేయ, అశ్వఘోషుడు 


కలి 
కవి నిర్జీవ ప్రదేశానికి పోవాలి! ఏకాంతవాసం 
చెయ్యాలి 
= నార్ల నవకవి 
గతంలోంచి కొంత నేర్చుకోబోయి 
గతానికి తాకట్టు పడుతున్నారు కవులు 
- దాశరధి, మస్తిష్కంలో లేబొరేటరీ 
మహా కవులు ప్రజాకవులు 
సారస్వత అస్పశ్యుల 
జాతిలోన చేర్చబడిరి! 
- మల్లారెడ్డి, వేరిగాడి దర్భారు 
కట్టుడుపలువరుసలాంటి 
పెట్టుకున్న బిరుదులతో 
అట్టహాస భాసురులే 
అహంభావ కవిబ్రువులు 
- మల్లారెడ్డే, బలేబౌకబేరం 
కీర్తి దిగ్జిగంతాల కిక్కిరిసి పోవ 
వారు పూర్తిగా మరణించినారు కాని 
తాళి కూస్తన్న నాదుగీతొలు నాల్లు 
స్వామి! (ప్రెస్సు కిచ్చైన చచ్చాడు గాడు! 
= మాచిరాజు అన్యాయం 
అతను కవిగాడు అయితె అయ్యాడుగాని 
ప్రణయకవిగాడు బొటయే బాధయిపుడు. 
- మాబిరాజు పొతిక పాదాల ఓబాధ 
ఇద్దరు కవులు మాట్లాడుకుంటున్నప్పుడు కవిగా 
కపోతే మూడోవాడికి వళ్లుమండిపోతుందం 


టారు. 
- ఆదివిష్ణు, ఎంతెంతదూరం 


కవికున్న పిచ్చివంటి పిచ్చి మరియొవ్వనికి 
లేదు. అబ్బ! వానికున్న తెగనీలుగు- తలతిక్క- 
పొగరుబోతుదనము- కొసవెట్టి- కొంకనక్కత 
నము మణీ యొకని కున్నదా? 
= పానుగంటి సాక్షి 

పరులబాధ తన బాధగ 
పంచుకున్నవాడే కవి, 
పరుల సుఖంలో శిరస్సు 
'పైకెత్తినవాడే కవి 

= సినారె నారాయణరెడ్డి గేయాలు 
కవులు వ్రాసిన పద్యాలను చదువుకొని ఆనం 
దించవలసిందేగాని, వాటిని శిలాక్షరములుగా 
తీసుకొని ఆచరణలో పెట్టకూడదు. వారి 
తలలు ఆకాశంలో ఉంటాయి. పాదాలు 


rrr rr rrr rE 


7 


కవి 


మాత్రం భూమిమీద ఉండవు. 

- గోవీచంద్‌, దేవునిజీవితం 
అక్షరాన్ని నిత్యం శంకించి ఉపయోగించేవాడే 
నిజమైన కవి. 

మ్‌ - నర్జముని, కొయ్యగుగ్రం 

కవితలు వినిపిస్తామని కవ్వించేవాడే కవి. 

- శ్రీరమణ, న్యూనుడి 
కభాషలో చెప్పినా కవి కవే! 

- శ్రీరమణ, న్యూనుడి 
దేవునాన మున్ను దేశాని కొక కవి 
యిప్పు డూరనూర నింటనింట 
నేగు రార్లు రేడ్గు రెనమండ్రు తొమ్మండ్రు 
పదుగురేసి కవులు పద్మనాభ! 

= అడిదము, చాటువు 
కవి యల్లసాని పెద్దన 
కవి తిక్కన సోమయాజి గణుతింపంగాం 
గవి నేను రామకృష్ణుండం 
గవియను నామంబు నీరుకాకికి లేదే? 

- రామక్ళమ్దుడు, బాటువు 
కవియనంగా వంట బ్రాహ్మణుని వంటివాండు. 
వాని పాకమునందుం బలె వీని పాకమునం 
దును భిన్నాభిప్రాయము లుండెడివి. 

- చెళ్ళవిళ్ల కథలు - గాథలు 
ప్రణయ కవియొకండు, పాషాణ కవి యొక్కం 
డేడ్చుకవి యొకండు, నేకమగుచు 
నొండొరులను జూచి యోదార్భుకొనుచున్న 
బాగుపడునె భావి భరతజుతి. 

= జామవా, తొలి నిట్టూర్పు 
మంత్రిత్వంలో లోపాయికారిగా అనుభవించే 
ఐశ్వర్యం యెక్కువగా వుంటే వుంటుంది. పైకి 
కవికున్న గౌరవం, మంత్రులకు వుండదు. 
మంత్రి నవుకర్ల తరగతివాండు. కవి ఏ తరగతి 


వొండూ కాండు. 
- చెళ్ళపిళ్ల, కథలు-గాభలు 


శాస్త్రం చదువుకున్న వాళ్లంటే కవిత్వం చెప్పుకొనే 
వాళ్లకు యెంతో గౌరవం వృుండటమున్నూ, 
కవిత్వం చెప్పే వాళ్లంటే శాస్త్రజ్ఞులకు యీసడిం 
పున్నూ సర్వసామాన్య విషయాలే. 

- బెళ్ళవీళ్ల కథలు - గాధలు 
శవికోరిక 
పాతమంత్రులు పోతుంటారు. 


కొత్త సచివులు వస్తుంటారు. 
పాత రోతని వదిలేస్తాను. 
కొత్తవారినే పొగిడేస్తాను. 
- శ్రీశ్రీ, ఉగాది స్వగతాలు 
కవిత 
కవిత్వం ఒక నిలకడలేని పక్షి 
- నుమనశ్రీ, నేత్రం నా నంకేతం 
కొత్త కవిత్వం అస్టిపంజరాలకు రంగువేస్తోంది. 
- సుమనశ్రీ, నేత్రం నా సంకేతం 
కాబోలు కవిత్వం అందుకే 
నిత్యనూతన వర్ణమాల 
అడవిలో మనసు నిర్మించి 
నివసిస్తున్న పర్ణశాల 
స్తున్న వర్ణ - కుందుర్తి, ఎవర్‌గ్రీన్‌ 
ఇన్నేళ్ళు రాసిన కాగితాలన్నీ 
హిమాలయపర్వతా లైనాయి 
వాటిమీద వాడిన సిరా 
వక మధ్యధరాసముద్ర మయింది. 
- శేవేంద్రశర్ణ, మరోదేవుడు 
కుబుసం వదలిన సర్పం 
నాగీతం పులిపంజా 
- వురివండా, వులిపంజా 
కవి చస్తేగాని కవిత్వం బయటపడదు. 
- శ్రీరమణ, టీ 
జనం ప్రభుత్వంమీద వేసే నిఘాయే కవిత్వం. 
= శివారెడ్డి నియా 
సంపాదకుల ఇళ్ళముందు 
కాపలా కాస్తున్న గజ్జికుక్క 
బంధుప్రీతి పందిళ్ళపై 
పెంచుకున్న క్రోటన్‌మొక్క 
- ట్రనేగ్‌, చెదలువట్టిన భావుకత 
పొగడ్తల కలవడిన వాక్కే కవిత్వము. 
- వేంకటలక్భ్రీ నరసింహారావు, అనార్భలి 
కవిత్వాన్ని మాత్రం కొనకు-వినకు 
అది ఉత్తమన్ను 
వేలుపెడితే చాలు తగుల్తుంది 
ఎవడిదో కన్ను 
- సోమరాజు, కవిత్వాన్నిమాత్రం కొనకు 
ఎవ్వరికీ అ 'యేదే మేటి కవిత! 
- వేణుగోపాల్‌, రచయిత నమస్య 
కల్లుకంటెను కఠినమై (క్రాలుచుండి 


7 


కవిత 


కవిత 


కల్లు కంటెను వాసనాగరిమ నెసగి 
ఎల్లవారికి నుల్లాలు పల్లవింప 
సల్లలితమైన మీకైత చెల్లుచుండు. 
- గునువూడి, బిడాలళాస్త్రి 
కవిత జీవితానికి కుంటిసాకు 
కుంచియ చిత్రించిన అడవి ఆకు. 

- బైరాగి, అవూర్ధకవిత 
చల్లని మలాముకాదు, కాదు కవిత. నాగు 
బాము! నాగుబాము! కాటేస్తుంది జాగ్రత్త! దీని 
కాటుకు విరుగుడు లేదు జాగ్రత్త! 

=  -భైరాగి వినతి 
ఎవడైనా 'కవిత ఇదమిత్ధ మని అంటే గోష్పా 
దమంత నీటిలో మునిగి చావమనవలదా? 


- బైరాగి, నూలాశ్రమం 
కవితాసత్రం వెనుక ఎంగిలి విస్తళ్లకొరకు వెదు 
కను నేను. 

- బైరాగి వీరమిడ్లు 
పుట్టని ఒక భః లోకి 


కవిత పేర పొలికేకలు కాదు 
నిజ జీవితాన్ని నీలో చూడు! 


- హర్షవర్థన్‌, వ్యక్తిత్వం 


(యనివో' కవితల్‌ 
- చెళ్ళపీళ్లు కభలు-గాధలు 
బ్రదుకు ఛాయ, చదువు మాయ 
కవిత కరక్కాయ సుమీ! 
రాయ సమీ స్థ స్వ 


జనత గాఢనిద్రాలగ్నము 
కవిత దీర్టస్వన్న సమగ్నము 
- ఆరుద్ర, తృమేవాఃహమ్‌ 
ఆకులందున అణిగిమణిగీ 
కవిత కోకిల సలక వలెనోయి 
పలుకులను విని దేశమం దభి 


మానములు మొలకెత్తవలెనోయి 
= గురజాడ దేశభక్తి 


మా తండ్రిగారు కవిత్వం చెప్పబోయేవు సుమా 


-లోకుల రసనలె 
యాకులుగా 


14 


చెడతావని శలవిచ్చేవారు. 
= గురజాడ బిల్లణీయము 
...కవిత కర్ధము 


స్నాన మొనర్చుచుం గడపినాడ 
ననంతనిశాపరంపరల్‌ 
- జూవువ్నా నాకథ 


కవిత్వముల్‌ నిలుచునే సత్యంబు వర్ణించుచో 
ఛీ! లజ్ఞింపరుగాక మాదృశకవుల్‌ 

- ధూర్జటి, శ్రీకాళవొన్తీళ్యర శతకము 
కవిత్వంబులు నాకుం జెందవని యేమోయంటివా 
నాదుజిహ్వకు నైసర్గికకృత్య మింతయ సుమీ 

- ధూర్జటి, శ్రీకాళహస్తీన్వర శతకము 
కదిలేదీ కదిలించేదీ 
మారేదీ మార్చించేదీ 
పాడేదీ పాడించేదీ 
'పెనునిద్దుర వదిలించేదీ 
మునుముందుకు సాగించేదీ 
పరిపూర్ధపు బ్రదుకిచ్చేదీ 
కావాలోయ్‌ నవకవనానికి 

- శ్రీశ్రీ, నవకవిత 

ప్రపంచ మొక పద్మవ్యూహం 
కవిత్వ మొక తీరని దాహం 
= శ్రీశ్రీ బుక్కులు 
సంగీతంగ్గాని కవిత్వంగాని జీవితానికి 
త్ర్యాన్ని కలిగించటంలో అందెవేసినవేగాని, వీట్ల 
వెంట దారిద్ర్యం దీపానికి నీడలాగు ఆశ్రయిం 
చడం అనుభూతం. 

- చెళ్ళపిళ్లు కథలు-గాథలు 
కవిత్వమనేది తన హృదయాన్ని యితరులకు 
విప్పి చెప్పేవుద్దేశంతో పుడుతుంది. 

- చెళ్ళపిళ్లు కథలు-గాథలు ' 
ఎదియొ అపూర్వ మధుర 
రక్తి స్ఫురియించుకాని అర్ధమ్ముకాని 
భావగీతమ్ములవి... 

- దేవులపల్లి, ఆమెకన్నులు 
కవిత్వమూ ధార్మికత్వమూ వొకదాని కొకటి 
చుక్కెదురు. 


- సుబ్రహ్మణ్యశాస్త్రి రాజరాజు 
గొనమునకుం బాములు చేరుటకలదు. మకరం 
దమున క్రీగలు మూంగుట కలదు. దీప 
కాంతికి రోకటిబండలు చేరుట గలదు. అదృష్ట 
శాలికి స్తుతిపాఠకులగు నాశ్రితులు చేరుట 


కవిత కవిత 
కలదు. కాని కవిత్వమునకు గబ్బిలములు | కవిత్వం అనొచ్చు 
జేరుట కనలేదు, వినలేదు. = బుచ్చిబాబు, ఆత్మవంచన 


- పానుగంటి సాక్షి 
గండ్రతనము కవిత్వమగునా? వడవడ వద 
రుట వాచానైపుణ్య మగునా? 

- పానుగంటీ, సాక్షి 
ముద్దులొలుకు భావములు వెల్లడింపంగల జావ 
శికి రాగ తాళములు కాని, చాకిరేవు పద్దు 
నకుం జంపకమాల యెందులకు? 

- పానుగంటి సాక్షి 
ప్రకృతి గొంతుక నులిమి గ్రంధమును వ్రాసి 
ప్రజను బాధపెట్టనేల? నాయనలారా? కవి 
త్వమే చెప్పినంగాని కాలము గడవదా? బ్రతు 
కుట కెన్ని సాధనములు లేవు? చేసికొనుట 


ప లే 
కెన్ని పనులు లేవు? a  సాక్ట 


'త్రాడులేని బొంగర మెట్లు తిరగదో మతములేని 
కవిత్వ మట్లు వర్ధిల్లదు. 

= పానుగంటి, కంఠాభరణము 
మాకవిత్వము కవులూరివారి కవిత్వము నొక్క 
టాకి- వారికి యతిలేదు. మాకు మతిలేదు. 
వారికి ప్రాసము లేదు. మాకు ధ్యాసము లేదు. 
వారికి గణములేదు. మాకు గుణములేదు. 
వారి కర్థము లేదు. మాకు లేదు. 

- పానుగంటి కంఠాభరణము 
ఆశుకవిత యొకటి యావుపేండ యొకటి 
స్వయముగాంగ శుద్దచయము భువిని 
వాని కీలను వేయి పరిశోధనముకూడ 
దవనిం జెలగ వెలయ నమర భువిని. 

= పానుగంట కంఠాభరణము 
కవిత్వం అనువదించటమే నిరుపయోగం. నాట 
కానువాదాలు ఇంకా నిరుపయోగం. 

- కొడవటిగంటి, 
కయిత్తమంటే యలాగా, పెతిమనిషికీ తెలి 


స వేంకటరాయశాస్త్ర ప్రతాపరుద్రీయము 
లోతు లేనిదే కవిత్వం. దాని జౌన్నత్యం వేగం 


పైన, సహజత్వం పైన ఆధారపడివుంటుంది. 
లోతుకలది వేదాంతం కావచ్చు. 
= బు ఒమర్‌ఖయామ్‌ 


జీవితంలో పొందలేని అనుభవాలని, వ్రాత 


“సూక్ష్మంగా చెప్పాలంటే, జ్ఞాపకం ఉండేది కవి 
త్వమూ, మరిచిపోయేది చెత్తా” అన్నారు. 

= శ్రీశ్రీ, జీవితంలో నా గురువులు 
కవిత్వానికి సంవిధానం అనవసరం అని కొట్టి 
పారేయ్యడం కాదు. అలాగయితే కవిత్వం 
రాయడమే అనవసరం. ఎలా చె్టడూ అనే 
దానికన్నా ఏది చెప్పడం అనేదానికే ప్రాధాన్యం 
ఉండాలి. అపుడు కావ్యంలో నాజూకులూ, నగి 
వేలు కాక వస్తువు ప్రాముఖ్యానికి వస్తుంది. 

- శ్రీశ్రీ, కవిత్వంలో నా ప్రయోగాలు 
మనిషి ఆలోచించే జంతువుకాబట్టి అతని కవిత 
కూడా ఆలోచనలను రేకెత్తించాలంటాన్నేను. 

- శ్రీశ్రీ, కవిత్వంలో నా ప్రయోగాలు 
“కవిత్వం ఒక ్రస్వలిపి" అన్నాడు ఒక విమ 
రృకుడు. అల్పాక్షరముల అనల్బార్ధరచన ఆని 
అంతకుముందే అన్నాడు మన తెలుగు కవి. 

= శ్రీశ్రీ, ఎమిటి? ఎందుకు? రెండు 
అవసరం ఆలోచింపచేస్తుంది. ఆలోచనలో 
భావం పుడుతుంది. భావానికి అందమైన భాష 


పేరే కవిత్వం. asa 
కాలమే కః నిర్ణయిస్తుంది. 
భమిడిపాటి, వేషం తగాదా 
ఉన్నయది ఉన్నయట్టులం గన్నయదియుం 
గన్నయట్టుల విన్నది విన్నయటుల 
నన్నయది యన్నయట్టుల వన్నెలెట్టి 
కవితం జెప్పిన సంతోషమవు జగాన॥ 
= శ్రీరాములు, తెలుగునాడు 
ఎక్కాల. పుస్తకమయినా ఛందస్సులో “పెట్టేసరికి 
కవిత్వమేమో ననిపిస్తుంది. 
- పావ., వసంతం వన్తేనా... 
తనకోస మేడిస్తే దుఃఖం, లోకం కోసం ఏడిస్తే 


కవిత్వం - కృష్ణరావు, పాపికొండలు 


కవిత్వం వైన్‌కన్నా నిషా. 
- నూర్యారావు, వంజరం 


కవిత్వం అనుభవించడానికేగాని ఆర్థంచెప్పడా 


నికి కాదు. - జయరాం, మదగజ్లులు 
కవిత్వం ఒక ఆల్కెమీ, 


పూర్వకంగా జీవిస్తాం గనుక నేను రాసేది దాని రహస్యం కవికే తెలుసు, 


7 


కవిత 


కష్టం 


కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకి తెలుసు, 
కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు. 

= తిలక్‌, నవతకవిత 
మతంపేరిట యే వికృతమైనా చెలామణి ఐనట్టే 
కవిత్వం పేరిట ఏ అసందర్భమైనా మెప్పు 


పొందుతుంది. - చలం, మ్యూజింగ్స్‌ 
అవధాన కవిత్వంలోని 
ఆధిక్య మ్మేమిరా? 
సర్కసులో జంతువుపై 
సానుభూతియే గురూ? 

- మల్లారెడ్డి యక్షవ్రశ్ళలు 
ఆశుకవిత్వమ్ములోని 
గ్యాసును వర్ణించరా! 
కవితాజీవమ్ము పాలి 
గ్యాసు ఛేంబ రందు గురూ! 

- మల్లారెడ్డి, యక్షప్రశ్నలు 
కవివూజు 
తమతో 00౧61101 కి రారుకదా అనీ, కీర్తిని 
పంచమని అడగరు కదా అనీ, తమ ప్రాముఖ్య 
తని నొప్పించరు కదా అనే ధైర్యంతో చచ్చిన 


Artistని పూజించటం అందరికీ అంగీకారం. 
- చలం, మ్యూజింగ్స్‌ 
కష్టరొలం 


కష్టకాలంలో ప్రాణ స్నేహితుడికోసం ప్రాణా 
లేడిపిస్తై. 


కష్టం 
కష్టాలు పడటమే కష్టం. వాటిని పదేపదే 
మననం చేసుకోవటం మరీకష్టం. 

- కొడవటిగంటి, రెబ్భామూబ్ళా 
ఎంతకష్టమైనా ప్రత్యక్షంగా భరించటంకన్నా 
పరోక్షంగా సహించటం చాలా కష్టం. 

- కొడవటిగంటి, తిండీదొంగ 
ఎదైనా సహించొచ్చేమోగాని తృణీకారం, నిర్లక్ష్యం 
యిముడ్భుకోవడం చెడ్డకష్టం, 

- లక్షీనరసింహశాస్త్రే మాలతికథ 
ఆనందం పంచుకోవటానికి ఎవరైనా ఫరవా 
లేదు. కాని కష్టాలు పంచుకోవటానికి సమర్థులు 


తప్పక కావాలి. 


- వేదాంతకని, తెనుంగుతల్లి 


- కొడవటిగంటి, గడ్డురోజులు 


7 


అన్నీ వుంటే అందరూ మంచి, కః 
జ్‌ పెద్దపులుల్లాగా హాం 
- అనిశెట్టి గాలిమేడలు 
న్న 'ష్టాలొచ్చినా రైతు కుంగిపోడు. ఎందువల్ల 
నంటే - అతని బతుకంతా పుట్టుకనుంచి కష్టాలే 
గనుక, 


- చిరంజీవి, బోలో స్వతంత్రభారల్‌కీ జై 
యేస్థితులెట్లా మారినా రాశికి కలిమిలేములు 
కావడికుండలే! సుఖదుఃఖాలు యెప్పుడూ పుల 
గంపెట్టే. కాని కలగలపులు లేకుండా సుఖం 
ఉండనేరదు. అవిగాక కష్టాలులేని సుఖాలకు 


రుచి తక్కువ. 
- ఉన్నవ, మాలపల్లి 
యంతట్లో వెన్నెల చీకటైందీ! 
- గురజాడ, కన్యావల్కం 
విపత్తులే హృదయాన్ని బంధించేవి. 

- చలం, సావిత్రి 
మంచివాళ్లని గురించి వ్రాయొచ్చు. చెడ్డవాళ్లని 
గురించి వ్రాయొచ్చు కాని సాధారణమైన 
వాళ్లని గురించి వ్రాయడం ఎంతో కష్టం. 

- బుచ్చిబాబు, నన్నుగురించి కధవ్రాయవూ? 
పడుచువానికి భార్యా వియోగము కష్టముకాదు. 
ముసలివానికేక పుత్ర మరణము కష్టముకాదు. 
చనిపోవువాని , కుత్రాంతశ్లేష్ణ బాధ కష్టము 
కాదు. గ్రామ్యసుఖ పంక నిర్మగ్నతయే కష్టము 
లన్నిటిలోం గష్టము. 
- పానుగంటి, వీరమతి 
ధనవంతులకి చదువు అబ్బడం కూడా కష్టం. 

- ముద్దుక్ళవ్ణ, ఆడవాళ్ల తెలివి 
రోగం సంగతి యెక్కువగా తెలిసిన వాళ్లకి 
వైద్యం చెయ్యటం చాలా కష్టం. 

- యుద్దుక్ళవ్ణ, ఆడవాళ్ల తెలివి 
Civilised independent views గల భార్యను 
భరించుట కష్టము, కష్టతరము, కష్టతమము. 

- హనుమంతరావు, లేడీడాక్టరు 
చిన్నప్పుడు యెంత కష్టమైనా కాసేపు యేడిస్తే 


అది పోతుంది. 
= రార్కా అలసిన గుండెలు 


సుఖంగా బ్రతకటంలాగానే సుఖంగా చావడం 


కూడా క 

దా కష్టమే! - సోమనుందర్‌, అంగారతల్పం 
ఇదివరలో ఆడవాళ్లను అర్ధంచేసుకోవడం 
కష్టమనేవారు. బహుశా ఇప్పుడు మగాళ్లని 


కష్టం 


అర్ధంచేసుకోటం కష్టం అవుతోంది. 

- మహీధర కత్తులవంతెన 
ఎంత స్నేహమైనను బరాయి యింటిలో 
నెక్కువ రోజులుండుట కష్టము. 

= విశ్వనాధ, తెజచిరాజు 


డి కెక్కువ. 
ఎవడి కష్టం వాడి కెక్కువ._ nes 


ఆకు నలిపినప్పుడే సువాసన బయలుదేరు 
తుంది. కష్టంవల్లనే పురుషునికి సద్గుణాలలవడ 
తవి, కీర్తి ప్రకాశిస్తుంది. కష్టములే భగవంతుడు 
మెచ్చినవారి కిచ్చు వరాలు. కాని వానిని త్రోసి 
పుచ్చక వుపయోగపర్చుకొనటమే మన కర్తవ్యం. 

- ఉన్నవ, మాలపల్లి 
సుఖమునే యెల్లప్పుడు కోరుకొను నరుండు కష్ట 
మును గోరుకొనునా? అది ప్రకృతి సిద్ధము గాదే? 

- పానుగంటి, సాక్షి 
జగత్తింత కష్టసంకులమై యుండు నేల యను 
'ప్రశ్నమునకుం దగిన ్రత్యుత్తరము చెప్పలేక, 
జగత్తు లేదు కష్టము లేదని శంకరాచార్యులు 
సమస్తము దుడిచివైచినారు. ముక్కులేదని 
భావించినను బడిసెము తప్పునా? 

- పానుగంటి, సాక్షి 
త్రాంచు.. తలమీందనున్నది, _ దానింబావు 
నోషధులు మంచుంగొండపై నున్న వకట్స 

= తి వేం, ముద్రార్యాక్షసము 
నరున కాపద వచ్చిన తరుణమంద 
వందలకొలంది లోపముల్‌ వచ్చుచుండు. 
- తివేం, మృచ్చకటీకము 


చెప్పటం తేలిక, చేయటం కః 
ప్ప న హు 


కష్టపడుట వలన గౌరవ మ్ముడివోదు 
మానవత్వమునకు మచ్చ రాదు. 

- ఏటుకూరి, క్షేతల్మ్టీ 
మనిషిని అర్ధం చేసుకోవటం మాటలా? 

- కొడవటిగంటీ, చదువు 
కొంగను మాటలాడించుట దుష్కరముగాని 
చిలుకను బలికించుట దుష్కరముగాదు. 

- చిన్నయసూరి, మిత్రలాభము 

కష్టసాధ్యం 
మగవాడు మనకంటికి కనిపించినట్లు వుండడు. 
అతని లోపల నిజమైన మనిషి దాగివుంటాడు. 


కొన్ని కొన్ని పనులు మొదట కష్టంగా ఉండి 
అలవాటుమీద సుకరమౌతై. 

- కొడవటీగంటీ, నిలవనీరు 
సుఖంబుల్‌ కష్టముల్‌ 
వెన్నెల చీకటుల్‌ బలెనె వీడక 
ఒక్కటి వెన్క నొక్కటై 
క్రన్నన వచ్చుచుండును నిరాశ వహింతురె ఇంత 


మాత్రకున్‌? 
(్‌ - రాయప్రోలు, లలిత 


జన్మమెత్తిన ప్రతిజీవి జగతిలోన 
గష్టసుఖముల కెపు డొడగట్టవలయు 

- ఏటుకూరి, (వేమాలోకము 
సుఖమనేది భ్రాంతి. కష్టమే సహజమైనది. 
సుఖంలో కల్తీ ఉంటుంది. కష్టంలో కల్మషం 
ఉండదు. 


కసీ 

ఆత్మహత్య చేసుకోలేని వాళ్లలో చాలామంది 

బ్రతుకుమీద "కసిని భార్యాబిడ్డలమీద తీర్చుకుం 

టారు. కొంతమంది వేదాంతం పూసుకుంటారు. 
= రార్హా అలసిన గుండెలు 


- వేణుగోపాలరావు, జోగబాల 


కళ 
కమ్యూనిజం (ప్రవేశించగానే కళ చస్తుంది. 

ఇ బలం మ్యూజింగ్స్‌ 
కళ, కళాతపస్వి జీవితాన్ని బలిగొంటుంది. 

- పావన, ఫలజుతి 
ఒక క్షణంలో ఒక సార్థక నటుడు కనపరిచింది 
మరొకక్షణంలో కనపరచలేడు. కనపరచగలి 
గాడా అతజ్జి మంచి యంత్రం అనవచ్చు 
అతడి అభినయాన్ని మంచి కసరత్తు అనవచ్చు 


“గాని, కళ అనకూడదు. 


- భమిడీపొట్సీ వన్సుమోర్‌ 
జీవితాన్ని కాసేపు మరిపింపజేయటానికే కళలు. 
- కొడవటిగంటి, గడ్డురోజులు 
విరాళం పోగుచెయ్యటం ఒక కళే అనుకోండి. 
- లక్షృణరావు, అతడు-ఆమె 
మానవుని సృజనాత్మక ప్రతిభ సుందర 
రూపంలో వ్యక్తమయేది కళల్లోనే. 
- సంజీవదేవ్‌, (గ్రామవికాసం 


కాగితం 


కళ 
నువ్వు నమ్మిఉన్న కళ ఎన్నటికీ నీ నేవచెయ్యదు | ఏతాలు కళ్ళు 
ను మ్‌ కళ్ళవెనుక దీపం వెలగదు. పం 
స స ఆ 
మానవుల్లోని దివ్యత్వమే కూస్వరూన్రమై. వెలు అక్కడ సంగీతం వినపడదు. 
"= బాపిరాజు భోగీర్‌లోయ - అజంతా రోజూ చూస్తూనేడన్నాను 


కళ అనేది- కంటికి కట్టాలి- తక్షణం- వంటికి 
పట్టాలి; అంగలార్చితే వచ్చేది కాదు(రా) 
ఆనందం- అంకెకదార్చి అనుభవంలో అందు 
బాటు చేసుకోవాలి! 

- రానక్భవ్దశాస్త్ర వెలదిన్నైల 
అసలు ఒక వ్యక్తి మాట్లాడకుండా అతని కదలి 
కల్నిబట్టి - అతని మెంటల్‌ పొజిషన్‌ తెల్సుకో 
వడం నిజమైన కళ. 

= జయ, (భాంతి 
ఆడవాళ్ళని (ప్రేమించటం చాలా సులభం. కాని 
పలకరించటం గొప్ప ఆర్ట్‌, మొదటిది అందరూ 
చెయ్యగలరు, చేస్తారు. రెండోది కొందరే చెయ్య 
చండ - బీనాదేవి,. ఇదికధకాదు 
అన్నిట్లోనూ గొప్ప దాహం కళాదాహం. ఏ ఉద్దే 
శమూ లేని గొప్పకళ ఇచ్చే విశాలత్వం, జ్ఞానం 
ఏ సందేశమూ, ఏ ప్రచారమూ చెయ్యలేవు. 
= చలం, 
జీవనశక్తి అదే. సృష్టిశక్తి యొక్కువగా ఉన్న 
వాడు గాని యితరుడు గొప్పకళాసక్తిగలవాడు 
కాలేడు. అందువల్లనేనేమో స్త్రీ శక్తి ఎప్పుడూ 
ప్రోత్సహించే శక్తిగానే ఉంటుంది. 
+ = భలం, మ్యూజింగ్స్‌ 
కళాకారుడు 


కళ గొప్పది. అందుకే కళాకారుడికి ఎప్ప 
ప్‌ో వెళ్లేకొద్దీ న కాల 
బడ్తూనే వుంటుంది. ఆ తపనతోనే విషాదమూ, 
ఆనందమూనూ. 

- వీరేంద్రనాథ్‌, వెన్నల్లో ఆడపిల్ల 


= బైరాగి, రాస్టుల్నికొబ్‌ " 


కళ్ళు 
గుండెల సముద్రాల్లోని బాధల బడబాగ్నుల్ని 
తోడి, బొట్లుబొట్లుగా కార్చే అనుభూతుల 


కళ్లు లేకపోతే కలియుగమే లేదు. 
= సుబ్రహ్మణ్యశాస్త్రి ఆత్భబలి 
ఈ మగాళ్ల కళ్ళు ఆకాశంలో ఉంటాయి. 
- మహీధర దేశంకోనం 
కళ్ళూ చెవ్పులూ 
గోడగోడకూ చెవులుంటాయి 
మూలమూలకూ కళ్ళుంటాయి. 
= వురిపండ్నా వులివంజా 
కొకతొలీయం 
పిల్ల వళ్లే పడ్డది. తల్లి పరలోకంలో పడ్డది. 
- శివరామశాస్త్రి, తల్లిలేని వీల్ల 
కొకని 
విజ్ఞులగు కాకవులు 
అయిరి కాకా కవులు 
మూసుకో నీ చెవులు 
ఓ కూనలమ్మా. 
లా - ఆరుద్ర ఇంటింటి వడ్యాలు 


కోకిల పాడు పాటలకు కోమలతన్‌ 
ఘటియించినట్టి దో కాకమ! 
నీదు 'క్లాసికలు' గానముకాదొకొ! 

- గునువూడి, బిడాలళాస్త్రే 
మడిగట్టుకొని ఎన్నాళ్లు కాకిలా బ్రతికితే ఏమిటి 


ప్రయోజనం! 
కొగితం + బుచ్చి, తప్పు 


లేవులే యింక కాగితాల్లేవు, లేవు 
బిల్సుకైన, అంటించు లేబిల్లుకైన 
నోటుకైనను, ప్రాంశరీ నోటుకైన 
లార్జులాంటి మా నోటీసుబోర్టుకైన. 

+ మాచిరాజు, రాజకీయ బాధితుడు 
అయ్యయ్యో లేదు .చిన్నముక్కైన మంత్రి 
శలవు వ్రాయ ప్రధాని రిజైను చేయ. 

= మాచిరాజు రాజకీయ బాధితుడు 
ప్రణయ కావ్యమ్ము వ్రాయ పత్రాలులేవు 
ప్రణయ లేలైన వ్రాయ పత్రమ్ములేదు. 

= మాబిరాజు, రాజకీయ బాధితుడు 


7 


కాగితం 


కాపు 


కాగితపు గొప్ప మరెవరియొద్దనైనం జెప్పుము 
గాని నాయొద్దమాత్రము చెప్పకేమి? ఈ దిక్కు 
మాలిన కాగితాలతో గ్రంధాలు చేయుటచేతనే 
సదాచారమునకుం జదువునకు దూరమని 
యక్షర శ్రీకారమునే పరిత్యజించినాను. 

= పానుగంటి, కంరాభోరణము 
కొంగ్రైను 
ఖండ ఖండాంతరాలలో ప్రఖ్యాతికెక్చే దేశద్రో 
హుల్ని ఒక్క కాంగ్రెసు తప్పు మరే సంస్థ 
తయారుచేసిందండీ! క atg ged Bi 
నాచ్చికొశ్చన్‌, అనగా సానివాళ్లనందర్నీ దేశం 
లోంచి వెళ్లగొట్టడం ఒహటి. నేషనల్‌ కాంగగెస్‌- 
అనగా దివాన్లిరీ చలాయించటం ఒహటి. 

- గురజాడ, కన్వావల్చుం 
నాకు మీలాగె ప్రీతి కాంగ్రెస్సు అన్న 
కట్టుచారులోగల ముణక్కాడయన్న 

- మాబిరాజు, అహో 
కాటు 
మనిషి కాటుకు మందులేదు. 
- సామెత 
కాని 
కులంవున్న ఏగొడ్డూ ఏదీకానివేళ చేపదు. 

- రామళదశాస. పద్ధలబద్ధం 
ఆడపిల్లలకు పుట్టింటివాళ్లు పెట్టిన బంగారం 
అమ్ముకుతినటం పరువైన పనికాదు. 

- నూర్యారావు, ఒకగంట నంసోరం 
(ప్రతి సంగీతం కాదు. ఛందస్సు కవిత్వంకాదు. 
రంగులు చిత్రలేఖనం కాదు. 
- కృష్ణరావు, పాపికొండలు 
కంతి తలగడ గాదు; కల నిజం గాదు. 
- సామెత 
మెరుపు దీపం కాదు, మబ్బు గొడుగు కాదు. 
- సామెత 
కానికాలమొస్తే పక్షులే పైపంచెను ఎత్తుకుపోతా 
యట. 

3 - తాబ్భూరి, శ్రావణస 
పెట్టబోయే బచ్చలిపాదును జే 
తినిపోయింది. 

- సామెత 


నా చచ్చిన చారమేక పోయిన బోసిముంతెడు 
పాలిచ్చేది. 


= సామెత 


కటకటాల వెనక వున్నవారంతా దోషులు కారు. 
కటకటాల బయట వున్నవారంతా నిర్ణోషలూ 


కారు. 
= ఆనందారామం, మరో ముందడుగు 


అన్నలు మనవారు, వదినలు మనవారు కాదు 


గదా. 

- వుల్లాభొట్ల, క్రాస్ట్‌బెక్కు 
అయినోణ్జీ అడిగేదానికంటే, కానోడ్జే కాళ్లు పట్టు 
కునేది మేలు. 

- సామెత 


బోడి తలకు బొడ్డు మల్లెలు ముడిచినట్లు. 

= సామెత 
సరిగపద అని కాగితంమీదరాస్తే మోహన 
రాగం రాదు. 


- భరాగో నాకీ ఉద్యోగంవద్దు 
కననిది బిడ్డకాదు, కట్టనిది గుడ్డకాదు. 


సామెత 
రాళ్ళసేనూ సేనుగాదూ 
రాణివాసం పొందుగాదూ 
దున్నపోతుల దుక్కిగాదూ 
దూడపిల్లల పొందుగాదూ. 

- జొనవదగేయం 
కొనుక 
'పెద్దవాళ్లచేత పెద్ద పెద్ద కార్యాలు చేయించు 
కునే నిమిత్తం ఇచ్చే ప్రతిఫలాన్ని కానుక 
లంటాం. చిన్నవాళ్లకిచ్చే (ప్రతిఫలాన్ని కూలి 


టాం. 
- నూరి, బంఘీజ్‌ఖాన్‌ 
తొనలా 
సూర్యచంద్రులు ప్రకృతికి కాపలా కాస్తున్నట్లే 
ప్రాణమూ, మృత్యువూ మనిషికి కాపు కాస్తుం 
టాయి కాబోలు... 

- రామచంద్రమూర్తి, కళ్లు 
రాజుగారు చావుబతుకుల మీదున్నప్పుడు 
అల్లుళ్లు ఖజానాకు కాపలా కాస్తారు. ముఖ్య 
మంత్రి ఆసుపత్రిలో ఉంటే మంత్రులంతా 
ఎమ్మేల్యేలకు కాపలా కాస్తారు. 
కాపీ - వతంజలి, అవ్బన్ననర్జార్‌ 


రావమ్మ రాసిపెడితే కావమ్మ కాపీ కొట్టిందట. 
= శ్రీరమణ, న్యూనుడి 
కొవు 


నోరుంటే తలగాస్తుంది. 
"| - చిలకమర్తి, కనకవనక ప్రహసనము 


గ 


కాపురం 


కారణం 


కొవురం 
కాపురాని కెళ్లటంతో ఆడపిల్లకు నిండుతనం, 
గౌరవం వచ్చేస్తాయి. 

- వురాణం, నా వోర్దోని పెట్టెలో... 
దొంగతోనయినా కాపురం చెయ్యొచ్చుగానీ అను 
క్షణం అనుమానించే భర్తతో ఏ ఆడదీ కాపురం 
చెయ్యలేదు. 
కాఫీ 
కాఫీ సమారాధనలో వున్న మజాకా కాశీ సమా 
రాధనలో గూడా లేదు. 

- వేదాంతకవి, ఆకలిమంట 
కుడితికీ, కాఫీకి భేదం యేమిటంట? 
- నుబ్రహ్మణ్యశాస్త్రీ ఇల్లుపట్టిన వెధవాడబడుచు 
కాంతలేకున్న మానె నే కాలమందు 
కాఫియుండినం జులు దుఃఖంబు లేదు. 

- ఉమర్‌అలీషా, కాఫీ 
కల్లు పయిని నురుగు కాఫిలో వేడిని 
నూదుకొనుచుం ద్రావుచుండవలయుం 
గాని, కాఫికున్న గౌరవ మ్మల కల్లు 
కాచనందువలనం గలుగలేదు. 

- ఉమర్‌అలీషా కాఫీ 


- భారలీదేవి, సుడిగుండాలు 


కొమధేనువ్చ 
కామధేనువు నట్టింటం గట్టిపెట్టి 
“కోర్కెలొనం గూర్చు'మని యొరుం గోరనేల? 
- తీవేం, పొందవాశ్వమేధము 
కొమన్‌సెన్స్‌ స్‌ 
కామన్‌ సెన్స్‌ లేకపోయింతర్వాత ఏ ధర్మశాస్త్రం 
నిలుస్తుందండీ? 
- వేంకటరాయశాస్త్రి వ్యామోహము 

కామం 
కాముకు ల్నూతన ప్రియులు గారె? 

- పింగళి కళావూర్జోదయము 
అపక్వంగా భుజిస్తే కామక్రోధా లుండవని.. 

= రొమదాను, ఆకాశరామన్న 
ఉప్పూ, కారం తింటున్న ప్రతివ్యక్తిలోనూ 
'కామం' వుంటుంది. ఆ కామం మనిషిని పశు 
వుగా మార్చేస్తుంది. 

- ముద్దంశెట్టి తప్పించుకోలేవు 
పూవునకు వాసన ఎటువంటిదో (ప్రేమకు కామ 


మటువంటిది. 

= విశ్వనాధ, బద్దన్హ సేనాని 
పరమయోగికైన బలిమిన నింద్రియ 
గ్రామమధికపీడం గలుగంజేయు. 

- పోతన, భాగవతము 
కామోపభోగసుఖములు 
వేమాబును బురుషుం డనుభవింపుచునున్నం 
గామంబు శాంతిం బొందదు 
ధూమధ్వజుం డాజ్యవృష్టిం ద్రుంగుడుపడునే? 
- పోతన, భాగవతము 
కాముకులకు లోలుపులకు6 గలవె నిజమ్ముల్‌? 
- పోతన, భాగవతము 
ద్వేషం కామసంతృప్పికి అడ్డంరాదు. ఎన్నో లక్షల 
దాంపత్యాలు ఈసత్యాన్ని రుజువు చేస్తున్నై. 
ప్‌ - కొడవటిగంటి, గడ్డురోజులు 
కాముశక్తి యుడిపింపంగ శక్యమె యెట్టివారికిన్‌? 
- నన్నయ, అదివర్వము 
మరుంగుచోటేగదా కాము డరుగుచోటు? 
కాషాయపు గంతలలో 
కామం ప్రసవిస్తోంది 
ద్వాదశి పారణ వాసన 
ఏకాదశిని సహిస్తోంది. 

- దుర్గయ్య జీవన చిత్రణ 
కామం లేకపోతే (ప్రేమేలేదు. (ప్రేమకు ఆటపట్టు 
వయస్సు వయస్సులో కోరికలుంటాయి. ఆ 
కోరికలు నెరవేరటానికి (ప్రేమ, (ప్రేమకు మూల 
సూత్రం కామం. 

- లక్షీ నరసింహశాస్త్రి ఇందుమతి 
సంధ్యాసమయంలో ఉషస్సుకూ, తమస్సుకూ 
మధ్య సరళరేఖ గీయడం ఎంతకష్టమో 
(ప్రేమనూ కామాన్నీ ప్రాథమికదశలో విభజించి 
చూపడం కూడా అంతేకష్టం. 

- రామమూర్తి, అగ్నిగర్భ 
కొంపొండు 
కట్టలేని చెరువు, చెట్టులేని చేను యెంతో 
కాంపౌండు లేని కట్టడం కూడా అంతే. 

- నభా, పిచ్చిదంవతులు 
కొరణం 


వారాలు చేసుకొన్న వాజెమ్మకుగాని చదువబ్బదు. 


80 


కారణం 
పరువాల్లని పేనాసికికాని భాగ్యం పట్టదు. 

- కాళ్ళకూరి. వరవిక్రయము 
ప్రస్తుతము చాలమంది బాలురను పారశాలల 
కంపుట విరివిగా కట్నములు లాగుటకుంగాని 
విద్యకొఆకుం గాదు. 

- కాళ్ళకూరి. వరవిక్రయము 

మొదలా J 
రెడ్డొచ్చాడు మొదలా డన్నాడట. న. 
కొన్నిటికి కారణం- నివారణ రెండూ ఒకేచోట 
ఉంటాయి. కాకపోతే మనం కనుక్కోవటం కష్టం. 

- బుబ్చిరెక్ట, తప్పు 
అన్నిటికీ దేవుడు కారణమైతే, దేవుడికి ఏది 


కారణం? 

- చలం, మ్యూజింగ్స్‌ 
లోకము చెడిపోవుటకు మానవప్రవృత్తి హేతు 
వుగాని సిద్ధాంతములు హేతువులు కావు. 

- విశ్వనాధ, నందో రాజాభవివ్యతి 
మనం భూమ్మీద నుంచుని ఉన్నాం 
అదే అశేషప్రజానీకానికి సాంతం 
అదే గతం ప్రస్తుతంమీద పట్టిన పంతం 
విష్ణ్లవాల మూలకారణ ఉదంథం. 

- కుందుర్తి, తెలంగాణ 
భార్య అనుకూలవతి అయితే సుఖి అగును, 


లేకుంటే వేదాంతి అగును 
- సామెత 


మావాడు దెబ్బలకోరుస్తాడు అంటే విడిపించే 
దిక్కులేక. 
ల సామెత 


శోకానికి హేతువు పైకం 
పైకానికి ఆనట మైకం 

- రమణారెడ్డి, ధమ్మఘోష 
ఆస్తి, అధికారం ఈ రెండూ హత్యలకు కారణాలు. 
- రంగాచార్భ, జనవదం 
ప్రత్యక్షంగా జరిగే ఏ మార్చునైనా సహించి 
మనసు సరిపెట్టుకోవచ్చు కాని పరోక్షంగా 
జరిగే మార్పులు గురించి మనసు సమాధానప 
రచుకోవటం చాలా కష్టం. అందుచేతనే మరో 
దేశంలో జరిగే విష్లవాలూ, మరో వర్గంవాళ్ళు 
చేసే విష్లవాలూ మనని ఆందోళన పెడతై. 

- కొడవటిగంటి అట్టడుగు 
భార్యాభర్తలు అనే పొజెసివ్‌ రిలేషన్‌షిప్‌ అనేదే 
లేకపోతే వ్యభిచారమే ఉండదు. తప్పి 


చరించడం ఉండదు. 
- కవనళర్థ, తూడ్డు-వడమర 
కొరుబొక 
ఈ లోకంలో అన్నింటికంటే కారుచౌకగా 
ఉన్నది రచనలూ, రచయిత. 
= నరస్వతీదేవి, మననులోని ఇజం 
శార్గొనా 
అవి ఆఫీసులు కావు, సన్మార్గులను దుర్శార్లు 
లుగా మార్చే కార్భానాలు. 
- సూర్యారావు, శ్రీమతులు-శ్రీయతులు 
కొర్తీకం 
కార్తీకం రానీ, కమ్మలూ, కడియాలూ చేయిస్తా 
నన్నాడట వైద్యుడు. 
కార్యకొరణ నంబంధం 
నిర్మలంగా వున్న నీటిలో రాయివేస్తే నీరంతా 
కదులుతుంది. ఊరిలో ఒక్క ఇల్లంటుకుంటే 
చాలు, ఆ ఊరు ఊరంతా అంటుకుంటుంది, 
ఏదో ఒకరూపంగా. 


- సామెత 


- విశ్వం, ఊరంటువంది 
కాంపౌండరు ఇంజక్షనిస్తాడు. డబ్బు డాక్టరు 
తీసుకుంటాడు. 

“నిరుద్యోగి, కార్యాలయబేతాళవిక్రమార్భీ యము 
కవ్వమాడిన కడుపునిండును 

కదురు తిరిగిన కనకవర్షము 

కర్రు నడచిన, కరువు తీరును. 

- రైతుభజునావళి 
నృపుడు రాష్ట్ర రూపమునకు నెపుడు కన్ను 
అంగమేది నొచ్చినను, నయనమె యేడ్చు 
నృపుండు రాష్ట్ర రూపమునకు నెపుడు నోరు 
అంగ మెది సుఖించినను నాస్యమ్మె నవ్వు. 

- వర్షదాచార్యులు, వైశాలిని 
కొర్యజ్ఞుడు 
మొదలం గార్యజ్ఞుం డగువాండు మూఢునందుం 
జెలంగి సామప్రయోగంబు సేయవలయు. 
- దూబగుంట, వంచతంత్రము 
కొర్యవాది 
కార్యంబున నార్యులు నిజప్రయోజనంబు నెణీం 
గింతుడగాని మాటలం బ్రకటింపరు. . 
- శ్రీనాధుడు, శృంగారనైషధము 


81 


కార్యసాధన 

ఎన్నడును మొట్టమొదట నొక ఘనకార్యమును 
నిర్వహింపం దలపెట్టినవా రధిక కష్టపడక 
తీరదు. కష్టపడక లోకములో నేకార్యమునందును 
ఫలమే లేదు. కు దిగక దూరము 
నుండి చూచువారి కన్నియు కష్టములుగానే 
తోచును. నిజముగా కార్యమునకు బూనుకొన్న 
వారి కనుకొన్నన్ని కష్టము లగపడవు. 

- కందుకూరి, దేశాభివృద్ధి సాధనము 
నోటితో నూజు నీతులను చెప్పుటకన్న చేతితో 
నొక్క కార్యము చేసి చూపినయెడల, అది 
యెంతో ప్రయోజనకరముగా నుండి పలువు 
రను మంచి మార్గమున నడిపించును. 

- కందుకూరి, సత్యవతీచరిత్రము 
నేర్పు పాటించి కార్యంబు దీర్వవలయు. 
ర్చ జ్‌ తిక్కన, కు 
కార్యనిద్ధి 
తనియం బండకుండ మును గోసికొనం జవి 
చేటెకాదు విత్తుచేటుం గలుగుం 
బక్వమైనం గొనిన ఫల మించుం జెడదు బీ 
జంబు కార్యసిద్ధి చందమిట్లు 

- తిక్కన్న ఉద్యోగపర్భము 

క్రిందు మీందెజింగి కృతకార్యుండగువాండు 
సేయు కార్యమెల్ల సిద్ధిబొందు. 

- సింగన, కామందకము 
మాలకరి పుష్పములు గోయు మాడ్కిందేంటి 
పువ్వుం దేనియం గొనియెడు పోల్కి నెదురు 
గందకుండంగం గొనునది కార్యఫలము 
బొగ్గులకుంబోలె మొదలంటం బొడువంజనదు. 

- తిక్కన, ఉద్యోగపర్వము 
ఒక కార్యం నిర్వహించవలసి వస్తే సామదాన 
భేదదండోపాయాలు సమయానుకూలంగా 
ప్రయోగించవచ్చు. సామోపాయం అన్నిటికంటే 
మంచిదీ, సాధారణంగా మందలించవలసిం 
దీని. అయినా కార్యాలు కొన్ని దానివల్ల చక్క 
బడవు. అందువల్ల కార్యభంగమూ కావచ్చును. 
తక్కిన ఉపాయాలు దోషాలనడానికి వీలులేదు. 
ఉపేక్ష అనే పంచమోపాయం ఒకప్పుడు వాట 
న్నిటికంటె యెక్కువ పనిచేస్తుంది. 

- ఉన్నవ, మాలపల్లి 


కాలం 

కొలక్రేవం 
మనిషికి కాలక్షేపం లేకపోతే లేని జబ్బులు 
వస్తాయి. ఉన్నవి ఎక్కువవుతాయి 

- సరస్వతీదేవి. ఈ బీకటివీడదేమి? 
సాధారణంగా ఒకరిని గురించి చెడుగా మాట్లా 
డుకోవటమే నిజమైన కాలక్షేపం. ఇతరులను 
మెచ్చుపంటూ మాట్లాడుకోవటం భజనలాగా 
ఉండి బోరు కొడుతుంది. 

- కొడవటిగంటి, అనుభవం 
భార్యా భర్తలమధ్య అడపా దడపా కలహం 
రాకపోతే యిక కాలక్షేపం జరగదు 

= సూర్యారావు, ఒకగంట సంసారం 
కొలజ్ఞానం 
నిజంగా ఎక్కడికయినా సరియైన సమయానికి 
వెళ్లటమనేది సంస్కృతికీ సభ్యత్వానికీ సంబం 
ధించిన ఒక కళ. 

- సరస్వతీదేవి, మహోన్నతుడు 

కొలం 
ఏపని చేయడానికైనా సమయాలున్నాయి. ఆ 
సమయాలు పాటిస్తే జీవితం ఎంతో అద్భు 


తంగా ఉన్నట్లనిపిస్తుంది. _ 
- వురాణం, ఐ లైకిట్‌ 

హాస్యానికి వేళా పాణ ఉండాలి. 

= గురజాడ, కన్యావల్బుం 
ఏ పనైనా టైముకి ముందే చేసుంచుకోవాలి, 
లేకపోతే టైముకైనా చేసుకోవాలి. మనిషిని బతి 
కించాలంటే వాడు చావకముందే వాణ్ణి బతికిం 
చాలి. వాణ్ణి చంపాలంటే వాడు చావకముందే 
వాజ్జి మనం చంపాలి. 

- రావిశాస్త్రి గోవులొన్తున్నాయి జాగ్రత్త 
అసలు మందులసాపంటే ముండల కంపెనీ 
లాగే ఇరవైనాలుగ్గంటలూ తెరిసుండాల. ఎంచే 
తంటే సాపుకీ, సరసానికీ టైమంటూ నేదు. 

- రావిశాస్ట్రీ రత్తాలు-రాంబాబు 
ఒక సరవిని 
దమి యుండ దెల్లసమయములందున్‌ 
- సూరన, ప్రభావతీ వ్రద్యుమ్నము 
కాలం ధనవంతులకు తొత్తు 
ఆపదల్లోనే అస్తమానం దానికి పొత్తు 
- కుందుర్తి ఆశ 
కాలంతోపాటు మారని మనిషి మసైపోతాడు. 
- కొంతారావు, వంశధార 


౪2 


కాలం 


కాలం 


రాయంగ రాయంం బుట్టిన వేడి, తోమం 
గోమంగం బుట్టిన శుద్ధి యెంతకాల ముండును? 
- పానుగంటి, చూడామణి 
కాలం మనకోసం అడుగువెనక్కు జరగదుకదా. 
- పురాణం, అమ్మకడువు చల్లగా... 

కాలము నిర్మొగమాటి. 

- నరస్వతీదేవి. వేమూరివారి కోడలు 
కాలానికొక్కటే పని. అది రావడం, వచ్చి వెళ్లి 
పోవడమున్ను 

- సుబ్రహ్మణ్యశాస్త్రి. కన్యాకాలేయత్నా ద్వరితా 
చావాలన్నా చంపాలన్నా అరక్షణంలో సగం 
చాలు. 

- రావిశాస్త్రీ, నిజం 
కాలం మన ఆశల ప్రశ్నలకి జవాబు 
కాలం మన ఆశయాలకి పెద్ద సవాలు. 
- ఆరుద్ర, ఆవాహన 
ఏండ్లు గడిస్తే దయ్యం దేవుడౌతాడీ లోకంలో 
- జంగయ్య, జాతర 
కాలం చాలా చిత్రమయింది. కొలతకు లోబ 
డింది. కోర్కెలకు పైబడింది. ముహూర్తాలకు 
కట్టబడింది. అయితే ఆగమంటేమాత్రం 
ఆగదు 
- వులికంట్కి చిరునవ్వు వేల 
తరలిన ప్రతిఒక్క పొద్దు 
మరణానికి మైలురాయి 
ప్రంగుతున్న ప్రతి పొద్దూ 
క్రూర విధికి సరిహద్దు 

- ఆరుద్ర, సాగరసంగమం - వీరతెలంగాణ 
కాలం అద్దంలాంటిది 
అంధయుగమైనా స్వర్ణయుగమైనా 
అది మన ప్రతిబింబం. 

- తిలక్‌, శిఖరారోహణ 
కాలము సందేహాలు తీర్చుతుంది. 

- దీక్షితులు, దసరాదిబ్బు 
జాలిగల కాలమిల- తరిగినది విణిగినది. 
చీడపడి మాడినది, చిగురు లెటు పట్ట విక 

- వేదాంతళవి, తెనుపతల్లి 
రాత్రింబవళ్ల రాళ్లమీద 
కాలం జీవితాన్ని వుతికి 
రక్తం పిండుతుంది. 

- సౌభాగ్య సింహావలోకనం 
గతమంతా తడిసె రక్తమున 


కాకుంటే కన్నీళులతో. a 
- శ్రీశ్రీ, దేశరత్రలు 
కాలము విచిత్రము దుస్తర మెట్టివారికిన్‌. 

- పోతన, భాగవతము 
కాలం మారనిదే మనం మారము. మనము 
మారనిదే కాలం మారదు. ఈ రెండింటికీ 
భేదం లేదు. కాలం మారిపోయి మనం మార 
కుండా ఉండటం ఎంత అబద్ధమో, మనం 
మారిపోయి కాలం మారకుండా ఉండటం 


అంత అసంభవం. 

- తావీ, కొత్తపాళీ 
మనం కాలాన్ని కొలవగలిగింది మార్పులోనూ, 
నూతనానుభవాలతోనూ మాత్రమే. 

- కొడవటిగంటి, విశ్వ 
గతం గడిచిపోయిందని ఏలా ఈ అనుతాపం? 
కాలం నర్తకి, బహుశా మారుస్తున్నది రూపం. 

- అబ్బూరి నన్నుతులు 
కళత్రనష్టమైనప్పుడు ముసలివాడు తప్పక 
పడుచువాడగును. మరియు సర్కారులో ఉద్యో 
గము కావలసి వచ్చినప్పుడు పెద్దవాడు చిన్న 


వాడగును. 

- చిలకమర్తి, నవ్వులగని 
అయితే అనాకారము, అనంతమూ, నిర్జీవమూ 
అయిన ఈ కాలానికి ఒక గుణం ఉంది. తన 
అధికారంలో ఉన్నవాణ్ణి ఎంత అథఃపాతాళానిక 
జణిచేస్తుందో అంతగానూ తన్ను శాసిస్తున్నవాడికి 
బానిస అయిపోతుంది. 
శబ్దరూపమున్‌ కాలాన్ని అక్షరాలలోకి అనువ 
దించి, స్థలంలో బంధిస్తున్నాము. అయితే కాలా 
నికి వెలుపల స్టలంగాని, స్థలానికి వెలుపల 


కాలంగాని లేవు. వ శ్రీశ్రీ, అనంతం 
గతం నిన్నటి ప్రస్తుతం కావచ్చు 
అయినా మనకు అప్రస్తుతం 
కాలం మారేవిలువలను 
సరికొత్తగా సృష్టించే యంత్రం 
- కుందుర్తి, తెలంగాణ 

ఇది కలిగినోడి కాలం: ఆడిక్కాలం ఎల్లా ఎల్లా 
ఉంది. ఎల్లినంతకాలం ఎల్తది. ఆయెనక బోర్ల 
పడి సస్తది. 

- రావిశాస్త్రి రత్తాలు-రాంబాబు 


కాలం 


కీడు 


కాలప్రభావాన్నిబట్టి మంచిగాని చెడ్డగానీ అను 
భవించటమే అలవాటు చేసుకోవాలి 
- రంగనాయకమ్మ, పేకమేడలు 
దిక్కుమాలినకాలం, ఆడదెవరో మగాడెవరో 
తెలుసుకోడానికి వీల్లేకుండా ఉంది 
- నూర్యారావు, ప్రీలవ ప్రత్యేకం 
వర్తమానం తప్పు భావికాలం భవిష్యత్తు ఉండ 
కూడదు మనిషికి ఆ రెండూ వర్తమానాన్ని 
నిరంతరం హత్య చేస్తుంటాయి భావికాలం తీర్చు 
చెబుతుంది. భవిష్యత్తు శీక్షిస్తుంది. ఆ రెంటిని 
గురించి చింతించి, కృశించి, శల్యమై, మనిషి వర్త 
మానంలో ఆత్మహత్య చేసువరిటాడు 
- బుచ్చిబాబు, చివరవ మిగిలేది 
కాలం పరిణామకారి 
కాలం పరివర్తనశీలి 
సృజనశక్తీ కాలం 
నాశనగతి కాలం 
- రంగారావు, ముక్తకాలు 
విహంగంవలె 
కొడుతూ సాగుతుంది. 
- సుప్రసన్న, మూడుగీతాలు 
గతం నేర్చింది మిధ్య 
భవిష్యత్తు కనపడటం సున్న. 

- మహేవ్స్‌ బ్రతువబాట 
కాలం చెరసాలలో ప్రతివాడూ 
బందీఅయిన అస్వతంత్రుడు. 

- వేర్వారం, మవామ్మారి 
కాలాన్ని మనం చేసే పనులు ఆపలేవు. మనం 
చేసే పనులు, చెయ్యగల పనులు కాలం నిర్ణ 
యించగలదు. 

- లకీ నరసింహశాస్త్రి, మిధ్యబ్రుతుకులు 
మరిపించగల శక్తి మురిపించగల శక్తీ ఒక్క 
కాలానికే ఉంది. 

- వసుబాబు, ఆద్యంతాలూ-ఆంతర్యాలు 
కొనలనీంది 
మనిషికి కావల్సింది అభిమానించే మనసే కాని 
ఆకర్షించే అందంకాదు. 
“ రామచంద్రమూర్తి, ప్రియబాంధవి 


ఒక అమర్త 
కాలం పల్ల 


కొవ్యం 
చెవికి తీయము చిలుకు శబ్దము 
కంటి కింపగు కాంత కల్పన 


కలిసి హృత్కోశమును తడిపే 
'తొలకరింపులె కావ్యముల్డ్‌ ప్రోలు. శ్రీర్యూక 
పచ్చి పాడియావువంటిది కావ్యంబు 
లేంగం గుడిపి చేపు రాంగ దువ్వి 
పిదుక నమృతమిచ్చు పొదుగు గ్రుద్దితివేని 
కాలు విసరు జున్నుపాలు రావు. 
- రాయప్రోలు, తెలుగుబంతి 
నరన్‌ వ్యాకరణజ్ఞు. దండ్రియనుచున్‌ 
దర్కజ్ఞనిన్‌ బ్రాతయం 
చును మీమాంసకునిన్‌ నపుంసకుండటంచున్‌ 
వీడి, దూరంబునం 
గని యస్పృశ్యునింబోలె ఛాందసుని, వేడ్కం 
గావ్యలీలారస 
జ్ఞ నిజేచ్చ్ళం గవితావధూమణి వరించున్‌ 
భావగర్భంబునన్‌ 
- వెద్దన సోమయాజి ముకుంద విలాసము 
కొష్టవాదం 
కాష్ట్రవాదంవల్ల కార్యం లేదు. 
- గురజాడ, కొండుభట్టీయము 
కీరస్తానం 
యే సమాజమైనా యెవణ్నో మన దేవుజ్ణే పట్ట 
కుని కిరస్తానంలో కలియకుండా ఉంటేచాలు. 
- గురజాడ, కొండుభట్టేయము 
మీరు కిరస్తానమని ఒహరు చెప్పగా విన్నానే! 
- గురజాడ, కన్యాశుల్బుం 
కీరీటీ 


నా పేరు కిరీటియే? నినదభీషణ శంఖము 
దేవదత్తమే? 


కీడు 
ఇంటికి ముసలి కీడు, ఏటికి మొసలి కీడు. 

- సామెత 
కాలముగాని యప్పుం డుపకారముం జేసినం 
గీడె కల్గెడిన్‌. 


- తిక్టన, విరాటవర్వము 


= బలిజోవల్లి, బుద్ధిమతీ విలానము 
అంతిపురము చుట్టరికం 

బెంతయుం గీ డంతకంటె నెగ్గు తదీయో 
పాంతచర కుబ్బవామన 

కాంతాదులతోడి పొందుకలిమి. 

తిక్టున, విరాటవర్వము 


కకక చస ప ప RAE 


84 


కీడు ంతయు 


మనమెంత జాగ్రత్త పడినను, ఎంత దూర 
దృష్టితోం బనిచేసినను, మూడందలంచుకొన్న 
క్రీడులు రాకుండ ఆపలేము. 
- చిలకమర్తి, నుధాశరబ్బంద్రము 
తాను బ్రబలుండయినను 
బెనయువ కీడుకాక మేలగునే? 
- తిక్టున ఉద్యోగపర్వము 
క్రీడులో మేలు మా కొనంగూడె నిందు. 
= బిలకమర్తి, గయోపాఖ్యానము 
అగు దేశకాల బలయుత 
ముగం జేసిన పో రనర్ధములు మోటకులై 
తెగం బాణీ తమ్ము నెదిరిని 
వగవక తొడరుటరాలం గీడు వర్తిల్లుం దుదిన్‌ 
" - తిక్కన, విరాటవర్గుము 
క్తి 
కజంగినను గాని పసిండికిం గాంతిరాదు 
దటచినను గాని పాలం జేకురదు వెన్న 
యొబచినను గాని మణికైన నొజపు రాదు 
ఇడుమలనుగాని నరున కేర్చడదు కీర్తి. 

- బలిజేపల్లి సత్తహరిళృంద్రీయము 
ఎల్లకడలను జూపించు నెత్తుగలుగు 
దివ్యకీర్తియ యగుం జుమ్ము దేవళమ్ము. 

= వీచ్చీ + కీర్తిదేవాలయము 
మనిషికి ఉన్న కీర్తికాంక్ష దేముడికికూడా ఉండ 


దేమో! 
- గంగాధరరావు, లంబాడోళ్లరాందాను 


పరకొంత లెదురైన తలవంచుకుపోవునతడు 
కీర్తికాంతను గ్రుచ్చి కౌగిలించుకొనును. 

- సూర్యారావు, నీలితెరలు 
అందరం కలిసికట్టుగా వుండి ఒకళ్లకొకళ్ళు 
సన్మానాలు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే 
అందరికీ కీర్తి వస్తుంది. ఐకమత్యం లేకుండా 
విడిపోతే ఎవరికీ కీర్తి రాదు. 

- పార్థసారథి, సాహిత్య హీంసావలోకనం 
కీర్తికాములు అమరజీవులు. అమరజీవులకు 
మానవావసరాలైన ఆహారం, వస్త్రం, ఆస్తీ వంటి 
వాటిపట్ల గురిగాని, లక్ష్యంగాని ఉండదు. 

- కాళీపట్నం, కీర్తికాములు 
మహానుభావులని పేరు పడయుటకయి కొంద 
జాత్మహత్యకయిన సాహసింతురు గదా! 


కీర్తి 


క్రీర్తికేమి? దానిని కొనుటకై ముందుగా ధనము 
సంపాదించిన యెడల తరువాత నిముష 
ములో కావలసినంత కీర్తిని కొనవచ్చును. 

- కందుకూరి, రాజుశేఖరబరిత్రము 
అపకీర్తియు సత్కీర్తియు 
నుపమింపంగ నొక్కర్లూప 

- జగకవి, చంద్రరేఖావిలావము 

జవ్వనంబులు చంచలంబులు. బలంబులస్టిరం 
బులు. ఇంతయుం గలిగినప్పుడె జైలోక్యవర్తిని 
మైన కీర్తి నార్జింపవలయుంగాని వ్యర్ధ్థంబుగా 


'బ్రదుకం జనదు. 
- నముఖం, జైమినిభారతము 


అనయము వినయము నయమును 
దనసొమ్ముగ మెలంగు కీర్తిధనుం డెచ్చటి కే 
గిన నిష్టార్థముం జేకొను 

- కంకంటి, ఉత్తరరామాయణము 
కీర్తికి బ్రతుకంటే రోత. 

- కుందుర్తి, న్వేచ్చ్బాగీతి నామార్గం 
చుక్కలవలె కర్పూరపు 
ముక్కలవలె నీదుకీర్తి ముల్లోకములన్‌ 

పిక్కటిల్లె 
కిక్కిరిసి పిక్కటిల్లైను _ పు 
మానవంతునకుం బ్రాణముకన్న సత్కీర్తి ప్రియము 
= బిలకమర్తి, కడ్పూరమంజరి 

కీర్తి అనేది అన్ని వస్తువులకంటే లాభంలేని 
వస్తువు. కాని దానికోసమే మానవులు తమ 
సర్వాన్నీ కోల్పోవటానికి సిద్ధపడతారు. 

- నంజీవదేబ్‌, రూపారూపాలు 
ప్రతి వ్యక్తీ కీర్తికి బానిసే. 

- సంజీవదేవ్‌, రూపారూపాలు 
కీర్తి సంపాయించటం రెండు రకాలు. మొదటి 
రకం స్వతహాగా ప్రతిభ ఉండటంవల్ల 
వొస్తుంది. ఇక రెండోరకం చుట్టుపక్కల 
వాళ్ళను అణగధ్రొక్కి వాళ్ళను అల్బుల్ని చేసి 
తాము ఘనులవటం. 

- ధనికొండు పవిత్రులు 
(ప్రపంచంలో ప్రతి రచయితకీ, డబ్బా అవసరం. 
అది ఎప్పుడూ మోగుతూ వుండాలి. కొట్టేవాడు 
లేకపోతే కొట్టుకోవాలి. ఆ మోతనే 'కీర్తి' 
అంటారు. సంస్కృతంలో డబ్బా ఎంత గట్టిగా 
మోగితే అంత కీర్తి వున్నట్టు లెజ్జ. 


- కందుకూరి, స్వీయ చరిత్రము - పార్థసారధి, విశ్వరూప సందర్భనం 


85 


కుకవి 


కురూపి 


కుతవి 
లజ్జ గల్లిన పూర్వకాలమ్మునందు 
కోటికొక్కండు గల్గెంబో! కుకవి; నేంటి 
కాలమం దేమి కర్మమో కవులు నూటం 
డొంబదులు కుపదమ్మునం దూంగుచుంద్రు. 

- తివేం, పాణిగ్భహీత 
కుక్క 
కుక్క జీవితానికి మంచిరోజులు వచ్చినా అవి 
శాశ్వతంకావు. చెడ్డ రోజులు వస్తేమటుకు అవి 


మారటం బహుకష్టం. 
బహుకష్టం. అట్ల కక్కు 
కొలంది యెజుంగ నేర కలకుక్కలు చుక్కలం 
జూచి కూయవే. 
= బాటువు 


కుక్కలు మొటీగిన జంగము పరపతి పోవునా? 
= బుచ్చిబాబు, చివరవ మిగిలేది 


కుక్కకు పనీలేదు తీరుబడీలేదు. న్యా 


గడ్డికుప్పదగ్గర కుక్చేంసేస్తాది? గడ్డితినదు, తిన 
నియ్యదు. 


- కాంతారావు, దగావడిన తమ్ముడు 
ఒక యజమాని తన కుక్కను అర్ధంచేసుకునే 
దానికన్న ఆ కుక్కే తన యజమానిని బాగా 
అర్ధంచేసుకుంటుంది. 

= కొడవటిగంటి, అమోఘవబనం 
ప్రపంచంలో బెల్లం తినని కుక్కలేదు. 

- బిరంజీవి, బోలోస్వ్తతంత్ర భారళ్‌కీ శ్రా 
కుడితెడిలే చేతుల్నాకే సొమ్ములూ ఉంటాయి. 
కూడెడితే కరిసే కుక్కలూ వుంటాయి. - 

= రావిశాస్త్రి గోవులొస్తున్నాయి జాగ్రత్త! 
జంగులు జల్లులు గల్లిన 
సింగారపు టూరగుక్క సింగం బగునా? 

+ రామళమ్ణుడు, చాటువు 
ముద్దుచేసినం గుక్క మూతి నాకు, 

= వేంకటరాయకని, వేణుగోపాలశతకము 


కూర్చుంటే కుక్కయినా కరవదు. 


- నొమెత 
పక్కను తెచ్చి అందలంలో కూర్చోబెడితే కుచ్చు 
లన్నీ తెగగొరికిందట. 

- సామెత 


కరిచేకుక్క మొరగదు, మొరిగేకుక్క కరవదు. 
- సామెత 

ఏరు ఎంత పారినా కుక్కకు కతుకు నీళ్లే 
= సామెత 


బానిసత్వమే స్వాతంత్ర్యమనుకునే ఈ కుక్కలు 
యజమానికన్నా ఎక్కువ ప్రమాదకరమైనవి. 
- సూర్యప్రకాశ్‌, వుళ్ళలున్నాయి జాగ్రత్త! 
కుక్కమూతి నీందె 
చెట్టు చెడేకాలానికి కుక్కమూతి పిందెలు వుడతై. 
- వేదాంతకవి, తెనుంగుతల్లి 
మంచికులమునం బాపి జనించెనేని 
వా౭డె చెడుంగాని చెడుటెట్లు వంశమెల్ల? 
చెట్టునకు నొక్క చెడుకాయ పుట్టెనేని 
నదియ చెడుంగాని చెట్టు పాడగుటయెట్లు? 
- కాళ్ళకూరి, చిత్రాభ్యుదయము 
చెట్టు చెడుకాలానికి కుక్కమూతి పిందెలు. 
- చిరంజీవి, బోలో స్వతంత్ర భారత్‌ కీ జై 
కుదరనిది 
ఏదైనా అంతే. గోదాలోకి దిగి మెడ కాడికిందికి 


దించనంటే కుదరదు. 

- చిరంజీవి, బోలో స్వతంత్ర భారత్‌ కీ జై 
ఆడదాన్లోనూ కమ్యూనిజంతోనూ  కితకితలా 
టలు కుదరవు, 


- రావిశాస్త్రీ రత్తాలు-రాంబాబు 
తువుత్రుడు 
కులవిభ్రంశకు, లెందు ముండలముటాకోరుల్‌ 
స్వకర్శస్థతుల్‌ 
దెలియంజాలని మాజుబాసమొరకుల్‌ 
దీపించుచున్నారు పు 
తులు కాల తిలుట్టి యిట్టి వెడంగుం 
దోకమ్ముతో మి? వీ 
రలు సేవల్‌ పొనరింతురో? మజీ 
గయాఢ్రొద్ధమ్ములన్‌ జేతురో? 

- తివేం., పొణిగ్భహీల 

కుమ్మరావం 


-..కమ్మరావమున రాగిముంత లెజుంగంగలవె? 
- నాభన సోమన, ఉత్తరహరినంశము 

కుమ్ములాట 

ఆవులు ఆవులు కుమ్ములాడితే మధ్య లేగలకాళ్లు 

స - సామెత 

కుఠూవీ 

కురూపి ఏమి చేస్తున్నాడంటే, సరూపాలన్నీ 


లెక్క పెడుతున్నాడు. షా 


క యు 


88 


కురూపి 


అందవికారి అయిన పెళ్లానికి ఆరోగ్యం, అణ 
కువ, మొగుడంటే వెర్రివ్యామోహం. 


= వాస్కో 


ఊహోఊోర్చళ్‌ 
క్యురతనం 
కుర్రవాళ్ళ బుద్ధి కొన్ని హృదయానికి సంబంధిం 
చిన విషయాల్లో మహాచురుగ్గా పనిచేస్తుంది. 
- పాప, పంచవటీ దహనం 
కులతత్వం 
బానిసవర్గం తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవ 
టానికి చేసే ప్రయత్నం కులతత్వం. 
- గోపీచంద్‌, కలతత్పం-జాతీయవాదం 
కులం 
మా కులానికి అంతా బావలే. 
= గురజాడ 
జ్ఞానం, నీతి ప్రధానంగాని, జాతిలో 
= గురజాడ, 
మంచిచెడ్డలు మనుజులందున 
యెంచి చూడగ, రెండె కులములు, 
మంచియన్నది మాలయైతే 
మాలనే అగుదున్‌. 
= గురజాడ, లవణరాజుకల 


కులములేదట, ఒక్కవేటున 
పసరముల హింసించు వారికి; 
కులము కలదట నరుల చెడి 
క్రూరకర్ములకున్‌. /. 

= గురజాడ, లవణరాజు కల 
మాల మాలగాండు మహిమీంద నే ప్రొద్దు 
మాట తిరుగువాండె మాలగాక 
వాని మాలయన్న వాండెపో పెనుమాల 


కన్యాశుల్కం 
యేంవుంది? 
శన్యాతల్ళం 


బాపలన్న దొడ్డ పరువునం జాతురు 
కాని పనులు సేయ హీనులండ్రు 
కులము లెక్కయేమి గుణము ప్రధానంబు 

- వేమన 
కన్నె వరుండు చేరి కదియంగ నొక్కప్పు 
డుచ్చయందు పిండ ముద్భవించు 
హెచ్చుకులజుండెవడు హీనుం డెవండురా? 

- వేమన 
శాఖాభిమానాలనేవి నిన్న నేండు పుట్టినట్టు 
తోంచదు. అనాదిగా వున్నట్టే తేలుతుంది. కాని 
వైద్యవిషయంలోనున్నూ కోర్టు, విషయంలో 


శ 


కులం 
నున్నూ దీన్ని పాటిస్తూన్నట్టు కనపడదు. 

- చెళ్ళపీళ్లు కధలు-గాధలు 
కళలు మోహించు టొక కులీనులన కాదు. 
కులము లేదన్న వానినింగూడ వలచు. 

- జావువా, ముంటాజమహలు 
మాలనూలని ఈసడించినా అది లేకపోతే జర 


గదుగా? 

= చలం మ్యూజింగ్స్‌ 
కులం వొదిలేశానన్న వాణ్ణిచూస్తే, కులహీన 
త్వంతో బాధపడేవాళ్లకే చాలా కోపం- కులంలో 
అధికుల మనుకునే వాళ్లమీది కోపంవల్ల, వాళ్ళు 
కులాలు వౌొదులుకుంటే సంతోషంరాదు. 
కులంలో వుండి ఆ కులానికి చెందడంవల్ల 
వాళ్ళు బాధలు పడితేగాని కసితీరదు. 
ఏ కులమైతే నేమిటి అనుకూలమైతే! 

- కొచ్చెర్లకోట, ఓన్లీడాటర్‌ 
గతం నీకు చూపించేదారి 
బ్రతుకుమీద కులం గుర్రాల సవారీ! 

- కుందుర్తి, న్యాయదాన 
తక్కువ కులాల వాళ్ళకుండే సహజమైన 
(ప్రేమలు కూడా పైకలాల వాళ్ళకుండవేమో! 

- కొడవటిగంటి, నీకేంకావాలి 
కులము చేతంబట్టి గుంపించనేటికి 
పాదు ఉన్నచోట ప్రబలు విత్తు 
ఏటి కుల మదింక ఎక్కడి ద్విజడయా 


మాలవాని నేల మణీమజణీ నిందింప 
నొడలనున్న మాంస మొకటిగాదె? 


నడిచే ప్రతిమనిషీ కులం వాసనకొడతాడు. 

- సౌభాగ్య, సింహావలోకనం 
కుల భేదములను రక్షించే కంచె గోడలు భోజన 
ప్రతిభోజన నిషేధములే. 

- ఉన్నవ, నాయకురాలు 
మాటవరుస కొక్కమత మందుమే కాని 

- జామవా, 
కుల విద్వేషము కుష్టదోషమయి 
ప్రాకున్‌ సంఘ కాయంబు 

- రాయప్రోలు, పావమ్‌ 
కుల విభేదము - మత విరోధము 


కులం 


పొటమరించెను స్పోటకము వలె 
- రాయప్రోలు, ఫాల్లుణి 
రాష్ట్రరాష్ట్ర దురాక్రమణలన్‌ 
మతమతాంతరమత్సరములన్‌ 
ప్రేమ మయమగు విశ్వమానవ 
గర్భమే గాయాలు పజ 
- రాయప్రోలు, భద్రయాత్ర 
జాతి విద్వేషాలు షం చెలగ 
లొ కలిసేరు జనులు 
స్ట్‌ రాయప్రోలు, ఏమేమొ పాడేవు 
వర్ణ విద్వేషాలు వన్యమృగ తత్వాలు 
- మల్లారెడ్డి ఎన్నా 
కులవ్యవస్థకు ఆర్థికమయిన పట్టు ఎన్న. 
పోయింది. సామాజికమయిన పట్టుకూడా అంత 
రించినట్లే ఇంక రాజకీయపు పట్టుకాస్త ఉంది. 
- మహీధర న్వయంవరణం 
కులనిద్య 
బలు విద్యలెన్ని నేర్చిన 
కులవిద్యకు సాటిరావు 
- గువ్వలబెన్న శతకము 
కూడనిది 
నవ్వేకవిని, ఏడ్చే కార్టూనిస్టుని నమ్మకూడదు. 
- శ్రీరమణ, న్యూనుడి 
అనువుగాని చోట నధికుల మనరాదు 
కొంచె ముండు టెల్లం గొదవకాదు 
కొండ యద్దమందుం గొంచెమై యుండదా? 
- వేమన 
కూనిరాగం 
కూనిరాగం తీయలేని మొగాడూ, కుడుములొం 
డలేని ఆడదీ వుండరు. 
- బెళ్ళపీళ్ల కధలు-గాభలు 
కూరలమార్కెట్‌ 
కూరల మార్కెట్లో కూనమ్మ వంకాయల వెల 
పెంచితే లోకం కొంప కూలుతుందనటంలో 
అతిశయోక్తి లేదేమో. 
= బుచ్చిబాబు, మధురతరంగం 
కూరిమి 
రోళ్లారోంకండ్లం బాడిన 
కూరుము లిపు డెంత దాంచుకొన్న నడంగునే? 
- పింగళి ప్రభావతీ ప్రద్యుమ్నుము 
కూలీ 
పనివాడికి కడుపునిండే కూలి యివ్వంది పని 


కృతజ్ఞత 
చేయలేరని యజమానులు యెపుడు గ్రహి 
స్తారో. స్వలాభాన్నిబట్టి చూచినా కూలి తగ్గిం 
చడం చివరకు యజమానులకు కూడా నష్షమే. 
- ఉన్నవ, మాలవల్లి 
నీవు శ్రీరంగనీతులు యిన్ని చెబుతావుగానీ కూలి 
వాడికి కడుపునిండా అన్నముంటే పనిచేస్తాడ 
టోయ్‌? వొకపక్క కాస్త కాలుతుంటే పనికోసం 
దేవులాడుతొడుగాని కడుపునిండితే పని హట్టే 
- ఉన్నవ మాలపల్లి 
వ్యవసాయానికి కూలీ ముఖ్యముగాని మీరు 
చెప్పే భూస్వామిగాడు. 
పే! ఉన్నవ, మాలపల్లి 
కూలి. 
దంచినమ్మకు బొక్కిం లి పపం 
కూలోడు కూడబెడితే మేడగడతాడన్నది 
ఎన్నడూ జరగని పని. 
జ్‌ - కాళీపట్నం, నో రూమ్‌ 
బస్తీ సమ్మెలు నిల్చేదాకా నమ్మకం లేదు. కూలీ 
లకు నీతి తక్కువ. పొట్టాత్రాన లోబడుతారు. 
- ఉన్నవ, మాలవళ్లి 
ఇప్పటివాళ్ళకు నవుకర్లను తిన్నగా వుంచుకుని 
వాళ్ళచేత pr అన నేను 
పక్క నౌకరును వుంచుకుంటే ముందుగానే రెండు 
పనులవ అక్కరకు వచ్చేటట్టు ఆలోచిస్తాను. 
- కందుకూరి, దురాచార దూవణము 
కృతన్నుత 
ఏరుదాటి తెప్ప తగులబెట్టినట్లు. 
కృతమ్నుడు 
కృతఘ్నుని పీనుంగు నైన రోంతపు 
ట్టక కబళింపం గుక్కలు నొడంబడునే? 


= తిక్టున ర్వము 
కృతజ్ఞత కున ఉద్యోగపర్వ: 


అసలూ, వడ్డీ, సవ్యంగా ఇచ్చేస్తే, అదే కృతజ్ఞత! 
- ముద్ధంశెట్టీ, కరిగిన శిల 
సాధారణముగా బీదవాండ్రు మిక్కిలి చిన్నయు 
పకారములకు సైతము కృతజ్ఞులైయుందురు. 
- చిలకమర్తి, సుధాశరబ్భంద్రము 
కృతమెబుంగుట స 
నృతి దానికి సమముసేంత 
త్మృతమున కగ్గలముగ స 
త్మృతి సేయుట యుత్తమంబు కృతబుద్దులకున్‌. 


సామెత 


మణి త 


- నన్నయ, నభావర్పము 


88 


కృతజ్ఞత అనే భావం ఏ చిన్నచోటైనా, ఏ చిన్న 
మేలుతోనైనా ఆరంభం కావచ్చు. 
- రామమోహనరావు, (తిన్యేతుడు 
శృతబుద్ధి 
సత్వరంబునం బరుల కిచ్ళావిఘాత 
మాచరింపరు కృతబుద్ధు లయినవారు. 
- శ్రీనాధుడు, శృంగారనైవధము 
ళృతొద్ధత 
తెలిసికోవలసిన విషయాలెక్కువ పోగుచేస్తానన 
డంకన్న ఒక్క విషయం అనుభవపూర్వకంగా 
తెలుసుకొంటే కృతార్ధత యెక్కువవుతుంది. 
- విశ్వనాధ వోహా హూహూ 
శృషి 
రాజకీయాలు చదరంగాలే కావచ్చు ఆ ఫలితా 
లను అతితేలికగానూ భావించవచ్చు ఒక పరి 
శోధనగానూ తీసుకోవచ్చు. కాని దృష్టి విఫలమై 
ప్పుడు కడుపు తరుక్కుని పోతుంది. 
- నభా బూరగపండు 
నిన్నా నేడుల కృషియే రేపై జన్మించుతుంది. 
- సోమనుందర్‌, నమధర్ధం 
కెరటం 
కెరటం నా ఆదర్శం 
లేచిపడినందుకు కాదు 
పడినా లేచినందుకు 
= భావన్‌, కెరటం నా ఆదర్శం 
కేలండర్‌ 
ప్రళయాలూ పరిహాసాలూ తప్ప కేలండర్‌లో 
కన్నీటి గుర్తులుండవు. 
- నగ్నముని, కొయ్యగుర్రం 
కేను 


ఆస్పత్రిలో ఆయా దగ్గర్నించి 'పెద్దమ్మగారి 
వరకూ అందరికీ స్వంతళేసులుంటాయి. 
రికీ సంబంధించని కేసు బతికితే దేవుడిదీ. 
లేకుంటే యముడిదీ. 

- వెంకటకృష్ణారావ, కదిలేబొమ్మలు 
తీర్పులు సెప్పేవోరుంటున్నకొద్దీ తగవులుంటా 
యండి. 


- బుచ్చిబాబు, ఉత్తమాయిల్లాలు 
రాకరాక బ్రహ్మాండంమీద కేసొచ్చి డాక్టరు వెడు 
తూంటే, 'అవతలవాడు విల్లు రాశాడోలేదో, నీతో 


కొదుకు 


నేనూ వస్తున్నా" అని ఓ లాయరు కూడా 
డాక్టరు వెంటపడ్డాట్ట. 

- భమిడిపాటి, ఆంధ్రాయూనివర్గిటీ వట్టుదలలు 
దిక్కు మొక్కూలేని వాళ్ళమీద చాలా కేసులు 
విరుచుకుపడవై. పాపం అనే వాళ్ళు లేకపోతే 
విరుచుకుపడవూ? పడతై. 

- వేదాంతకవి, తెనుంగతల్లి 
కేసుల్లోనే న్యాయంవుంటే ఈ పోలీసులం 
మేమెందుకు? ఇంతమంది ఈ ప్లీడర్లు అంతా 
ఎందుకు? ఈ కోర్టులన్నీ ఎందువ? 

- ర్మ 
కొట్టేసే కేసుకి సమన్సేమిటీ? వళ ద్వారం 
- యజ్ఞన్నశాస్త్రి వద్దులుసరివాద్దులు 
కొక్సీ రాయి 
కొక్కిరాయి! కొక్కిరాయి! ఎందుకుపుట్టావే అంటే 
చక్కని వాళ్ళని వెక్కిరించడానికి అన్నదట. 


= సామెత 
కొంజా 
చూడండీ, దానిమీద ఎలా కొంజా యెత్తాడో! 
- గురజాడ కన్యాళల్బం 
కొట్టడం 


“రుస్సా"వోడి వోడ నీట్లో మునిగి నడుస్తాది 
గదా, నువ్వు తుపాకీతో యవణ్ణి కొడతావు? 

- గురజాడ కన్యాళుల్చుం 
యే దేవుడు నెత్తి కొట్టమంటే ఆ దేవుడు నెత్తి 


కొడతాను బాబూ! 
= గురజాడ కన్యాశుల్చుం 
కొడుకు 


కలిసొచ్చే రోజుల్లో నడిచొచ్చే కొడుకు పుడతాడు. 
- సామెత 
కులము చెరుపంగ నూర్వురు కొడుకులేల? 
యొకడు చాలండే నీవంటి యుక్కలుండు? 
ఊరకుక్కలు పదివేలు చేరనేల? 
చాలదే వేయకై యొక్క జాగిలంబు? 
= తివేం., పొండవవిజయము 
కుమారుండు నాకెల్లగతుల మారకుండయ్యెన్‌ 
శి.వేం., పొండవప్రవాసము 
కులము వెలయింపం బుట్టిన కొడుకు. కొడుకు 
గాక కులనాశనుండు కొడుకా తలంప? 
- అనంతుడు, భోజరాజీయము 


ణి 


కొదుకు 


కొలత 


సూడుం దీర్చలేని సుతుండు సుతుండె. 

- పోతన భాగవతము 
పనుపక చేయుదు రధికులు 
పనిచిన మధ్యములు పొందుపజతురు తండ్రుల్‌ 
పనిచెప్పి కోరి పనిచిన 
ననిశము మాటాడు పుత్రు లధములు 

- పోతన, భాగవతము 
తనయుండు దల్లిదండ్రులు 
పనిచిన పనిసేయండేని పలు కెడలో జే 
కొనండేని వాడు తనయుం 
డనయుడునే? పితృధనమున కర్పుండగునే? 

- నన్నయ, ఆదిపర్వము 
దైవ మనంగ గురుండు నా ధర్మమనంగ 
నర్ధమనం దలిదండ్రులె యాత్మజునకు. 

- శ్రీనాధుడు, కాశీఖండము 

కి కొడుకే. 
ఢిల్లీకి రాజైనా తల్లి ns 
ఎన్ని తీర్ణయాత్రలో ఎన్ని పూజలో చేసి యుప్పు 
కల్లువలె నొక పుత్రుని బడసితినే! 

- ధర్థవరం, విషాద సారంగధరము 

కొండ 
కరి కేబరములా 


కదలదు కొండ! 
= శ్రీశ్రీ ఒకరాత్రి 


కొండగుర్తు 
గొడ్డలి ఎక్కడ పెట్టినావురా? అంటే కొట్టే చెట్టు 
దగ్గర, కొట్టే చెట్టెక్కడుందిరా? అంటే గొడ్డలి 
దగ్గర అన్నాడట. 

కొత్త 

కొత్తాక వింత పాతొక రోత, 


- సామెత 


- సామెత 
క్రొత్తయనిపించు కొనునదంతయు మాటీన పరి 
స్టితులే తప్ప మానవుని మనస్సు కానేకాదు. 

- విశ్వనాథ నందో రాజాభవివ్యతి 
క్రొత్త బియ్యమువలనం గడుపునకు బాధ. క్రొత్త 
మంగలివలన గడ్డమునకు బాధ. క్రొత్త భార్యవ 
లన నిద్రకు బాధ. క్రొత్త ప్లీడరువలన నాస్తికి 
బాధ. క్రొత్త వైద్యునివలనం బ్రాణమునకు బాధ. 

= పానుగంటి, సాక్షి 
వ్యాపార కళకు (ప్రధానంగా కావలసింది “కొత్త 


రుచి". ఎప్పటికప్పుడు కొత్త 

- చిరంజీవి, బోలోస్వతంత్రభారల్‌కీ జై 
ఉద్యోగం సంగతి, పెళ్లి ముహూర్తం సంగతి 
కొత్త పంచాంగం వస్తేనే కాని తెలీదు 

- లక్ట్రణరావు, అతడు-ఆమె 

స్పోటక దేవత వచ్చి వెనుకటి రోగాలనన్నింటిని 
సాగనంపినట్లు క్రొత్త పెండ్లాము వచ్చి ప్రాత 
సంస్కారముల నన్నింటిని బాజంద్రోలినదా? 

- పానుగంటి, నరోజిని 
అత్తగారింటికి కొత్తల్లుడు వెళితే... నెత్తిన పెట్టు 
కుంటారు. 

- రామకళ్ళనశాస్త్ర వాంనధ్యని 
ఒకసారి కూర్చుని లేస్తే కొత్త సమావేశం 
ప్రారంభమయినట్లే. 

-నిరుద్యోగి, కార్యాలయబేతాళవి క్రమార్బీ యము 
కొంవలతీయటం 
ఆ యింగిలీషే మన కొంపతీసింది. కళ్ళు తెర 
వని పిల్లలు మొదలు పెద్దాళ్ళ వరకూ అందరూ 
ఆ కల్తీ కబుర్లాడటమే! 

- నూర్యారావ, శ్రీమతులు శ్రీయుతులు 
కొరత 
మనదేశంలో తిండి కొరత ఎక్కువ. అకలి 
చావులూ ఎక్కువే. కాని గమ్మత్తేమిటంటే తిండి 
కొరతకంటే ఎక్కువ శవాల కొరత, 

- బీనాదేవి, హరిశృ్ళంద్రమతి 
బడాయి బారెడు, పొగచుట్ట మూరెడు 

- సామెత 
“కల్తీ - కొరతొ ఈ రెండు అక్కచెల్లెండ్లలా, 
జోడు గుర్రాలులాంటివి- అన్యోన్యంగా ఉండ 
గలవు. జోరుగా సాగిపోగలవు. 


- రెడ్డి, ఎన్ను ది దీపావళి? 
కొడు బుచ్చిరెడ్డి, ఎవ్పుడొన్తుం 


కనికని కొట్టెవ్వం డింటికంబము సేసెన్‌? 
- నాభనసోమన, ఉత్తరహరివంశము 
కొలత 
కుంచం నిలువుగా కొలవడానికి వీల్లేనప్పుడు 
తిరగేసైనా కొలిస్తే నాలుగ్గింజలు నిలుస్తాయి. 
- గురజాడ కన్వ్యావల్భం 
సర్కారు వారు వేతనాలివ్వటానికి కొలత పెట్టా 


రగాని- పనికి పెట్టలేకపొద్యారు ఇ 


90 


కొలువు 


కోపం 


కొలువు 
రాజ్యం తప్పినా కొలువు తప్పలేదు. 
- కొడవటిగంటి, అశోకవనం 
కొవ్వొత్తి 
రెండుపక్కలా వెలిగించాను కొవ్వొత్తి 


శ్రీలా వెలుగుతోంది 
శతీలా వెలుగుతొంది డా బ్య్యాల్రాలా 
కొసరు 


కొంటే తీరనిది, కొసరితే తీరుతుందా? 


- సామెత 
కో ఆవరేషన్‌ 
అసలు ఆపరేషన్‌ పని చేసినట్లు కో ఆపరేషన్‌ 
పని చేయదు. 


కోక్రీల 

కోకిల కూయునది పంచమ స్వరము, పంచము 
లన ఛండాలురు. అందుచే కోకిలది 'భండాల 
స్వరము" 
కోటు 
కొంప లేకపోయినను భయము లేదు. 
భూములు లేకపోయినను విచారము లేదు. 
ఉద్యోగము లేకపోయినను కొజంతలేదు. కాని 
కోటు లేకపోతే యావత్తు వెలితియే! కోటు లేని 


వాండు చిల్లిగవ్వచేయండు. స్ప 
- చిలకమర్తి, గణవతి 


కోటు కోపాన్ని కప్పేస్తుంది. 
= బుచ్చిబాబు, మధుర తరంగం 
కోడలు 


వెధవ కోడళ్ళున్న వాళ్ళు పనిమనుషులనూ, 
వంటలక్కలనూ పెట్టుకోరుట. 

- నుబ్రవ్మణ్యశాస్త్రి తల్లిప్రాణం 
కొర్రగింజంత కోడలిని చూస్తే, కొండంత జ్వరం 
వచ్చిందట. పా 
కోడలు గృహ ప్రవేశం, అత్త అగ్నిప్రవేశం. 

- సామెత 
కోరుకున్న కోడలు వస్తే, కొప్పులో చెప్పు పెడు 
తుంది. 


- వేదాంతకవి, ఆకలిమంట 


- మాచిరాజు, తెలుగు వేరజీలు 


= సామెత 
దంచక్క కలగవే ధా; 
వంచక్క వంగరే వనిత కోడళ్లు 
- దేవులవల్లి, ఏడాదిపొడుగునా 


Mt 


ఒక్కొక్క కోడలు వచ్చాక ఇల్లు నాలుగిళ్లుగా 
చీలిపోతుంది- ఒక్కొక్క కోడలు వచ్చాక పట్టిం 
దల్లా బంగారమై ఇల్లు ఏకసూత్రం మీద నడు 
స్తుంది. 
a - కాళీపట్నం, రాగమయి 
గుట్టుమట్టు లేని కోడలు కోడలా? 
ప్రక్కలోని త్రాచుంాముగాక 

- ఏటుకూరి, (వేమాలోకము 
కోడీవందెం 
కోడిపందేలే వీరులను తయారుచేసే గురుకు 


లాలు. 
- ఉన్నవ నాయకురాలు 


హా! ఖగేంద్రంబులార! కయ్యమున నీల్లి 
పోవుచున్నారె దేవతాభువనమునకు 
మీరు రంభాతిలోత్తమామేనకాది 
భోగకార్యార్థమై కోడిపుంజులార! 

- వల్లభరాయడు, క్రీడాభిరామము 
ఆరువిల్లి నాయురాలి దుర్మంత్రంబు 
కోడిపోరు చాపకూటి కడుపు 
ప్రథమకారణములు పలనాటి యేకాంగ 
వీరపురుష సంప్రహారమునకు 
wi - వల్లభరాయడు, క్రీడాభిరామము 


కూర్చుని లేవలేడుగాని, లేస్తే మనిషి కాదన్నాడట. 
- సామెత 
బొంకరా, బొంకరా! పోలిగా! అంటే, టంగుటూరి 


- సామెత 
ఢిల్లీకి టిక్కెట్టు తేలేనివాడు పార్టీ టిక్కెట్టు తెస్తా 
నన్నాట్ట. 

న్నాట్ట - శ్రీరమణ, న్యూనుడి 


పతిభక్తి చూపిస్తాను మగడా! చెప్పులు తే 
నిప్పులు తొక్కుతాను. wee 
పూజ పునస్కారాలు లేక బూజెక్కి ఉన్నాను 
గాని, నైవేద్యం పెట్టు నా మహిమ చూపిస్తాను. 
- సామెత 
ఏమండీ కరణంగారూ! గోతిలో పడ్డారే అంటే, 
కాదు, మషాకః స్తున్నాను 4 
త్తు చేస్తున్నాను అన్నట్లు 

కోనం 


ఇంగ్లీషు కోపం కాబోలు 
- బుచ్చిబాబు, దారినపోయే దానయ్య 


కోపం 


'సేతకానోడికి కోపం నావు. 

= రావిశాస్త్రీ రత్తాలు-రాంబాబు 
మనువులు మారాలంటే, వేడి పుట్టించి, చలనం 
కలిగించే కోపం కావాలి. 

- యజ్ఞన్నశాస్త్ర ఓ మనిషి నూతిలోపడితే 
మా చదువుకున్నవాళ్లకు అనుకున్న పనికాక 
పోతే కోపం వస్తూ ఉంటుంది. 

- బావీరాజు, కోనంగి 
చేతనైన వాడి కోపం చేతల్లో ఉంటుంది. మరి 
కొందరి కోపం రాతల్లో ఉంటుంది. 

- రావిశాస్త్రి ఓ మంచివాడికథ 
కోపంలో ఒక సుగుణం- కోపం ఉన్న ఆ 
కాస్సేపూ మనకున్న విచారం మరచిపోతాం! 

- వచ్చేశ్వరావ, గడవని నిన్న 
వెనుకటికి, మహర్షులకు కరవొచ్చేత కోపం 
ఉండేదంటే, ఇదే కారణం అయివుంటుంది. ఇదే 
అంటే, ఆ ఇనుపకచ్చడాలే! 

- రామక్ళష్ణశాస్త్ర, మెయిలు 

కోపం గొప్పకు ముప్పు, అల్లరికి హంగు ముప్పు 

- సామెత 

కరవమంటే కప్పకు కోపం, విడవమంటే 
పాముకి కోపం. 

సామెత 


ఎవరికైతే ముక్కుమీద కోపం వుంటుందో వారు 
వైతికమైన విలువలకు, సాధారణంగా ఎక్కువ 
ప్రాముఖ్యమిస్తారు, ముఖ్యంగా స్త్రీల విష 
యంలో. 

- కౌసల్యాదేవి, వసువుతాడు 


కోపం తెచ్చుకున్నవాడు కోతికంటే అధ్వాన్నం. 
- కాంతారావు, బూలీ 
కోమట్లు 


యిప్పటి రోజుల్లో దేవ బ్రాహ్మణభక్తి కోమట్ల 


లోనే ఉన్నది, 

= గురజాడ, కన్యాపల్బం 
బంగారువంటి కోమటి 
సంగీతముచేత బేరసారములు డిగెన్‌ 


కోరిక 
అంతగా కోరికే ఉంటే పోయిన మొగుడే రావా 
లని కోరుకొందును. 

= దేవ్రలవల్లి ఏడాది పొడుగునా 
మనసులో ఉన్న మన కోరికనుబట్టి మాటలు 


బొటువు 


కోరిక 
కూడా వచ్చేస్తాయి. 
- దేవులవల్లి ఏడాది పొడుగునా 
రోజాపువ్వుల వంటివి కామితాలు. 
- రమణారెడ్డి ధమ్మఘోన్ష 
పూర్వుల తీరని కోర్కెలు 
పుట్టని పాపల ఆశలు 
- అనిసెట్టి వచ్చిగ ఈనేలంతా 
'పెరుగుతూన్న పిల్లలకు కోరికలే పరమౌషధాలు 
- సదానంద, గందరగోళం 
దిగిరాను దిగిరాను దివినుంచి భువికి 
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు? 

- దేవులవల్లి న్వేచ్బాగానము 
దేన్నయినా అనుభవించాలనే కోరిక దాన్ని 
అనుభవిస్తుండగా కాని దాన్ని అనుభవించిన 
తరువాతగాని చచ్చిపోతుంది. నెరవేరకుండా 
ఉన్నంతవరకే కోరిక ఉనికి. 

- నంజీవదేవ్‌, రూపారూపాలు 
నీతి కట్టెలాంటిది 
కోర్కె మంటలాంటిది 

= తిలక్‌, రాజమండ్రి పాటలు 
అన్ని కోరికలు తీరినా వొక్క తీరని కోరిక 
చాలు మనిషిని పిచ్చివాడినిగా చెయ్యటానికి. 

- వెద్దిభట్ల - కప్పగంతుల, నయనతార 
మనసులోనున్న కోరిక ఫలము దూరమైన 
కొలంది బాధ యధికమగుచుండును గదా! 

- చిలకమర్తి, నుధాశరబ్బంద్రము 
కోరి అడిగితే కొమ్మెక్కుతారు. 


- గురజాడ, కన్యావల్బుం 
కామధేనువు నట్టింటం గట్టిపెట్టి 


“కోర్కె లొనంగూర్చు'మని యొరుం గోరనేల? 

- తీవేం., పొందవాశ్వమేదము 
మనిషియెంత చదువు చదువుకున్నా మనసు 
లోని కోర్కెలు పశువుల స్థాయిలోనే 


సరదాలు. - రారా, నీతిగానుక 
కోమటి యత్యంత క్షామముం గోరును 

ధారుణి క్షితిపతి ధనముంగోరు 

ధరం గరణము గ్రామదండుగం గోరును 
జంబుకం బేవేళ శవముం గోరు 

కుజనుండౌ వైద్యుండు ప్రజకు రోగముంగోరు 
సామాన్య విప్రండు చావుంగోరు. 


92 


కోరిక 


కోర్టు 


అతిజారు లగువార లమనసం. గోరుదు 
రాంబోతు పేదల యశము. గోరు 

- వేంకటరాయకవి, వేణుగోపాలశతకము 
తాతా! అంటే నాకెవరిస్తా 
రురా అబ్బాయి అన్నాడట 


పెండ్లాడుతావా? 


ఇన్ని కోర్టులుండి, యిందరు న్యాయమూర్తు 
లుండి, ఇందరు న్యాయవాదులుండి, యింతకా 
లము విచారణము లుండినను దొంగయెవండో 
దొర యెవండో తిన్నంగం దేలకుండ నున్న 
ప్పుడాపెద్ద సందడిలో దొంగను గనిపెట్టువాండె 
త - పానుగంటి, సాక్షి 


మహా మహా కోర్టులలో లంచాలు పుచ్చుకుని 
వుపకారం చేస్తారు. 

- కందుకూరి. హోస్యసంజీవని 
ఎట్టి తగవులయినను సంధిమార్గమునం దీరు 
మానించుకోవలయునేగాని కోర్టుకెక్కంగూడదు. 
ఇట్టివాండు పార్వపు నొప్పి- పక్షవాతము- పరి 
ణామశూల- మొదలగు వ్యాధులు లేక యారో 
గ్యవంతుండై యెనుంబది సంవత్సరములవఅకు 
జీవించును. 


- పానుగంటి సాక్షి 
కోర్టంటే ఏమిటో తెలుసా? పెద్ద అడివి. 

- రావిశాస్త్ర, మాలతి 
తమర్గాటి వోళ్ళుంటేనే ఈ కోర్‌ట్లు నిలబడాల 
గాని, లేపోతే కొర్‌ట్లెందుకు బాబూ. 

= రావిశాస్త్రి, నిజం 


ఏ దేశంలో ఏ కోర్టులో అయినా సరే తడిగు 
డలు చల్లగా గొంతులు పిసుకుతాయి. 
ప్రాణాలు తీస్తాయి తప్ప బాహాటంగా కత్తులు 
రాపాడవు. గదలు ఢీకోవు. 


- రావిశాస్త్రి" బుక్కులు 
కోర్టువోరి నిజెం యేరే నిజం బాబూ! 
- రావిశాస్త్రి ఆశ 
వ ఎవరికున్నా దాన్ని నిలబెట్టేందుకు 
నిలబడ్డాయి. 

రేలు నిలబడ్డా - బుచ్చిబాబు, తీసీనతెర 

కోర్టు ఆధారాలనేకాని నిజాన్ని నమ్మదు. 
- విళ్యం, కోర్డు కథలు 


ప్రపంచంలో న్యాయాన్ని ధర్మాన్ని చంపటాని 
కేనా ఈ కోర్టులు? 

- విశ్వం. కోడ్డుకధలు 
ఈ రోజుల్లో న్యాయంకోసం ఏ మనిషీ కోర్టుకె 
శ్లకూడదు. వెళితే లాభం కోసమే వెళ్లాలి. 

- విశ్వం. కోడ్డుకధలు 
లోకంలో న్యాయాన్ని ధర్మాన్ని చంపేయటానికి 
ఎన్ని కోర్టులు, ఎన్ని నల్లకోటులు? 

= విశ్వం మునుగు 
కోర్టుకి అరమైలు దూరంలో నిలిచిపోతుంది 
నిజం. అబద్ధమే కోర్టుని భల్లూకంలా పట్టుకొం 
టుంది. 

- బీనాదేవి. ఎ మేటరాఫ్‌ నో ఇంపార్టెన్స్‌ 
కోర్టుకెక్కినవాడూ, గాడిదెక్కినవాడూ ఒకటే. 

- బీనాదేవి. ఎ మేటరాఫ్‌ నో ఇంపార్టెన్స్‌ 
కొబ్బరికాయ లేకుండా గుళ్లోకి వెళ్లగలంకాని, 
డబ్బు లేకుండా కోర్టుకు వెళ్లలేం. 

- బీనాదేవి, ఎ మేటరాఫ్‌ నో ఇంపార్టెన్స్‌ 
కోర్టుకి కళ్ళు లేవంటారు కానీ, దానికి చెవులూ, 
కళ్ళూ కూడా వున్నాయి. అయితే, అది కళ్లతో 
వింటుంది, చెవులతో చూస్తుంది. 

- వైర చండీదాస్‌, హిమజ్వాల 
నిజంగా కోర్టు లీనాడు మొక్కుబళ్లకు గుళ్ళే 
అయినవి. ఈ గుళ్లల్లో దేవుళ్ళు యిళ్ళూ 
వళ్ళూ గుల్లజేసిగాని మోక్షం ఇవ్వరు. 

- వేదాంతకవి, తెనుంగుతల్లి 
నలబైమైళ్ళ దూరాన్ని 
ఎనబైసార్లు నడిపించింది కోరు 
శు రాజ్‌, శ్రీకాకుళం 
కోర్టులకి కావలసింది నిజాలుకాదు, సాక్ష్యాలు. 
- ఆనందారామం, ఉరిమే 
ఎంత అన్యాయం పెరిగితే కోర్టుల్లో అంత 
పీకలు మునిగే పనుంటుంది. Sas 
తుంది. కోర్టులు నిండిపోతున్నాయి. 
శా - బీనాదేవి, 
బస్తీల కెగబడే జనం చాలాభాగం కోర్టుల పని 

- బుచ్చిబాబు ఆద్యంతాలు, మధ్యరాధ 
పంచాయతీలు మానిపించి 
కోర్టు బాబు! 
కోర్టులెట్టి రైతువాడి 


9 


కోర్టు 


క్వాలిఫికేషన్‌ 


కూడు తన్నినాడు బాబు! 
- గరిమెళ్ల, నైతానువ్రభుత 
కౌగిలింత 
గాఢాలింగన సౌఖ్యము 
ప్రొఢాంగన యెజుంగుంగాక బాలేమెటుంగున్‌? 
- చాటువు 
చేతులు వెనక కట్టేసుకొని కౌగలింపా? 
- బుచ్చిబాబు, గాజుమేడ 
క్రమం 
డొక్కల కజివు వస్తే మగాళ్ళు ముందర తల్లు 
లనీ, తరువాత పె విజుచుకు తినేస్తారు. 
= శివరామశాస్త్ర, డీ(పెవన్‌-చెంబు 
క్రమశిక్షణ 
క్రమశిక్షణకు బద్భలై ఫౌజులుదీరి నిల్చుని 
తుపాకులు పేలుస్తున్నారు. అలా బారులుదీరి 
నుంచుంటే చావకుండా ఉంటారని కాదు. 
చస్తారు. అయితే క్రమశిక్షణకు భంగం 
రాకుండా చక్కగా ఒక నిర్ణీత పద్ధతిలో చస్తారు. 
బ్రతికి ఉన్నంతసేపూ వరుసల్లో నిల్చుని తుపా 
కులు. పేలుస్తారు. చావవలసివచ్చినప్పుడు, 
నిల్చున్నవాళ్లు నిల్బున్నపాళంగా చట్టున వెనక్కి 
భూమిమీద విరుచుకుపడి అదివరకు చచ్చిపడి 
ఉన్న శవాల వరుసలలో తామూ చేరిపోతారు. 
క్రమశిక్షణ అంటే అలా ఉంటుంది. యుద్ధరం 
గంలో బ్రతికి ఉన్న సైనికుల కాళ్లకు చచ్చిన 
శవాల గుట్టలు అడ్డుపడకుండా ఉండాలంటే 
ఇలాంటి క్రమశిక్షణ ఉండటం చాలా అవసరం, 
= నూరి చంఘిజ్‌ఖాన్‌ 
“క్రమశిక్షణ”వల్ల (యింకా) చాలా ఉపయోగాలు 
న్నయ్‌. యుద్ధం చేస్తున్నప్పుడు, బ్రతికున్న సైని 
కులకు చచ్చినవాళ్ల సంఖ్య తెలియకుండా 
ఉండటం చాలా అవసరం. లేకపోతే సేనలో 
అధైర్యం వ్యాపించటానికి అవకాశముంటుంది. 
అందుచేతయినా ఫౌజులుదీరి మరణించటంవల్ల 
వెనుక వరుసల్లో చస్తున్నవారిసంఖ్య ముందు 
వరుసల్లో వాళ్లకూ, ముందు వరసల్లో చస్తున్న 
వాళ్ల సంఖ్య వెనక ఉన్నవాళ్లకూ అర్ధంకావటా 
నికి వీలుండదు. పైగా ఫౌజులో నిల్చున్న (ప్రతి 
'సైనికునికీ ఊర్ధ్వదృష్టిమినహా అధోదృష్టి ఉండని 
కారణంగా నిలుచుని తుపాకులు కాలుస్తున్న 


వాళ్లు తప్ప చచ్చిపడిఉన్నవాళ్లు కంటబడరు 

- సూరి చంఘిజ్‌ఖాన్‌ 
“క్రమశిక్షణ” చాలా గొప్ప విషయం చచ్చినా 
బ్రతికినా క్రమశిక్షణలో బ్రతికి చావటం నాగరి 
కతా లక్షణం. 


- నూరి ఎట్‌ ఖాన్‌ 
క్రికెట్‌ భంఘీజ్‌భాః 
అయిదు రోజులువేస్టు 
అగుట కెయ్యది బెస్టు? 
చూడుము క్రికెట్‌ టెస్టు 
ఓ కూనలమ్మా! 

- ఆరుద్ర ఇంటింటిపజ్యాలు 
శ్రీమినల్‌ లా 
కాంతా కనకాలు లేన్టే 'క్రిమినల్‌లా' యే లేదు. 
= రావిశాస్ట్రీ 
క్రియ శాస్త్ర నిజం 


కర్త పొరపాటుపడెను. కర్మ యనుభవించెను. 

- విశ్వనాధ, దిండుకింది పోకబెక్ళ 
క్రూరుడు 
చుట్టములలోన నొప్పమి పుట్టినప్పు 
డడ్డుపడి వారితోడం గొట్లాడియైనం 
దాని నుడుపంగం జొరకున్న వానిం గ్రూర 
కర్ముం డని చెప్పుదురు కర్మకాండ విదులు. 

= తిక్కన, ఉద్యోగపర్పము 

జ్రోభం 


క్రోధాదులను సంహరింపవలసినదని మన 
పెద్దలు శాసించిరి. వారి మాట కాదనంగలవారె 
వరు? అయినను ప్రపంచము వానిచేతనే సుఖ 
వంతమగుచున్నదని చెప్పవలసివచ్చుచున్నది. 

- పానుగంటి, స్టో 
శ్లయంటు 


ప్లీడర్నే కోర్టుకీడ్చిన క్షయంటుని ఇంతకాలానికి 
ఆంధ్రదేశంలో దర్శించాను. 

= బుచ్చిబాబు గొలును 
తాను స్‌ 
క్లాసు క్లాసని అందరూ ఆ అమ్మాయి దగ్గరికే 
వెళుతున్నప్పుడు ఆ అమ్మాయి క్లాసెలా అవు 
తుంది? 
క్వాలిఫికేషన్‌ 
ఇప్పుడున్న పోస్టులన్నిటికీ క్వాలిఫికేషన్లు 


= విశ్వం, ఆకలి కథ 


94 


క్వాలిఫికేషన్‌ 


ఖైదీ 


కావాలి. రాజకీయ నాయకులకుతప్ప. 
“నిరుద్యోగి, కార్యాలయబేతాళవిక్రమార్చీ యము 
కణం 
ప్రతి క్షణం ప్రసవవేదన 
అనుక్షణం మరణయాతన 

- బైరాగి. నూతిలో గొంతుకలు 
క్రమ 
ఓ రాక్షసుడిని దార్లోకి తీసుకురావాలంటే కొట్టీ, 
తిట్ట హింసించ నవసరంలేదు. క్షమించి వది 
లేస్తే చాలు. బ్రతికి వున్నన్నాళ్ళు చచ్చి బ్రతుకు 


తాడు. 
- వెంకటరమణ, వృదంగతాళం 


క్షమార్హత 
మనిషిలో ఏ దుర్గుణమైనా క్షమార్హమే కావచ్చు 
కొని నైతిక పతనానికి మాత్రం ఆ అర్హతలేదు. 
- నంది, నైమిశారణ్యం 
పొరబాట్లు క్షమించరానివి కావు. కాని వాటిని 
కప్పిపుచ్చేందుకు మనం చేసే యత్నాలు క్షమిం 
చరానివి. 
- బుచ్చిబాబు ఒకరాత్రి-ఎన్ల్నో కలలు 
క్షేమం 


మహాపట్నం కన్న మహారణ్యం క్షేమం. 
క - మహీధర కత్తులవంతెన 


ఒక్కొక్కప్పుడు మనసుకు 
జీవుడు క్రోభపడుచుండును. 
- విశ్వనాధ, తెజుచిరాజు 


జ్ర 
ఖధ్రరు 


గంతలు కట్టినంత మాత్రాన 
గాడిద గుర్రంకాదు 
ఖద్దరు ధరించిన ప్రతివాడూ 
గాంధేయుడు కాడు. 


దెలియకుండ 


- తిలక్‌, నవతకవిత 
శుద్ధ ఖద్దరుతో గొంతులు కోయవచ్చు 
తెల్లని టోపీ చాటున ఏమైనా చేయవచ్చు. 

- బైరాగి పాంచజన్యం 
ఆ ఖద్దరు ఇదివరకు కడుపు ముడతలు పడ్డ 


వాడు వేసేవాడు. ఇప్పుడు మెడ దగ్గర గద్దనా, 
మూడు ముడుతలు పడేవాడు వేస్తున్నాడు. 

- కాంతారావు, వంశధార 
పూర్వమొనర్చిన జాతి ద్రోహములు, మిత్రద్రోహ 
ములు, దేశద్రోహము, మత ద్రోహములు, దైవ 
ద్రోహములు ఖద్దరు టోపీతో సమూలముగం 
బోయినవా? 

- పానుగంటి సాక్టి 
ఖర్చు 
నీ మనస్సునూ శరీరాన్ని ఆరోగ్యంగా అట్టే 
పెట్టని ఖర్చు ఒక్కదమ్మిడీ చెయ్యకు. 

- కొడవటిగంటి, నిలవన్సీరు 
విజ్ఞానమే కాదు అజ్ఞానం కూడా డబ్బు ఖర్చు 
చేస్తేగాని రాదు. 

- నరస్వతీదేవి, స్వర్థకమలాలు 
ఈ పట్నంలో, ఇంట్లో కూచుంటే డబ్బురాదు, 
బైటికడుగుపెడితే ఖర్చు! 


- అనిశెట్టి గాలిమేడలు 
పిండి కొద్దీ నివ్పట. అన్నట్లు డబ్బుకొద్దీ 
ఉంటుంది ఖర్చు 

= సభా, మిభునలగ్హం 


ఖర్చుపెట్టేవాడికి డబ్బివ్వడం పూబీ భగవంతు 
డిది. 


- సుబ్రహ్మణ్యశాస్త్రి గర్రప్పుందాలు 
ఖాలీ ఇల్లు 


ఏ ఇల్లయినా సరే అద్దెవాళ్ళు కాళీచేసిన తరు 
వాత, రావణుడు చెరచిన రంభల్లే కనిపిస్తుంది, 
ఇల్లుగల వారి కళ్ళకు. 

- కొడవటిగంటి చదువు 
ఖూనీ 
డబ్బున్నవాడు ఖూనీ చేస్తే డిఫెన్సుకి పోలీసు 
వాడే పునాది వేస్తాడు. శవం మీద దెబ్బలే 


లేవంటాడు శవం డాక్టరు. 
- బీనాదేవి, పాతకథే 

ఖైదీ 
ఇల్లాలు సంగతి ఇంటి గోడలే చెప్పుతున్నట్లు 
జైలులోని ఖైదీల గాథలే మన మేవిధంగా 
ఉన్నామో తెలిసికోడానికి సజీవ ప్రమాణాలు. 

- స్వామి, ప్రజలమనిషి 
భూమి నుంచి త్రవ్వితీసిన బంగారాన్ని కాపాడ 
టానికి దాని గర్భమునుంచే త్రవ్వితీసిన ఇను 


85 


ఖైదీ 
ముతో కటకటాలు నిర్మించి దానిలో ఖైదీ 
అయ్యాడు మనిషి 

- పొట్లపల్లి, మెడువులు 
ఖ్యాతి 
సర్జను ఖ్యాతి అంతా మేట్రను అరచేతిలో 


ది. 
శ్రర - లక్ష్మణరావు, అతడు-ఆమె 


జాతికి ఖ్యాతి ఎప్పుడూ ఆ జాతిలోని ఉన్నతు 
లవల్లనే కనపడుతుంది. a గ్‌ 


ణ్‌ 


గంగ 
పవిత్రత, మురికి, శుభ్రం, అశుభ్రం అంతా 
గంగ ఆస్తి! హక్కు! వారసత్వం. 


- ఇనాక్‌, గంగాస్నానం 
గంగానమ్మ స్నా 
పాటిమీంది గంగానమ్మకి కూటిమీందేలోకం 

- సామెత 
గజం 


దుకాణంలో మాత్రం గజం. 
బయటకొచ్చి కొలిస్తే 'అరగజం 
- ఆరుద్ర, ఇంటింటి పజ్యాలు 
గంజీ 


సారవంతమైన గంజిని కాలువపాలుచేసి పిప్పిని 
'అన్నం' అనుకొని నాగరికులం తింటాం. 

= చాస్తో బొండుమల్లెలు 
గట్టిదనం 
ఒక్కొక్కసారి నిజంకంటే అబద్ధమే గట్టిగా 
వుంటుంది. 

- రామచంద్రమూర్తి, స్వేట్‌నాన్ఫెన్స్‌ 
ముసలి ముండాకొడుక్కి పెండ్లాము దొరికినా 
పిల్లవాడికి గుడ్డపీలిక దొరికినా వదిలిపెట్టడు. 

- సామెత 
కట్టు 


...ఈ ఇవతలిగట్టు - 
నేను (ప్రేమించే కన్నీటిబొట్ట 

- చెరబండరాజు, ఇవతలిగట్టు 
గడియారం 


గణితం 
బాహువులు బంధిస్తాయి. 


- ఇస్మాయిల్‌, స్వేచ్బాగానం 
గడియారం సంకేతం 
కాలానికి Sei 
= సినారె లు 
గడ్డం 3 క 


గడ్డానికీ, మతానికీ ఈ రోజుల్లో సంబంధం 
లేదు. ఇది ఈనాటి ఫాషన్‌. 

- సరస్వతీదేవి, దగాపడ్డ డాక్టరమ్మ 
గడి బొ జ్ఞ డాక్టరమ్మ 


గడ్డి నోట్లో పెట్టాలి, కాని తల్లో కాదు. 
- బుచ్చిబాబు, చివరవ మిగిలేది 
గడ్డి గాడిదలు తింటాయి. మనుష్యులు తినరు. 
- గురజాడ, కన్యావల్బం 

పౌరుషము మాటపట్టింపు వచ్చినప్పుడు 

గడ్డి పోయె మేరువై గణుతింగాంచు. 
- దుర్భాక రాణాప్రతావసీంహచరిత్ర 

గడ్డురోజులు 

మండితే మంచి గంధపు చెక్కయినా నిప్పే 
అయినట్టు గడ్డుదినాల్లో మంచి కూడా చెడ్డగానే 


మారిపోతుంది. 

- రావిశాస్త్రి ద్వైతాద్రైతం 
ఒకటో తారీకు ముందు రోజుందే ఆ రోజే 
ఎంతత్రోసినొ గడవని నడవని గడ్డు దినం. 

- వురాణం, వంటచేయని రాత్రి 


గణాచారి 

గణాచారికి మొగు డుండడు. తనవాళ్ల పైన 
మమకారా లుండవు. తనేమిటో తన నావహిం 
చిన అలౌకిక వాతావరణ మేమిటో, ఆవిడదొక 
ప్రత్యేక ప్రపంచం. 


గణాలు = ప్రానలు 
గణాలు అంటూ లేవనేకాని గద్యమే పద్యం 
అన్నారు. అసలు గణాలు లేకపోవడం సహం 
హాయి. అందులో ప్రాసలు, అనుప్రాసలు లేక 
పోవడం వంటికి కూడా మంచిదట. 

- మాచిరాజు కవిదినోత్సువం 


- రాజారాం, మరీచిక 


గణితం 
కల్లోలాన్ని కసితో గుణిస్తే 
లబ్బంలో రక్తపాతం పుడుతుంది. 


9 


గణితం 


మంటలను కోపాలతో హెచ్చించితే 
ఫలితం తెగింపుగా వస్తుంది 
దుఃఖంలోనికి ఆవేశాన్ని గుచ్చితే 
సాహసం చిచ్చులా చిమ్ముకొస్తుంది. 
- ఛాయారాజ్‌, శ్రీకాకుళం 
గండం 
వండెడు వాని, సత్కవిని 
వైద్యుని, మంత్రిని, దంత్రవాదినిన్‌, 
గొండెము చెప్పువాని, రిపుం 
గూడినవాని, ధనేశనిన్‌, మహీ: 
మండల మేలువానిం దన 
మర్శ్మమెజింగిన వాని, నిష్ట, నే 
ఖండిత మాడరా, దదియె 


గండయమా! శరభాంక లింగమా! 
- బాటువు 
గతం 


గతం నిన్నటి ప్రస్తుతం కావచ్చు 
అయినా మనకు అప్రస్తుతం 

- కుందుర్తి, తెలంగాణ 
గతం నీకు చూపించే దారి 
బ్రతుకుమీద కులం గుర్రాల సవారీ! 

- కుందుర్తి, తెలంగాణ 
గతం పునరాగతం కాదు. 

- కుందుర్తి, తెలంగాణ 
గతం ఎన్నడో గడచిపోయింది. దానికి పునర్జన్మ 
లేదు. 

- కుందుర్తి, రజాకారు 
గతం గతం నిరుల్లంఘ్యం, నిర్ద్వంద్వం 

- బైరాగి చెప్పనిది 
భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయంవేసినప్పు 
డెవరన్నా గతాన్ని తలచుకొని దైర్యం తెచ్చుకోక 
తప్పదేమో, వ్యక్తులయేది, జాతి అయేది, జీవి 
తంలో అయేది, సాహిత్యంలో అయేది. 

- కొడవటిగంటి, విశ్వ 
గడచిన చిక్కులగురించి ఇంకా ఊహలెందుకు? 
= రావిశాస్త్ర నీడలు 
గతం అంటే గడిచిపోయింది. యెదుర్కొనే పని 
లేదు. మర్చిపోతే చాలు. 

- వడ్డెర చండీదాన్‌, హిమజ్వాల 
గతమంతా తోలుబొమ్మలాడిన తెర 
వర్తమానం నీ కన్నుల కప్పిన ఒక పొర. 

- తిలక్‌, పాడువోయిన ఊరు 


గతం జరిగిన కల 
తీరం చేరిన అల 
- వెంకట రంగారెడ్డి, వర్తమానగీతం 
గతం నాస్తి కాదు నేస్తం 
అది అనుభవాల ఆస్తీ 
i - నరసింహారెడ్డి, కాలాన్ని కత్తిరించిచూడకు 
తి 
అడుక్కొని తినేదానికి తిరిసికొని తిరిగేవాడే గతి. 
- సామెత 
గతుకులు 
రోడ్డుమీద బండి నడుస్తూంటే అప్పుడప్పుడు 
గతుకుల్లో పడక తప్పదు. రోడ్డు ధర్మమే అంత, 
జీవితంలో కూడా అలాంటి గతుకులు తప్పవు. 
- రామచంద్రమూర్తి, మనుగడలో మలువులు 
గత్యంతరం 
ప్రాక్టీసులేని డాక్టరు నర్సు గోళ్లు తీసినట్టు. 
- శ్రీరమణ, న్యూనుడి 
కుక్కను గుర్రంవలే సాకి దొంగవస్తే రెడ్డే 


మొరిగినాడట. 
- సామెత 


గది 
గదిని బట్టి అందులో నివసించే మనిషిని 
అంచనా వేయొచ్చు. 

- వీరేంద్రనాథ్‌, ఆఖరిపోరాటం 

“మిద్దెలు 
త్యాగధనుల కళేబరాల గద్దెలు 
నేటి పాలకులకు మిద్దెలు 
- దాశరథి, శుకం 

గద్యకవిత త్య 
పద్యములు చెప్పగా లేని ప్రాజ్ఞులెల్ల 
గద్యములు గట్టుదురుగాక! "గతియ లేని 
యమ్మలకు గంజి పానక” మగునుగాక! 

- తివేం., కలగూరగంప 
గద్యము పద్య గౌరవము గాంచదు; 
బ్రహ్మరరమ్మ పట్ట రీ 
గద్యకవిత్వ చాతురికి 


= తివేం., కలగూరగంవ 
గందరగోళం 
అయితే ఆరిక, కాకుంటే కంది, దున్ని చల్లితే 
శనగ. 
- సామెత 


గజ్జలం 


గాడిద 


గబ్బిలం ప్రబంధాలలో. 
గబ్బిలం ఆకాశాన్ని పడకుండా పట్టుకొని ఉన్నా | నిరుద్యోగి కార్యాలయబేతాళవిక్రమార్భీ యము 


నన్నట్టు. 


గమ్మత్తు 
ఆశయాల్లో బతికే మనిషి కుదేలైపోతూ, 
వేషంతో తిరిగే రాస్కెల్స్‌ వెలిగిపోడం కూడా 


గమ్మత్తే! 


- సామెత 


- ఆదివిష్ణు, చూడుచూడు నీడలు 


గమ్యం 
ఆడదాని గమ్యం మగాడు. కాని దురదృష్టం, 
మగాడి గమ్యం మగాడే. 


- మారుతీరావు, మళీ మధుమానం 
ప్రశాంత చిత్తం దరహాస వదనం 
(ప్రేమాలోకం ఎద నిలుపుకొను! 
నరుడే నారాయణు డనుకో! 
నీ పయనాని కొక గమ్యం తధ్యం. 

- వర్షన్‌, గమ్యం 
జీవయాత్రకు గమ్యం ముఖ్యం. 

- వార్ణవర్ణన్‌, ఒకటి-రెండు-మూడు 
గర్భవిచ్భేదం 
గర్భవిచ్భేదమే పాపకారణంబు 

- రాయప్రోలు, న్వవ్షవమారి 
గర్వం 
గర్వానికి గుండె లేదు. 
- కుందుర్తి, అజ్ఞాత 
గవర్న మెంటు 
'సెన్ఫు ఆఫ్‌ హ్యూమర్‌ చస్తేనేగాని గవర్నమెం 
టులో ye న S 


- చలం, 
ఏ మెంటు పోయి- ఏ గవర్నమెంటొ 
చ్చినా ప్రతీ గవర్శమెంట్‌కి ఓట్లు సంపాదించు 
కునే ప్రయత్నంలోనే కాలము-డబ్బు, ఆలోచన 
అన్నీ చెల్లిపోతున్నాయి. 

- ఆనందారామం, అద్దంలో శత్రువు 
ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క 
విధంగా _ అర్ధమయ్యే దానిని గవర్నమెంట్‌ 
రూలని చెప్పుకోవచ్చు. 

-నిదుద్యోగి, కారాలయబేతాళవిక్రమార్భీయము 
గవర్నమెంటు సర్వెంటంటే గవర్నమెంటు 
సర్వెంటు అని వ్రాసి ఉంటుంది, నిర్వచన 


గవర్నరు 
ముఖ్యమంత్రిగా ఉన్నవాడి రోజులు బాగోలేక 
పోతే చచ్చయినా చచ్చిపోతాడు. లేదా ఏదో 
దిక్కుమాలిన రాష్ట్రానికి గవర్నరయినా అవు 
తాడు. 

- వతంజులి, అప్పన్న సర్జార్‌ 
తానొకటి తలచిన గవర్నరొకటి తలచును. 

- పతంజలి, అప్పన్న సర్దార్‌ 
ప్రజోద్యమం పెరుగుతున్న రాష్ట్రాలకు 
మతాన్ని గవర్నరుగా నియమిస్తారు. 


- కుందుర్తి, తెలంగాణ 
గొజుకళ్లు 
కొయ్యబొమ్మలె మెచ్చుకళ్లకు 
కోమలుల సౌరెక్కునా? 

- గురజాడ, తోకచుక్క 
గాటు 


లంకపొగాకులో శబరిలంకదే గాటు - పాటిప్రా 
గాకులో చేబ్రోలు పొగాకుదే గాటు. ఆడుజా 
తిలో యోగిని తత్వమే గాటు. మనజాతిలో 
ప్లీడరుతత్వమే గాటురా బాబూ! 
గాడిద వానుగుటి:నెళ్ల 
ఎంత చదువుకున్నా గాడిదెకు బుద్ధి ఉండదు. 
- కందుకూరి, తిర్వగ్వద్వన్మవానభ 

కజివంగ వచ్చునే బలిమి గాడిదటం 
బులితోలు గప్పినన్‌? 

- నాభనసోమన్న ఉత్తర హరివంశము 
గాడిద అందిట- పాటకి నేను- అందానికి మా 


అప్పా అని. 
= గురజాడ, కన్యావల్కం 
తమ వంశ, గౌరవాన్ని గుర్తుంచుకొననివి 


గాడిదలు మాత్రమే. స 


ఆడిన మాటలు దప్పిన 
గాడిదకొడు కంచుం దిట్టంగా విని యయ్యో 
వీడా నాకొక కొడుకని 
గాడిద యేడ్చెం గదన్న ఘనసంపన్నా! 
- చొటువు 
కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెరిపిందట. 
- సామెత 


9 


గాదిద 
గాడిద కేమితెలుస్తుంది గంధప్పొడి వాసన? 

- సామెత 
చులకనగా చూడకండి 


నాకిచ్చిన గాడిద గుర్తును 
అమెరికా వంటి డబ్బున్న దేశంలో 

ఒక పెద్దపార్టీ గుర్తు అది. 

ఇక్కడ మనం మోస్తున్న దారిద్ర్య 

భావానికి అదే నిజమైన గుర్తు. 

మన ప్రజలు చూపిస్తున్న 

సహననానికి సరైన గుర్తు అదే. 

- కుందుర్తి, మీ ఓటు నాకే 
బూడిద బ్రుంగవై యొడలు పోండిమిం దప్పి 
మొగంబు వెల్లనై 
వాడలవాడలన్‌ దిరుగ వారును వీరును 
జొచ్చొచో యనన్‌ 
గోడల గొందులన్‌ దిరిగి కూయుచునుండెదు 
కొండవీటిలో 
గాడిద! నీవునుం గవివి కావుగదా? యనుమా 
నమయ్యెడున్‌. 
గానం 
విషయంలేకుండా అందాల్ని కల్పించ గలదు. 
కనకనే గానం కళల్లో కన్నిటికీ వుత్చృష్టమైనద 
యింది. 


= శ్రీనాథుడు, చాటువు 


= బలం, 
జనానికి గానమేనా ఉండాలి. హాస్యమేనా 
ఉండాలి. సార్వత్రికమైనవి మరి అట్టేలేవు. 

- భమిడిపాటీ, తుక్కుముక్కుల వాక్కు చిక్కు 
వినడానికి జనం లేనప్పుడు బయల్దేరే ్రతీనా 
దమూ గానమే. 

- భమిడిపాటి, గానవ్రశంన 


నా అమూల్య గానమ్ము వినాలి అంటే 
మూగ సినిమాలొ వినుడు గుండాగిపోవ! 
- మాచిరాజు, అహం 
గాంధీ 
ఏ యెండకు నా గొడుగును 
ధీయుక్తి నెణుంగు నాసుధీమణి గాంధీ! 

- చెళ్లపేళ్లు గాంధీబుషి 
కత్తులు లేవు, శూలమును గాండివమున్‌ 
మొదలే హుళక్కి నోరెత్తి 
ప్రచండ వాకృటిమనేనియుం జూటండు, 


వైరిమీద దండెత్తంగ 
సేన లేదు, బలహీనము కాయము, 
కోపతాపముల్‌ 
బొత్తిగ నున్న, యట్టివరమూర్తి మహాబలశాలి 
గాంధి... 
= వుండరీకాక్షుడు, బలశాలిగాంధీ 
గాంధి యల బుద్దునిం బోలుగాని, శంక 
రాదులకు దీటుగా డీతం డవతరించు 
కతమునం బురాణ పురుషులవాక్యమ్ము లవియ 
ధార్ధములుగావు టబ్బె, శ్లాఘ్యగుణుం డితండు. 
= చెళ్ళపీళ్లు గాంధీ మువీ 
గాయకుడు 
తనకెదుట నున్నవారల 
ననయముం దలలూంపంజేయునాతండు దా గా 
యను డౌను గాక మాటికి 
దనం తలం దాం ద్రెప్పికొనునతండు గాయకుండే? 
= త వేం., కలగూరగంప 
ప్రతి మనసులోని తీరని కోరికల గీతాలకు 
లయ కల్పించినవాడు గాయకుడు 


- కుందుర్తి, తెలంగాణ 

గాయని 
పాటపాడుతూ ఆమె 
కండ్లుమూసుకొన్న దెందుకని? 
పాట వినేవారి బాధ 
చూడట మెందుకని! 

జ్‌ చూలకొండా రెడ్డి, ఒడీ నెలరాళ్ళు 
గాయం 


ఆయముంటే గాయమంత సుఖంలేదు. 

- చిరంజీవి, బోలోస్వతంత్ర భారత్‌కే జై 
మనస్సుకు పడ్డ గాయానికి మందులూ లేవు, 
మాకం కవు వేదాంతకప్కి ఆకలిమంట 
గాలి 
గాలి విమానాన్ని మోస్తుంది. కాని చటుక్కుని 
అప్పుడప్పుడు వొదిలేస్తుంటుంది, చంటిపీల్లాణ్జి 
ఎగరేసి వొదిలేసినట్టు. అప్పుడు గాలిమీద 
నమ్మకం ఉన్నవాళ్ళకి భయం దు. 

ee - FOr 
ఒకగాలి కాలాన్ని పిడికిట్లో బంధిస్తే 
మరో గాలి మనుగడనే మళ్లించింది 
- జ్వాలాముఖి, కథ ఆడ్డంతిరిగింది 


99 


గాలిపడగ 


గుణజ్ఞత 


గాలివడగ 
గాలిపడగకు దారం వదిలినకొద్దీ - గాలి పోసు 
కుంటుంది. 


గాలిమేడ 


మనం కొట్టుకొన్న గాలి మేడల్ని 
ఏ భూకంపం పడగొట్టలేదు. 


- రామక్ళృష్ణశాస్త్రీ, అవునునిజం 


= తిలక్‌, హోరం 
పట న్వేచ్భావి 
దొంగలకీ, లంజలకీ, పోలీసోళ్ళకీ వారసం రాత్రే 
గిట్టుబాటు జాస్తి. 


- బీనాదేవి. డబ్బు! డబ్బు! డబ్బు! 
సోదరత గిట్టుబాటుగా లేదు మాకు! 
= జామవా, ఇంటీగుట్టు 
దివాలా తీసిన వానికి అంతా గిట్టుబాటే 
'పెట్టబడిలేని వ్యాపారానికి తట్టుండదు. 
- కాళోజీ దిగులు 
నిన్నె 


చూడబోతే వెండిగిన్నె, తాగబోతే వెలితిగిన్నె 
మత 


గిరజూలు 
పూర్వకాలములో జడలు ఉంచుకొన్న మునీశ్వ 
రల గౌరవము. ఈ కాలములో గిరజాలు 
“పెంచుకున్న పడుచువాండ్రకే గౌరవము. 

= చిలకమర్తి, గణవతి 
గిరొక్టి 
పుట్టుకతోనే మగనలుసు కెంత గిరాకీ! 

- జయప్రద నృష్టీలో తీయనిది 
గీటురాయి యట్రద సృష్ట 
శీలానికి గీటురాయి మనస్స్ఫాక్షేగానీ, శరీరమూ 
సంఘమూ కావు. 

- కళ్యాణ చక్రవర్తి మొగలిపువ్వు 
మనిషి నిజస్వరూపాన్ని కనిపెట్టేందుకు డబ్బు 
గీటురాయిలాంటిది. 
గీత - ధనికొండ, వవిత్రులు 
జాతి ఒకటైతేనేం, గీత ఒకటికాదు కదా! 


గుట్టు - రామక్ళస్దశాస్త్ర కులాసా 
మరీ మాంసం తింటున్నామని బొమికలు మెళ్లో 
వేసుకుంటే ఎలా ఏదైనా గుట్టు రట్టు కాగూడదు. 

= వుల్లాభౌట్ల, లంచం 


తెలిసినా తెలియనట్టుండు - అవతలోడి గురించి 
మరికాసింత తెలుస్తాది. వినినా విననట్టుండు 
ఎదుటోడి గుట్లు మరికొన్ని బయటపడ్డాయి. 

- కాంతారావు, వంశధార 
అన్ని వృత్తులకంటె ఈ అధ్యాపక వృత్తి చాలా 
కష్టమైనది. మిగిలిన వృత్తులలో ఎవరైనా తమ 
అవినీతిని కొంత వరకైనా దాచుకోగలరేమో 
గాని, అధ్యాపకుల గుట్టుమట్లనీ స్టూడెంట్స్‌ నడి 
బజారులో ఉంచుతారు. 

- ఆనందారామం, మళ్ళీ వచ్చిన వసంతం 
గుడిమింగేవాడు 
...గుడి మ్రింగువానికి లింగ మూర్చిండి వడెము. 
- కూర్దానాధకని, సింహోద్రి నారసింహశతకము 
గుడిసె 
నిజానికి నీడలు పుష్కలంగా వుండే 
మనదేశంలో చెట్లన్నీ గుడిసెలే! 
గుడ్డితనం కంద. పగల 


కాననివాని నూంతగొని కాననివాండు 
విశిష్ట వస్తువుల్‌ 
గొనని భంగి: tes, గైకొని కొందజు 
కర్మబద్భలై కానరు (వి 
ప ష్ట్ర పోతన, భాగవతము 
అకస్మాత్తుగా డబ్బు వచ్చిపడితే కళ్ళు కనబడవ్‌ 
= నరసరాజు, ఈ ఇల్లు అమ్మబడును 
చేతినూలు కదుట్లో పడుతుందో? 
దిండులో పడుతుందో? 
గుడ్లగూబ 
తల్లిని, తమ్ములనీ పోషించలేని వాళ్లను 
చూచేవాళ్ళు ఇంకో జన్మలో కాదు 
ఈజన్మలోనే గుడ్లగూబలు. 
- శివరామశాస్త్రీ డీ(పెవన్‌-చెంబు 


- సామెత 


గుణజ్జత 

గుణనిధి! తుమ్మెద కమలము 

గుణ మెటుయగనుగాక కప్ప గుణ మేమెలుయున్‌? 
- చాటువు 

కవితా కన్యక గుణములు 

కవికన్న రసజ్ఞ డెణుంగుం గవి యేమెటుంగున్‌? 

భువిలోం గన్యకగుణములు 

ధవుం డెజుంగునుగాక కన్నతండ్రేమెలుంగున్‌! 
- చాటువు 


తతత. 


100 


గుణం 


గురుత్వం 


గుణం 
అనేకము గుణములుండును. కొన్ని మంచివి 
కావచ్చును. కొన్ని చెడ్డవి కావచ్చును. లోకమ 
ంటిని కలగలుపుగా జూచునుగాని వేనికి 
వానిని విడమజచి చూడలేదు. 
- విశ్వనాధ బద్ధన్న నేనాని 
గుణం ప్రధానం కాని చదువు ప్రధానం కాదు. 
- కందుకూరి, వోన్య సంజీవని 
ఆశ్రయించుట, ఆశ్రయింపయిడుట, యివి భక్తి 
మార్గస్థుని నెత్తురులోని గుణములు. 
- విశ్వనాథ, బద్ధన్హ నేనాని 
ఏ భార్యకుగాని మగడుంచుకొన్న వేశ్యలో 
గుణాలు ఎప్పుడూ కనబడవు. 


- రాజమన్నారు, నివృలం 
గుణవంతుడు న్నా 


గుణవంతుండని పేరుపడుట దుర్లభము. 


లాంతి విధము సులభము. 
- చిన్నయసూరి, మిత్రభేదము 
గుండు 


పోయిన మగడు పోయినా పొన్న కాయలా 
గుండు కుదిరింది. 

- సామెత 
గుండె 
రాయిమడ్సుల గుండె బహుగెట్టి, జనం నల్ల 
రాయి గెట్టంటారుగాని అంతా వుత్తది. 

- మా గోఖలే రాయి మడునులు 
(ప్రేమకు నిలయం, ఆలయం గుండె. మేధకు 
నెలవు, విచక్షణ శక్తికి కొలువు మెదడు. 
అందుకే గుండెకు పైనే ఉంటుంది మెదడు. 

- బుచ్చిరెడ్డి, తేనెకోరని (ద 
కొండంత చిటీ బస్సుందిట. గాని, డయి 
నేకపోతే అడుక్కదల్డు! అలాగ్గె, కొండంత మడి 
సున్నా ఆడికి గుండెకాయ నేకపోతే ఆడు నిల 
బడ్డు కలబడ్డు; కండబలవేడాదు కలేజా కూడా 
ఉండాల! 

= రావిళాస్త్ర రత్తాలు - రాంబాబు 
తుపాకీలో గుళ్ళుంటేనే సరిపోదు. గుండెలు 
కూడా ఉందా pees 
సుండెదిటవ్ర గాధరావు, ఇదా మనబరిడ 
మనస్సులో ఉన్న భావాన్ని సూటిగా చెప్పగలిగే 
గుండెదిటవు చాలా కొద్దిమందికే ఉంటుంది. 

- సుమనశ్రీ, నేనూ ఆవకాశవాదినే! 


మంచిగా ఉండాలంటే గుండె నిబ్బరం చాలా 
ఉండాలి. 

ణ్‌ న్న వి 
గుండెపోటు రానిలాపు: అలక 
ఒకసారి గుండెపోటు వచ్చిన వాళ్ళు ఎప్పుడో 
ఒకప్పుడు చెప్పాపెట్టకుండా పోతారుగానీ క్షల 
కాలం వుండిపోరు. స pe 

- వతంజల్సి స 

గుమాస్తా జలి, అవ్బన్ననర్దా 


గుమాస్తాలు తలుచుకుంటే ము 
ఏమీ చేయలేరు. క్ట కార్యరర్యలే 


= బాపిరాజు కోనంగి 
గుమాస్తా ప్రాణికి ఒకటవ తేదీ అంటే మరణ 
శిక్ష పడేరోజు. మ 
శ్‌ సూర్యారావు, ఇల్లు ది 
గుంవ్ర 


ఈనాడు, మత బోధకుడికీ, దేశ నాయకుడికీ, 
కవికీ అందరికీ వెనక ఓ గుంపు కావాలి. వాళ్ల 
నించి ఆ గుంపుకి ఏమీ వౌరగదు. వారిగిస్తా 
మని ఆశలుపెట్టి చేర్చుకుంటారు. 


పరః “లర ను 


నిశ్శబ్దంలో నిద్రించిన సైనికుల గురక 
చచ్చిన జీవుల మొరలా వుంది. 

- తిలక్‌, నైనికుడి ఉత్తరం 
గురుకుల ఏద్య 


బెంచీ లక్కజలేదు, గేమ్సు మొదలౌ 

ఫీజుల్‌ వినన్‌రావు, పొ 

మ్మంచు న్నిర్ధనుం ద్రోసి గురుల, 
ప్యాసైననే లాభం మిందంచు న్నేమములేదు, 
మీ చదువునం 

దాలోక మీ లోకమున్‌ 


గురుత్యం | 
మూడు పుట్ల చెవిటి వానికి, ఆరుపుట్ల చెవిటి 
వాడు ఆలోచన చెప్పినట్లు 


కోరి ప్రత్యక్ష మన్మథగురువ వైతి 
కోరక పరోక్ష వైరాగ్య గురువ వైతి 
లంజియా! యొంతక్రిందికి గుంజినావొ 
యంతపైకిని జనుమార్గ మరసినావు. 
= విశ్వనాథ రామాయణ కల్పవ్మక్షము 


= సామెత 


101 


గురువు 
గుదువ్చ 
నెలంతలా రాజనీతులు నేర్చువారు? 

= చిలకమర్తి, గయోపాఖ్యానము 
అత్తవల్ల దొంగతనం, మగనివల్ల రంకుతనం 
నేర్చుకొన్నట్లు. - సామెత 
గురువులు తమకును లోయిడు 
తెరువులు సెప్పెదరు స్యా 


గురువుల ఉపదేశం గురువులే మరవకూడదు. 

= గురజాడ, కన 
ఆకాశమంత ఎత్తులో వుండిన ఈ గురుశబ్దము 
భూలోకంలో పడి, అటుపై చిత్రసీమలో స్వైర 
విహారం చేసి, ఆ తరువాత బస్‌స్టాండ్‌లను 
ఆశ్రయించి, అక్కడ కూడా తలదాచుకోలేక 
పాతాళములో పడిపోయిన ఈ రోజుల్లో “గురు 
శబ్దము” వెక్కిరింతగా వినిపిస్తుంది, ఎవరైనా 
పలుకుతూంటే. 


- వులికంట్స్‌ శివపూజ 
వేయిమంది ఆగస్త్యభ్రాతలక గురువనిపించుకో 
వడం కన్న భీష్మునివంటి వొక్కనికి గురువనిపిం 
చుకోవడమే గురువునకు సంతోషదాయకము. 

= చెళ్ళవీళ్లు కథలు-గాథలు 
గురుని శిక్ష లేక గులు తెట్లు కల్లునో 
ఆజుని కైన వాని 
తాళంపుంజెవి లేక తలు పెట్టు లూడును? 
గుదుళీమ్యలు 
జీతము పుచ్చుకొనుటచేత నుపాధ్యాయులు 
సేవకు లగుచున్నారు. వేతన మిచ్చుచుండుట 


చేత విద్యార్థులు ప్రభువు లగుచున్నారు. 
= కందుటూరి, గురుశుూవ 

గురువు లెప్పుడును శిష్యులకు తమ ద్రేలితో 
స్వర్గమునకు త్రోవ చూపుచుందురు. కాని 
తాము మాత్రము స్వర్గ: యటుం 
డంగాం దామున్న యీ లోకమునే త్రోవగానక 
గోతిలో పడుచుందురు. 

- కందుకూరి, రాజశేఖర చరిత్రము 
శుర్తింవు 


తన స్వాతంత్ర్యం హెచ్చటం ఏ ప్రాణి గుర్తిం 
చదు 
: - కొడవటిగంటి చదువు 


గులాం 
పోలీసువాళ్ళని ఒక్కొక్కప్పుడు స్వంత 
'పెళ్ళాలూ, పిల్లలూ కూడా గుర్తుపట్టలేరు. 
- భరాగో, నాకీ ఉద్యోగంవద్దు 
గుర్తు 


'పెండ్లినాటి సౌఖ్యం లంకణాలనాడు 
కరకొన్నట - సామెత 
ప్రకృతి విశ్వవీధిలో నేర్చే ఓనమాలు 
మానవుని అజ్ఞానమునకు ఆనవాలు 
- వసంతరావు, ఉదయకిరణాలు 
మరిచిపోయిన సామ్రాజ్యాలకు చిరిగిపోయిన 
జెండా చిహ్నం. 
= శ్రీశ్రీ గాంధీజీ 
ఈ రోజుల్లో చితికిపోయిన మనిషంటే ఎవరికీ 
గౌరవం ఉండదురా. చేసిన త్యాగాలన్నీ ఎవరికి 
గుర్తుంటాయి? 
= పావ, రామరాజ్యానికి రహదారి 
మనం విడిపోయే ముందు... ఇద్దరిమధ్యా 


మర్చిపోలేనంతగా _ నిల్ఫిపోగల గుర్తుకోసమే 
తాగేను... 


ఉపనయనమునాంటి మాట యున్నది సుమతీ. 
- చెళ్ళపిళ్లు కథలు-గాథలు 

గుర్రం 
రోజులు చాలకపోతే మనుషులు వరన్నం 
బదులు జొన్నకూడో, నాగజెముడు గు 
తిన్నా తింటురుగొని గుర్రం పచ్చిగెడ్డి మానేసి 
ఎండుగెడ్డి తినమంటే తింటుందా? 

- మా గోఖలే బండీరాముడీ వెళ్లాం 
గుర్రం తనతోకతో తానే విసురు కొంటొంది 
గాని చావడిలో గుర్రాల కన్నిటికీ విసురు 


తుందా? 
- సామెత 


రాజుగారి గుర్రమయితే మాత్రం తొక్కితే కాలు 
నొవ్వదూ? ల 
గులాం 
మనపాడి వెనుక లేదను 
'పెనుగొంటెగులామునోరు పీతిరిగుంటే. 

- కవి బౌడప్పు చౌడప్ప్రళతకము 
ఇత్తడి పుత్తడి యగునా? 
తొత్తది నగలెన్ని యిడిన దొరసా నగునా? 
యుత్తమకులుం డౌనా? దౌ 


102 


అత్తునం దిరిగినను గులాము' గులామే! 

- అడిదము, చాటువు 
గూండా 
ఊరికి ఒక్కడే గూండా ఉండాల, ఆడు పోలే 
సోడే అవాల. 


శృహాన్థు 
గృహస్థుడి బాధలు ఎవరికి తెలుస్తాయి? 
ఇందులో తమాషా ఏమిటంటే అనుభవించే 
వాళ్లు బాధలని తెలుసుకోలేరు. అవ్యక్తములో 
పడి కొట్టుకలాడుతూ ఉంటారు. 

- నరస్వతీదేవి, తనదాకావస్తేగాని 


= రావిళాస్త్రీ బంగారిగాడికత 


గెలువు 
యే కొంపలూ తిరక్కపోతే కేసులు గెలవడం 
ఎలాగ? 


- గురజాడ, కః 
యే మాలకూడూ లేకపోతే కేసులు గెలవడం 
యలాగ? 

- గురజాడ, కన్యాపల్మం 


ఏనైపున తక్కువమంది చచ్చిరో వారు గెలిచితి 
మనుకొ! 


నిర - బిళ్వనాథ, నందోరాజా భవివ్యతి 
బంటుతనముగాదు బలముతో గట్టంగా 
వెంటనుండి మనసు వెతలంబజచు 
నింట గెల్చి రచ్చ నిల గెల్వవలెనయా 


= వేమన 
వేసినట్టల్లా వెయ్యనిస్తే వెణ్టివాడే గెల్బాడ 
న్నట్లు... - కాళ్లకూరి, సంసారనటన 
కోర్టు కెక్కి చూసిన ప్రతి ఉద్యోగీ నెగ్గాడు. 
ప్రభుత్వం ఓడింది. 
is - నిదుద్యోగి, యమలోకంలో 


గేర్లు ఎలాగ మార్చాలో ఎవరైనా ఒకసారి 
చెప్పేస్తే హెలికాష్టరుగాదు - దాని అమ్మా 
బాబునైనా నడి పేవొచ్చునండి. 

= వతంజలి, అ 
Fett వ్పన్నసర్దార్‌ 
గొంగడిలో భోజనము చేయుటకు గడంగిన 


పుడు వెంట్రుకలకు వెరువరాదు. 
= నూరి, నారాణీ 


చంగావి మెటుంగు సేలు సరిగంచుల మే 
ల్లుంగీలు చీరలున్‌ నా 
గొంగడి సరిపోలవన్న! గువ్వలచెన్నా! 

- గువ్వల చెన్న శతకము 
గొడవ శవం తె 
గొప్పోళ్ల ఇళ్లల్లో బోల్డు గొడవ లుంటాయి. 

- బుచ్చిబాబు, చివరకు మిగిలేది 
గొడ్డు 
గొడ్డు గోతిలో పడితే తలొకమా టంటారులే. 
- కొంతారావు, దగావడిన తమ్ముడు 
కుడితెడితే సేతుల్నాకే సొమ్ములూ ఉంటాయి. 
కూడెడితే కరిసే కుక్కలూ ఉంటాయి. 
= రావిశాస్త్రి గోవులొస్తున్నాయి జాగ్రత్త! 
గొడ్రాలు 
గొడ్రాలికేం తెలుసు, బిడ్డనొప్పులు? పవత 
గొప్పు 
నా గొప్ప నే చెప్పుకోకూడదు గదా? 

- గురజాడ, కన్యాళల్బం 
లోకములో మనుష్యుడు గ్లొప్పవాండయిన కొల 
దిని గొప్పతనముతోంగూడ కష్టములు పెరుగు 
చుండును. భక్తులయినవారు స్వప్రయోజన 
పరులయి స్వలాభముకొటి కాశ్రయించి పీడిం 
చుచుందురు; ఆసూయాపరులైనవారు పరోత్క 
ర్షమును సహింపలేక యపవాదములువేసి 
బాధించుచుందురు. 

- కందుకూరి, సత్సరాజా వూర్వదేశయాత్రలు 
ఊళ్లో యెక్కడనో ముండనుంచుకొన్నవానికంటె 
యింటి యెదుట నుంచుకొన్నవాండు మిక్కిలి 
గొప్పవాండు. 

- చిలకమర్తి, యనుధడ్డరాజు కబ్బేరి 
ప్రతివాడు తన పని తాను చేస్తూ అది గొప్ప 
గానే ఉందనుకొంటాడు. 


- విశ్వనాధ ముగ్గురు బిచ్చగాళ్లు 
దెబ్బతిన్నా యెదటివాణ్ణి కూలగొడితే ఆది 
గొప్ప 

fa - సుట్రవ్మణ్యశాస్త ఆల్భబలి 


నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు 

తళుకు బెళుకు రాలు తట్టెం డేల? 

చదువం బద్య మరయ చాలదా యొక్కటి! 
| = వేమన 


అంగీలు పచ్చడంబులు 
— 


103 


నానా య 


వండినమ్మకు ఒక కూరే, మధూకరంవానికి పది 


బలు - మహీధర కత్తుల వంతెన 
గొప్పకున్న ఆకలి (ప్రేమకు లేదు, (పేమ తిన 
లేదు, సేవ చేస్తుంది. గొప్ప సేవని తింటుంది. 
చావుని చూచి భయపడనిది గొప్ప ఒక్కటే. 
ఎందుకనో తెలుసా? చచ్చింతర్వాత గొప్ప 
ఇంకా గొప్పదౌతుంది. 

= విచ్చేశ్చారరావు, వెర్రికాదు, వేదాంతం! 
పరులం బూజించువాండెపో యొరులచేత 
నతివిశేషంబుగాం బూజ లందువాండు. 

- తివేం., వృచ్చకటీకము 
ఒక గొప్పవాం డొకనిని మంచివాం డన్నచో 
ఎవ్వని వాక్కు భిన్నముగా లేచును? ఎవ్వని 
నోరు స్తుతివాక్యముల కొరకు తడవుకొనును? 

- కందుకూరి, రాజుశేఖర చరిత్రము 
పడిన తరువాత లేచుట గొప్పతనముగాని 
యెప్పుడును పడకండుట గొప్పతనముకాదు. 

- కందుకూరి, రాజశేఖర చరిత్రము 
ఆత్మగౌరవము కావాలి కావాలని ఉపన్యాసా 
లిచ్చే వారే కాని సమయము వచ్చినప్పుడు నిలు 
పుకొనేవారు లేరు. 

- చిలకమర్తి, న్వగౌరవ రక్షణము 
నువ్వేం తాలూక్కచేరి బంట్రోతువా, పోలీసు 
జవానువా, ముంచీబువా, కరణానివా నీకు దడ్చే 
టందుకు? 


- చిలకమర్తి, బలవంత బ్రాహ్మణార్థం 
ఎప్పటి కెయ్యది ప్రస్తుత 
మప్పటి కామాటలాడి యన్యుల మనముల్‌ 
నొప్పింపక తానొవ్వక 
తప్పించుక ప్‌ ధన్యుండు సుమత 
సుమతి శతకము 
న అనేది గా మనం ఇచ్చు 


- కృష్ణరావు పావీకొండలు 
కష్టాల్లోనే మనిషి గొప్పతనం బయటపడు 
తుంది. పుత్తడో, ఇత్తడో పుటంబెట్టినప్పుడే 


తేలేది. 

- నుంకర వాసీరెడ్డి, అవనింద 
తన లోపాలను (గ్రహించేకంటే ఎదుటివాని బల 
హీనతనలను బలంగా తలవడం గొప్పతనంగా 
చెలామణి అవుతూ వస్తుంది. 

- ఆళ్వారుస్వామి, ప్రజల మనిషి 


ఈనాడు లోకం నుంచి ఎంతదూరం పారిపో 
గలిగితే అంత గొప్పకవి కావచ్చు 

- నార్ల నవకవి 
ఇచ్చునదె విద్య, రణమునం 
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులన్‌ 
మెచ్చునదె నేర్చు, వాదుకు 
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ! 

- బద్దెన సుమతి శతకము 
తన కలిమి యింద్ర భోగము 
తన దుఃఖమె సర్వలోక దారిద్రంబౌ 
తన చావు జలప్రళయము 
తను వలచినయదియె రంభ తధ్యము సుమతీ! 

- బద్దెన, సుమతి శతకము 
ఆంకొన్న కూడె యమృతము 
తాయొందక నిచ్చువాండె దాత ధరిత్రిన్‌ 
సోంకోర్చువాండె మనుజుండు 
తేంకువ గలవాండె వంశతిలకుండు సుమతీ! 

- బద్దెన సుమతి శతకము 
చెడ్డ అలవాట్లకి దూరంగా ఉండేవాడు లోకం 
దృష్టీలో అసమర్థుడు! పిరికివాడు! అందుకే 
చాలామంది ఏదో గొప్ప కోసం జల్సాలన్నీ అల 
వాటు చేసుకుంటారు. 

- రంగనాయకమ్మ, వేకమేడలు 
గప్పాల పోతిరెడ్డికి ముప్పైమూడు దొడ్డు 
మూడు ఎడ్లు. 

- సామెత 


మన సొంత వంట ఇతరులకు పెట్టి సంతోష 
“పెట్టటం మనిషి చేసే గొప్పపనుల్లో ఒకటి. 

- కొడవటిగంటి, అనామిక 
ఈ దిక్కుమాలిన దేశంలో గొప్పవాళ్లు చెయ్యటా 
న్నిబట్టి పనులకు గొప్పతనం వస్తుంది గాని, 
గొప్పపనులు చెయ్యడాన్నిబట్టి గొప్పతనం 
రాదు. 


- కొడవటిగంటి, ఎండమావులు 
ఆఫీసులలో పనిని ఎప్పుడూ కర్రను తూచినట్లు 
తూచుతారు. ఎన్ని క్వింటాళ్లు అయితే అంత 
గొప్ప పని. 

- నిరుద్యోగి, కార్యాలయ బేతాళ 

విశ్రమార్శీయము 
వస్తువులను వినియోగానికి కొనుక్కునేవాడు 
మామూలు మనిషి. మారు బేవానికి కొనుగోలు 


104 


గొప్ప 


గౌరవం 


శక్తిని పెంచుకునేవాడు ఆ, మామూలు మనిషి 


కన్నా గొప్పవాడో బాలల ఐశ్వర్యం 
లోటులేనివాడు గొప్పవాడు. ప్రతివాడికీ ఏదో 
లోటు ఉంటుంది. ఉండి తీరుతుంది. అందు 
కని ఎవ్వడూ గొప్పవాడు కాడు. 

- భోమిడిపాటి, కచటతవలు 
గొప్పవాడయ్యే గుణాలు ఎవడి దగ్గరున్నాయో 
వాడల్లా పోలీసు వాళ్ల చేత వళ్లు మాలిష్‌ 


చేయించుకోవాలి. 
- నంది, వాన వెలిసింది 


దారులలోకెల్ల జమీందారి, చెంబులలో కెల్ల జారి, 
రోగాలలోకెల్ల మారి, సూత్రాలలోకెల్ల రోరి, 
క్షేత్రాలలోకెల్ల పూరి, భక్ష్యాలలోకెల్ల బూరి. 

- పానుగంటి, కంఠాభరణము 
గొప్పవాళ్లు కష్టసుకం ఒక్కనాగే అన్సుగించే 
స్తారు. 
స్ట - బీనాదేవి, డబ్బు! డబ్బు! డబ్బు!!! 
వొచ్చినాడు గొప్పోడైతే ఎందుకొచ్చేది సెప్పడు, 
మనం అడిగేవరకూ. 

- బీనాదేవి, డబ్బు'డబ్బు! డబ్బు!!! 

గొప్పోళ్ల గోత్రాలన్నీ గోప్యంగానే ఉంటాయిలే, 
- చిరంజీవి, బోలోస్వతంత్ర భారక్‌కీ జై 
ప్రేమించటం కంటే... (ప్రేమించబడటం గొప్ప 

- నంధ్యాదేవి, (వేమక హారతి 
సంబంధాలకంటె అనుబంధాలు గొప్పవి. 

- కౌసల్యాదేవి, ప్రైందని 
మనిషిగా పుట్టటం గొప్పకాదు. నిజమైన మని 
షీగా బతకటమే చాలా గొప్ప 

- భాస్కర్‌, క్రైమాక్స్‌ 
మంత్రం కన్నా నమ్మకం గొప్పది. నమ్మకం 
కన్నా నిజాయితీ ఇంకా గొప్పది. 
is - వీరేంద్రనాథ్‌, తులసి 


ఊరి మధ్య దేవాలయం గోడ 
దేవుడి పేర ప్రజలపై నిరంతరం జరిగే 
మానభంగాల్ని వీక్షిస్తూ 
పూజార్లను రక్షిస్తున్న సాంప్రదాయపు గోడ 

- నగ్నముని, భనివ్యత్‌ 
గోడ దూకుడు ఇ 


'హార్స్‌ ట్రేడింగ్‌ అనే గోడ దూకుడు వ్యవ 


హారం మన తొట్టతొలి మంత్రివర్గ నిర్మాణం 
తోనే ఆరంభమైంది కదా. 
se చిరంజీవి, బోలో న్వతంత్ర భారల్‌కీ జై 


నేను తుపాకులకయినా కత్తులకయినా వోపగ 
లను గాని ఆడవాళ్ళ గోళ్ళతో వోపలేను. 

- కందుకూరి, అనహాయశూర (ప్రహననము 
గోరు ముద్ద 
మొదట్లో గోరుముద్దలు తినాల్సిందే ఎవరైనా. 
ఆ తరువాతనే జీర్ణశక్తినిబట్టి తినటం. 

- చిరంజీవి, బోలో స్వతంత్ర భారత్‌కే జై 

గ్ర 
గోవుమాలచ్చిమికి కోటి దణ్ఞాలు 
మనిషికైనా లేని మంచి పోకిళ్లు! 

- నండూరి, గోవుమాల: 
గౌరవం అవాలని 
అవగత శబ్ధశాస్త్రచయులైన మహాత్ములు 
పండితోత్తముల్‌ 
"-భువనతలంబునం దధికపూజ్యలు; వార 
లటుండం, గూటికై 
నవనవకల్పనా విధి చణత్వము దోంప 
నబ! నీ 
కవు లిల దానపాత్రులయి గౌరవమందుట 
చూడం జిత్రమౌ. 

- చాటువు 


కార్యదీక్ష సహనశక్తి కలిగిన చాలదు చాలదు 
పేరు ప్రతిష్టలు వడసిన వారలకే గౌరవాలు. 
- కాళోజీ ఖర 
బడాయి లేకపోతే సంఘంలో ఈ రోజుల్లో 
గౌరవం వృండదురా! మన అంతస్తు యెంత 
గొప్పదని చెప్పుకుంటే, అంత గౌరవం లభిస్తుం 


దన్నమాట. 
- ముద్దంశెట్టీ అంతా మోసం 
ఈ కాలమున వృత్తివలన వచ్చెడు గౌరవాగౌర 
వములు లేవు. ఏ వృత్తిచేసినను నింగ్లీషు 
విద్యలో నధికుడైనచో నతనిని గౌరవింతురు. 
- విశ్వనాథ తెజుచిరాజు 
రాయటం మానిన కవికి గౌరవం హెచ్చు 
చచ్చింత? రీగొప్ప 
'చ్చింతరవాత మరీగొప్ప స 


అతిధి కడునల్చుండైన నత్యధికుండైన 


105 


గౌరవం 


గ్రామీణుడు 


నింటి కేతేరం (బ్రియమందు నెవ్వండేని 
వాని గౌరవ మది గౌరవంబు కాని 
కాదు గౌరవ మాకారగౌరవంబు 
- శ్రీనాధుడు, కాశీఖండము 

కల్లు నిచ్చెడి చెట్లకుం గల్లు గౌర 
వంబు పెఅవానికిని లేదు, వజ్రి మైల 
గజ్జె కట్టెడి బోగంపు గరితకున్న 
పలుకుబడి కానరా దెట్టివారి కిందు. 

= శివురనేని, నూతపురాణము 
లోకము మూర్ణబహళ మగుటచే గడ్డములుం 
గావిగుడ్డలు బోడితలలు బూదిపిండికట్లు 
తులసి పూసలు మున్నగునవి నరునకు గౌరవ 


ముం ర చిలకమర్తి, కడ్పూరమంజరి 
గ్యారంటీ 


మాట మిగలకుండా ఉద్యోగంలో మిగిలితే 
బ్రతికున్నంతకాలం పింఛను 
'బ్రతక్కపోయినా గ్రాట్యుటీ 
మీకందకపోతే మీ చంటివాళ్లకు గ్యారంటీ 

- న్వర్థరాజ, గాడిదలు కావాలి! 
గ్రంథకర్భత్వం 
స్వతంత్రజీవనోపాధులలోం గన్నమువేయుట 
తరువాత గ్రంథకర్తృత్వమే యూరివారి ధన 
మును హరించుట కుత్తమ మైనది. 

- పానుగంటి, విప్రనారాయణ 
భ్రంథ వరిచయం 
అన్ని పొత్తమ్ములకు మొద లెన్ని పుటలొ 
నిండు నభినందనములతో దండు గకట! 
యొక్కం డేనియు నిజ మగు నూహ ప్రాయం, 
డట్లు వ్రాసిన నద్దాని నడంతు రొకట. 

- తివేం, పాణిగహీత 

గ్రంథ వరిళీలన 
సందేహం దృఢపడి ఆత్మప్రత్యయం కలగనప్పు 
డుగాదా గ్రంథ పరిశీలన? 


- సుబ్రహ్మణ్యశాస్త్రీ రాజరాజు 
బ్రవాబారం sa 
రాత రాజ్యమేలుమని ఉంటే, గ్రహచారం గాడి 
దలు మేపమని వున్నదట. 
భ్‌వాం 
నిన్న నడచినట్టి గ్రహం 


- సామెత 


నేడు బూడిదై కూలును 
- ప్రయాగ అత్భఘోన్ష 
చచ్చినంత మాత్రాన గ్రహాలు వదిలేస్తాయనుకు 
న్నారు గావోలు! పొరపాటు. 
- కొడవటిగంటి, బ్రతుక భయం 
అవాబలం 
గ్రహబలంపైన మీరు ఆధారపడటం ఏవి 
టండి? అవే మిమ్మల్నిబట్టి తిరగాలి. 
- బుచ్చిబాబు, దొంగ దొరికాడు 
ఈ ([గ్రహాలుకూడా తమ పేర్లు తిన్నగా చెప్ప 
వకరితో ఒకలాగునా మరి వకరితో మరివకలా 
గునా చెపుతవి. 
- కందుకూరి, వోన్యనంజీవని 
ట్రహొంవు 
తమ మూర్భత్వం గ్రహించిన వాళ్లెవరూ 
మూర్యులు' కారు. 
- మహీధర కత్తుల వంతెన 
(బ్రాను(జీవిత)ం 
(గ్రామ జీవితం ప్రశాంతమంటారుగానీ అందులో 
పోటీలకెప్పుడూ తీవ్రమైన అవకాశాలు ఉండనే 
ఉంటాయి. పోటీలేనిదే వృద్ధిలేదు. 
- నుబ్రమణ్యళర్డ, బంకోలా 
(గ్రామాలు పట్టణాలకు ఏవిధంగానూ తీసిపోవు. 
క్రౌర్యం, దౌర్జన్యం, అత్యాచారం, దగా, ఈర్చ్యాసూ 
యలు, నైచ్యం, అవినీతి, అసత్యం, వ్యభిచారం, 
భీరుత్వం - ఒక్కటేమిటి మానవ జీవితంలో 
ఏహ్యమైనవీ, దూష్యమైనవీ, అవాంఛనీయమై 
నవీ అని వేనివేనిని గర్హిస్తామో అవన్నీ అక్కడ 
కూడా కానవస్తాయి. కాకపోతే అజ్ఞానం, అమా 
యకత్వం అనే ముసుగులో మన పెద్దలు 
వాటిని దాచిచూపుతుంటారు. 
- కాళీనట్టం, నేనావతి వీరన్న 
బౌమీణుడు 
గ్రామీణులు స్వచ్చంగా తెల్లగా ఉంటారు. 
వాళ్లు జీర్ణించుకున్న హింసలు 
నీకూ, భవిష్యత్తుకూ (ప్రేమ రాయబారాలు నడిపే 
హంసలు 
- కుందుర్తి, తెలంగాణ 
బయట నువ్వెంత పెద్దవాడివైనా, నీకెంత 
పలుకుబడి వున్నా, స్థానికాధికారులతో మంచిగా 


106 


గ్రామీణుడు 


ఘనుడు 


వుండకపోతే- (బ్రిటీషు వాళ్ళు ఏర్పాటు చేసిన 
మెషినరీ - నిన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. 
- కాళీవట్నం, శాంతి 
గ్రాహ్యం 
సిద్దమయినట్టి యన్నంబు, చేతికందినట్టి 
పరిపక్వ ఫలమును, నంగనామ 
ణీప్రథమయౌవనంబుం, బండితు లుపేక్ష 
'సేయంగా రాదు. చేసినం జెడునుం మీంద. 
= తి వేం, శ్రవణానందము 
తక్కువ జాతియందు వనితామణి 
యున్నను, నీచుమర్త్యునం " 
దెక్కువ విద్య చొప్పడిన, నెంగిలిచోట 
సువర్ణ మబ్బినన్‌, 
దక్కక పెన్విషంబున సుధారస 
ముండిన గ్రాహ్యమండ్రు 
- అనంతుడు, భోజరాజీయము 
గ్లామడు | 
ప్రచారం చేసేది ప్రాచీన సంప్రదాయాలే 
అయినా గ్లామరుండాలికదా? 
- ఆనందారామం, ఇదా భారతం? 


ఘనకొర్యం 


రంభ చెక్కిలి కొట్టి రాట్నం తెచ్చినట్లు. 
- సామెత 
ఘనత 


జానెడు కవితకు మూరెడు పేరు. 

- శ్రీరమణ, న్యూనుడి 
ప్రభుత్వానికి అప్పగిస్తే పరీక్షల నాటికి 
పార్యగ్రంథాలు అచ్చు అయినాయట! 

- శ్రీరమణ, న్యూనుడి 


పవ. శ్రీరమణ, న్యూనుడి 
ఆమరణ నిరాహారదీక్ష దేముంది? 
నేను అరవైసార్లు చేశానన్నాట్ట. 
“ శ్రీరమణ, న్యూనుడి 
ప్రభువులు పరిగ్రహించిన ప్రజలు ఘనులు. 
- కుమార ధూర్ధటీ కృష్ణరాయ విజయము 


లీల గుడి మింగువానికి లింగమెంత? 

- చిలకమర్తి, గయోపాఖ్యానము 
పిట్ట కొంచెము కూంత ఘనమన్నట్టు క్షుద్ర 
జంతువునకు సయితము పెద్దనో రుండవచ్చును. 

- బిన్నయనూరి, మిత్రభేదము 
మన ఘనతలు మన ప్రవర్తనములం బట్టి 
యుండునుగాని మన జన్మములం బట్టి 


యుండవు. 
వ - పానుగంటి, చూడామణి 


దాసిదాని నధిక్షేపించుటలో నందటు ఘనులే- 
తలపైం గట్టెమోం వున్నవాండే ఘనుండైనప్పుడు 
కిరీట మున్నవాని మాట చెప్పవలయునా? 

- పానుగంటి, చూడామణి 
సామాన్యపు కత్తితో పొడుచుకోవటం పౌరుషం 
కాదు. పొడుచుకుంటే వజ్రాలు చెక్కిన మన 
కత్తితోనే పొడుచుకోవలెను. 

- కందుకూరి, హోససంజీవని 
మా వాళ్ళంతా నాకు నెపోలియన్‌ ఆఫ్‌ 
యాంటినాచ్‌ అని పేరు పెట్టారు. 

- గురజాడ, కన్యాశుల్కం 
యిది నేను రిఫార్మర్లో అచ్చు వేసేటప్పటికి 
టెన్నిసన్‌ చూసి గుండె కొట్టుకున్నాడు. 

- గురజాడ, కన్యావల్బుం 
చెప్పందగు కార్యమొకటి మానినది లేదు. 

- చిలకమర్తి, ప్రసన్న యాదనము 
వేయి కనులతో నేడ్చును వేల్పుజేండు 
- చిలకమర్తి, (వమ్లాదచరిత్రము 
కలలోనైనా మేల్కొన్నవాణ్ణి చూడ్డం 
ఘన విషయం కాదా ఈనాటి లోకంలో! 
- దాశరధి, వునర్జవం 
ఆయన గాలిని బేనును, 
దోయముతో నికు, బొగలతో గోడ లిడున్‌ 
- వేంకటరాయళాస్త్రి ప్రతావరుద్రీయము 
ఘనుడు 
ఓటిచ్చిన వాడికంటే ఓట్రిచ్చిన వాడే ఘనుడు, 
- శ్రీరమణ, న్యూనుడి 
తెలిసినవాడు విద్వాంసుడు కాడు. 
తెలిసినట్లాచరించువాడే ఘనుడు. 
- పానుగంటి సాక్షీ 
దుఃఖమును అణుచుకోగలిగిన వానికంటె 


17 


ఘనుడు 


చదువు 


సంతోషాన్ని అణుచుకోగల్గినవాడే ఘనుడు. 
- సామెత 
మనసు స్వాధీనమైన ఘనునికి మరి మంత్రతం 


త్రము లేల? eee 


ఘరానా 
పరాయి సొమ్ములు అమ్మడం ఘరానాకి 
లోపం; కొని, తన భార్య నగలు అమ్మడం తగు 
మను తరహా (తెలుసునా) 

- ముద్దుక్ళన్హ, ఆడవాళ్ల తెలివి 
ఘోష క్ర 


త్యాగరాజు పాట దాక్షిణాత్యుల నోట 
బాషలేని వెర్రిఘోష కాదె! 

చరద, నాట్టుగోస్టి 
ఇంటికప్పు తెగంగాలి, నెత్తియీద పడుచుం 
డంగా, నింక నేమి ఘోషా? 

- వేంకటరాయశాస్త్రి, బొబ్బిలియుద్ధము 
మీ పెండ్లామునని పేరు పెట్టుకొని మూసి 
వాయనపు ముత్తైదువలాగున నుండమంటారా 
యేమిటి? 

- కొచ్చెర్లకోట, అపవాదతరంగిణి 


బే 


చక్కదనం 
పాత గోడకు పూత చక్కన. కోతి ముండకు 


రాత చక్కన! 

- వూర్జానందం, కొంపాన్లేవణ 
చక్కదనము చెప్పుకునేందుకు, వర్నించేందుకు, 
వీలైతే పాడుచేసేందుకు కాని, పెళ్ళికి కాదండి. 

= బుచ్చిబాబు, తీసీనతెర 
చక్రం 
వ్యాపారుల రూపాయిలే రాజ్యానికి చక్రాలు 

- ఛాయారాజ్‌, శ్రీకాకుళం 
చంబలం 
దొరల చిత్తం, చెట్ల నీడ నిలకడ లేనివి. 

- సామెత 

చట్టం 
చట్టాలవల్ల పనులు సానుకూలమవుతాయా? 


108 


చిత్త శుద్ధితో దీన్ని అమలుపరిచేదెవరు? 
- చిరంజీవి, బోలో స్వతంత్ర భారత్‌కే జై 
ఏ చట్టం వచ్చినా తత్సంబంధీకులకు ముందెత్తు 
గానే ఉప్పందుతుంది. 
- బిరంజీవి, బోలోన్వతంత్ర భారత్‌కే జై 
"చట్టం - నేరం' అనే విశేషపదాలు ఎటుగా 
మొగ్గినా మొగ్గే తత్వం గలవి! 
- మా గోఖలే దొంగ 
సౌకర్యం లేని చట్టానికి ప్రజలు కట్టుబడరు. 
= గంగాధరరావు, వెండింగ్‌ ఫైలు 
శాసనాలు యెక్కువైయ్యాయంటే కట్టుబాట్లు 
'హెచ్చయ్యాయన్నమాట. 
-" కాంతారావు, నిజాయితీ కధలు 
మనకోసమే చట్టాలుగాని వాటికోసం మనం 


కాదు గదా. 
- చలసాని, వుజ్యభూమి 


చట్టాలకున్న లొసుగులు తప్పించుకునే వారికి 
ముందే తెలుస్తాయి. 

- వనుబాబు, ఆద్యంతాలూ - ఆంతర్యాలూ 
చదువు 
ఈ దేశంలోని యువతరం చచ్చుపడిపోవడాని 
కిక్కడి చదువే చాలావరకూ కారణం. 

- వసుంధర తపోభంగం 
నాకొడుకునకుం జదువుకొనుటకు6 బూర్వము 
తొండకు బల్లికి భేదము తెలియును. ఇప్పుడు 
గాడిదకు గుజ్జమునకు భేదము తెలియకుండను 


న్నాడు. - పానుగంటి, మాలలీమాల 
స్వభావాలను చదువులు మార్చలేవు. 

- కౌనల్యాదేవి, శాంతినికేతన్‌ 
చదువు ఉపయోగం మనస్సును పదును పెట్టే 
వరకే, 

- గోపీచంద్‌, పండిత వరమేశ్వరళస్త్రి వీలునామా 
చదువు వల్లించవలసిన చట్టుబండ. 

- కక్కుటేశ్వరరావు, అహర్ముఖమ్‌ 
చదవనంతవరకూ కాకరకాయ, చదివిన తర్వాత 


కీకరకాయ. 
= సామెత 


ఎప్పుడును నీవీ మెట్టవేదాంతముల్‌ 
నా ముందాడవు, నిద్రలోం గటిచితన్నా!, 
యెన్ని శాస్త్రంబులో! 

- విశ్వనాథ రామాయణ కల్పవృక్షము 


క్రాన్‌ న్‌ 


యూనివర్సిటీలలో పెద్ద పెద్ద సంస్థల్లో ప్రాఫె 
సర్లయింతర్వాతనే చాలా మంది నిజంగా చదు 
వుకోవడం మొదలు పెడతారు. 

- వేంకటరాయశాస్త్రి వ్యామోహము 
ఇంగీలీసు సదువుకున్న మారాజులు. బే 


డొచ్చి చెప్పాలిగాని, ఆరింట్లో తద్దినాలే ఆరికి 
తెలదు. 


- హనుమంతరావు, లేజీ డాక్టడు 
జనులు చదువుకొన్న వారగుదురేని తమకుగల 
స్వాతంత్ర్యములను తెలిసికొని వానిని పొందు 
టకయి ప్రయత్నము చేయుదురు. నీచముగా 
నెల్లవారికిని బెదిరి యొదిగి యుండక వారు 
చేసెడుపని క్రమమయినదో యక్రమయినదో 
యాలోచించుకొనుచుందురు. 

- కందుకూరి, దేశాభిమానము 
నాతో మాట్లాడవేం ఒక ఎడ్యుకేషన్‌. 
= గురజాడ, కన్యావల్బం 
చదివి చదివి చదివి చావంగ నేటికి? 
చావులేని చదువు చదువవలయు 
చదువులేక కోటిజనులు సచ్చిరిగదా! 
- వేమన 
...నేం జదివినవి గలవు పెక్కులు 
చదువులలో మర్మమెల్లం జదివితిం దండ్రీ! 
- పోతన భాగవతము 
విద్యాసార మెజుంగంగోరెద భవ 
ద్విజ్ఞాత శాస్త్రంబులోం 
బద్యం బొక్కటి చెప్పి సార్ధముగం 
దాత్సర్యంబు భాషింపుమా! 
- పోతన భాగవతము 
చదువనివాం.డజ్ఞుం డగుం 
జదివిన సదసద్వివేకచతురత గలుగుం 
జదువంగ వలయును జనులకుం 
జదివించెద నార్యులొద్దం జదువుము తండ్రీ! 
= పోతన, భాగవతము 
తజంచు చదువం జదువం దర్శవాదమె కాని 
చివ్యమైన తెలివి తేటపడదు 
పసిరికాయ పురుగుపడంగానె చెడిపోదె? 
= వేమన 
ఈ రోజుల్లో ఎడ్యుకేషనంటే, ఎవడేమన్నాడో 
తెలుసుకోవడం. 
- బుచ్చిబాబు, ఆత్మవంచన 


109 


డబ్బుతేని విద్య దారిద్ర్యహేతువు. 

- గురజాడ కన్యావల్బం 
విద్యవంటి వస్తువులేదు. 

- గురజాడ కన్యావల్బం 
కారంలేనిదే కూరలకు రుచిరాదు. కోదండం 
లేనిదే పిల్లలకు చదువురాదు. 

- బిలకమర్తి, నవ్వులగని 
పదవుల్లాగా ఈ డిగ్రీలని త్యాగం చెయ్యబానికీ, 
ట్రాన్స్‌ఫర్‌ చెయ్యటానికీ వీల్లేదు. 

- దివ్య ప్రభాకర్‌, శిరోమణి 
చదువు రెండు విధాలు. ఒకటి గుమాస్తాపని 
చేసేది. రెండవది రాజ్యా లేలేది. 

- విశ్వనాథ, చెలియలికట్ట 
మనస్సు పరిపక్వము చేసికొన్నచో, నాత్మ నభీ 
వృద్ధి పొందించుకొన్నచో డనాపదలు వచ్చిన 
ప్పుడు, నవకరములు పొందినప్పుడు తమా 
యించుకొనవచ్చును. అందుచేత నాత్మవిద్య 


గొప్పది = విశ్శనాధ తెజిచిరాజు 
'పేదవాళ్లకి పనిపాట్లు చేసుకోడం తెలియడవేం 


పెద్ద చదువమ్మా. 
రత్తాలు-రాంబాబు 


బళ్ళలో ఎవరికీ పనికిరాని చదువు నేర్పుతారు. 
గనకనే మనదేశంలో చదువింత తక్కువ. మన 
జాతిని నిర్జీవం చేసి, ఎందునా కాకుండా చెయ్య 
టానికే ఇంగ్లీషవారీ చదువు ప్రవేశపెట్టారు. 

- కొడవటిగంటి, చదువు 
నీవు నేర్చిన చదువే నీ కర్థముకాదు. 

- వ్య్చోనాథ చెలియలికట్ట 
నా దగ్గర గొట్టికాయలు గిట్టికాయలు పనికిరా 
వండి. పుస్తకం చాతపడితే వేళ్ళకి పుస్తకం 
అంటుకుపోవాలి. 

- గురజాడ, కన్వావల్టుం 
పదహారేళ్ళు చదువుకున్న వాడికి కాలం జరగ 
దంటే ఆ చదువు చదువు కాదు. 

- కృష్ణరావు, పాపికొండలు 
మన చదువు ఇతరులకు ఒంటపట్టింది. 


- రామక్టన్దేశాస్రీ కన్నడ 
బుద్ధిపూర్వకంగా పూర్తి ఇష్టంతో చదివేదే 
చదువు. 

- కొడవటిగంటి, చదువు 


సులభంగా వచ్చిన విద్య సులభంగానే 


పోతుంది. 
- కొడవటిగంటి, చదువు 
విజ్ఞానమంతా విద్యార్ధినుల దగ్గిరే బయ 
we మాటలో అతిశయోక్తి ఏమీలేదు. 
- కొడవటిగంటి, వంచకళ్యాణి 
విద్య ఒకరు మెచ్చుకొంటే కదా రాణించేది? 
= హితశ్రీ, నూరుశరత్తులు (బ్రతకాలి 
ఉపాధ్యాయత్వము సాధారణముగా స్వతంత్రత 
కలదేయయినను, స్వదేశస్థలు పారశాలాకార్యని 
ర్వాహకులైయున్నప్పుడు డదియుం బరతంత్ర 
మైనదియే. 
a - కందుకూరి, స్వీయబరిత్రము 
జ్యోతిశాస్త్రము ప్రకృతి శాస్త్రములలో నుత్తమమ 
యినదని చెప్పవచ్చును. ఈ శాస్త్రమును జదివి, 
గ్రహణములు మొదలైనవి కలుగుటకుం గల 
నిజమైన కారణములను దెలిసికొన్న పక్షమున, 
ఏతద్విషయమున జనులలోంగల మూఢ విశ్వా 
సములును, మూఢాచారములును నశించి, 
సుజ్ఞానము కలుగుననుటకు, సందేహములేదు. 
- కందుకూరి, స్వీయబచరిత్రము 
మాబోటీ చదువుకున్న వాళ్ళకి (ప్రేమంటే 
ఏమిటో తెలుసు. కాన్‌ మీలాగ (ప్రేమించుకో 
వటం చేతగాదు. 

- బుచ్చిబాబు, ఉత్తమాయిల్లాలు 
పంతులుగారిని చూడగానే గజగజ వణికి 
మూర్భపోవాలి పిల్లవాడు. వాడే పంతులు. 

- చిలకమర్తి, గణవతి 
విద్యానిషయాన్ని విచారిస్తే ఇప్పటి స్కూళ్ళు 
కూడా యీతిబాధల కిందకే వస్తాయి. 

- బెళ్ళపళ్ల, కథలు-గాథలు 
వెలివిద్య లెన్నియెనను 
గులవిద్యకు సాటిరావు. 

- గువ్వలచెన్న శతకము 
శత్రుత్వ మిత్రత్వాలు విద్యావిషయంలో అడ్డుత 
గిలే యెడల అట్టివాడు మనీషి కాకపోవడమే 
కాక మనిషికూడా కాడని నేననుకుంటాను. 

- బెళ్ళపీళ్లు కథలు-గాధలు 
విద్యావిషయంలో అభిప్రాయభేదాలు వున్నప్పటికీ 
ఆడరాని మాటలు ఆడడంగాని ముఖా ముఖాలు 
చూచుకోకపోవడంగాని విద్వల్లక్షణం కాదు. 


చదువు 
పూర్వం విద్య ధనికులకన్న బీదలకే అందుంబా 
టులో ఉండేది. ఇప్పుడు ధనికులకేకాని విద్య 


లభించదు. 
- బెళ్ళపిళ్ల కధలు-గాధలు 

ఉద్యోగ మొదవినప్పుడు 

సద్యోమద మొదవి పూర్వసరసత యుడుగున్‌ 

విద్యావంతునక్రైనను; 

విద్యాహీనునకు వేటె వివరంబేలా! 


- చాటువు 
చదువురాని ముసలి వాడికంటే, చదువు వచ్చిన 
కుర్రవాడు ఎక్కువ జ్ఞానవంతుడు. 

- నుబ్రవ్మాణ్యశాస్త్రి మార్గదర్శి 
చదువు. ప్రతిభను రాణింపచేసే వొక సాధనమే 
కానీ, దానికి కారణమూకాదు, ఫలితమున్నూకాదు. 

- సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆల్బబలి 
విద్యకి దూరం దగ్గిరా లేదు. 

(| - భమిడీపొట్సి అవును 
మన దేశంలో చదువు సంస్కారం నేర్పదు. 
అది డిగ్రీ సంపాదించుకోడానికి ఉద్యోగం వెతు 
కుని డబ్బు సంపాదించుకోడానికి మాత్రమే. 

+ ఆనందారామం, అద్ధంలో శత్రువు 
ఈ ప్రపంచ నాటకమునం దిప్పటి పెద్దలు విని 
పించుచున్న కథ యించుమించుగా ముగియవ 
చ్చినది. వారీవజి కందజును వినిపించుచు 
వచ్చిన పురాణ కథాశేషమునే వృద్ధ వాక్యము 
లలోల గౌంతకాలము వినిపించి కథాశేషు 
లయ్యెదరు. ఈ ప్రపంచ నాటక రంగమునందు 
మహాసామర్థ్యముతో (క్రొత్త మాటలాడి 
హృదయ రంజకముగా వినిపించి నూతన 
కథను సర్వజనులకు సంతోషమును గలిగింపవ 
లసీనవారు లేంబ్రాయములోనున్న ఇప్పటి 
విద్యార్థులే. 

- కందుకూరి, విద్యాధికల ధర్ధములు 
తమ విద్య నెవ్వ రేమా 
త్రము గనంజాలుదురు వారి దండను దన్మా 
త్రమ ప్రకటింతురు బుధు లు 
త్తముల మహిమ నీరుకొలంది తామర సుమ్మీ! 

- పింగళి కళావూర్ణోదయము 
ఎప్పుడూ పైకి ఏడవకు. అది లౌక్యం కాదు. 


బెళ్ళపిళ్లు కభలు-గాభలు | లోలోపల కానీ నాకు మల్లే. చాలా మంది 
క డు. ప ప స న 


10 


చదువు 
చదువుకున్న వాళ్ల అభిప్రాయం ఆచరణా 
అంతే. 


- భమిడిపాటి, ఎవుడూ ఇంతే 
చదువుకి పెట్టిన డబ్బుకయ్యే వడ్డీయిస్తే కో అంటే 
కోటి మందొస్తారు. ఉద్యోగం చెయ్యడానికి. 

- విచ్చేశ్వరరావు, మనసులో మనిషి 
ఎక్కడ చదివినా చదువు చదువే కదా, 

- అదివిమ్ణు, చూడు చూడు నీడలు 
ఏం చేస్తుంది విద్య? కోర్‌ట్లకీ, ఓట్లకీ, నోట్లకీ, 
తయారు చేస్తుంది స్వేచ్చగా తిరిగే మనుషుల్ని! 
ఎవరికి స్వేచ్ళనిచ్చింది ఈ విద్య? 

- చలం, మ్యూజింగ్స్‌ 
లోకానుభవము కూడ విద్యయే. 

- చిలకమర్తి, చమత్కారమంజరి 
(ప్రేమించడం చాలా తేలిక. ఈ కాలంలో ఆది 
గురువులేని విద్య కూడా. 

- వులికంటి, ఆరికకూడు 
ఈ ఇంగ్లీషు వాళ్ళు చదువులుపెట్టి మనవేళ్ళతో 
మనకళ్ళే పొడుస్తున్నారు. 

- గురజాడ, కొండుభట్టేయము 
యూనివర్సిటీల చుట్టూ బ్రహ్మజెముళ్లు, 
విజ్ఞానం చుట్టూ నాగజెముళ్ళు 

- తులసీ, వలయం 
అగ్నిం గాలదు, రాజుల కలవిగాదు, 
నీళ్ల నానదు, చోరుల పాలుగాదు, 
సోదరులచేత నెప్తుం బంచుకొన రాక 
చెలంగు విద్యాధనమునకుం జేటులేదు 

- దూబగుంట, పంచతంత్రము 
పరమార్ధ దృష్టిచేం జూడ నైహిక విద్యలలో 
నేమంత భేదమున్నది? అన్నియు ముష్టివిద్యలే. 
అన్నియు బొట్టహాటి తంత్రములే. కావున 
నైహికవిద్యలో సౌందర్యశక్తి లేదు - లేదు. 

= పానుగంటి, సాక్షి 

పొట్టకూటికి నేర్పు విద్యలు 
పుట్టకీట్లు కదల్చినా? శ 

= గురజాడ, ముత్యాల నరములు 
పరభూమికిం జనుచోం ద 
స్కరులకు నగపడదు ట్రేంగు గా దెచ్చట నె 
వ్వరినైన హితులం జేయును 
ధరలో మణి విద్యంబోలు ధనములుగలవే? 

- గోపరాజు, సింహాసనద్వాత్రింశిక 


చమత్మారం 

పరులకు సోదరులకు భూ 
వరులకుం గొనరాదు సర్వవశ్యము తా నె 
వ్యరి కిచ్చిన గోటిగుణో 
త్తరవృద్ధి భజించు విద్య తన ధన మెపుడున్‌. 

- గోవరాజు, సింహాసనద్వాత్రింశిక 
.బోధావిర్భావనిదానముల్‌ చదువులయ్యా? 
కావు. 

స. ధూర్జటి, శ్రీకాళహస్తీశ్వర శతకము 
చదువుకొని ముష్టి యెత్తుట కంటె చదువు 
కొనక పీనుంగుల మోయుట మంచిది. 

- చిలకమర్తి, గణపతి 
పరియింపనివారు చెదపురుగులై పుట్టి మణీ 
యొకజన్మమునం బుస్తకముం దినివేయుదురు. 

- చిలకమర్తి. గణపతి 
చదువుకోనన్నాళ్ళు పసులు, పసులు అని 
చదువుకున్నాక పచులు పచులు అన్నాడట. 

- సామెత 
చనిపోయినవాడు 
చచ్చిరి సోదరు ల్ఫుతులు చచ్చిరి, 
చచ్చిరి రాజులెల్ల రీకచ్చెకు మూలకందమగు 
కర్ణుడు మామయుం జచ్చి రీగతిం 
బచ్చని కొంపమాపితిని. 
= తవేం., పొండవవిజయము 
చనువు 
చనువు ఎక్కువైతే ఏవగింపు పుడుతుందట. 
= బుచ్చిబాబు, గొలును 
చంద్రుడు 
చంద్రుడు మన గెరిల్లా క్యాంపులో లాంతరు! 
= గంగినేని, గెరిల్లాలతో ఒక నిమువం 
చవ్పట్లు 
రెండు చేతులూ చేర్చనిదే చప్పట్లు రావన్నది 
అబద్ధం! ఒక చెయ్యి వెళ్లి కదలకుండా ఉన్న 
మరొకచేతిమీద పడ్డా శబ్దం వస్తుంది. 
- కౌసల్యాదేవి, శాంతినికేతన్‌ 
చమత్కారం 
శక్తినిమించి చేసెడి చమత్కారము ప్రాణముల 
మీదికి తెచ్చును. 
- విశ్వనాథ, నందోరాజా భవివ్యతి 
నిజం నాలుక ఉన్న ఏనంగనావైనా చెప్పగలడు. 
అబద్ధం ఆడ్డానికి, చమత్కారం కావాలంటాడు 


1 


చమతారం ఏ రిక 


బెర్నార్డు షా. 
చతురత 


మా తిండితో బలిసిన ఆ కుక్క 
మా కళ్లముందు 
అలా తోక ఊపుతూనే ఉంటే 
ఫరవాలేదు 
మనపట్ల విశ్వాసంచూపుతూందిలే అనుకున్నాం 
కానీ! 
ఆతోక ఊపులోనే 
అయిదేళ్ళూ గడిపేస్తుం దనుకోలేదు. 
- రాజేంద్ర, గుండె చప్పుళ్లు 


న బుచ్చిబాబు, ఒకేనిద్రఎన్షో కలలు 


చరిత్ర 
గతించిన చరిత్రక సంగతులు యెవరు వ్రాసినా 
సరిగా ఉండవు. 

- చెళ్ళపీళ్లు కథలు-గాథలు 
ప్రతీవారి చరిత్రానికిన్నీ యేవో నీహార లేశాలు 


ఉండనే ఉంటాయి. 
= బెళ్ళపిళ్ల, కథలు-గాథలు 


చరిత్ర లేఖనమునకుం దగిన సామగ్రిని సంపా 
దించుట కష్టము. సంపాదించినను సందర్భ 


శుద్ధిగ కష్టము. 


నరజాతి చరిత్ర సమస్తం 
దరిద్రులను కాల్చుకు తినడం. 
- శ్రీశ్రీ, దేశచరిత్రలు 


- పానుగంటి సాక్షి 


ఏదేశ చరిత్ర చూచినా 

ఏమున్నది గర్వకారణం? 
నరజాతి చరిత్ర సమస్తం 
పరపేడన పరాయణత్వం 


- శ్రీశ్రీ, దేశచరిత్రలు 
చల్లారిన సంసారాలు, 
మరణించిన జనసందోహం, 
అసహాయుల హాహాకారం 
చరిత్రలో మూలుగుతున్నవి. 


= శ్రీశ్రీ దేశ చరిత్రలు 
పరస్పరం సంఘర్షించిన 
శక్తులలో చరిత్ర పుట్టెను. 

= శ్రీశ్రీ, దేశచరిత్రలు 
తారీఖులు దస్తావేజులు 
ఇవి కావోయ్‌ చ! | 
కకం = శ్రీశ్రీ దేశచరిత్రలు 


నరజాతి చరిత్ర సమస్తం 
పరస్పరాహరణోద్యోగం; 
నరజాతి చరిత్ర సమస్తం 
రణరక్త ప్రవాహసిక్తం. 

- శ్రీశ్రీ దేశచరితలు 
చరిత్రకారుల దృష్టికి రాజులు, రాణీలు మినహా 
సామాన్య సైనికులూ, ప్రజలూ ఎక్కడ ఆను 
తారు? 

- నూరి, చంఘిజ్‌ఖాన్‌ 
చరిత్ర పగ నెవడూ తప్పించుకోలేడు. 
= తిలక్‌, వోర్లెమ్సులో శవం 
ఒక వర్గాన్ని మరొక వర్గం కాల్బుకుతింటే అది 
చరిత్ర. 

- కొడవటిగంటి, అ 
చరిత్ర లెప్పుడూ క్లిష్టంగానూ కష్టనష్ట భూయి 
ష్టంగానూ ఉండును. 

- మా గోఖలే బుద్ధం శరణం గ 
అసలు మనవాళ్లకు మనచరిత్రల్ని పదిలపర్చు 
కునే అలవాట్లెక్కడున్నాయ్‌ చెప్పండి? 

- మా గోఖలే బుద్ధం శరణం గబ్భామి 
నేటి ఉదారులు శ్రామికులు... వారికి చరిత్ర 
ష్‌ - సభా, వీచ్చిదంవతులు 
చరిత్రనిండా రక్తమే! ఈ రక్తమే చరిత్రని 
మార్చింది! 

- అవుల్హాయ్డు, వువ్వుల కొరడా 
చరిత్రను. "సృష్టించినవాడికి చరిత్రలో చోటు 
లేదు. అందుకే చరిత్ర కృతఘ్నమైనది! 

- అరిపీరాల, అతన్నిగూర్చి కథలులేవు 
నరచరిత్ర క్రిక్కిరిసిన 
ప్రళయ సమరసంఘర్షణ 
జారిన వీరుల రక్తం 
ఆరని వనితల దుఃఖం 

= అనిశెట్టి వచ్చిగ ఈ నేలంతా 
గుక్కపట్టీ ఊపిరాడక 
ఉక్కపట్టి వెలుతురానక 
చీకటి చక్రబంధంలో 
చిట్లిన రాచపుళ్లు 
చరిత్ర కళ్లు. 

- జ్వాలాముఖి, వూలకబేణాలో 
డీశంబర్‌రోజాలు " 


మట్టి చరిత్రే చరిత్ర, మట్టి మనిషి చరిత్రే 
TT ల్‌ 


12 


చరిత్ర 


చావు 


త్ర. 
as - శివారెడ్డి నగ్గుభూమ్మీద 


క్షియోపాట్రా ముక్కుగనుక కాస్త పొట్టిదైవుంటే, 
ప్రపంచ చరిత్ర మరోవిధంగా వుండివుండేది. 
- తాళ్ళూరి, శ్రావణనంధ్య 
చర్భ 
కాలావధి డగ్గరించు, వృధయయ్యెను జీవిత 
ముత్తచర్చలన్‌ 
- దువ్వూరి, భగ్గహృదయము 


బలనం 
* చీకటికి చలనం లేదు. 
= బైరాగి, నూతిలో గొంతులు 
బలాయింవు 


శంకరాచార్యుణ్ణి అనుకుంటున్నావా ఏం? 
శృంగారం, వేదాంతం కలగలిపి చలాయించుకు 


వచ్చేందుకు? - రామళద్దశాస్ట మీమాంన 


హోదా అధికారం చలాయించడం అలవాటు 
అయితే అందరూ చులకనగానే కనిపిస్తారు. 
- లక్ష్మణరావు, అతడు-ఆమె 


బలిజ్బారం 

చస్తే చచ్చాడుగాని చలిజ్వరం చప్పగా వది 
- సామెత 

బౌకలి 


చాకివానితోడ జగడాలు పడలేక 
సిరిగలాండు పట్టుచీర 

శివుండు తోలుం గట్టె;, సీయని మదిరోసి 
ఖైరవుండు చీరం బాఅవైచె 

చాకి చాకని యేల సందడించెదవు? 


చాకియే యతండు? సాక్షాల్లింగమూర్తి! 
- పాల్బురికి బసవవురాణము 


= చాటువు 


బాకీరీ 


భారతదేశంలో జీతం తక్కువైనకొద్దీ చాకిరీ 
'పెరుగుతుందేగాని ప్రాణాలు అంతే ఉంటాయి. 
- బొల్లిముంత మృత్యుంజయులు 
వంటికెంత చాకిరీ ఉందో ఇంటికంత ఉంది. 
- కాళ్లకూరి, గరల్‌వైఫ్‌ 
బొదస్తం 


వాళ్ళు ఉండడం జరూరే. 

- కందుకూరి, హోస్ఫసంజీవని 
సంస్కృతం క్లాసులో చదువుకుంటూ ఉండటం 
చేత నీకు చాదస్తం అంతకంతకు బలిసిపోతూ 


ఉన్నది. 
న - కందుకూరి, వోస్యసంజీవని 


చదువెక్కువైతే చాదస్తం కూడా ఎక్కువవుతుం 


దంటారు. 

- రెంటాల, ఇన్‌ స్పెక్టర్‌ జనరల్‌ 
ఊబిలోపడిన ప్రతివాడు 
ఆనందాబ్ధి అని అంటాడు. _ 

- కాళోజీ చాదస్తం 
చాదస్తపు మొగుడు చెప్పితే వినడు, కొడితే ఏడు 
స్తాడు, 

న్‌ - సామెత 
బొవల్యం 
బాల్యచాపల్యం చావడం కల్ల. అది ఛద్మవేషా 
లను ధరిస్తుంది. 

- నార్ల జగన్నాటకం 

చాలు 
కొనేవాడికి కోటి కళ్లయితే, ఆమ్మేవాడికి అవిటి 
దొకటే చాలు. 


సామెత 
దండెగొట్టు తెలివుండిన చాలు 
జోకవచ్చు గింజలుగా తాలు. 
- కాళోజీ దైతజగః 
బావ జ్రైతజగ్త 
చావుకు భయపడటంకన్న 


చావని ఆశతో బ్రతకటం మిన్న 

- అరిపిరాల, కడలిగొంతులో చిక్కుకున్న కొలం 
ఏమీలేని రోజుల్లో చావుభయం లేదు 
అన్నీవున్న రోజు అదీ వుంది. 

- ఇనాక్‌, ఏమౌతాడు? 
మనిషి ఎంత. విర్రవీగినా చివరికి ఒకదానికి 
లొంగిపోక తప్పదు. దానికి తరతమ భేదాలు 
లేవు. ఎవర్నీ కనికరించదు- అదే 

- రామక్టన్దరావు, రేపటీ మనునులు 

వేయి నీతులకు సరి అతని మరణ కారణం. 
- గోప్రాలబ[్రవర్తి, రెండుకళ్ల వన్నెండుబేతుల 
నాయకుడు 


వందేళ్ల బతుకులో నువ్వ 


చాదస్తం లేకపోతే సన్యాసులకు కూడా బోగం | మృత్యువును వేలసార్లు గెలుస్తాను 


18 


చావు 


చావు 


మరి దాని గొప్పేమిటి 
దాని గెలుపు ఒక్కసారే! 
- కుందుర్తి, మరి మృత్యువు గొ ప్పేమిటి? 
మృత్యువు మరేమికాదు 
జీవితానికి మరో పార్యమేగాని 

- అఫ్సర్‌, అంతిమస్ఫర్గ 
ప్రతిష్టకు పెద్దనాయుడు చస్తే, యీడవలేక 
యింటివారంతా చచ్చినట్లు. 

- సామెత 
నేర్పుతోడం దిరుగనేర్చిన వాండైన 
తనదు చావు దప్పుకొనంగ లేండు. 

- అజ్జాడ నూజుగంటి 
చావు, సమస్యలకు పరిష్కారమని తెలివి 
హీనులు మాత్రమే అనుకుంటారు 

- శ్ఞామలారాణీ, హరిణి 
మనము ఎన్ని లడాయీలలో చస్తాం సర్కార్‌? 
- వేంకటరాయశాస్త్రి, ప్రతాపర[దీయము 
మరణమన్నది మన నీడ; 
కాదు కాదు, మనమే మరణం 
భీషణ జీవన నిశీధగర్భాన 
త్రోవతప్పిన వారికొరకు ఒక ' కిరణం 


అది మరణం 
- బైరాగి, వాన వెలిసీంది 


చిరపరిచిత మిత్రుడు మృత్యువు. 
- బైరాగి, కాయ్రేడ్‌ రాయ్‌ స్మృత్యర్థం 
మానవ హృదయ పిపాసకు చావులేదు. 
- బైరాగి, నాయకునకు సానుభూతి 


చావుకు మర్యాద లేదు. 
= బైరాగి, అకాలమరణం 
మృత్యువు ఏదో ఒకపూట 
చూచిపోయే అతిధి కాదు 
వెంటబిడిన అప్పులవాడు! 
పుట్టుకతో పుట్టిన చావు 
చావుతో చస్తోంది. 
= బైరాగి, పలాయనం 
లోకంలో కారణం చెప్పలేనిది ఒక్క మృత్యువే! 
- ధనికొండ, పవిత్రులు 
ఇచ్చవుండటమే (బ్రతకటం, చావటమంటే 
స్వేచ్చ లేకపోవటమే. 


= రారా, ఎదురుతిరిగిన కధానాయకులు 
బ్రతికి ఉన్నంతకాలం, మానవజాతిలో రాజూ, 


పేదా, బీదా గొప్పా యీ మిట్టపల్లాలన్నీ 
వుంటై మృత్యువు మాత్రం వీటిని వేటినీ పరిగ 
ణించదు. ఒక్క మానవుణ్ణే కాదు. జీవకోటిని 
యావత్తును కూడా ఒకే మాదిరిగా, రోడ్‌ రోలర్‌ 
చదునుచేసి పారేసినట్టు చదునుచేసి పారే 
స్తుంది. 

- నూరి, చంఘిజ్‌ఖాన్‌ 
చావు తప్పనప్పుడు సరియెనవాడి చేతిలో చావ 
మన్నాడు. 

- భమిడిపాటి, తుక్కముక్కులహక్కు చిక్క 
చావంటే స్వాతంత్ర్యం. స్వాతంత్ర్యం అన్నా ' 
చావే. 


- వీచ్చేశ్వరరావు, వర్రికాదు, వేదాంతం! 
ఈంగ తేనెరుచికి నింపుగాం జచ్చును 
ఓగు కామరుచికి నొదిగి చచ్చు 
త్యాగి గానివాని ధర్మ మడిగినం జచ్చు 

- వేమన 
మరణమన్న వెజచి మది కలంగంగ నేల 
నిరుండు ముందటేండు నిన్న మొన్న 
తనువు విడిచినతండు తనకన్న తక్కువా? 

- వేనున 
మరణం మనకింకా మిగిలిన ప్రశ్న. 

- సౌభాగ్య, సింహావలోకనం 

తధ్యం ప్రాణికి మృత్యువు 
తప్పదు జీవికి వేదన 

- శ్రీశ్రీ, నదవత్సంశయం 
మనుజునిలో మరణభీతి 
మదిలో దుఃఖానుభూతి 
ఆలోచన అన్నిటికీ 
ఆంతర్యంలో పునాది 

- శ్రీశ్రీ, సదసత్సంశయం 
కొందరు మహామహులు జన్మదినమునందే 
మరణించిరి. 


- పానుగంటి సాక్షి 
మరణ మెవరికిం గష్టము? (బ్రతుకు సుఖమని 
యెంచినవారికి. 

= పానుగంటి, సాక్షీ 


ఏ కాలమం దెవ్వండు పుట్టునో సర్వసాధారణ 
ముగా వాం డాకాలమందే మరణించును. 

- పానుగంటి సాక్షీ 
మంచివారికి మరణమే సాక్షియని పెద్దలు 


14 


చావు 


చావుబతుకులు 


చెప్పుచున్నారు. గక న్వీయచరిత్రము 
మీరు యోగినైనం బిలిచి మీకు మరణమన్న 
భయమేమైన గలదాయని యడిగిన తడువుకో 
కుండ లేదని చెప్పునుగాని యాతనికి కొంచెము 
రోగము వచ్చినప్పుడుమాత్ర మతని చర్య వలన 
మూఢుల కుండు దానికంటె నెక్కువ భయము 
కలిగియుండుటను గని పెట్టవచ్చును. 
- కందుకూరి, రాజశేఖర చరిత్రము 
చావుకూడా తేలికగానే వుంటుందిట! 
- యజ్ఞన్నశాస్త్ర, ఓ మనిషి నూతిలోవడితే 
గరికి తినే గొడిదికి సావుంది కాని, 
గరికి కె సావు లేదు!. 
న్స - కాళ్లకూరి, భాగ్యరేఖ 
సవరోడు సత్తే గోసిగుడ్డతో సత్తాడుగానీ అప్పు 
తోటి సవ్వడ్యు 
- అవ్చల్ల్నాయ్య, అము 
ఎవళ్లకోసం జీవించడంలేదు. చావటం 
లేదు. చావదలచుకొన్న వాళ్ళెవరూ చెప్పిచా 
వరు. గప్‌చిప్‌గా తమపని పూర్తిచేస్తారు. 
- మహీధర ఓనమాలు 
సావు మనక్కాదు. పెపంచకం నిలబడడానికి. 
' - కాంతారావు, దగాపడీన తమ్ముడు 
మంచికి చావులేదు; చెడ్డ చచ్చిపోయి మళ్ళీ 
పుడ్తుంది. రోజూ చావే, రోజూ పుట్టుకే దానికి! 
- కాంతారావు, దగావడిన తమ్ముడు 
చచ్చేవాండ్లు వ చెప్పి చస్తారా? 
మి, ప్రజలమనిషి 
పోలీసోడి సేతల్ల మణ్‌ సవ్వేగాని సిన్మా 
యీరో సవ్వూ ఉండదు. 
- రావిశాస్త్రి బంగారిగాడికత 
అడవి రక్షలేని యబలుండు వర్ధిల్లు 
రక్షితుండు మందిరమున జచ్చు 
= పోతన, భాగనతము 
ఎన్ని తెగుళు లున్న నెన్ని దుర్దక లున్న 
బ్రతుకంజూచు దేహి బహువిధములం 
జావు పేరుం దలంపం జలియించు థైర్యంబు 
జ్ఞానికైన మేటి మౌనికైన. 

- చిలకమర్తి. గయోపాఖ్యానము 
ఏను మృతుండ నౌదునని యింత భయంబు 
మనంబులోపలన్‌ 
మానుము సంభవంబు గల మానవ కోట్లకుం 


115 


జావు నిత్యము... 
త్య - పోతన, భాగవతము 


చావు నిక్కంబు బ్రతుకుట సంశయంబు 
= శ్రీనాధుడు. కాశీఖండము 

చావుకు నొల్లక డాంగవచ్చునే? 
యెచ్చటం బుట్టె నచ్చటికి నేగుట 
నైజము ప్రాణికోటికిన్‌ 

- పోతన్న భాగవతము 
చంపను మణియేల మున్న చచ్చినవానిన్‌? 

- పోతన భాగవతము 
సౌందర్యానికి అంధులు కావటంకన్నా, 


సౌందర్యం మామూలైపోవటంకన్నా మృత్యువు 


వేరే లేదు. 

- చలం, మ్యూజింగ్స్‌ 
అందంగా, నొప్పించకుండా మృత్యువు అందరినీ 
వరించదు. ఆ అదృష్టం అందరికీ కలగదు. 

- వడ్డెర చండీదాస్‌, హిమజ్యాల 
ఆత్మప్రశంస సేయు మది మరణం బని 


పెద్దలు సెప్పుదురు. 
డలు సె - తిక్కన, కర్తపర్వము 

మనిషి ఏవిధంగా చచ్చినా ఫరవాలేదు. కానీ 
మానసికంగా, ఆర్ధికంగా, నైతికంగా మాత్రం 


చావకూడదు. 
- నంది, మనిషి చావకూడదు 


మానవజాతిలో యిది చాలాచిత్రమైన సంఘట 
నగా కనుపించుతుంది- బ్రతకాలనే ఆశతో, లక్ష 
లాది జనం కళ్ళు మూసుకుని మృత్యుముఖాల 
లోకి నడుస్తుంటారు. 

క్త = నూరి, భంఘిబ్‌ఖాన్‌ 


పుట్టిన పిమ్మటం జావును 
గట్టి వృధామరణ మొందుకంటె బుధులకున్‌ 
దట్టమగు కీర్తి సుకృతము 
నిట్టలముగం గల్లు చావు లింపులుగావే? 

- అనంతుడు, భోజరాజీయము 
బావుబతుకులు 
చావటం చేతకాని వాళ్లకి బ్రతకటం అంటే 
ఏమిటో తెలియటం కష్టమేమో. 

- వీచ్చేశ్వరరావు, (బ్రతకడం తెలియని వాడు 
ఏపనైనా టైముకి ముందే చేసుంచుకోవాలి, లేక 
పోతే టైముకైనా చేసుకోవాలి. మనిషిని బతికిం 
చాలంటే వాడు చావకముందే వాణ్ని బతికిం 
చాలి. వాణ్నీ చంపాలంటే వాడు చావకముందే 


చావుబతుకులు 
వాణ్ని మనం .చంపాలి. 

= రావిశాస్త్రి గోవులొస్తున్నాయి జాగ్రత్త! 
“చావూ” “బతుకూ” అంటూ మాటలు రొండు 


గాని భావం ఒకటే - భమిడిపాటి కాలక్షేవం 


ప్రతినిత్యం మానవుడు చచ్చిపోడానికి యెక్కువ 
కారణాలు కనిపిస్తూ వుంటాయి. కాని ఏదో 
విధంగా (బ్రతుకుతూ వుంటాడు. 

- లక్షీ నరసింహశాస్త్రి, అంతరార్థం 
స్వర్గంలో చూచారా చావా చావరు. బ్రతకా 
'బ్రతకరు. వాళ్లకు బుద్ధిలేదు. బుద్ధన్న వాళ్ళు 


రెండూ చేస్తారు. 
చ - గోపీచంద్‌, గీతా పారాయణం 


బ్రతుకు ఆగితే చావు 
చావు ఆగితే బ్రతుకు 

- సినారె మృత్యువు నుంచి 
బిక్కు 


సిక్కు విప్పడానికి సిక్కులు తెలిసినోడే వుండాల. 
- కాంతారావు, వంశధార 

చిగురంత 

ఎంతటి కారుమబ్బులకేనా తెల్లని అంచు 


వుండక మానదు. 
- లక్ష్రృణరావు, అతడు-ఆమె 
బిట్‌ 


చిట్‌ అంటే ఇతరుల అవసరాన్ని క్రూరంగా 
దోపిడీచెయ్యటం - సహకొర విధానాన్ని అవలం 
బించిన రక్తదాహం! 

- కొడవటిగంటి, (బ్రతకనేర్భినవాడు 
చిట్కా 


చీటికి మాటికి ఉద్యోగులు కోర్టుకెక్కకుండా 

ప్రభుత్వం తక్కువ జీతాలిస్తుంది. 
- నిరుద్యోగి కార్యాలయ బేతాళ 
విక్రమార్శీయము 


చిత్తజద్ధి 

చిత్తశుద్ధితో పనిచేసేవాడు ఎప్పుడూ మెట్లు 
ఎక్కుతూ వుంటాడు. ఎక్కిన మెట్టు కిందికి దిగ 
కుండా చూసుకోవడం కూడా ముఖ్యమే. 


- తొట్ళూరి, శ్రావణసంధ్య 
బిత్రకొరుడు 
వలయాలూ, జాలూ 
వివిధ కోణాకారాలు 


నీటుగావేసే రేఖా గణితజ్ఞుడు 
మహాచిత్రకారు డనబడడు. 

- కాళోజీ నరన్వలీవుత్రులారా! 
ఎదుటంబడ్డ వస్తు వింపైన దైనచో 
యూరకొనదు చిత్రకారి కరము. 
చిత్రం జామవా, నా కధ 
శవం బతకడం ఎంత విచిత్రమో మనం మేలు 
కోవడం అంత విచిత్రమే. 

- దాశరధి, వునర్జవం 

వేండి యొకరుచి క్రొత్త యొక వింత. 
నా సామెత 
యతికి మణి బ్రహ్మచారికి 
నతులితముగ విధవముండ కశ్వంబునకున్‌ 
సతతము మైథున చింతయె 

[ - కని బౌడప్పు 
చిన్న బూవ్చ 
తల్లిదండ్రులు కరవైన బిడ్డ జీలుగుబెండు కంటె 
కడు తేలికైనది. 


- వేదాంతకని, తెనుగుతల్లి 
చిన్నతనం 


ప్రతీమొగవాడూ స్త్రీ దగ్గర ఏ వయసులోనైనా 
చిన్నవాడే. చిన్న పిల్లవాడు తరచు అద్దంలో 
తన మొహాన్ని చూసుకోవాలని అనుకున్నట్టు 
ప్రతిపురుషుడూ తనకు స్ఫూర్తినిచ్చిన స్రీ అభి 
నందన పూర్వకమైన చిరునవ్వులో తన విజ 
యాన్ని చూసుకోవాలనుకుంటాడు. 

= వీరేంద్రనాథ్‌, ఆఖిరిపోరాటం 
చిన్నవాళ్ళు 
పెద్దమాటలాడే పిల్లల దగ్గర పెద్దవాళ్లు కూడా 
చిన్నవాళ్లే. 


చిరంజీవి 
కాల ప్రవాహంలో స్నానంచేస్తే 
చిరంజీవత్వం సిద్ధిస్తుంది. 
- గోవీచంద్‌, బుడత కీచు 
సృష్టి విలాసం అంతా చిరంజీవే. 
- పేచ్చేశ్వరరూవు, మనసులో మనిషి 


- పినిశెట్ట్‌ వల్లెవడుచు 


చిరాకు 
చేతిలో డబ్బు లేకపోతే యెక్యళ్ళేని చిరాకూ 


16 


చిరాకు 


చీపురు 


వస్తుంది. 

- నూర్యారావు. ఇల్లు కూలింది 
నీ సోకే సొరాకు, నీ ముఖమే బీరాకు, 
నావంక చూడబోకు, నాకసలే చిరాకు. 

- సామెత 
బిరునవ్వు 
పెదవులమీది చిరునవ్వు హృదయం లోపలి 
హాలాహలాన్ని విరుస్తుందా? 
= భలం, సావిత్రి 
చిల్లర 
చిల్లరగా పుచ్చుకున్నంత లాభము మరియెందు 
లోనూ లేదు. ఇచ్చేవాడికీ కష్టంగా ఉండదు. 
పుచ్చుకునేవాడికి కావలసినంత డబ్బు వస్తుంది. 
- కందుకూరి, కౌతుకవర్టని 
చివరికి 
కాటికి కాళ్ళు చాచి తిండికి చేతులు చాచినట్లు 
- సామెత 
లావొక్కింతయులేదు, దైర్యము విలోలంబయ్యెం 
బ్రాణంబులున్‌ 
రావుల్‌ దప్పెను, మూర్భవచ్చెః, దనువున్‌ 
డస్సెన్‌, శ్రమం బయ్యెడిన్‌, 
నీవేతప్ప నితఃపరం బెరుగ 
మన్నింపదగున్‌ దీనునిన్‌! 
రావే ఈశ్వర! కావవే వరద! 
సంరక్షింపు భద్రాత్మకా! 
- పోతన, భాగవతము 
చిన్నాం 


పరాకు పడడమే ధర్మమండి. అది మహారాజు 


చిహ్నము. 
- కందుజూరి, వోస్యసంజీవని 
మృత్యువు పరిపూర్ణతకి చిహ్నం 
- మారుతీరావు, మళ్ళీ మధుమాసం 
బీకటీ 


అధికారం మెదడు గదుల్లో బంధించినా, 
చీకటికి సిగ్గు రాలేదు. 

- కుందుర్తి, తెలంగాణ 
చీకటికి జాలిలేదు, 
చూపులేని, రూపులేని, 
రేపులేని, మాపులేని 
ఈ పెనుచీకటి నిముసం 


బ్రతుకుల నల్లని కుబుసం 

= జైరాగి, నూతిలో గొంతుకలు 
చీకటిని విడిచి భయంగాని, భయాన్ని విడిచి 
చీకట్లుగాని ఉండలేవు. చీకటిని పారదోలితే 
భయం దానంతట అదే పోతుంది. 

- రంగాచార్య మోదుగువూలు 
ప్రేమలేనినాడు మనిషి బ్రతుకు చీకటి. 

- శ్రీనివాసాచార్య, చీకటీ 
నువ్వు చీకటిలో ఉన్నా. నీలో చీకటి 
ప్రవేశించకుండా చూసుకో. 

= శామలారాణీ, హరిణి 
చిలిపి చీకటి నాయింటం జిక్కంబడియె. 

- జొతువా, ఆవేదన 
ఏడుపుకి చీకటే సుఖం. 

- రావిాస్త్ర, రత్తాలు రాంబాబు 
ప్లీడర్ల నల్లకోట్ల నిండా వికృతంగా క్రూరంగా 
చీకటి. పోలీసువారి ఎర్రటోపీల నిండా చారలు 
చారలుగా చీకటి. చుట్టూ పడున్న కాళీసారా 
కుండల నిండా చల్లారిన చీకటి. ముద్దాయోల 
కళ్ళనిండా దీనంగా అజ్ఞానపు చీకటి. 

+ రావిళాస్త్ర, మోక్షం 
ఇరులు లేనినాడు నరులు కొనరారు 
నరులు లేనినాడు ధరణి లేదు. 
బీట్ల పేక = దాశరధి, తామస 


నెత్తి గొటీగి పంపు నెల్లూరి నెజజాణ 
కితవ జాండములకు బ్రతుకుందెరువు 
(త్రాగుడునకుం గొంత దగ్గజచుట్టము 
చేతిడబ్బు పోక, చీట్లపేక. 
- జామవా, బీట్లవేక 
బీడ 
చిలుము వదిలితే చీడ వదులుతుంది. 
- కందుకూరి. వోన్ట సంజీవని 
చీవురు 
తిరునామం బిడువేళను 
పరవైష్టవ మణులకెల్లం బరసాధనమౌ 
నరయంగ నహహ! యీచీ 
పురుపుల్ల బుధాళి కర్ణపుటరంధ్రగమౌ 
- తివేం,, శతావధాన సారము 
చెప్పుకంటెం జీంపురే యధమమా? 
- పానుగంటి, రాతిస్తంభము 


17 


చీర యాప్తు 


చీర 
తెచ్చి పెట్టుకొనవలసిన యందమంతయు చీర 
తోడనే యున్నది. 


- మద్దూరి, మధు నేవ 
చీలిక 
మనలో మన చీలిక 
మృత్యుదేవికి నాలుక _ కవిరాజమూర్తి, ఏకత 
చుక్కలు 
మాలలు మాదిగల్‌ గగనమంటప మెక్కిరె 

చుక్కలై? 

ప - తుమ్మల, చుక్కలు 
చుక్కెదురు 


కవిత్వమూ ధార్మికత్వమూ _వొకదాని కొకటి 
చుక్కెదురు. వాటికెప్పుడూ పొత్తు కుదరదు. 

- నుబ్రవ్చాణ్ధాస్త్ర రాజరాజు 
బుద్ధి 


చుట్ట పంపిణీమీదనే సీమ యంత్రం వగయిరా 
తెల్లవాడు కనిపెట్టాడు. 

- గురజాడ కన 
చుట్టకాల్చినవారి శరీరము వజ్రశరీర మగును. 
వారికెప్పుడు రోగమురాదు. లంక పొగాకు కషా 
యము కాచి మూండు పూట లిచ్చిన పక్షమున 
యజ్ఞములు చేసిన సోమయాజుల వారికి 
శాస్తుల వారికి ఛాందసము వదలిపోవును. 

- చిలకమర్తి, గణవతి 
చుట్ట వార్ధక్యానికి చిహ్నం, వార్ధక్యం వేదాంతా 
నికి చిహ్నం. 


= బుచ్చిబాబు, బివరవ మిగిలేది 
చుట్ట మోటు, సిగిరెట్టు నీటు. చుట్ట నల్లజాతి, 
సిగిరెట్టు తెల్లజాతి, 
- భమిడిపాటి చుట్టా బీడీ నీగరెట్‌ 
ఒంటరిగా ఉన్నవాడికి 0. 
॥ - భమీడిపాట్సి చుట్టా బీడీ, సీగరెట్‌ 
చుట్టం గాల్బుట యనం గొంత సొగసె కాని 
పాడువాసన గల్గెడు వక్రమందు. 
- తి. వేం., శతావధానసారము 
చుట్టం 
పేగు చుట్టమా? పెట్టు చుట్టమా? 
చుట్టరికం 
సూత కృత్యంబు చేయటచేత నేండు 


- సామెత 


కలుపుకొంటిమి చుట్టణికంబు మనము. 

- తి, వేం., పాండవవిజయము 
భురుకు 
ఏదన్నా వింత అనుభవాలు పాందుతున్నప్పుడు 
జ్ఞానేంద్రియాలు మామూలుగా పనిచేసిన దాని 
కన్నా చాలారెట్లు చురుకుగా పనిచేస్తాయి. 

- కొడవటిగంటి. భదువు 

బులకన 
చులకన జలరుహ తంతువు 


చులకన తృణకణము దూది చుల్కన సుమ్మీ 
యిల నెగయు ధూళి చు 


చులుకన మణి తల్లిలేని సుతుడు కుమారా. 
- అనంతుడు, భోజరాజీయము 

పనివాళ్ళు చవకగా వస్తారనే మనకు వాళ్ళంటే 
అగౌరవం. 

_ = కొడవటిగంటి, (వేమించిన మనిక్షి 
బూవు 
లోకుల బాధించుటకై క్రొత్తదార్లు క్రొత్త పుంతలు 
వేగముగం గనయడును. 

- బిలకమర్తి, తుంబురునారద సంవాదము 
చూపులలో నున్న గడుసుదనము , మాటలోను 
న్నదా? మాట వట్టి తెజ్జ- వట్టి బట్టబయలు- 
వట్టివెలితి. చూపెట్టిదా? _జ్ఞానేంద్రియము 
కన్నా నోరా? నోరు పోయిన నైనం గంటితో 
సమస్త గ్రంథములు చక్కంబెట్టవచ్చును. 

- పానుగంటి, సాక 
తమ యనుగ్రహము సంపాదించుకొనుట కాశి 
తులు తెచ్చిన కట్నములు. కానుకలు హిరణ్య 
డ్రాద్ధములు చీకటిలోనైన కనంబడును. 

- బిలకమర్తి, తుంబురునారద సంవాదము 
హంతకుల్ని, దొంగల్నీ వొక్కొక్కవాతావరణంలో 
చూస్తే చాలా దయ, జాలి కలుగుతుంది. 

- నంది, నైమిశారణ్యం 
పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని చూసుకోడం 
యెలాంటిదో, కంపెనీవాళ్ళు దరఖాస్తుదార్లని 
చూసుకోడం అలాంటిదే. 

- సుబ్రహ్మణ్యశాస్త్ర గుర్రప్పుందాలు 
మళయాళీ స్త్రీల చూపులు పురుషుల అందాన్ని 
తమలోకి పీల్చుకుంటాయి. 

= గోపీచంద్‌: ఆఢడమళయాళం 


18 


చూపు 


చెరిగిపోనిది 


'పెనుబాము విసం బొడ లె 

క్కిన మందుల డింపవచ్చుం గెరలెడు చెలి చూ 

పను విస ముడుగక చెజుచున్‌ 

విను మీ చెలిచూపు విసమొ, విసమె విసమ్మో. 
- నుబ్రహ్మణ్యశాస్ర్ర, అనందోదయము 

చెట్టు 

'పెంటమీది చెట్టు ప్రబలం, నీరుపోసిన చెట్టు 


నిర్యలం. ఎస 


బెడటం 
ఎవరివల్ల చెడ్డావోయి వీరన్నా అంటే, నోటివల్ల 
జే 
చెడ్డానోయి పేరన్నా అన్నాడట. ss 
మంచివాళ్లలోనే చెడిపోవటం జరిగేది. 
- బుచ్చిబాబు, బివరకు మిగిలేది 
పాకముం దప్పెం గార్యముల్‌. 

- తిక్కన, భీవ్ణ వర్షము 
నమ్మక చెడడంకంటే నమ్మిచెడడం మంచిది. 

- ఉన్నవ నాయకురాలు 
నేను చెడిపోయ్యాను. ప్రపంచం నాకంటె 
ముందే చెడిపోయింది. 

- గంగాధరరావు, నిర్మల 
ఒక చెడ్డవాడు, పదుగురి మంచివారి ఉదాసీన 
తవల్ల సృష్టింపబడతొడు. ఆ చెడ్డవాడు వంద 
మంది మంచివాళ్ళు చేసిన మంచిని హతమా 
రుస్తాడు. 

- కాంతారావు, వంశధార 
వెడనివ 


తల్లిని నమ్మినవాడు, ధరణిని నమ్మినవాడు 


చెడడు. 
- సామెత 
మగపిల్లలున్న ఇల్లూ, మోదుగు చెట్టున్న అడవీ 


చెడిపోదంటారు. 
- వుల్లాభొట్ల, విధిబిన్యాసం 
బెడీన బతుకు 


పారా అమ్మువన్నూళ్లో సోడాలమ్ముకున్నట్టున్నా 
దంటే నమ్ము నా బతుకు. - బీనాదేవి, డబ్బు 
చెప్పేవాళ్ళు లేక చెడిపోయినవారు చాలామంది. 


= రాజారాం, ధర్థగ్లాని 
'పేదవాళ్ళం ఎవరికి కోపం వచ్చినా చెడేది 


బెడీనవి 

వెలయాలు లజ్జచేం జెడు, 

నిలం బాలుడు చెడు దురాశ, నెద సంతుష్టిన్‌ 

విలసిల్లి భూధవుండు చెడుం, 

గులసతి చెడు లజ్జలేమి. Seas 
og లః 

న గువ్వలచెన్న 


కొంచెపు నరు సంగతిచే 
సంచితముగం గీడు వచ్చు నదియెట్లన్నన్‌ 
గించిత్తు నల్లి కుట్టిన 
మంచమునకుం బెట్లు వచ్చు మహిలో సుమతీ. 
- బద్దెన నుమతి శతకము 
చెవృకూడనివి 
కాముకునకుం బాపకర్మున కవివేకి కవనిపతికిం 
గోపవివశమతికి మద విజృంభితునకు మద్యపా 
యికిం గ్రూరచేతనునకుం దగవు చెప్పం జనదు. 
- అనంతుడు, భోజరాజీయము 
అర్ధనాశము, మనస్తాపము, గృహమందలి 
దుశ్చరితము, వంచనము, పరాభవమును ్రకా 
శింపం జేయందగదని పెద్దలు చెప్పుదురు. 
- చిన్చయనూరి, మిత్రలాభము 
చెపు 


శిష్యా! శిష్యా! నాకాళ్ళకి చెప్పులున్నవా? అంటే 
నక్షత్రమండలం మధ్య ఎక్కడా కన్పడలేదన్నా 
ద్ర - సామెత 
బెవ్రుడుమూట 
చెప్పెడువారు చెప్పినన్‌ 
వినియెడువారి కించుక ఏవేకము పుట్టదె? 
- అనంతుడు, భోజరాజీయము 

బెయ్యగలవి 
నువ్వెన్నన్నా చెప్పు మన వాళ్ళు చెయ్యగలిగిం 
దల్లా తమ ప్రాణాలు బలి పెట్టడం, ఆడవాళ్ళని 
అగ్నికి ఆహుతి చెయ్యటం. 

- గంగాధరరావు, ఇదా మనచరిత్ర? 


వెయ్యి 
నీ పుర్రచెయ్యిత్కీనా ఎడంచెయ్యి పెడతానం 
దిటు. - బుల్చిబాబు, కార్పదర్శి కర్యాజీ 


. | చెంిగివోనిది 


- ముద్దంశెట్టి తప్పుంచుకోలేవు | తెల్లకాగితం మీద పెన్సిలు గీత కాదుకదా, 


19 


చెరిగిపోనిది 
మనసులోని ఆలోచన, చెరిపేస్తే చెరిగిపోవటా 


1 
నిక్‌ - విశ్ళం, గొలునుకధలు 


దెరువు 
వేటుపురుగు చేరి వృక్షంబుం జెజుచును 
చీడపురుగు చేరి చెట్టు. జెజుచు 
కుచ్చితుండు చేరి గుణవంతుం జెజుచును 
= వేనున 
చెడి బ్రతికినట్టి శుంరను జేర్చుకొనిన 
వాండుచెడు నుంచుకొన్న భూపతియుం జెడును. 
- వేంఠటరాయకవి, వేణుగోపాల శతకము 
అసలు వుప్పులో పెట్టిన వూరగాయకి, అదు 
పులో పెట్టిన ఆడదానికీ చెరుపులేదు. 
= వూర్ణానందం, అనుమానం 
ఇల్లు లేనమ్మ ఈనం చేడు మగడు లేనమ్మ 


మానం చెడే. 
- సభా, పిచ్చిదంవతులు 


చెట్టు చెడే కాలానకు, కుక్కమూతి పిందెలు 
యన్నట్లు. 
వ - సామెత 


మొగవాడు తిరగక చెడితే, ఆడది తిరిగి చెడిం 


దట. 
- సామెత 


తిరిగి సబ్‌ఎడిటరు, తిరగక రిపోర్టరు చెడతారు. 
= శ్రీరనుణ, న్యూనుడి 
తాజెడ్డ కవి జగమెల్ల చెటచె. 
= శ్రీరమణ, న్యూనుడి 
తబ్బిబ్బయినం బని చెడు; 
నబ్బురపాటైన నీతి యందదుకు లగున్‌. 
= వేంకటరాయశాస్త్ర ప్రతావడుద్రీయము 
చెలామణీ 
లోకంలో డబ్బులేని వాళ్ళు పుటంరూపాయితో 
సమానమే, ఎక్కడా చెలామణికారు. 
- వేదాంత కని, తెనుగులల్లి 
చెలిమి 
కూరిమి గలదినములలో 
నేరము లెన్నండును గలుగనేరవు, మజీయా 
కూరిమి విరసం బైనను 
నేరములే తోంచుచుండు నిక్కము సుమతీ. 
- బద్దెన, సుమతిశతకము 
చెడే కలిశాం, కలిసే చెడ్డాం, 
- గోవీచంద్‌, అసమర్దుని జీవనయాత్ర 


చేచాచటం 
కత్తిమీద సాము, కొత్తిమీది కూడు, నీతో చెలిమి. 
బుచ్చిబాబు, ఉత్తమాయిల్లాలు 
మంటి కడవంబోలె మణీ దుర్జన స్నేహ 
మధిక శీఘ్రముననె హత్తు విరియు. 
= దూబగుంట, నుహృల్లాభము 
ఇద్దరు పండితులమధ్య 
ఒద్దిక లెట్లుండురా? 
అగ్గిమీద గుగ్గిలమ్ము 
నిగ్గుదేలినట్లు గురూ! 
= మల్లారెడ్డి, 


యక్షభ్రక్నలు 
బెల్లుబాటు 

పిల్లిపట్టిన యీరువు 

'సేసియున్న నేల చెల్లనేర్చు? 

- తిక్టున ఉద్భోగపర్యము 
బల్లిదుల దోషములు పొరపాటు లగును 
దుర్భలుల పొరపాటులు దోషము లగు 
చేవగలవాని పంతమె చెల్లుగాని 
బలవిహీనుని మాటలు పాటియగునె? 

- చిలకమర్తి, గయోపాఖ్యానము 
విద్యలక్కంటేనూ కళలక్కంటేనూ వినోడాలకే 
యెక్కువ చెల్లుబడి సభల్లో. 

- నుబ్రహ్మణ్యశాస్త్ర, అనుభవాలూ 

జ్ఞావకాలూనూ 
'పైసలున్నంక ఏ తప్పుజేసినా చెల్లుద్దే. 
- కెయల్‌,, కొల్తగుడీ 
బెవిటివాడు 
చెవిటివానికి వినిపించాలంటే శంఖచక్రాలవాడు 


దిగిరావాలి. 
- సామెత 


చెవుడు 
చెనిటి వాడీ ముందు శంఖంవూదితే అది కొర 
కడం నీతరమా నీ అబ్బతరమా? అన్నాడుట. 

- సుబ్రహ్మణ్యశాస్త్రి యావజవం వోష్ట్యామి 
చెవిటి పెద్దమ్మా చేంతాడు తేవే అంటే, చెవుల 
పోగులు జన్మలో ఎరుగనన్నదట. 

= సామెత 

బేదాభటం 


ఎవ్వండు నిసర్గ కఠినుం 


డెవ్వండు సన్మార్గరోధి యీ! డై 
యెవ్వండు దన నా 


నాల sat య జ మానాల 


120 


చ్లేదాచటం 


చేరనిధి 


జివ్వకుం జేసాంచు వాని సిరు లధ్రువముల్‌ 
ర్త - శ్రీనాధుడు, కాళీఖండము 

ఎవ్వనితో నెచ్చోటం 

జివ్వకుం జేసాంపవలదు, చేసాంచినచో 

నివ్వల నవ్వల నెవ్వరు 

నవ్వకయుండంగం బగ సనం దీర్చ నగున్‌ 

= శ్రీనాథుడు, కాశీఖండము 
బేటు 
పగటి మాటలు పనికి చేటు 
రాత్రి మాటలు నిద్రకు చేటు. 

- నార్ల శకునష్ష 
మంది చేరితే మరానికి చేటు 

- లక్ష్రణరావ్ర, అతడు-ఆమె 
పోలీసుమంత్రి కోపం పదవికి చేటు, 

- వతంజులి, అవ్బన్షనర్ణార్‌ 
ఇల్లరికపుటల్లుడు ఇంటికి చేటు 
కొమ్ములబగ్రె కొట్టానికి చేటు 
భ్యరంర్‌ కొట్టి - సామెత 
కవిగారి కోపం కలానికి చేటు 

= శ్రీరమణ, న్యూనుడి 

బేత 
సంఘ సంస్కారులమని చెప్పుకొనువారు తాము 
వ్రాసిన వ్రాతలకు తాము చేసిన యుపన్యాస 
ములకుం గేవలము విరుద్ధముగా నడచుకొనుట 
మనదేశములో నెప్పటినుండి యాగిపోవును? 

- చిలకమర్తి, ధర్మ సందేహములు 
అప్రయత్నంగా సుళువుగా వచ్చేది ప్రయత్నించి 
చెయ్యడం మాటలు చెప్పినట్టే కాదు. 

- భమిడిపాటి, బాగబాగు 
చేతిమంత్రం 
మీ చేతిమంత్రం మీ మొహంలానే ఉందండోయ్‌! 

- భమిడిపాటి, బాగుబాగు 


బేదు 

రోగాన్ని కుదిర్చే మందు సాధారణంగా చేదుగా 
ఉంటుంది. నగ్నసత్యంకూడా చేదుగా 
వుంటుంది. 


క్‌ - సూర్యారావు, శ్రీమతులు- శ్రీయుతులు 
వ 


సెర్లో సేపలల్లే ఉప్పప్పగా ఉందాం. 
= బుచ్చిబాబు, ఉత్తమయిల్లాలు 


చేయదగినది 


| హీనునితోం దగు రణము; స 
| మానునితోం జేయందగు సమాధానము; సం 
ధాన రణంబులు దగ వస 
మానునితోం దొలంగి కొలిచి మనుటయె యొప్పున్‌, 
- కంకంటి, ఉత్తరరామాయణము 
పెద్దలు వద్దని చెప్పినవి, ఒక్కసారైనా చేసి 
చూడాలి. 
- పావన, రామరాజ్యానికి రహదారి 
చేయరానిని 
ఇంగలంబుతోడ నిలవేల్పుతోడను 
పరునియాలితోడం బతితుతోడ 
సరసమాడు టెల్ల చావుకు మూలము 
= వేమన 
పట్టి విడువరాదు పదిలక్షలకు నైనం 
బెట్టి దెప్పరాదు పేదకైన 
వెట్టి గొలువరాదు విభుండెట్టి ఘనుండైన 
= వేమన 
మనం త్రవ్వుకున్న బావి అని ఉరికి మరణీ 
స్తామా? 
- ఆత్రేయ, అశ్యఘోవుడు 
ఆడకు మసత్యభాషలు, 
కూడకు గొజగాని వాని, గొంకక యొరు లె 
గ్లాడిన నెదురుత్తర మీం 
జూడకు, విని విననివాని చొప్పునం జనుమీ. 
- అనంతుడు, భోజరాజీయము 
బేయి 


ఆ చేతికి తూటాలే ద్రేళ్లు * 
అది గురితప్పని తుపాకీ. జ 

- ; గురి 
చేయూత ks 


ఈ దేశముంది చూశావ్‌... ఆడదాని పాతి 
వ్రత్యం గురించి ఏదో ప్రచారం చేసుకొంటోంది. 
కొని చస్తే ఆ ఆడదానికి మాత్రం చేయూతని 


వ్వదు. 


- నంది, పుణ్యస్థలి 
చేరనిద ణక 
చేటుకాలమునకు హితము చేరదు. మరణకాల 
మునకు మందు చేరదు. 


= కోలాచలం, సతహారిశ్ళం ద్రీయము 


11 


చేవ 


బేవ 
చట్లకి చావ నలుపు, మనిషీకి చావ తెలుపు 
- గురజాడ, కన్యావల్బం 
ఆ మాత్రం చేవే వుంటే, ఆ భార్యతోనే సుఖప 
డేవారేమో. 
- యజ్ఞనశస్తి కట్నం 
చేనినతవ్సు 
వైద్యమువల్ల రోగములు మానునుగాని బుద్ధిపూ 
ర్వకముగా చేసిన తప్పులు మానవు. 
- చిలకమర్తి, నుధాశరబ్బంద్రము 
బైతన్యం 
ఒక స్త్రీ అత్యాచారానికి బలియైందంటే సహించ 
లేకపోవడం ఆ జాతి సజీవంగా ఉన్నదనడానికి 
గుర్తు. ఆరోగ్యకరమైన చైతన్య లక్షణం. 
- చిరంజీవి, చీమమనువులు 
జగతిమాత శల్యాలను కొరుక్కుతినే 
సమస్త పురాణరోగాలకు 
మన చైతన్యం ధన్వంత్రి 
- కుందుర్తి, సముద్ర మధనం 
జీ 
హు. కరుణశ్రీ, అరుణ 
బైతన్వవాది 


వ్యవస్థ యావత్తూ 
వ్యాధిగ్రస్తమై వుంటే 
చైతన్యవాది తెలియని వైద్యుడు 
నరాలకోసం వెతుకుతున్నాడు. 
వు రాధేయ, బైతన్యవాది 
ఇసింటా రమ్మంటే ఇల్లంతా చెరచినట్లు. 


అన్నం చొరవేగాని అక్షరం చొరవలేదు. 
- నార్ల శవనిపక్షీ 
లోకాతీతమైన పనులకి పైసా,చొరవా ముఖ్యం. 
- భమిడిపాటి, కచటతపలు 
బోటు 
ఒక దేవాలయంలో ఇద్దరు దేముళ్లకు చోటుండదు. 
- భారలీదేవి, సుడిగుండాలు 
బౌక 
సకల విద్యలందు సంపన్నులైయున్న 
నట్టివారు పరిచయమునం జౌక 


సామెత 


12 


జడుపు 
ప మెచ్చరు 


= వేమన 


పెరటి చెట్టు మందు పరికిం 


బొర్భం 
భాగ్యవంతులు బీదలను దోచుకుంటే దానిపేరు 


వ్యవహారం బీదలు తమ _ హక్కును తీసు 
కుంటే చౌర్యం, 
- ఉన్నవ, మాలపల్లి 
భండాలుడు 
రేప్పొద్దున యివ్వకపోతే మాలవాడి కొడుకు 
ఛండాలుడు. న 9 
- గురజాడ, 0 
తప్పు న్యాశల్బ, 


రచనల పూలతోటలో 
ఛందస్సు మొక్కలు నాటను. 
- కుందుర్తి, నాగీతం 


జ 


జగత్తు 
ఈ జగత్తు సర్వం అ దితం. 
- వేగుంట, సెల్ఫ్‌పీటీ 
అనుకోడంలో ఉంది జగత్తు. 
- భమిడిపాటీ కచటతపలు 

జంగం 
కుక్కలు మొణిగిన జంగము పరపతి పోవునా? 

= చిలకమర్తి, ఆనంద సమాజము 
జడల్యం 
జనం తీర్చు మారినా దేశానికి పట్టిన జడతవద 
లలేదు. 

- నూర్యప్రకాశ్‌, నడుస్తున్న చరిత్ర 
జడంగా ఎడంగా వున్న గుండెలో 
శాంతితోపాటు ధ్వాంతమూ పుడుతుంది. 

- సేనారె మధ్యమవుడువం 
జడువు 
ఎంత స్నేహితుడైనా వుద్యోగసృణ్ని చూస్తే 


జడుపు 


జన్మఫలం 


శ న. 


జడుస్తూ వుండవలెను 
- కందుకూరి. హోస్య సంజీవని 

జీ 

కోర్టువాళ్ళు ఏదడిగినా క్రాస్‌ ఎగ్జామినేషన్‌లాగే 

ఉంటుంది. 


జడ్డీలకి చెవులేగాని కళ్లుండవు. 
- బీనాదేవి. ఎ మేటరాఫ్‌ నో ఇంపార్టెన్స్‌ 
ధనుడే ఆయుధం తీస్తాడో ధర్యజుడికి 
ముందే తెలిసుండొచ్చుకానీ జక్టీ ఎప్పుడు 
అడ్డు పెడతాడో ముందుగా నీకు తెలీదు. చాలా 
సార్లు అతగాడికే తెలీదు. 


- విశ్వం, కోర్టు 


లా 


= బీనాదేవి. తీర్పు 

జత 
కంపేరింగ్‌ చేసేవాడికి ప్రాంప్టింగ్‌ చేసేవాడొకడు. 
- శ్రీరమణ, న్యూనుడి 


గ్లాసులు నాకేవాడికి మూతలు నాకేవాడు 
తోడైనట్టు. 

జ - శ్రీరమణ, న్యూనుడి 
చందాలు వసూలు చేసేవాడికి రశీదులు చింపే 
వాడొకడు. 


- శ్రీరమణ, న్యూనుడి 
జననమరణాలు 
బ్రతుకు వెన్నంటి మృతి 
మృతి నీడనే బ్రతుకు 
వినకేమి? 
పురిటింటి కేరింత? 
- నార్ల ద్యంద్వాతీతం 


పుట్టినప్పుడె నరుండె తాం బుట్టలేదు 
కీర్తి పొడసూపునాండె యామూర్తి పుట్టె 
చచ్చినప్పుడు వ్యక్తి తాం జావలేదు 
ఆత్మ కవమానము ఘటించినపుడె చచ్చె, 
- వరదాచార్యులు, వైశాలిని 

జనం 
జనం ఎటువంటి వాళ్లు రాక్షసి బొగ్గుల్లాంటి 
వారు. వాటిని ఎంత తడిపినా అవి అంటు 
కున్నా యంటే అంటుకున్నాయన్నమాటే. 

- రావిశాస్త్రి గోవులొస్తున్నాయి జాగ్రత్త! 
అజ్ఞానాన్ని తుడిచేస్తే 
అధర్మాన్ని అతితేలికగా దులిపేస్తుంది జనం. 


మనం జనం. జనం మనం 
జనం లేంది మనం లేము. 

- దాశరధి, దీపావ? 
మనజనంలో విధి, అదృష్టం, కర్య - ఇటువంటి 
వన్నీ దౌర్జన్యాన్ని దుర్మార్గాన్ని సహిస్తూ చచ్చి 
పోయే మానసిక దౌర్భల్య మెక్కువగా ఉంది. 

- నుబ్రహ్మణ్యశ్యు, బంకోలా. 
అసలు సిసలు కవితకోసం 
ఆపసోపా లనవసరం 
అసలు జనం నాడి తెలిస్తే .. 
- వార్షవ్యన్‌, వసంతగీతు 
తారెంత, పూజ్యులైన జనుల పొందు లెస్స 
- తిక్షున విరాటవర్వము 
జనననంభ్లృ' 
జన సుఖ్య పెరగకపోతే పాపుల సంఖ్య పెరగదు. 
- కొడవటిగంటి, న్యాయసూ్యూలు 


జంతువ్చు 

యే లక్ష్యమూ లేని మనిషి జంతువుతో సమానం. 
= నవీన్‌, ప్రమాదాల్లో ప్రమదలు 

జందెం 


జగమెరిగిన బ్రాహ్మణునకు- జందెమేల? 
క - సామెత 
బ్రాహ్మణులకు యజ్ఞోపవీతము పరమోపకార 
మగు వస్తువు. అందులో నావంటివానికి మిగు 
లనుపయుక్తమైనది. 
దీనిచేం దల్పుగడె లూడందీయవచ్చు 
దీనిచే సీల నగలకు ద్రిప్పవచ్చు 
దీనిచేం గొల్వవచ్చు భిత్తికి సురంగ 
దీనిచే పాము విషమును దింపవచ్చు. 
- తివేం.. వృుబ్ధకటేకము 
జన్మ 
సాలగ్రామఖనిన్‌ జనించునె కదా 
జాత్యల్ప పాషాణముల్‌? 
- రామకృష్ణకవి, పాండురంగ మాహాత్మ్యము 
జన్మఫలం 
మనసులో? బుట్టిన మంచి తలంపు 
లాచరణమునందు 
జన్మఫలం బేమి? చచ్చుటే మేలు! 


- భాయారాజ్‌, శ్రీకావళం = శ్రీనాథుడు, పలనాటి వీరచరిత్ర 


123 


జన్మహక్కు జాగ్రత్త 
జన్యవాక్ళు మెజుంగు లందురయ్య! కు 


ఎవర్నో ఒకర్ని మూతీ ముక్కూ తుడిచి పెంచి 
'పెద్దవాళ్ళను చేసి ఆ తరువాత మొర్రో నే 
చెప్పిన మాట వినడంలేదని వాపోటం ఆడదాని 
జన్నహక్షు, 

i కర రణం, హోమ్‌ సీట్‌ హోమ్‌ 
ప్రతి రచయితకూ కాపీరైట్‌ (కాపీ 
హక్కు) వుంది. అది రచయిత జన్మ 


A thE 
స గ 3 
గే 


జన్యోత్సవ సంరంభం చేస్తున్నారు 
బంధువులూ మిత్రులు నవ్వేస్తున్నారు 
జీవితము ఒక వర్గం గడచినవేళ 
దుఃఖించాలన్నది మరిచేస్తున్నారు. 


- దాశరధి, రూబాయీ 
జన్మజనకొలు 
జన్యజనక పదార్థములకు తత్త్వతః భేదములేదు. 
- విశ్వనాధ వేనరాజు 
జపతపాలు 


జపతపములంచు మడియంచు స్నానమనుచు 
నొజలుచున్నారు యెముకలు గొజుకుచుండ 
కంటంబడవు మెతుకు లొంటిగంట కైన 
నెందు' కదియూసులెస్‌, వట్టి యేభ్యరాశి, 

- హనుమంతరావు, లేడీడాక్టరు 
శా 


జబ్బు నయమయ్యాక రోగిదగ్గర వైద్యుడు 
కూర్చుంటే మళ్ళీ జబ్బు రావచ్చు 
= కాంతారావు అభ్యుదయం 
ఊరి జబ్బు చాకలి ఎరుగును, ఉద్యోగి జబ్బు 
బంట్రోతు ఎరుగును. 
- సామెత 


జయం 
తెలివితక్కువ వాళ్ళు సత్యమే జయమంటారు 
గాని నిజానికి అసత్యమే జయం. 

= కందుకూరి, మహావంచకవ్రహననము 
జయావజయాలు 


జయము లపజయములు సంపద లాపద 
లనిల చలిత దీపికాంచలములు 


చంద్రకళలు మేఘచయము తరంగలు చుట్టెని గట్టిగా పట్టుకో! కందిరీగలు కరవ్వు. 


124 


- పోతన, భాగవతము 
జర్నలిజం 
జర్నలిజం పవిత్ర ఉద్యమంగా 
పచ్చనోట్ల వ్యాపారంగా పరిణమించింది. 
- విజయల్మ్ష్ర, మహోవ్రస్థానపర్వం 
జల్లు 
ఆకాశం చివుక్కుమన్న ప్పుడు 
అవకాశం చూసుకు 
నేలరాలుతుంది 
చిరుజల్లు. 
= శ్రీనివాసరావు, దుఃఖం 
జలగ 
మనదేశంలో 
జలగలు 
నీట్లో ఉరిడవు 
ఎక్కువగా పదవుల్లోనే. 
ees రాజేంద్ర, గుండెచప్పుట్ట 
జాగ్రత్త 
కన్నొకటి నిద్రవోం బెజకంట జాగ 
రంబు గావించు భూరుహాగ్రంబు మీంది 
యచ్చభల్లంబు గతి భోగ మనుభవించు 
నెడను బహిరంతరరులపై దృష్టి వలయు. 
- శ్రీశృవ్ణదేవరాయలు, ఆముక్తమాల్యద 
క్వార్టర్స్‌ మార్భారేమంటే బెటర్‌హాఫ్‌ వచ్చింద 


న్నాట్ట. 
- శ్రీరమణ, న్యూనుడి 

ఇల్లు కాలుతుంటే వాసాలు దూసుకొన్నట్లు. 

- సామెత 
బిచ్చం వేయకుంటే మానెగాని, 
కుక్కను విడువకు అన్నట్లు. 

- సామెత 
పాలతో మూతికాలినవాడు మజ్జిగ ఊది ఊది 


తాగాడు. 
- సామెత 


కరెంటు ఉండగానే కొవ్వొత్తి వెదకడం మంచిది, 
- శ్రీరమణ, న్యూనుడి 
అనువుగాని వేళ నధికుల మనరాదు 
కాల మెటీంి రీతిం గడపవలయు. 
వేమన 


జాగ్రత్త 


మెల్లిగా పట్టుకో! ముక్కల్లెక్క లాగేస్తాయి. 

- రావిశాస్త్ర గొవులొస్తున్నాయి జాగ్రత్త! 
ఒంటిమీద జాగ్రత్తలేని వాళ్ళకి పనిమీద 
ఏముంటుంది? 

- చలం, అరంభఖింవరు... 
తలంచి చూడ రిపుండు తనకంటె ఘనుండ్రైనం 
దనరం దన్ను దాంచికొనంగవలయు. 

- దూబగుంట, పంచతంత్రము 
పొయ్యిమీదున్న కూరనీ, పొరుగూర్లో వున్న 
పెనిమిటినీ ఒక కంట కనిపెట్టాలి. 

- బీనాదేవి, డి బెట్‌ 
కళ్లులేని వాడెప్పుడూ జాగ్రత్తగానే వుంటాడు. కళ్లు 
న్నవాడే చూస్తూ చూస్తూ గోతిలో పడతాడు. 

- నూర్యారావ, ఎవరో పిలిచారు 
కొంప అంటుక పోతూ ఉంటే, నీళ్ళబాన నిప్పు 
దగ్గర పెట్టిందట. 

- సామెత 

జాణతనం 
సందాకవళమమ్మా అంటే, మాయింటి మనిషి 
ఎదురు పడలేదా! అన్నదట. 
జాతకం 
పిక్చర్‌ బతుకు ప్రీవ్యూరోజే తెలుస్తుంది. 

- శ్రీరమణ, న్యూనుడి 
ఎసెంబ్లీకి పోటీచేసి ఓడిన వ్యక్తి గెలిచి ఉంటే 
మినిష్టరై పోయేవాడు. 


- ముళ్లపూడి, ఏకలవ్యుడు 
జాతర 


కాకర బీకర కాకు జాతరే? అంటే దూబ 

గుంటకు దూదేకను జాతరే అన్నాడట - 

ఇంకొక దూదేకుల సాహేబు. 

(ఉరుదు వచ్చీరాని దూదేకుల వారి సంభాషణ) 
- సామెత 


- సామెత 


జాతి 
=... పంచమజాతి వారికిన్‌ 
కూడు హుళక్కి మానవతగూడ హుళక్కి 


హుళః మున్‌. 
క్కి జన్మ = జాషువా నా కథ 


జాతిగౌరవం 
జాతిగౌరవానికి, సంఘ చైతన్యానికి గడ్డీ కఠ 
వాలి, అగచాట్లూ పడాలి. వాళ్ళకోసం, ధర్మ 


15 


జీతం 
శాస్త్రాలు కదలి రావాలి. 
- వేదాంతకవి, తెనుంగుతల్లి 
జాతి నచవు 
విద్యలేని వాడు వింతపశువైతే కాసులున్నవాడు 
జారపభవు: రావి కుళక్టువీ 
జాతిభేదం కుదర 
మానవేతర జీవుల్లో జాతి భేద ప్రమేయం లేదు. 
- రావిశాస్త్రి పేవీలికం 
జాతీయత 


అధికారంలో ఉన్నవర్గం మిగిలిన వర్గాలమీద 
తన పెత్తనం సుస్థిరం చేసుకోటానికి చేసే 
ప్రయత్నం జాతీయవాదం. 

- గోపీచంద్‌, కులతత్వం-జాతీయవాదం 
జారుడు 
కొండమీదినుండి బండ జారితే మధ్యలో ఆగు 


తుందా? 
- సుంకర కోతలరాయుడు 


కాలుజారినం గలసివచ్చునుగాని, నోరు జారినం 
గలసిరాదు. 

- కొచ్చెర్లకోట, పెట్టమారి మగండు 
జాలి 


జనసంఘమునకు జాలి స్వాభావికము. రామా 
యణ నాటకమంతా విని తుదకు దుర్మార్గుః 
డగు రావణుండు పోయినా డన్న కంట తడిం 
బెట్టెదరు. 
- భుజంగరావు, నిరనవాద బ్రవౌసనము 
రాయి అయిపోయిన గుండె, జాలికి కరుగదు, 
- రామళ్ఫష్ణళాస్త్ర సాని - పావ 
జాస్త్రీ 


కొండ మిరపకాయకు కారం జాస్తి, పొట్టివాడికి 


బుద్దులు జాస్తి. 


- సామెత 
జీతం 
అడిగిన జీతం 
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌ 
వడిగల యెద్దులం గట్టుక 


మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ. 

- బద్దెన సుమతి శతకము 

ఉపాధ్యాయులకి ఇచ్చే జీతాలకి, కుక్కలు కూడా 
పని చెయ్యవు. కాకులు కూడా బతకలేవు. 

చలం మ్యూజింగ్స్‌ 


జీతం జీవితం 
జీతం లక్ష్మణరేఖలా విని తపించువారు వేనవేలు. 
జీవితాన్ని ఎదగనియ్యదు. - అబ్బూరి చాటువు 


- సౌభాగ్య, సింహావలోకనం 
ఇప్పుడు సినిమానటుల జీతములలో సగము 
లేవు హైకోర్టు జడ్జీ జీతములు. 

- బంగారయ్య, రాజ్యలక్రీ 

జీలుగు 
...జీలుగు వెరిగిన 
మాలెకుం గంబంబు గాదు... 

- నాబన సోమన, ఉత్తరహరివంశము 
జీవగర్ర 
మాలాంటి సరదాలున్న కుర్రకుంకలకు మీవంటి 
ఫూల్స్‌ జీవకర్రలు. 


- రామక్ళవ్ధశాస్త్ర మీమాంస 
జీవనం 
వాళ్ళకీ వీళ్ళకీ జుట్టు ముడేసి జీవనం జేస్తు 
న్నాడు. 
- గురజాడ, కన్యాతల్చం 


రాజు జీవించె రాతి విగ్రూములందు 
సుకవి జీవించె ప్రజల నాలుకలయందు. 

- జాషువా వృతయము 
యే కొందరో తప్పించి జనం అంతా ఇతరుల 
కళ్ళలోంచి జీవిస్తా రనిపిస్తుంది. 

- వడ్డెర చండీదాన్‌, హిమజ్వాల 
ఎవరి జీవన రేఖలు వాళ్ళచేతుల్లోనే. ఉంటాయి. 
ఆరేఖల గతుల్ని మార్చే శక్తి సామర్థ్యాలు వారి 
వారి ఆత్మలకు ఉంటాయి. 

= తొళ్ళూరి, శ్రావణనం, 
జీవనాధారం షా త్త 


ఆభరణములు హిందూదేశ స్త్రీలకు జీవనాధార 
ములైన ఆస్తి, 

- చిలకమర్తి, సుధాశరబ్బంద్రము 
జీవి 


'పైరుపండిరాలినట్లు 
ముసలియై లయించు జీవి 
రాలి మరల వచ్చు ననుట 
రమ్యమైన యెండమావి. 

- అః 1 శ్రుతి 
చచ్చిపోయి జీవి ఎచ్చటికేగునో టు 
ఏమియగునొ ఎవరి కెరుకలేదు 


జీవితం 
జీవితం హాయిగా జీవించడానికేగాని నిరాశతో 
నిట్టూర్చులతో గడపటానికి కాదు. 

- రామచంద్రమూర్తి. శ్రీరాగం 
జీవితం లాటరీ... అందరికీ 7పైజు' దొరకదు. 

- రామచంద్రమూర్తి. శ్రీరాగం 
బ్రదికిన నెల్లశుభములుంగలుగు 
నీసు మానుము చచ్చిన నేమిగలదు? 

- తిక్కన కర్ణనర్వము 

చావు నిక్కంబు బ్రతుకుట సంశయంబు. 

- శ్రీనాధుడు, కాశీఖండము 
జీవితాన్ని పరిపూర్ణంగా పరిశీలించాలనే కోరిక 
న్యాయమైనది. 

- గురజాడ, నంస్కుర్త వ్యదయం 
పాతగుడ్డలు పారవేతుము 
క్రొత్తమడతలు కట్టుకొందుము 
చావు బ్రతుకుల సత్యమింతే... 


- రాయప్రోలు, భద్రయాత్ర 

చేదువిషం జీవఫలం! 
జీవఫలం చేదువిషం. 

= శ్రీశ్రీ చేదుపాట 
వడ్డించిన విస్తరి మీ జీవితం 
నిశ్చల నిశ్చితాలు మీవి. 

- శీశీ, వ్యత్యానం 
మనమంతా బానిసలం, 
గానుగలం, పీనుగలం! 


వెనుక దగా, ముందు దగా 
కుడి యెడమల దగా,- దగా! 
= శ్రీశ్రీ, చేదుపాట 
గతము జూతమన్నం గలదన్న యర్ధంబు 
నడచుకాలమేని నమ్మరాదు 
క్షణములోని బ్రతుకు సంసార విభ్రాంతి. 
క = వేమన 
'బ్రతుకంటే కంబళీమీద పవ్వళింపుకాదు, కత్తి 
మీద సాము. 
= బుచ్చిబాబు, రాయల కరుణక్ళత్యం 
జీవితంలో నెగ్గాలంటే డ్రైన్‌ ఉండాలన్నారు. 
- బుచ్చిబాబు, ఆత్భవంచన 


ఎరుకలేనివార లేమేమొ చెప్పగా జనానికి జీవితంమీద మమత హెచ్చుతున్నది. 


1% 


జీవితం 


జీవితం 


ఇక ముందు వాళ్లు ఆదర్శాల కోసం స్వసుఖాన్ని | జిత్రచిత్రగతుల మార్చు జీవితంబు! 


త్యాగంచేసి కోరికలను మీదుకట్టి కూచోరు. 

- కొడవటిగంటి, వారసత్వం 
జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటేగాని 
అందులోని రుచులు సరిగా తలకు పట్టవు. 
అందుకే కథకులు కధలన్నీ గతంలో ఉంచి 


రాస్తారు. 
- కొడవటిగంటి, ఐశ్వర్యం 


బతకటం చాతకాని వాళ్ళు చాలాకాలం బతక 
కూడదు. 

- కొడవటిగంటి, (పేమించిన మనిషి 
ఒక జీవితం పంచుకుంటున్న వ్యక్తుల్లో ఒకరిని 
విడిచి మరొకరు చచ్చిపోవటం చాలా పాతకం. 

- కొడవటిగంటి, రాధమ్య కూతురు 
జీవితం భయంకరమైనది. అది నాకు అర్ధం 


కాదు. 
- కొడవటిగంటి, జీవితం 


వాస్తవజీవితం బుద్ధిమంతుడైన పెద్దమనిషిలా 
గుండదు; జూదగాళ్ళను, తాగుబోతులనూ, వెర్రి 
ముండా కొడుకులను జ్ఞాపకం చేస్తుంది. 

- కొడవటిగంటి, జీవితం 
జీవితం సబ్బునీళ్ళలాంటిది. అట్టడుగున 
మురికి, దానికి ఎగువగా నీరు, ఇంకా ఎగువన 


బుడగలు. 
- కొడవటిగంటి, 


మనుషుల వాక్సాతుర్యానికి జీవించవలసిన జీవి 
తానికీ ఏమీ సంబంధంలేదు. 

- కొడవటిగంటి, పెళ్ళివ్యవహారం 
మనము జీవితము గురించి తాత్వికంగా ఆలో 
చించంగనక జీవితాన్ని భరించగలుగుతు 
న్నాము. లేకపోతే నూటికి 99 పాళ్ళు బతు 
కంతా హంబగ్‌ కదా! 

- కొడవటిగంటి, (పేమించిన మనిషి 
అచ్చగా మాటల్లో ఉన్నదే అర్ధం చేసుకుంటే ఆది 
నాటకం కావచ్చుగాని జీవితంమటుకు కాదు. 

- కొడవటిగంటి, జీవితం 
ఆకాశంలోకి ఎత్తుగా వెళ్ళినకొద్దీ ప్రాణవాయువు 
తగ్గినట్లుగా ఈ సమాజంలో మనుషుల స్థాయి 
పెరిగినకొద్దీ వాళ్ళ మధ్యగల జీవిత బంధాలు 
సడలిపోతాయి లాగుంది. 

- కొడవటిగంటి, ఎండమావులు 


విస మమృతమట్ట లమృతంబు విసమురీతిం 


= దేవులవల్లి నా జీవితము 
ఈ ప్రవాస యాత్రారతి నిటులె నేను 
కదలిపోవుదు నాశావకాశములను 
ఒక్క నిట్టూర్పు పోలిక. ఒక్క మౌన 
బాష్పకణ మటు, ఒక గాఢవాంఛ పగిది. 

- దేవులపల్లి, నేను 
జీవితము వర్తకము వంటిది. (ప్రతిదినము 
లాభనష్టములు చూచుకొనినచోం దెలియదు. 

= విశ్వనాధ, చెలియలికట్ట 
జీవితములో నొకటి యున్నచో నొకటి 
యుండదు. 

= విశ్వనాధ చెలియలికట్ట 
జీవితమనే ఆటలో లాభనష్టాలమీది దృష్టి సన్న 
గిలకూడదు, సుఖపడాలంటే. 

- భలం, నవయవ్వనం 

జీవితమంటే కాలంలో కదలిక. 

- బలం, మ్యూజింగ్స్‌ 
ఎంతవానికైన సరే బ్రతికియుండునంతవజుకుం 
బరసాహాయ్యముకై యోచింపక తప్పదు. 
చచ్చిన తరువాతం గూడం బరసాః మావ 
శ్యకమే. మేము స్వతంత్ర జీవులమని విజ్ఞవీగు 
వారికంటె వెణ్టివారు లేరు. 

- పానుగంటి, సాక్షీ 
'బ్రదుకులోం జావున్నది. చావులో బ్రదుకున్నది. 
ప్రపంచమున నెక్కడ జూచినను రెండు పేటల 
బొంగరపు జాలివలె సత్తును నసత్తును పెనవై 


చికొనియున్నవి. 
- పానుగంటి, సాక్షీ 
ప్రిజంలాంటిది జీవితం 
వేర్వేరు కోణాలు ప్రదర్శిస్తుంది. 
- తిలక్స్‌ న్యూ సిలబస్‌ 
జీవితమే ఒక జూదం 
ఖేదానికి మోదానికి లే దసలే భేదం. 
= తిలక్‌, కాయ్‌ రాజా కాయ్‌ 
నువ్వు ఎక్కదలచుకొన్న రైలు 
ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు. 
- ఆరుద్ర నీటి గడియారం 
పొగ త్రాగని నరు బ్రతుకును 
పొగడంగా నియ్యలేని భూపతి బ్రతుకున్‌ 
మగ డొల్లని సతి బ్రతుకును 


17 


జీవితం 


జీవితం 


i - కవిబౌడప్పు శతకము 


జీవితానికి ప్రతీక సముద్రం. జీవిత నాటకంలో 
లేస్తూ, పడుతూ, లేచే తెరల్లాంటివే సముద్రంలో 


తరంగాలు. - శ్రీశ్రీ అనంతం 
ఒక్కొక్క జీవితానికి హృదయమే పునాది 
అయితే, మరొక్కొక్క జీవితానికి మేధస్సే 
ప్రధానం అయి ఉంటుంది. 

- నుబ్రహ్మణ్యళాస్త్ర, గులాబీ అత్తరు 
ప్రతిఘటనలు తటస్థించితేనే జీవితానికి పరి 


- నుబ్రహ్మజ్యగాస్ర్రీ గులాబీ అత్తరు 
ప్రతిఘటనలు అతిక్రమించగలిగితేనే జీవితానికి 
విజయమున్నూ. 

- సుబ్రహ్మజ్యశాస్ర్రీ గులాబీ అత్తరు 
ఒడుదుడుకుల జీవితంలో ఉన్న ఆనందం, 
సాఫీగా జరగటంలో ఉండదు కాబోలు. 

- గోవీళంద్‌, అసమద్ధని జీవయాత్ర 
బతకాలి అనుకోవటం మనుమ్యలకు తప్పించు 
కోలేని వ్యసనం అయింది. 

- గోవీళంద్‌ అసమద్డని జీవయాత్ర 
చచ్చేవరవ బతకటం తప్ప ఈ ప్రపంచంలో 
చేసేది ఏమీలేదు. 

- గోవీచంద్‌, అసమడ్ధుని జీవయాత్ర 
జీవితమంటే తెలుసుకోగలిగేటప్పటికే మరణం 


వొస్తోంది. 

- ధనికొండ పవిత్రులు 
మనిషి, యేవీం అనుకోకండా ఉంటే; జీవితం 
దానంతట ఆది యెటోకటు సాగిపోతుంది. 

- వడ్డెర బండీదాన్‌ హామజ్వాల 
జీవితానికి కట్టడి, క్రమశిక్షణ, చాల అవసరమే. 
కాని వాటి మంచి చెడులు వాటి ధ్యేయంపై 
ఆధారపడి ఉంటుంది. 

- సుట్రహ్మణ్యళర, బంకోలా 
ప్రతి జీవితమూ ఒక అనుభవాల పుట్ట కది 
లిస్తే అందులోంచి మొగలి పువ్వుల పరిమళం 
రావచ్చు. పడగ విప్పిన పన్నగమూ రావచ్చు 

- పొండురంగారావు, అనుబంధం 
విధి, ఇవన్నీ చేతగాని వాళ్ళమాటలు. 
aes స్ట ఉంది. మనం నిర్ణయిం 
చుకోవాలి. 


- ఆనందారామం, అద్దంలో శత్రువు 
శ 


జీవితం ఓ చిన్న సంఘటనతో పతనానికి దారి 
తీయవచ్చు - లేదా ప్రగతి వైపు మరలవచ్చు. 

- వులికంటీ తీయలేని కలువు 
పురిటి మంచం మీదనుంచి వల్లకాట్లో చేరే 
వరకూ కల చిరసంఘర్షణే మానవ జీవితం. 

- పురాణం, నాన్నగారి శవం 
చదువులో లాస్టు; తెలివి తేటల్లో ఫస్టు; రాజకీ 
యాల్లో ఆపర్బూనిస్ట్ర భోజనం విషయంలో 
స్పెషలిస్టు, చేబదుళ్ళల్లో గోల్డ్‌ మెడలిస్టు, వేదాం 
తంలో కర్మిస్టు, తెల్లదొర ఉన్న వరప లాయ 
లిస్టు, వాయిద్యంలో హార్మోనిస్ట; అవసరమైతే 
టైపిస్టు కులం మీ కాస్టు; మిగిలింది పాస్టు, 
లైఫ్‌ చెప్పదలచుకుంటే వాస్టు, 

- వూర్ణానందం, లోకయ్యమామ 
పరిస్థితులకూ, పరిసరాలకూ సర్జుకోవడమే 
జీవితం. 

: - రాజారాం, మరీచిక 
జీవితం లయ తప్పకుంగా గడిస్తే చాలదు. 
అది అర్ధవంతం కూడా కావాలి. 

- హతశ్రీ, నూరుశరత్తులు బ్రతకాలి 
పె చేసుకోనంత వరకు గాలిగుడ్డు 
మోహంలో పడినంతసేపు యుంయూ మారుత 
బీభత్సం. తరువాత సంసారంలో అగమ్యగో 
చరం అయోమయమున్నూ. 

- లక్ష్రృణరావు అతడు-ఆమె 
కథలా జీవితం యెప్పుడూ సహజంగా నడవదు. 


- వద్దనాభోరెడ్డి, అంతర్వేదన 
జీవితం మధ్యమధ్య చదవటం కుదరని సీరి 
యల్‌ కథ. 

- వద్దనాభోరెడ్డి, అంతర్వేదన 


నాకీ జీవితం చాలింక; నోటికి లీపి తెలిసింది. 
మనసులో విషం విరిగింది. 

- మల్లీకాడ్డునరావు, మారనిమనిష 
లైఫ్‌ చూశావ్‌, అది మనల్ని లాగాల్సిందేకాని 
మనం దాన్ని లాగలేమోయ్‌. 


- రామదాసు, మాస్టర్టీ 
పాతబడీన పురాణాల 
పాతర్లను త్రవ్వితోడి 
చేతలతో చేదస్తం 
చెరగడమే బ్రతుకుదెరువు 
- మల్లారెడ్డి, భక్తరసం 


జీవితం 
జీవితం, మనిషిలో మార్పు తెస్తుంది. అందుకు 
అనుభవం కారణ మవుతుంది. 

- కాళీవట్నం, భయం 
క్థమబర్థత నిబద్ధత, నియతి మొదలైనవన్నీ 
జీవన సౌధానికి శిలాస్తంభాలు. ఈ శిలాస్తం 
భాలు లేనిదే సౌధం నిలవలేదు. 

- సంజీవదేవ్‌, కళలో నియతి రాహిత్యము 
ఈ జీవిక వ్యర్దశ్రమ నిరర్దక విషాదగాథ 
ఈ మనుగడ నిరాధార మని అనుకొన్నాను గాని 
వెనుదిరిగి విలోకిస్తే కనిపించిం దొక సత్యం 
జీవించిన ప్రతిక్షణం పూర్ణ మక్షరం నిత్యం. 
= అమూర్త: నన్చుతులు 
జీవిత మొక ఆవులింత 
జీవిత మొక వొళ్లు విరుపు 
జీవిత మొక గజ్జికురుపు 
- ఖైరాగ్గి టళంవ న్వర్గం 
జీవిత జ్వరం దహిస్తున్నది దేహాన్ని. 

= ట్రైరాగి, రంగులతోట 
జీవితం తింటోంది తనను తాను 
కాలే కడుపు నింపుకొనేందుకుగాను 
డ్రొవ్వాత్తిలా తింటోంది తనను తాను! 

- బైరాగి, పలాయనం 
జీవితమొక తెల్లటావు! 

+ బైరాగి, వలాయనం 
జీవిత మొక మాయనాటకం! 
జీవిత మొక క్షణికోన్మాదం 
జీవిత మొక వ్యర్థవినోదం 


= బైరాగి, వలాయనం 

మన జీవితాన్ని మనం కాకపోతే ఎవరో వచ్చి 
మలచరు. 

- జయప్రద, ఇదా నువ్విచ్చే తీర్పు? 


హెచ్చరికలు లేని సంఘటనలు ఎన్నో జరు 
గుతూ ఉంటాయి జీవితంలో. 
= తాబ్ఫూరి థ్రావజనంధ్భ 
పుట్టటం - గిట్టటం రెండూ ఒకే దారపు రెండు 
కొనలు. ఆదారపు పొడవు ఎంతో ఎవరికీ తెలి 
యదు. ఎక్కడైనా అంతం కావచ్చు లేక ఎప్పు 
డైనా పుటుక్కు మనవచ్చు. 
- విహోరిశాలివావన, ఆభాగ్యుని 


పౌరుష జ్ఞానకీర్తులం బరగెనేని 


వాని జన్మం బదొక్క పూంటైనం జాలు 
నుదరపోషణమాత్ర కీయుర్విమీందం 
గొకి చిరకాల మున్న నేకార్య మగును? 

- లక్ష్రణకవి, సుభావితావ? 
భుక్తికోసం వేట, వేట కోసం పాటు, పాటులో 
శ్రమ, శ్రమలో విశ్రాంతి, విశ్రాంతిలో కోరికలు, 
తీరుతున్న కొద్దీ ఆనందం. ఆనందం నడుమ 
అసంతృప్తి - ఇలా ఉంటుంది జీవితం. 

- లారాణే, 
జీవితమే తియ్యటి బాధ. = వ్‌ 

- కౌసల్యాదేవి, తీయనిబాధ 
దిక్కులన్నీ గిలకొడుతూ 
తరలిపోయే జీవితం 
తిరిగిచూడని చిరపథం. 

= సినారె విశ్వంభర 

సందేహంలేదు. 
ఈ దేశంలో జీవితం మృత్యువుముందు శ్రోత. 

= శ్రీనివాస్‌ సంధ్యార్థవం 
ఈ జీవితం కేవలం నల్లపూసకాదు 
మహామేరువూ అవడంలేదు... 
చిత్రంగా బహిరంగ సంతాప 
సభలాగా సాగిపోతుంది 
పత్రికలోని పతాకశీర్షికవలె 
వెతక్కుండానే కనిపిస్తుంది 


- విషుథియ కారరమ్యూలు 
సమస్యలనూ బాధలనూ సమానంగా తీసుకోవ 
డమే జీవితం. 

స - భారతీదేవి, సుడిగుండాలు 
జీవితం అనేది ఎలక్ట్రిసిటీ లాంటిది. దాంతో 
నువ్వు సుఖపడాలన్నా, ధ్వంసం కావాలన్నా 
అజ్ఞానాంధకారంలో. నువ్వు చేజి ' 

నిబట్టి ఉంటుంది. 
- భరాగో నాకీ ఉద్యోగం వద్దు 
జీవితం అసిధారావ్రతం 
నూలుపోగుకింద సాము 
మరణంపై తిరుగుబాటు. , 
- గంగినేని, అరబేతిలో మృత్యువు 
ఒక్కొక్క మనిషి జీవితం 
వ్యాఖ్యానించదగిన ఒక్కొక్క సూత్రము 


ఒక 
క్కించుకునే 


జీవితం 
చివరి అక్షరం చదివేవరకూ 
అర్ధం గ్రహించడం సులభంకాదు 
= రంగారావు, ముక్తకాలు 
జీవితం జీవితంకోసం కాదు 
ఇతర జీవితాలకోసం! 

- అద్ధేపల్లీ ఎందుకీ జన్మ? 
భగవంతుడు జగత్తనే తన భోగమందిరంలో 
అంటించుకొన్న అగరువత్తి యీ జీవితం. 

- అద్దేవల్లీ ఎందుకీ జన్మ? 
ఈ జీవితం తొలినాటి స్థాణువు కాదు 
ఈనాటి మారణపరమాణువు కాదు... 

ఈ జీవితం సరళరేఖకాదు 
వర్తులరూపంలోనూ చుట్టుకోదు. 

- ఆంజనేయశాస్త్ర ఇది జీవితం 
హింసించిన మానసంలో మచ్చ జీవితం 
విప్పివైచిన శూర్చణభావస్త్రం జీవితం 

= అత్య నారీ! ఓనారీ! 
జీవిత మొక ఆరాటము 
జీవిత మొక పోరాటము. 
- పొట్లపల్లి, జీవితం 
అవకాశాల ష్లాటుఫారాలు 
రైళ్లూ ఏమీలేని 
సిటి బుకింగ్‌ ఆఫీసేనా 
జీవితం? 
- ఆరుద్ర సినీవాలి 
జీవితాహికి వేయినాల్కలు, లక్షచీల్కలు, 


కోటికోరలు. 
= బైరాగి, రాస్కల్నికాబ్‌ 
నిప్పులాంటి జీవితం 
నేటి మా 
బూడిద హు కొల్చుతుంది. 
= జ్వాలాముఖి, నేటీమానవుడు 
జీవితమంటే తాత్వికచింతనకాదు 
తరతరాల ప్రాభవస్మృతులు కాదు 
ఆకలిమూల్లుల పోరాటం 
ఆశలమెరుపుల ఆరాటం. 
- రాధేయ, బైతన్యబావుటా 
జీవితం ఎడారి అయితే 
జీవిక పచ్చిక 
ఆశ మరీళిక, 
- గౌరీశంకర్‌, ఎండమావి 


జీవో, 
జీవితమొక మహాప్రయాణం. ఎక్కడికి వెడు 
తున్నామో మనకే తెలియదు. తెలుసుకుందా 
మన్న ప్రయత్నం కూడా వుండదు. అయినా 


వెళ్లక తప్పదు. ్యర్యట్ల రైబులో 
వర్తమాన సంఘంలో 
ప్రతివొక్కరి జీవిత మొక మహాభారతం 
(ప్రతివొక్కరి బతుకు వొక ఉత్తరరామం. 
- విజయల్రీ, శోకంలో అశోకనిలయం 
జీవనమూ... మాధుర్యము 
అనడం విన్నాను కానీ 
కనేవన్ని కంటకాలు 
నడకంతా రాళ్లదారి! 
- రామనరసయ్య అసిధార 
జీవితయాత్ర 
అంధకారంలో, దోవతెలీక తడుముకోడమేగా 
జీవితయాత్ర అంటే! 
- చలం అరుణ ఆర్యుమెంటు 
జీవిత నల్యం 
శరీరం పుట్టినప్పుడు చిన్నదిగా పుట్టి, పెరిగి 
'పెద్దదయి అభివృద్ధి చెందుతుంది. ఆత్మ ముదు 
సలిగా జన్మంచి, వయస్సు పెరిగిన కొద్దీ పసి 
పాపలా మారుతుంది. అది జీవితంలో గొప్ప 
విషాదకరమైన సత్యం. 
= బుచ్చిబాబు, ఒమర్‌ఖయామ్‌ 
బీవితేబ్భ 
బేడబిళ్ళే కాని, నా డబ్బు అని చెప్పుకోగలగటం 


ఎంత బాగం కట్లు జీవికబ్చ 
చీల్చిన శిరస్సులాగుంది జీవితం 
అస్తమించే సూర్యబింబం లాగుంది ఆశ. 
- రెంటాల, విగతం తరణ మ్రవైతరణీ 
జీవో 
జీఓ. అంటే నపుంసక లింగంలో గవర్న 
మెంటు ఆర్డరు. మిగిలిన రెండు లింగాల్లో గెజి 
టెడ్‌ ఆఫీసరు. ప్రాణమున్న జి.ఓ.లు ప్రాణం 
లేని జి.ఓకు జడుసుకుంటారు. 
= నిరుద్యోగి, కార్యాలయ బేతాళ 
విక్రమార్కీయము 
జీవో, అనేది ఎప్పుడూ ఏదీ తెగేసి చెప్పదు. 
- కొడవటిగంటి, పెండింగుఫైల్‌ 


180 


జీసస్‌ 


జైలు 


జీనన్‌ న 
ఈశ్వరుడు పూనినప్పుడు ప్రపంచ చక్రవర్తిమల్లే 
మాట్లాడాడుగాని తక్కినప్పుడు నామల్లే పిచ్చి 
ముండాకొడుకుగా  తిరిగేవాడనుకుంటాను 
జీసస్‌. 
- భలం, మామయ్యలు 

జూదం 
తమలోన జూదంబు వాదు నగుటం 
గలహమూలంబ యెట్టి శాంతులకు నైన. 

- నన్నయ, సభావర్ద్వము 
పటిలమార్గు లయిన కుత్సితజీవుల 
తోడం గడంగి జూద మాడం జనదు 
దానంజేసి యర్ధధర్మ వివర్ణితు 
లగుదు రెట్టివారు జగములోన. 


= నన్నయ, నభావర్వము 
జూదరి ష్‌ ర్వ 
జూదరి యాలికి గజువతనం బెక్కడి (య)ది? 

- తక్టున, విరాటవర్పము 


జూదరి యసత్యమాడండు 

లేదనం డిచ్చినది యావులింపడ నోరున్‌ 

గాదా, నేండన్నది రే 

పౌ, దీనత జూపు వ్యసనమందున్‌ గుందున్‌. 
- తి.వేం., వ్యసన విజయము 

మనవంటి పెద్దమనుష్యు లాడునది జూదమే 


గాదు. 
= తవేం., వ్యసనవిజయము 
మానరు జూదరులు దాని మరణము దనుకన్‌. 
- త.వేం., పాండవ బ్రవానము 
జూదమనంగాం బురుషునకు సింహాసనము 


లేని రాజ్యముగదా! 
- తివేం., మృచ్చకటికము 


అఆర్ధమబ్బిన జూదంబునంద 
నాలు జూదరికే వశ్యురాలు, కుదువ 
నొరుల కీయంగం జెల్లు జూదరికె, జూద 
గానికే పోవు ధనమెల్ల గడియలోన. 
- తివేం, వృళ్ళకటికము 

జూదంబులోన ననృతము గలదే? 

- గోపరాజు, సింహాననద్వా(తింశిక 
జూదమును ధాతువాదము 
వేదంబునుం దాటం జే టవశ్యము గలుగున్‌. 

- గోపరాజు, సింహాననద్వా(తింశిక 


శక్తి ఆడదానికి ఉండకూడదు. 


- రంగనాయకమ్మ, వేకమేడలు 
జెండా 


ఈళ్ళు జెండాలుపడితే మేము తుపాకులు పడు 
తాము. 


- అప్పల్నాయ్డు, పోడు-పోరు 
జనం నా జెండా 
జాగృతి నా ఎజెండా, 
= సినారె మథనం 
జోబుదుమాలు 


జేబురుమాలా లేని జేబు చిలుకలేని పంజరం 
వంటిది. ఇల్లాలులేని గృహం వంటిది. కిల్లీ 


దుకాణం లేని వీధివంటిది. 
= బాపీరాజు, కోనంగి 


జైలు 
జయిలులో జరిగే ఒక నేరమూ రిపోర్టు గాదు. 
ఒకడు సాక్ష్యం చెప్పడు. పదహారు వందల 
మంది దుర్మార్గులుండే ఖియిదులో ఒక్కనేరం 
గూడ జరిగినట్టు నేరపు జాబితాలో ఉండదు. 

- ఉన్నవ, మాలపల్లి 
ఆరునెలలు పోయి రావడంతో జైలు సౌకర్యాలు 
తెలుస్తవి. వేళ కింతన్నం, కట్టుకోను చల్లాడం, 
కప్పుకోను కంబడి, గచ్చుటిండ్లు, అక్కడ మా 
ఒక్క కిటికీ కుండే యినుప సామాను గొప్ప 
వాండ్ల మేడలకు సరిపుచ్చవచ్చు. నిద్ర లేవడా 
నికి మేలు కొలుపులు, తూర్యరావాలు, రాజ 
దండం చేతపట్టుకొని ఎప్పుడు వెంట జవాను, 
వందలుదినే డాక్టర్లు, అడిగేవూ మా వైభోగం! 
చుట్టూ కోటగోడ, రాజలాంఛనాలు వుట్టి పడు 
తుంటవి. 

- ఉన్నవ, మాలవల్లి 
జైల్లో పట్టం ఒక సర్టిఫికెట్‌- అయిదెకరాల పారి 
తోషికం ముట్టేందుకు. mr 


సెంట్రల్‌ జయిలు తప్పకుండా రాజభవనమే. _ 
కందుకూరి మహావంచక ప్రవాననము 
అడవికంటే జెయిలే మెరుగు. 
= రావిశాస్త్రి, మోక్షం 
జైల్లో వేస్తే రేషన్‌ కోసం పడిగాపులు తప్పు 
తాయి. తిండైనా దొరుకుతుంది. _ 
- ఆత్రేయ, అద్దెకొంవ 


మగవాడు జూదరి అయితే అది సహించగలిగే | చెజసాల మొగము స్వర్గము; గుండే నరకము; 


181 


PW. ene lS) 


అందు పరాయివానికి వింతలు వినోదములు, 
లోపలివారికి చింతలు, చికాకులు 

- శవరామళాస్త్ర, వివావాబలి 
మన జైళ్లు అన్నీ కళాఖండాలతో అలంకరించబ 
డితే కొంతకాలం తరువాత అసలు జైళ్లు ఉండ 
వలసిన పనే లేదు. 

- నంజీవదేవ్‌, కళల పునరుద్ధరణ 
అది ప్రభుత్వానికి జైలు - దొంగలకు ఖైదు - 
సత్యాగహులకు శ్రీకృష్ణ జన్మస్థానం. 

ఆాగహులపు స్థన న్యూ? ఏమట్యేట్టు! 
ఇట వసంతము లేదు, సహింపరాని 
గ్రీష్మ హేమంతకాల కాళికలెగాని; 
ఇట ఉషస్సులు లేవు, భరింపరాని 
అంబువాహసందోహ నిశాళిగాని. 

= దాశరధి, జైలు 

శ్రమయను మాటలేదు, బహుశాంతము జీవిత 
మిచ్చటన్‌, బరి 

శ్రమ యను మాటలేదు, సుకరమ్ము దినమ్ము. 
రవంతయిచ్చ యో 

గ్యమగు తపోవనమ్ము, మరియాదల నేర్పెడు 
పారశాల, నా భ్రమ గలిగించు నేరికిది, రమ్య 
సుఖంబగు బందె, సొమ్మురా! 

- రాఘవళర్థ, రాయవేబూరు నెంట్రులుజైలు 
లెక్కకుం బొద్దుటన్‌ ఫయిలు, లేచిన వెన్కను 
గంజి ఫైలు, ప్రొద్దెక్కిన పీచు' ఫైలు, మజియిం 
చుక తాళిన ముద్దపైలు, నీ చక్కని పైళ్లలోం 
గొజుంత సల్ప ఫిఖీర్లును రాజమండ్రి జై లక్కట 
కక్కసంపు నరకాలయ మౌగద... 

= మల్లావధాని, జైలు 
పులి 
మేకనుచంపితే 
జైజైలు 
మేక 
పులిని చంపితే 
జైలు. 

- రాజేంద్ర గుండెః 

జోకర్‌ తండ. సుడేముళ్ల 


జోకర్‌ అదృష్టానికి చిహ్నం. 
జోడీ = తిలక్‌, కాయ్‌ రాజా కాయ్‌ 


పృధివి పుట్టాక, యింతవరకూ సరియైనవాడికి 


12 


తగిన “పెండ్లాం దొరికిచావలా పాపం. నిజం 
చెప్పాలంటే ఆడదాని విషయమూ అంతే. 
- వూర్ణానందం, కొండమీద విడాకులు 


జోరు 
తలకొంచెము 'ఖాలీ' యయినప్పుడే జిహ్వకు 
జోరెక్కువ. 

- పానుగంటి సా 
జోల 


పని లేక పొరుగిండ్ల కనయమ్ము పోవ 
ఘనమైన ముచ్చట గలుగురా తండ్రి! 
పాలు తాగీ నీవు పడియున్న యెడల 
బాలయ్యతో కాస్త మాట్లాడి వస్తా 
కలకాల మొకయింట కాపురము చేయ 
కలుగుట కష్టంర కన్న నా తండి! 
పై డాబులేగాని పసలేదు చూడ 
చూడరా! నీ తండ్రి వింత హొయలెల్ల 
ధనము కొరకై నేను తారాడుచుంటి 
అదియున్న నీ తండ్రి నవల కంపింతు. 
- జోలపాట, (జానవదగేయం) 

జోన్యం 
గార్డ్య సిద్ధాంతమత ముషఃకాలకలన 
శకున మూనుట యది బృహస్పతి మతంబు 
వ్యాస మతము మనః ్రసాదాతిశయము 
విప్రజనవాక్య మరయంగ విమ్ణమతము. 

= వల్లభరాయడు, క్రీడాభిరామము 
గడిచినదీ, గడవబొయ్యేదీ ఒక్కటే 54౧1 
line. అందువల్లనేమో భవిష్యత్తును కొందరు 
చెప్పగలుగుతారు. 

- చలం, 
నిత్యనూతన కారణాలు చెప్పే న్యూమరాలజీ 
నిద్రలో కూడా నవ్వు తెప్పించే హ్యూమరాలజీ. 

= ఆరుద్ర, ఇంటీంటి పః 

జోన్యుడు స శా 
అరుగుమీది సాముద్రికుడు 
అదృష్టం నీదే నన్నాడు 
అదృష్టాలు ప్లంచేవానికి 
అర్ధరూపాయి ఫీజు దేనికి? 

- మాలకొండారెడ్డి, గీతలోనే ఉంది 
జాతకాలూ, (గ్రహాలూ, జ్యోతిష్కుల చేతులో 


వున్నవి. 
- కందుకూరి, వోస్వసంజీవని 


డ్డారి శ్రానం 
జాతి విజ్ఞానం 
జ్ఞాతినైర ముండును బుష్పజాతి కైన. వికసించిన మూడవకన్ను 

- బిలకమర్తి, గయోపాఖ్యానము | వివేకం 
జ్ఞాతు ల్రోహులు, వారు సేయు కపటేర్వ్యాది | నీకున్న ఒకేఒక్క దన్ను 
క్రియా క్ష్‌ “ఆరుద్ర త్వమేవాఃహమ్‌ 
ల్మా తండ్రాన సహింపరాదు, ప్రతికర్యం ...వ్రేళ్ళతో మొదలుచూచి 


బించు కేం జేయంగాంబోతే దోషము... 

- ధూరట శ్రీకాళవస్తే శ్యరశతకము 
జ్ఞానం 
తెలివున్నంత సేపే కాని తెలివి తప్పిపోయేక 
దీపం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చచ్చి 
నవాళ్లకి సౌఖ్యా లక్కర్లేనట్టు. 

= రావిశాస్త్రి. ఎండ 

నాలుగు రోజులపాటు ఆడవాళ్ళను కలవకుండా 
చేస్తే తాము ఎటువంటి బానిసత్వంలో ఉన్నదీ 
కూపస్థమండూకాల్లాగా ఎట్లా జీవిస్తున్నదీ 
వాళ్ళకు తెలిసివస్తుంది. 

- కొడవటిగంటి చదువు 
ఆడదానికి తెలుస్తుంది బిడ్డ సంగతీ గొడ్డు సంగ 
తీనూ! = 

- వివినమూర్తి. ఉద్యమం 
జ్ఞానంలో ఉంది బాధ, బాధలోన అనుమానం 
నిత్యం నిరుత్తరువు ప్రశ్న జ్ఞానం ఇచ్చిన దానం 
అజ్ఞాతంలోంచి మరల అజ్ఞాతంలోకి ప్రయా 
ఇమే జ్ఞానం. 

- బైరాగి హామ్లెట్‌ న్వగతం 
జ్ఞానం ఒక రంపంలా చీల్చి కోసి మానవుణ్ని 
తుత్తునియలు చేస్తుంది. ఆనస్తిత్వపరిచయాన్ని 
క్షద్రాస్తిత్వపు టావేదనతో ముడిచేస్తుంది. 

- జైరాగి హామ్లెట్‌ న్వగతం 
నిజానికి దారితప్పి నడిచేది ఎవరైనాకానీ, కొన్నా 
శృ్ళకి దారి తెలుసుకుంటారు. మనిషి చేసిన 
తప్పులు తెలుసుకోకుండానే ఎప్పుడూ జీవితం 
ముగిసిపోదు. 

- రంగనాయకమ్మ, వేకమేడలు 


జ్ఞానం నిలకడ నీటి వంటిది. భావాలు ప్రవా 


హతుల్యాలు. - ఉన్నవ మాలవల్లి 


చెట్టెజుంగు వారి కాకులు సిదుమనేల? 
= నాచన సోమన, ఉత్తర హరివంశము 
విశేష విషయములలో మిడిమిడి జ్ఞానమున్న 
వాం డెందునకు దెలియనివాండే! కొలంది విష 
యములలోనైనం బూర్జముగం దెలిసిన వాండు 
దానిలోనైనను దెలిసినవాండే యగును. 
- పానుగంటి, సాక్షి 
జ్ఞానికి స్వార్ధమే మొదటి మెట్టు. 

- బుచ్చిబాబు, ఒమర్‌ఖయామ్‌ 
వృధా ఐన జ్ఞానంవల్లనే తెలుసుకొన్న 'గొప్ప 
సత్యం జ్ఞానం వృధా అని. 

- బుచ్చిబాబు, ఒమర్‌ఖయామ్‌ 
లోకంలో జ్ఞానం అంతా అనుభవం పైన ఆధార 


పడి ఉంది. 
- రాజమన్నారు, మనోరమ 
శ్రీకచమంటే మాత్రం తెలియదూ శ్రీ వైష్ణవుడికి? 
- యజ్ఞన్నశాస్త్ర హద్దులు - సరిహద్దులు 
నిద్రయును మదమును గోపంబును జెందిన 


వారి యింగితము సులభముగం దేటపడును. 

= తివేం, బాలరామాయణము 
జ్ఞానం తపస్సువల్ల వస్తుంది. కాని జంతుశరీరా 
లను కోసి చూస్తేరాదు. 

- విశ్వనాభ వోవో వూహూ 
అజ్ఞానాన్ని వేళాకోళం నికే కొందరు 
తమ జ్ఞానం ఉపయోగించేది. అంతేగాని అజ్ఞా 
నుల్ని జ్ఞానులుగా చేతామని కాదు. 

- భమిడిపొటి ఇప్పుడు 
జగద్వ్యాపారముకంటె మహాస్వప్నము మణీయే 
మన్నది? అది వట్టి స్వప్నమును నిశ్చయనిర్దిద్ర 

న వాండు లోకో డు కాండా? 
షు = పానుగంటి, సాక్షీ 
చదువుకున్న వాళ్ళకు ఎలాగైనా లోకజ్ఞానం 
ఎక్కువ, లభిస్తుంది. జ్ఞానం కలవాడెపుడూ 
దాని ప్రయోజనాన్ని ఆజ్ఞానిని మోసగించడం 
లోనే పొందుతుంటాడు. 

- కాళీవట్నం, అభిమానాలు 


జ్జానం 


('ప్రేమరహితమైన జ్ఞానం చవిటినేల వంటిది. 

- ఉన్నవ మాలవల్లి 
జనులలో ప్రకృతిశాస్త్రజ్ఞాన మెంతహెచ్చిన దేశ 
మున కంత మూఢభక్తి మూలపట్టి క్షేమము 
గలుగును. 


జాని 
హృదయం అడ్డు తగలనంత వరకూ అంద 
రమూ జ్ఞానులమే. 

- కొడవటిగంటి గంధర్వలోకయాత్ర 
జ్ఞానికి ముఖ్యలక్షణము స్వప్రయోజన పరత్వ 
మును పూర్ణముగా విడిచిపెట్టి లోకప్రయోజ 
నము నిమిత్తమయి చూచుచుండుట. 

- కందుకూరి విద్యాధివల ధర్మములు 
నిజం మాట్లాడారా అర్ధంకాదు మనుష్యులకి, 
అబద్ధం మాట్లాడ్డం ఇష్టంలేదు. అందుకని 
మౌనులౌతారు జ్ఞానులు. 

- చలం, మ్యూజింగ్స్‌ 
పెక్కు లొకటిగ జూచువాడే 
ప్రాజ్ఞుడన వినమే? 

- గురజాడ డామన్‌ వీధియస్‌ 
తాము చేసే పనిలో తప్ప తక్కినవాళ్ళు చేసే 
పనులలో ఆర్థం కనపడకపోవడం జ్ఞానవంతుల 
లక్షణం - ప్రస్తుతపు నాగరికతలో. 

- చలం, వాళ్ళు నలుగురూ 
ఎవ్వడు బుద్ధిమంతుండో వాండు డుగాని 
యేండ్లు eee eR 

- బిన్నయసూరి, మిత్రలాభము 


- కందుకూరి, దేశభావలు 


జ్ఞానోదయం 
శైపు తీరితేగాని నిజం తెలియదు. 
= రాజమన్నారు, నివ్బలం 

మానవునకు జ్ఞానము కలుగుటకు నియమ 
ములు, పిటకములు నక్కజలేదు - క్లిష్ట పరిస్థి 
తులు కావలయును. 

- విశ్వనాథ నందో రాజాభనివ్యతి 
జ్ఞావకం 


అన్నం తిన్నవాడు, తన్నులు తిన్నవారు మరిచి 
పోరు 
= సామెత 


ట్రాజెడీ 
స్త్రీలకు జ్ఞాపకశక్తి తక్కువ 
- వరద, నాటగోస్ట 
అసలు నాకు కించిత్సరధ్యానమేను 
నాకు ప్యూనుపే రుండదు జ్ఞాపక, 
అంతియేకాని - నాదు కాంప్పుర్కు కేమొ 
వ్యూను ఉన్నట్టి జ్ఞాపక ముండబోదు. 

- మాచిరాజు, నంక్రాంతి కాన్సులు 
కరిన కావ్యాలనైన క్రీగంట జూచి 
ఒప్పగింతును చిన్ని తప్పాదవకుండ. 
కాని నాన్న 'పేరది జ్ఞాపకమ్ము లేదు 

- మాచిరాజు అంకీతం మనందరికి 
ఆలోచనలు పాదరసంలా దార్లిపోతాయి. జ్ఞాప 
కాలు అనంతంగా తీగలు సాగిపోతాయి. 

- సోమనుందర్‌, రేపటి పాటల కోసం 
ఈ జ్ఞాపకాలన్నవి మానవుణ్ని మానసిక 
శాంతికి దూరంచేస్తాయి. అలజడీ, ఆందోళనా 
ప్రేరేపిస్తాయి. 

- సోమసుందర్‌, వళ్యామ శరదర్థతం 
జీవితాంతం జ్ఞాపకాలే కనుక మనిషికి తోడుగా 
రాకపోతే ఆ మనిషి ఏం కావాలి? 

- రామచంద్రమూర్తి, అమ్మతయురి 
అన్నను నేను, మీ బ్రతుకునంతయు భోగమ 
యంబు చేసితిన్‌. 

- విశ్వనాథ, రామాయణ కల్పవృక్షము 


పారం 
జరుగుబాటుంటే జ్వరమంత సుఖంలేదు. 
- సామెత 
జ్వాల 
జావకొర్చే అమృతంకంటె 


జ్వాల రగిల్తే గరళం బాగు. 
= సేనారె మధ్యతరగతి మందహాసం 


ట్రాజెడీ 
లైఫ్‌లో ప్రతి చిన్న విషయాన్ని సీరియస్‌గా 
తీసుకుంటే ఆఖర్న ట్రాజెడీ కాకమానదు. 

- బీనాదేవి, హరిశ్ళంద్రమతి 


134 


ట్రేడ్‌యూనియన్‌ 
ట్రేడ్‌యూనియన్‌ 
ట్రేడ్‌కు పనికిరానిది, యూనిటీ లేనిది ఒక 
సంఘం. అదే ట్రేడ్‌ యూనియన్‌. 

- నిరుద్యోగి కార్యాలయ బేతాళ 


విక్రమార్శీయము 
డబ్బర 
డబ్బటిలు పల్కువారి కడ్డంబుం గలదె? 
- శ్రీనాధుడు, కాశీఖండము 
డబ్బు 


నీరయితే నిమ్నానికి ప్రవహిస్తుంది. కాని ధనం 
మాత్రం ఉన్నత క్షేత్రాలకి తప్ప ఇంకో చోటికి 


పెరడు. - శ్రీశ్రీ, మరోద్రవంచం 
నేటి జీవితపు ఉష్ణోగ్రతని కొలవడానికి ధర్మామీ 
టరు ధనం. ఈ లోకంలో అన్నీ అమ్ముడుపో 
తూనే వన్నాయి. చదువు, సౌందర్యం, కళ, 
సాహిత్యం, శాస్త్రం, శ్రమ అన్నీ ప్రయాణం, పెళ్లి, 
యుద్ధం, ఏది చేయాలన్నా డబ్బే ప్రధానం. 

- శ్రీశ్రీ, మరోప్రపంచం 
ధనమే మైత్రినిం దెచ్చును 
ధనమే వైరమును దెచ్చు ధనమే సభలన్‌ 


ఘనతను దెచ్చును. 
ను. - గువ్వలచెన్న శతకము 


నానాగుణగణము కాంచనంబున నిలుచున్‌. 
- లక్షృణకవి నుభాషిత రత్నావళి 
ఈ జా. పనులన్నీ చేస్తుండేది ఆ పాపిష్టి 


= శ్రీనివానరావ, ఉలిపికట్టె 
అలాగే తెలీని పాడు జబ్బు 
అప్పు ఇవ్వబడుతున్న డబ్బు! 

- దాశరథి, వునర్షవం 
నేతి సంపన్నుల బంగారు డబ్బు 
రేపు పనికిరాని ముళ్ళదుబ్బు. 

- దాశరథి, వునర్షవం 
అనుకోకుండా, అకస్మాత్తుగా డబ్బు వచ్చిపడితే 
కళ్లు కనపడవ్‌! 

- నరసరాజు, ఈ యిల్లు అమ్మబడును 


15 


దబ్బు 
నాకు డః పరక. 
కు డబ్బు గడ్డిపరక. raed 
డబ్బు లేకపోతే శివరావుగారూ శివయ్యగాడే. 
డబ్బుంటే శివయ్యగాడూ శివరావుగారే. 
- విశ్వం, ఎన్నికలు 
మిడిమేళంగా వచ్చిన డబ్బు ఇంత అహం తెచ్చి 


'పెడుతుంది. 
- అనిశెట్టి గాలిమేడలు 


ఈ పట్నంలో, ఇంట్లో కూచుంటే డబ్బు రాదు, 
బైటికడుగుపెడితే ఖర్చు! 
- అనిశెట్టి గాలిమేడలు 

ఈ రోజుల్లో అర్హతలకి విలువెక్కడుందిలే 
వోయ్‌? ఈ రోజుల్లో కావాల్సింది డబ్బు. లేక 
పోతే పరపతి. ఈ రెంటిలో యే ఒక్కటి 
వున్నా, కార్యాన్ని సాధించవచ్చు 

- ముద్దంశెట్టీ నిమిత్రమ్యాతులు 
డబ్బుకి లోకం అన్ని యుగాల్లోనూ దాస్యం 
చేస్తుంది. 

- ఆనందారాయం, ఇదా భారతం? 
కరెన్సీ నోట్లు విసిరి, పరువు మర్యాదల్ని కిలో 
(గ్రాములకొద్దీ తూయించి తెచ్చుకోవచ్చు 

- వడ్డెర బండీదాన్‌, హిమజ్వాల 
వెధవడబ్బు దాన్ని మనం గడించాంకొని, అది 
మనల్ని గడించలేదుగా! 

- నంది మనిషీ చావకూడదు 
ఈ దేశంలో కథలూ కవిత్వం రాయడం కన్నా 
కాకరకాయలు అమ్ముకుంటే ఎక్కువ డబ్బు 
వస్తుంది. 
- బీనాదేవి, మినెన్‌ అండ్‌ మిబ్టర్‌ నల్ఫేనా 
ఈ లోకంలో అత్యంత ఆకర్షణీయమైనది, 
అత్యంత పప్రమాదకరమైనదీ, ఎంతో సౌఖ్యాన్నం 
దిస్తున్నట్లు భ్రమ కలిగిస్తూనే అంతులేని అశాం 
తిని కలిగించేది 
- ఆనందారానుం, అద్దంలో శత్రువు 
చచ్చింతర్వాత మిగిలేది డబ్బు అన్నారు. 
- బుచ్చిబాబు, గొలుసు 
నోట్లోంచి బయటికి రాబోయే డోకు ఉందనుకో, 
దానికి డబ్బు చూపిస్తే అది పరమాన్నంగా 
మారిపోయి వెనక్కి తిరిగి విలాసంగా లోపలికి 


చక్కాపోతుంది! 
- భమిడిపాటి, రెండురెళ్ళు 


డబ్బ 


డబ్బు 


లోకవ్చత్తం మనం కొంచెం పరకాయించు 
కుంటూ వుండాలి. బిగించనూ కూడదు. విడిచి 
పెట్టనూ కూడదు. పది రూపాయలు చేతిలో 
పడ్డమే మనకి ప్రధానం. 

- న్నుబవ్మాణ్యశాస్త్రీ బ్రావ్మాణాగ్రహారం 
మోడ్రన్‌ సొసైటీలో స్టేటస్‌కీ, సక్సెస్‌కీ ఆధారం 
డబ్బు. డబ్బు డబ్బు. డబ్బే ఆధారం. 

- రావిశాస్త్రి. కుక్కపీల్ల 
వృత్తిలో కర్తవ్య నిర్వహణకు కాసుల్ని ఆశిం 
చడం నీచప్రవృత్తి. _ 

- బుచ్చిరెడ్డి ముత్యాలు - రత్నాలు 
'పైకం భాగోతులోనికి, తిట్లు మంగలోనికి. 

- నరసింహం, తిరగబడ్డ భూమి 
డబ్బులేంది మందులు రావు. డాక్టర్లు కూడా 
కొందరు రారు. కానీ డబ్బు లేకున్నా రోగాలు 
మాత్రం వస్తాయి. రోగులూ వున్నారు. 
మందులూ వున్నాయి. డాక్టర్లూ ఉన్నారు. కానీ 
వీళ్ళెవరికీ స్వాతంత్ర్యం లేదు. అందరినీ శాసించే 
వ య్‌ = రారా అలసిన గుండెలు 

టూ వున్నాక, అది గలిగిన ఘన 
జ్‌ ue తప్ప hereto 
= ధనికొండు వవిత్రులు 
డబ్బు చూపిస్తే కొండమీది దేవుండు దిగివ 
స్తాడు. కోర్టునుండి పఠుగెత్తుకొ 
స్తుంది. కోటలో వట్టి పాగా కాదు- పరువూ 
లేదు పరుపు వేసుకు పడుకోవచ్చు పక్కలో 
రాణిని x 
కర్త క నో పాని 
డబ్బుంటే పేరూ, ప్రఖ్యాతులూ వాటంతట అవే 
మనల్ని వెతుష్కంటూ వస్తాయి. 

- రామచంద్రమూర్తి, దైవజ్ఞళిభామణీ 
(ఇవ్పడంతా డబ్బు గురూగారూ!) డబ్బు! ఇలు 
వైన సరు కెవరికీ వద్దు, ఇక మనిసి యిలవ 
అసలే వద్దు, 

- బీనాదేవి డబ్బు! డబ్బు! డబ్బు! 
పెళ్ళాం వుంటే తక్కిన మొగాళ్లతో విరోధం. 
డబ్బు వుంటే మనుషులందరితోటి విరోధం. 

= బలం, 18 పసందైన నాటీకలు 
డబ్బు లేకపోతే గొర్రెకూడా కరుస్తుంది. 

= నూర్యారావు, వంజరం 


చేతిలో వున్న డబ్బు కాస్తా తగలేసేవరకూ నిడ్ర 
పట్టదు ఆడవాళ్లకి. స్‌, గ 
= నూర్యారావు, వంజరం 
డబ్బుంటేనే అన్ని ధర్మాలూను. 
- నూర్యారావు, వంజరం 
డబ్బు గడించే వారికి ఆకలిదప్పులుండవ్‌. 
- బుచ్చిబాబు, ఒకేనిద్ర - ఎన్నోకలలు 
డబ్బు, దగ్గరితన్నాన్ని దూరం చేస్తుందంటారు. 
- బుచ్చిరెడ్డి ముత్యాలు-రల్నాలు 
ఈ రోజుల్లో డబ్బున్నవాడిదే గెలుపు. 

- నభా, నీటిదీపాలు 
ఎంత మిత్రుడైనా డబ్బు దగ్గర జాగ్రత్తగా 
ఉండటం మంచిది. 

- వుల్లాభొట్ల, 
ఇనప్పెట్టిలో మూలుగుతున్నంత సేపూ డబ్బూ 
మేటిలో అణిగివున్న గడ్డిపరకా సమానమే. 
-సుబహ్మణ్యశాస్త్ర, అనుభవాలూ జ్ఞాపకాలూనూ 
ఏదో కారణంతో ఏదోవిధంగా చేతులు మారు 
తునే వుంటుంది డబ్బు, 

- నుబ్రహ్మణ్యశాస్త్ర, అనుభవాలూ 

జ్ఞాపకాలూనూ 

డబ్బు చేరితే యే వృత్తీ ఘనమే. చేరిన్దాకా చిన్న 

చూపు చూసే వాళ్లందరూ చేరాక మాత్రం పెద్ద 
చూపే చూస్తారు. 

- నుబ్రవ్మాజ్యశాస్త మార్గదర్శ 
ముదల్ని మనసు బేరీజు వేస్తుంది. పైకాన్ని 
పర్పు నిర్ణయిస్తుంది. 

- మారుతీరావు, మళ్ళీ మధుమాసం 
జాతుల్‌ సెప్పుట సేవచేయుట మృషల్‌ 
సంధించుటల్‌ 
ఖ్యాతిం బొందుట కొండెకాం డవుట హి 
సారంభకుం డౌట మి 
థ్యాతాత్సర్యము లాడు టన్నియుం బర 
ద్రవ్యంబు నాశించి... 

- భూర్ణబ శ్రీకాళహస్తీశ్వర శతకము 

డబ్బు హోదా ఉంటే కులాలు అడ్డురావు. 
- రావిళాస్త్రీ రత్తాలు - రాంబాబు 
'పైసాలున్నోడు పెద్దోడు అవి లేనోడు చిన్నోడు. 
- శంకరరాజు కక్కచచ్చింది- కోడీకూసీంది 
జీతంలావు రాగానే గొప్పనుకున్నావా యేవింటి? 

- రవాడు కన్యాచేల్చుం 


తతత ని. 


దబ్బు 
డబ్బుంటే ఏటీ సెయ్యక్కరలేదు. అదే సేసుకొ 
ల్చూడి తరు 

- వి, డబ్బు! డ బు!!! 
ఎవరైనా సరే డబ్బార్జించాలనుకున్న నిర్ణయం 
తీసుకోవాలేగాని మరిక వాళ్లకి, మంచి-చెడ్డా, 
గొప్పా-బీదా, నీతి-నిజాయితీ, పాపం-పుణ్యం 
ఉచ్చం-నీచం అనే విచక్షణ ఉండదు. 

- బీనాదేవి, డబ్బు! డబ్బు! డబ్బు! 
ఈ డబ్బు దగ్గర మనిషిని మనిసి నమ్మడు. 
పెళాన్ని మొగుడు నమ్మడు. పిల్లని తల్లి 
నమ్మదు. దేశాన్ని దేశం పొట్టనెట్టీసుకుంటాది. 

- బీనాదేవి, డబ్బు! డబ్బు! Se 

నీ వంశం కావాలి. నీ గుణం అసలే వద్దు. నీ 
సదువేటనడుగరు. నీ డబ్బు కావాలి పెపంచానికి 

- బీనాదేవి, డబ్బు! డబ 
లోకాతీతమైన' పన్లకి పైసా, oe 

- భమిడిపాటి ఇ. 
వాడి దగ్గర డబ్బు లేదు, వీడి దగ్గర బోల్డుంది. 
వాడు కవిత్వం రాయగలడు. వీడు రాయలేడు. 
ఒకడికున్నది మరొకడు మార్చుకున్నారు. 
- ఆదివిద్దు, చూడుచూడు నీడలు 

బుద్ధికి అంతా సాధ్యమేగాని, డబ్బుకు యక్కడా 


అసాధ్యం లేదు. 

- గురజాడ, కన్యావల్కం 

అందరినీ అన్నిటినీ డబ్బే శాసిస్తున్నది. 
- కొడవటిగంటి, వెళ్లివ్యవహారం 
డబ్బు సంపాదిస్తేనే దాని విలువ తెలుస్తుంది. 
- ముద్దంెట్ట్‌ తప్పించుకోలేవు 
దేవుడు సృష్టించిన మనిషి దేవుడిని మించిపో 
వాలని చూస్తున్నట్టే మనిషి సృష్టించుకున్న ఈ 

డబ్బు మనిషినే మింగాలని చూస్తోంది. 
= నులోచనారాణీ, మీనా" 
డబ్బు కొత్తకొత్త ఖరీదైన జబ్బులను కొనితె 


స్తుంది. 


yy! 


- చిన్నబాబు, డబ్బు 
టేనే కలలు నిజమౌతాయి 
డబ్బు లేకపోతే కలలన్నీ కల్లలౌతాయి. 
- సదానంద, గందరగోళం 
ఈ ప్రపంచంలో అన్నిటినీ చిటికెన వేలిమీద 
నిలబెట్టి ఆడించే శక్తి డబ్బుకే వుంది. 


తగనిది 


రూపాయి ఆడించినట్లుగా, మనిషిని విధి కూడా 
ఆడించడం సాధ్యం కాదు. 

- భరద్వాజ, కాదంబరి 
కాటికి పోయినా, కాసు తప్పదు. 


డాక్టరు 
డాక్టరు నిర్లక్ష్యంతో ఒక రోగి ప్రాణం పోయిం 
దంటే వాడు యముడైనా అయివుండాలి, పేషం 
టుని పశువుగా తలచి పశువుగా మారి పశువై 
ద్యమైనా చేసి ఉండాలి. 

- కురుమద్దాలి, డాక్టర్‌ తనూజ 
డిగ్నిటీ 


డిగ్నిటీ పోయిన తర్వాత డిగ్రీలేం చేస్తాయి? 
ఉద్యోగాలేం చేస్తాయి? ied 

- లొ దూమ్‌నం. 
డిటెక్టివ్‌ నగి, 


డిటెక్టివయినవాడు అడుగుతొడుగాని చెప్పడు. 

- కొడవటిగంటి, రైల్లో డిటెక్టివ్‌ 
నీ దగ్గరున్నది సిగరెట్టు పెట్టె దాన్నిబట్టి 
నువ్వు యెలాటివాడివో నీవు వాడుకొనే యితర 
వస్తువులు ఎలాటివైయుంటాయో గ్రహించగలిగి 
వుండాలి డిటెక్టివ్‌. 
డేగ 


ఆకాశంలో డేగలు ఎగురుతుంటాయి. వాటి 
పొట్టలే కనిపిస్తాయి మనకి వీపులు చూడా 


లంటే అంతకన్నా ప్లై 'సైకెగరాలి. 
జైరెక్టద న రామరాజ్యానికి రహదారి 
డైరెక్టర్లు నాటకాన్ని పట్టుకున్న దెయ్యాలూ, 
భూతాలూనూ. 

- యజ్ఞన్నశాస్తు రిహోర్టులు 


- సామెత 


- బీనాదేవి, డిటెక్టివ్‌ లెసన్‌ 


తగనిది 


- శ్రీరామళంద్రమార్తి, వెన్నైలదారి | వ్రతము మానందగదు  వడుగుంగుజ్జనికినిం 


st 


తగనిది 


తద్దినం 


గ్రియలు మానందగదు గృహగతునికిల 
దపసి కూర నుండందగదు, సన్యాసికిం 
దరుణితోడి పొత్తు తగదు తగదు. 


- పోతన, భాగవతము 
చిలకముక్కుకి నేరేడుపండు. 

- శ్రీరయణ, న్యూనుడి 
తగనివి 
వాక్రుచ్చి యొకరితోం 


జెప్పరాదు త్రోపు సేయరాదు. 

- అనంతుడు, భోజరాజీయము 
ఆకాశమంత ఎత్తు మనుష్యులు చేసే పనులు 
అంగుష్టమాత్రులు చూయకూడదు. 

- వురాణం, నంట చేయని రాత్రి 

మద్యపాయులతోడ మచ్చిక కారాదు 
భడవాల గొప్పగాం బట్టరాదు 
శాత్రవునింట భోజనమె చేయంగరాదు 
సన్యాసులను గేలి సలుపరాదు 
దేవభూసురవృత్తి తెరువుపోవంగరాదు 
పరునాలిం గని యాసపడంగరాదు 
కంకోష్టునకు నధికార మియ్యంగరాదు 
చెలంగి లోభినిం జేరం బిలువరాదు 
లంచగాండ్రను దగవుల నుంచరాదు 
మాతృపితరులయెడ భక్తి మలువరాదు. 

- వేంకటరాయకని, వేణుగోపాలశతకము 
కాదనిపించుకోందగదు, 
కాని గుణంబు వహించి లోభిచే 
లేదనిపించకోందగదు, 
లేని దురాశకుంబోయి యిందురా 
రా దనిపించుకోందగదు... 


- గువ్వలచెన్న శతకము 
తగినది చు 


కృతి పాడందగినది. కథ యూకొట్టందగినది. 
నాటక మాడందగినది. ఉపన్యాసము వినందగి 
నది. 

తగులం 

తగిలించుకొన్న పిమ్మట 


నిగిలించుటెకాని కార్య మేమున్నది? 
- కదిరీపతి, శుకసప్తతి 
తటస్థం 


తటస్థం అనేది అర్ధంలేని మాట. ఆలోచనాపరు 


- పానుగంటి, సాక్షి 


18 


లైనవారు తటస్థంగా ఉండటానికి వీలులేదు. 

- చిరంజీవి, బోలోస్వతంత్రభారత్‌కీ జై 
తడువు 
బ్రాహ్మణుల పొట్ట తమలపాకుల 
యెప్పుడు తడుపుచుండవలె. 

- వరదాచార్యులు, వైళాలిని 

కాపువాని పొట్ట, తమలపాకుల కట్ట తడవ 
కుండా ఉండలేవు. 


తంటాలు 
ప్రజాసేవలో ఎన్నో తంటాలు పడితేగా ప్రజానా 


యకుడయ్యేది? 
య్యే - నభా, ప్రజానేవకుడు కాళాస్ట్రీ 


కట్ట 
ట్‌ 


- సామెత 


తండ్రి 
ముసలివాళ్ళని అసలు నమ్మకూడదు. కుర్రకారు 
రౌడీవేషాలయినా భరించొచ్చుగాని ఈ ముసలి 
వాళ్ళ కసలు పీతృ(ప్రేమని భరించడం చాలా 
కంపరం. " 

- ఆనందారామం, అద్దంలో శత్రువు 


తత్వం 
స్వంత వ్యాపారం వచ్చినప్పుడు తత్వం హూక్స్‌ 
కాకీ అవుతుంది. 


- భమిడిపాటి, నామీదేనర్రోయ్‌ 
తత్వాలకి చింత చిగురించదు. 

- వడ్డెర చండీదాన్స్‌ హిమజ్వాల 
తత్వం తలకెక్కింది 
తపస్సు బెడిసికొట్టింది. _ న 
తద్దినం 
యేది తప్పినా శానిటరీ ఇన్‌ స్పెక్టరుగారిది 
తప్పదు. అది తండ్రితద్దినం వంటిది. 

. = కందుకూరి, వోస్యసంజీవని 
వార్షికం అన్నా తద్దినమేగా! 

- భమిడిపాటి, అన్నీ తగాదాలే 
దినముల లోపల నుత్తమ 
దినమే తద్దినము; నాటి తిండికి సరి యే 
దినములను వెదకిచూచినం గన మష్పా... 

- కవిబొడప్ప 

లోకంకోసం తద్దినాలు పెడుతున్నాను. 
- గురజాడ, కన్యాటల్బుం 
పనసకాయ లభించినప్పుడు తద్దినము పెట్టవల 


తద్దినం 


తప్పు 


సినదని పెద్దల వాక్య మున్నప్పుడు, తద్దినము 
నాడే పనసకాయ లభించినప్పు డింకం జెప్పవల 
సిన దేమున్నది? 


- పానుగంటి, సాక్షి 
తనదీ 
తన కలిమి ఇంద్రభోగము. తన లేమి లోక 
పదము - చిలకమర్తి, మారీచస్థుతి 


తనదంటూ ఒకటి లేనపుడు అంతా తనదని 


నుకోకతప్పదు... 
న ప్పడు. ఆళ్వారుస్వామి, ప్రజల మనిషి 
తనిఖీ 


గవర్నమెంటు డబ్బు ఎట్లా ఖర్చుపెడతారు? 
స్వంతడబ్బులాగ స్వంతానికి ఖర్చుపెట్టుకుం 
టారు. దానికి తనిఖీ దేనికి అదో దండుగ. 

- నగ్గయుని, విలోమ కథలు 
తనివి 
తన రహస్య శృంగార చేష్టలు మిత్రులతో 
చెప్పితేనేగాని కొందరికి తనివి తీరదు. 

= గురజాడ మీ వేరేమిటీ? 
తంత్రం 
యంత్రాలు మానేసి తంత్రాలమీదే నడిపించాలి 
మన దేశాన్ని. 

- లక్ష్రృణరావు, అతడు-ఆమె 


తన్నటం 
యెళ్లితే మీరు తంతారు, యెళ్లకుంటే ఆరు 
తంతారు. 

- గురజాడ, కన్యావల్బుం 
పీదుకుట కష్టముగాని తన్నులగొడ్డే పాలెక్కువ 
ఇచ్చును. 

- పానుగంటి, రాధాకృష్ణ 
తప్పటం 
పాఠాలు బట్టీ పెట్టినవాళ్లే పరీక్షలో 
తప్పుతారు. “ము 


యివాళో పెద్దపెళ్లి నీకు తలవెంట్రుకంత 
వాసిలో తప్పిపోయింది! 
య రజాడ కన్యాల్బం 
అడుగు తప్పితే పిడుగు తప్పుతుంది. 
- సామెత 
తన్ఫనిది' 
ఏ పా సాపాటు 
టు తప్పినా తప్పదు. సహక 


కడుపుతో ఉన్న అమ్మ కనకా మానదు, వండు 
కొన్నమ్మ తినకా మానదు. 
- సామెత 
మనము లోంగితిమేని లోంగునె శివాజ్ఞ? 
యుడుము నడికిన నడుకునే బడియపెట్టు? 

౨... = శ్రీనాధుడు, కాకీఖండము 
గాడిదలతో సేద్యం చేస్తూ కాలి తన్నులకు 
దడిస్తే ఎట్లా? 

- సామెత 

నల్లుల మంచమునకు కర్రదెబ్బలు తప్పవుగదా! 

- దీక్షితులు, కొంచీకుమారి 

విదియనాడు కనపడని చంద్రుడు తదియనాడు 
తానే కనపడతాడు. 

- వుల్లాభొట్ల, విభూతి- వుండ్రాలు 
నిజమైన కవితాధారగల యందటకుం గడసాని 
సంపర్కము తండ్రి తద్దినము లాగునం దప్పదు. 

- పానుగంటి, రాతిస్తంభము 
పణ్యస్త్రీ కొక్క బానిస, పుణ్యస్త్రీ కొక్క పూర్వసు 
st - పానుగంటి విప్రనారాయణ 
మామూలు వ్యాధులకు ఎ.ఎమ్‌.ఎ.లు, ప్రాణా 
పాయ సమయంలో ప్రైవేట్‌ డాక్టర్లు తప్పనిసరి. 

= నిరుద్యోగి, కార్యాలయ బేతాళ 
విక్రమార్తీయము 
కందిరీంగల పట్టు కడంగి రేపంగ వచ్చు 
మానిపింపంగరాదు దాని పోటు 
చెట్లలో బెబ్బులిం జెనకి రావచ్చును 
దప్పించుకొనరాదు దాని కాటు 
పటిచునశ్వము తోకంబిట్టి యీడ్వంగవచ్చు 
దప్పించుకోరాదు దాని తాపు 
కాంకచేం బొరుగిల్లు గాల్చి రావచ్చును 
దనయిల్లు కాపాడందరముగాదు 
దుర్ణయులు మీందెటుంగక దుండగమునం 
గార్యతతుం లెల్లంజేసి తత్కార్యఫలము 
లనుభవింపుదు రాయాయి యవసరముల. 
- వేంకటరాయకవి, వేణుగోపాల శతకము 
తవు 
మాట్టాడుతుంటే కూడా ఆయనికి స్పెల్లింగు 


తప్పు. 


18 


తప్పు 


తప్పు 


ఆయన ఇంగ్లీషు మాట్లాడుతూంటే తెలుగులా 
ఉంటుంది తెలుగు మాట్లాడుతుంటే ఇంగ్లీ 
మలా ఉంటుంది. 
- భమిడిపాటి, విద్యార్ధుల ఏకాంతవు 
రిమార్భులు 
చాటుగా ఏంచేసినా తప్పులేదు. బహిరంగంగా 
చేస్తేనే తప్పు ఈ చాటుమాటు వ్యవహారాల 
తోనే సంఘం ఇంత అధోగతికి వచ్చింది 
- కొడవటిగంటి, వెళి చెయ్యకుండా చూడు 
దేవతలు చేయు తప్పులు దివ్యకధలు 
- రామట్టన్ణశాస్త మంచిముల్యాలు 
కాలం - పరిస్థితులు - సహవాస ప్రభావంవల్ల 
మనిషి తప్పు చేస్తుంటాడు. కానీ ఒక్కొక్కప్పుడు 
మనం తప్పు చేయాలన్నా కాలం పరిస్థితులు 
సహవాసం ఇవేవీ అనుకూలించవు. 

- బుల్ఫిరె్డి, తప్పు 
ఉంకో మడిసీ బతుక్కోసరం- మానం వమ్ము 
కుంటే తప్పేటుందే? 

- రావిశాస్త్రి రత్హాలు-రాంబాబు 
తప్పు లెన్నువారు తండోపతండము 
లుర్వి జనులకెల్ల నుండు దప్పు 
తప్పు లెన్నువారు తమతప్పు లెజుంగరు ls 


తాబుదార్లయందు తప్పులు త్వరగా కనబడును. 
- చిలకమర్తి, తుంబుగునారద నరవాదము 
ఒప్పులే మేము సేయుట యొక్కతప్పు 
తప్పుదేయకయుంటయే గొప్పతప్పు 
ఆన్ని తప్పులు మాయందె యున్న వబల! 
తలంచి చూడం దప్పుగలదె? 
= బిలకమర్తి, గయోః ము 
తెలిసీ తెలియని మనుషులు చేస్తే తప్పులు సరి 
'వాలి. తెలిసినవాళ్లు కూడా వాళ్లతో 
సమానంగా కచ్చపెంచుకుంటే, అది తప్పా 
తుంది. అసి సిద్ది కొరుకుతుందని మనం చెప్పు 


కొరక్కూడదు. 

- కాళీపట్నం, ఆదివారం కథలు 
తప్పులనేగాని మనుష్యుల నిందింపందగదు. 
తప్పులను విశదీకరించుటయందుం బాత్రము 
లావశ్యమగునెడల నట్టివి కల్పితములైయుండ 
వలయును. 


- పానుగంటి, సాక్షి 


ఎట్టి తప్పయినను దైవనామ సంబంధయుక్ష 
మగునెడల నది యాదరణీయ మగును. 

- పానుగంటి సాక్షి 
దాటగూడని హద్దును దాటిన తరువాతం గాకి 
నాటవటికు బోయిన నొక దోషము, కలకత్తా 
వజకుం బోయిన నొక దోషమునా? వ్యభిచరిం 
పంగూడదను కట్టుపాటును మీణినపుడు 
బ్రాహ్మణవితంతువయిన యెడల పరమార్ధము- 
చండాలినియెన సామాన్యము, తురకసానియెన 
దోషము, యూరేషియను అగునోడల ఘోరనర 
కమునా? కందిపప్పు నియమము దాటిన 
బ్రాహ్మణునకు బందిమాంస  మైననేమి? 
నంది మాంస మైననేమి? - 

నా - పానుగంటి, సాక్షి 
దేనికి క్షామం ఉన్నా తప్పులకు క్షామం లేదు. 

- కొడవటిగంటి, అనుభవం 
తప్పును సహించటం కంటె ప్రతిఘటించటం 
తప్పుచేసినవాడి దృష్టినుంచికూడా మంచిదే. 

- కొడవటిగంటి, అనుభవం 
తను చేసిన తప్పుకి పశ్చాత్తాపపడే వాళ్లకి ముక్తి 
వుందిగాని, దాన్ని సమర్ధించుకోటానికి కార 
ణాలు వెతికే నీచులకు ముక్తిలేదు. 

- గోనీళంద్‌, అనమద్ధుని జీవయాత్ర 
తప్పులో కూడా మంచి తప్పూ జెడుతప్పూ 
అంటూ ఉరటుందో ఏమో! 

- కొడవటిగంటి నిజం దాగదు 
ఏదో బక పనిచేసే వాళ్లల్లో తప్పులు దొరవతాయి. 
ఏ పనీ చెయ్యని వాళ్లల్లో తప్పలేముంటాయి? 

- గోవీచంద్‌, అనమద్ధని జీవయాత్ర 
తమకు గలుగు పెక్కుతప్పు లటుండంగా 
నొరుల నేర మెంచు నో గెపుడును 
జక్కిలంబుం జూచి జంతి కేరినయట్లు. 
తప్పు వొప్పుకోవడం వేరు. అందులో ఎరగని 
తనం అమాయకత్వం వుంటుంది. కాని తప్పి 
దాలు, చెప్పుకోవటం వేరు. 

- మహీధర కత్తుల వంతెన 
తప్పుచేసినవాడు  అధికారిగానీ, నాయకుడు 
గొనీ- ఎవడైనా సరే, బయటకు లాగవలసిందే. 
పదవులపట్ల తప్ప పరిపాలనపట్ల బాధ్యతలేని 
వాళ్లందర్నీ రచ్చ కీడవవలసిందే. 

- కెయల్‌., కొడిగట్టిన దీపాలు 


140 


తప్పు 


తరుగుదల 


ఒరుల తప్పిదంబు లోరుచుకొనలేము 


సొంత తప్పు మాకు చురుకులేదు. 
వు - జామవా, ఇంటిగుట్టు 


తప్పుగలిగిన చోటనే యొప్పుగలుగు. 
సరసకవితామయోక్తుల సరణియందుం 
గప్పు గలిగిన నీహారకరునియందు, 
నమృతధారాప్రవాహంబు లడరుంగాదె. 

- రామక్టృమ్ణుడు, పాండురంగమాహాత్స్యము 
తప్పు చేస్తున్నవాళ్ళ చరిత్రలు పవిత్రమైతే 
తప్పు చెల్లించేందు కేబాధా లేదు. 

- నుబ్రహ్మణ్యా శర్య. బంకోలా 
మరుపు ఒక తప్పు. సోమరితనం పెద్ద తప్పు 
పూర్తిచేయవల్సిన పనిని నిర్లక్ష్యం చేసి దాన్ని 
కప్పిపుచ్చుకోటానికి సాకులు చెప్పటం అతి పెద్ద 


కప్పు - రామమోహనరావు, శ్రిన్యేతుడు 
నావల్ల తప్పున్న పక్షమున 'నాపసుపు కుంకుమే 
పోవును. ఆయనవల్ల తప్పున్న పక్షమున 
ఆయన పోతారు. 

- చిలకమర్తి, అవూర్వదాంవత్యము 
లోకమం దప్పులు తప్పులు న్నెరుగ నేరనివారె 
వరైన నుందురే! 

- ముళ్ళపూడి, కబుణావయోనిధీ 
దయలేని అత్తకు దండం పెట్టినా తప్పే ఊర 
కన్నా తప్పే 

- సామెత 


మనిషిలో తప్పు మనసుని కరిచి, తిరగబడేలా 
చేస్తుంది. తప్పు కప్పబడి, ఒప్పుగా కనిపించా 
లంటే అధికారము, అరుపులే కావాలి. 

- నులోచన, మామూలుమనిషి 
పసరంబు జాంగైనంబసులకాపరి తప్పు 
ప్రజలు దుర్ణయులైనం బ్రభువు తప్పు 
భార్య గయ్యాళైనం (బ్రాణనాథుని తప్పు 
తనయుండు ధూర్తైనం దండ్రి తప్పు 
అశ్వంబు జాంగైన నారోహకుని తప్పు 
దంతి దుష్టయిన మావంతు తప్పు 
సైన్యంబుచెదరిన సైన్యనాథుని తప్పు 
కూంతురు చెడుగైన మాత తప్పు. 

- అడీదము, రామలింగేశ శతకము 
ఆంధ్రలోకోపకారమ్ము నాచరింప 
భారతమ్మును నన్నయభట్టు తెలుంగు 


జేయుచున్నాండు; సరియె; బడాయిగాక, 
తొలుత సంస్కృతపద్య మెందులకుం జెపుండి? 
- రామక్టవ్ణకవులు, ఆంధ్రకవుల 
అపరాధములు 
తలచుట్టు వారం గన్నులు 
గలిగిన బద్యంబు తప్పుగా దనవశమే? 

- ధూరట, శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము 
లోకము నగదే? పూనుకొని 
సహజగంధము వేనలికిం గలదంటన్న 
వేయుందెఅంగులన్‌? 

- ధూర్ధటి, శ్రీకాళహస్తీశ్వర మాహాత్యము 
జీవితంలో మనకు తెల్సి యెన్నో తప్పులు 
చేస్తూ వుంటాం. అందులో సిగిరెట్లు తాగుతూ 
మానేద్దాం అనుకోవటం ఒహటి. 

- తాబ్యారి, గ్రావణసంధ్యు 
అన్నీవున్న ఆడది కొవ్వెన్సి రంవసేత్తే తప్పు 
కూటీకిలేనోళ్లు సేత్తె తప్పుకాదు. 

- వెంకటనరసింహారావు, సిన్‌ 
తవుడు ఓటు 
తప్పుడు సాక్ష్యంకంటె తప్పుడు వోటు చెడ్డది. 

- నుబ్రహ్యజ్యశర్థ, బంకోలా 
తవుడు సాక్ష్యం 
తప్పుడు సాచ్చాల్లో పుచ్చుకొండేది వంటా 
వుండదు. ఇంటా వుండదు. 

= వేదాంతకవి, తెనుంగుతల్లి 
తప్పావ్పులు 


ఏలేందుకు లేవుకాని ఎత్తుక తినేందుకు 
చాలా ఉన్నవి. తిడితే తప్పుగాని, తిరు 
తప్పులేదు. 

- ఉన్నవ, మాలపల్లి 
తరవాణీ 
కుడితి పశువుల కెంత బలమొ మనుష్యులకు 

ము. 

తరవాణి యంత బిల = చిలకమర్తి, 
తరవాణి కుండ నూరావుల పాడిపెట్ట. ఆవు 
లకు గడ్డి కావలె. గాదము కావలె. ఒకపూట 
దూడ కుడుచుకొనిపోవుట, మణియొకపూట 
తన్నివేయుట మొదలగు చిక్కులు గలవు. తర 
వాణీకుండ కట్టి చిక్కులు లేవు. 

- చిలకమర్తి, గణవతి 
తరుగుదల 


ఏనాంటి యగ్రహారమొ 


11 


తరుగుదల 


తలనొప్పి 


మీనాంటికి కండ్రి కాయె; మీపని దీరన్‌ 
మానాండు మాన్య మాయెను, 
నానాంటికిం దీసికట్లు నాగంభొట్లూ! 


తర్శం 
తర్కం నడిపించే దారివెంట ముక్కుకు సూటిగా 
నడిస్తే మాత్రం వెళ్ళి చేరవలసింది బ్రహ్మంగారి 
మరాన్ని. తప్పితే, పిచ్చి ఆసుపత్రిని. 

న్ని. తప్పితే, పిచ్చి న 
త అబద్ధం నిజమైపోదు. 
రమకి దివ్వపభాకర్‌: శిరోమణి 
ప్రతిదాన్నీ ప్రశ్నించు. దేన్నీ తర్కించకుండా 


అంగీకరించకు. న 
స్వంతానికి ఏదేనా కావలసొచ్చినప్పుడు, తర్కం 
దానంతట అదే చేతవుతుంది. తమరు మాట్టా 
డిందంతా తర్కమే అనిపిస్తుంది. 

- భమిడిపాటి, అవును 
ఎటుపక్కకి అటుపక్క సబబూ, సరి అయిన 
కారణం దొరుకుతాయి. కాస్త తర్కం ఉండాలి 
కాని రెండింటిని సమర్థించవచ్చు. 

= తులసి వలయం 
తర్కం అన్నది జీవితాన్ని అర్ధంచేసుకొనేటందు 
కో ఉపకరణం. 


చాటువు 


- మహీధర కత్తులవంతెన 
తర్కమనేది ఎట్టిదంటే అది ఒక అద్భుతమైన 
విశేషం. అది తనను దూరంనుండి చూసేవా 
రిని చకితులను చేస్తుంది. తన్ను దరిసిన ఆస 
మర్భులను ఎటుజూచినా తానై ఉక్కిరిబిక్కిరి 
చేసి ఒడ్డున విసిరి నవ్వుతుంది. సమర్హులై 
తన్నుత్తరించగలవారికి రత్నరాసు లందిస్తుంది. 
దాని అంతులు దెలియ ప్రయత్నించే వారి కది 
అపారమై అమేయమై మిగుల గంభీరమై బడ 
బాగ్ని గర్భస్థమై సకల సమర్ధమై కానవస్తుంది. 

- కాళీపట్నం, అభిమానులు 
తర్కం అటు లక్ష్మీదేవికీ ఇటు జ్యేష్ణాదేవికీ, 
అటు హాలాహలానికీ ఇటు అమృతానికీ ఉత్ప 
త్రిస్థానమైన మహాజలధి వంటిది. అంతేకాదు. 
దానిని తరచి ప్రయోజనాన్ని సాధించగలిగే 
సామర్ధ్యం కూడా అటు దేవగణానికి చెందిన 
వారికో, ఇటు రాక్షసగణానికి చెందినవారికో 
మాత్రమే ఉంటుంది. మానవగణానికి చెందిన 


వారు దానిని తరచబోవటంవల్ల సాధారణంగా 
భంగపాటునుమాత్రమే పొందుతూ ఉంటారు. 

- కాళీవట్నం, అభిమానులు 
మేకల్ని చంపుకు తినటం పాపమా పుణ్యమా 
అని పులులూ సింహాలూ తర్కిస్తూ కూర్చొంటే 
అవి పుణ్యలోకాలకి పోతే పోవచ్చుకాని అవి 
ఆకల్లో చచ్చేకే అక్కడికి వెళ్లగలవు. 

- రావిశాస్త్ర, గోవులొన్తున్నాయి జాగ్రత్త! 
విద్వాంసుల్‌ రాజమహేంద్ర పట్టణమునన్‌ 
ధర్మాసనంబుండి ప్రధ్వంసాభావము ప్రాగభావ 
మనుచున్‌ దర్శింతు రెవ్వేళలన్‌. 

= శ్రీనాధుడు, చాటువు 
తర్కకర్కశబుద్భలై తగినవారి 
కే మసాధ్య మటంచు నూహింపరాదె 
తెలుంగు ముక్కలు నాల్లెదు తెలిసి తాము 
గవుల మనుకొను వెణీపాడెకట్టె లెల్ల? 
- సోమనాధకవి, చాటువు 
తర్జుమా * 


యిది అరటిపండు విప్పినట్టు తర్జుమా చేసి 
దాఖలు చెయ్యమని శలవా? 

= గురజాడ, కన్యాశుల్కం 
తల 


తలలు లేని టోపీల రాజ్యంలో 
తల ఉంటే తలతీస్తారు. 

- బైరాగి పాంచజన్యం 
తలకీందులు 
ఈ తలకిందుల ప్రపంచంలో రిజైన్‌ చేయటం 
కన్న డిస్మిస్‌ చేయించుకోవటం ఎక్కువైన 


సంగతి! 

- కొడవటిగంటి, జీవితం 
మునుపు మనుష్యులు పోయేవారు కార్లమీద 
ఇప్పుడు కార్లుపోతున్నాయి మనుష్యులమీద. 

- ఆరుద్ర, ఇంటీంటీ వజ్యాలు 
తలతిక్క 
మూడేళ్లు సాముచేసి, మూలనున్న ముసలి 


దానిని కొట్టినట్లు. 
ట్రీనట్లు - సామెత 


తారమీది మోహం తెరమీద చూపినట్టు 
- శ్రీరమణ న్యూనుడి 
తలనొప్పి క 


తలనొప్పి తనదాకా వస్తేకానీ తెలియదంటారు. 


- కురుమద్దాలి, డాక్టర్‌ తనూజ 


కటి 


తలపు 


తాగుడు 


తలవ్ష 
దుఃఖంలో సుఖాల్ని తలచుకుంటే ఆ దుఃఖం 


ఎ! తుంది. 
er దీక్షితులు, చక్రవాక మిధునము 
తల్లి 


కన్నతల్లిని పోగొట్టుకొన్నవాడు, నేలతల్లిని 
అమ్ముకొన్నవాడూ కడతేరింది కద్దా? 

వ - నభా, నీటిదీపాలు 
తల్లికోపం నీళ్ళల్లో నిప్పువంటిదని ఎంతమందికి 


తెలుస్తుంది? 

- నుబ్రహ్మణ్యశర్ణ, బంకోలా 
తరుణతమ ముత్తమము దీర్ణతమము నధిక 
తమము నిశ్చలతమ ముచ్చతమము మధుర 
తమము నసమాన గంభీరతమము 
తమ మగుచు వెల్లివిరియును తల్లి (ప్రేమ. 

- పానుగంటి, ప్రచండ బాణక్యము 
అమ్మ అనే మనిషి ఎప్పుడూ మంచిదే. 
= నంది, నైమిశారణ్యం 
ఏదీ ఊరికే రాదు, ప్రకృతి సిద్ధమైన ఒక్కతల్లి 
(ప్రేమ తప్ప 
- చిరంజీవి, బోలో స్వతం(త్రభారత్‌కీ జై 
మాతృహృదయం విశ్వమంత విశాలమయింది. 

- సరస్వతీదేవి, దోస్త్‌ కటాఫ్‌ 

తల్లీ పిల్లల మధ్య భాష అవసరంలేదు. 
- కొడవటిగంటి, తల్లిబాటు పిల్లవాడు 
తల్లి సంరక్షణమువంటిది మరియొకటి కాదు. 
- చిలకమర్తి, సుధాశరబ్ళంద్రము 
వరుస. 
డబ్బులేని వానికి బోగంది తల్లి రుస pe 


తల్లి లేకుంటేను, తనువు లేదంటారు. 

- వేంకటసుబ్బారావు, మాయమ్మ మాకీత్తువా? 
తల్లిదండ్రులు 

దైవ మనంగ గురుండునా ధర్మ మనంగ 

నర్ధ మనం దలిదండ్రులె యాత్మజునకు. 

- శ్రీనాథుడు, కాశీఖండము 
మానాన్న వున్నాడు చూశారూ, ఆయన దివ్య 
దృష్టి అమోఘం! 

- గోపీచంద్‌, అనమథ్ధుని జీవయాత్ర 
లోకమందు మాతాపితలు మిత్రుండును వీరు 
మువ్వురే హితులు. తక్కిన వారందణు ప్రయో 
జనములబట్టి హీతు లగుచున్నారు. 

= చిన్నయసూరి, మితలాభము 


కి 


తల్లిని, తండ్రినీ యేంవనుకున్నా మనుసులో 
అనుకొని జీర్ణించుకోవాలి. 
- గురజాడ, కన్యాజల్బం 
తవ్వకం 
దారి త్రవ్వంగా గనియు పుట్టయు వైనది. 
- వేంకటరాయశాస్త్రీ ప్రతావరుద్రీయము 
తన రణం 
అనర్హుడికి చేసిన సత్కరణం తస్కరణం. 
- భమిడిపాటి, తుక్కుముక్టుల హక్కుబిక్కు 
తస్మాత్‌. జాగ్రత | 
వెనుక గోతులు త్రవ్వేవాళ్ళు యెప్పుడూ 
వుంటారు. 

- ముద్దంశెట్టే నిమిత్తమాత్రులు 
తౌగుడు 
తాగేవరకూ మధువు మాత్రమే బాగుంటుంది. 
తాగాక ప్రతీదీ బాగుంటుంది. r 

- వనమాలి, జీవించడమే ఒక వ్యసనం 
మందు తాగేవా డెప్పుడూ (జబ్బుక్కాదని 
మనవి) పక్కవాడికి ఆఫర్‌ చెయ్యకుండా 
తాగడు, తాగకూడదు. 

- బీనాదేవి, సీగరెట్లు మానేద్దాం 
కల్లు ద్రావువాండు గాఢనిద్రను జెందు 
నతండు సన్నిపాతయుతుండు నప్పు 
డాడు మాటలన్ని యాథార్థ్యసహితంబు 
లంచు విశ్వసింప నగును దజిచు. 

- పానుగంటి, నూలతీమాల 
తాగి ఉన్న అమాయకజ్ఞ్ణయినా భరించటం 


కష్టం. - తులసీ మనువు 
తాగినప్పు డెవడైనా సరే, లోపలున్న రహస్యా 
అన్నీ కక్చేస్తాడు. ఒకటీ, అర అబద్దం వుంటే 


వుండొచ్చు. 

- రెంటాల, ఇన్‌ జనరల్‌ 
ప్రభువు త్రాగ పాలింపలేండు. సేవకుండు 
త్రాగక సేవింపలే(డు. వైద్యుడు త్రాగక 
వ్యాధిని కనిపెట్టలేండు. అర్భకుండు త్రాగక 
హారతి పట్టలేండు. వంటవాండు గ్రాగక వండ 


లేండు. 
- కాళ్ళకూరి, మధునేవ 


తాక్క సోజరువాడు చెడ్డాడు. తాగి 
సిపాయివాడు చెడ్డాడు. జ్ఞానికి జ్ఞానపత్రి, తాగు 


తాగుడు తారతమ్యం 
బోతుకు సారాయి ఆ త్యాలకం 

- గురజాడ, కన్యావల్చుం అప్పటి మాటలకు దుప్పటి ఇచ్చినానుగాని, కల 
తాగుచుండే బుడ్డి కాలం కప్పుకోను ఇచ్చినానా? 
తరుగుచుండే కొద్ది = సామెత 
మెదడు మేయును గడ్డి మన ప్రాణం, ఐశ్వర్యం అంతా తామరాకు 
ఓ కూనలమ్మ మీంది నీటి వంటిది. 


= ఆరుద్ర, ఇంటింటి వజ్యాలు 

వాండు వదలినను - వానికొటికు నేర్చుకొన్న 
(త్రాగుడు వదలినదికాదు 

- కాళ్లకూరి, చింతొమణీ 


త్రాగి తనను తాను మరచిపోలేకపోతే తనకు 
తాను దక్కడు, ఎవడైనా ఆపదలు తలకు మీరి 


అదను: - రామకృళ్ణళాస్త్ర, మీమాంన 
మితంగా తాగితే దేహానికి బహుమంచిది. 
అన్నం జీర్ణమవుతుంది. వంట్లో ఖులాసాగా 


వుంటుంది. 
- కందుకూరి, నవనాగరికులు 


తాగుబోతు 
తాగినోడికన్నా నిబద్ధిగా వున్నాడు యెవులు 


న్నాడు. 
- కాంతారావు, నిజాయితీ కధలు 
తాగుబోతు మడుసులకు కూసేదీ సేసేదీ ఎట్ట 


తెల్ఫుద్దీ? 
oa - మా గోఖలే మర్శాలవండగ 
తాగినోడెప్పుడూ నీతిమంతుడే బాబూ 
- వెంకటేశ్వరరావు, సమాధికడుతున్నాం 
చందాలివ్వండి 
తాగినవాడు తప్పకుండా నిజం చెబుతాడు. 
- రామదాసు, ఆకాళరామన్న 
తొగేసినోట్ల సంటిపిల్లల్లో సమానం గదా! 
- రావిశాస్త్రి రత్తాలు-రాంబాబు 
తొటీచెట్టు 
కర్ణకుండలాలు తగిలించుకున్న రసాకృతులు 
తాటిచెట్లు తమ సౌశీల్యాన్నీ, దాన శీలతనూ 


చప్పుడు చేసుకుంటున్నాయి. 
- కమ్మి ద్రతిరోజూ నడుస్తుంది 
ఆ వూల్లో అసురసంధ్య 
తొడికల్లు 


సోమపత్రరసమెట్టిదో, నాముతాండి కల్లట్టింది. 
- పానుగంటి, రాతిస్తంభము 


- వేంకటరాయశాస్త్రి, తానీషా 


తాత పెళ్లి 
తలచినప్పుడేనా తాత పెళ్ళి? 

= గురజాడ, కన్యావల్బుం 
తొతృర్యం 


ఒకరిని సన్మార్గంలో పెట్టటమంటే, నిజమేమిటో 
తెలియకుండా అన్నీ అబద్దాలు చెప్పడమేనా? 


- యజన్నశాస్త్ర, విశ్వంవెళి 
తొవత్రయం 


స్వర్గంలో కూడా సంసార తాపత్రయమేనా... 
= రాజమన్నారు, నివ్ఫులం 
పండితులకి ఉద్యోగాలు చె, తాప 
త్రయం. ఉద్యోగస్థులకు పండితు లనిపించు 
కోవాలని తాపత్రయమూనూ. 
- గురజాడ బిల్హణీయము 
ఊరగాయలు పెట్టాలని జాడీలు తాకట్టు పెట్టి 


నట్టు. 


- శ్రీరమణ, న్యూనుడి 

తాంబూలం 
తాంబూలం ఇచ్చేశాను - ఇహ తన్నుకుచావండి. 
= గురజాడ కన్యాచల్బం 


దక్షిణలేని తాంబూలంలాగ కట్నంలేని పెళ్ళే 
మిటి? శ 
- కొడవటిగంటి, బెదిరిన మనువులు 
సిసలైన తాంబూలమే గనుక 'సేవించినట్టయితే, 
ఎలాటి సాత్వికుడికైనా అంతో ఇంతో ఉద్దీపనం 
కలుగకుండా మానదు. అది సాజం! 
- రామక్ఫష్ణశాస్త్రి ఏలేలో 
తౌరతమ్యం 
చీట్లపేక ఆడేందుకు గొప్ప, పేద అన్న తార 
తమ్యం లేదోయ్‌. ఆ మాటకొస్తే పేదవాళ్ళే విరి 
విగా ఆడుతుంటారు. 
- ముద్దంశెట్టి అంతామోసం! 
కూతుళ్ల కన్నమ్మకు కుర్ఫీపీటలు, కొడుకుల 


తారతమ్యం 
కన్నమ్మకు గోడపంచలు. _ సామెత | బినేవాన్‌ తటే చిరుతిండి, పెద్దవాళ్ళు తింటే 


కొరివి పెట్టేవాడు కొడుకు, కూడు పెట్టేది 


కూతురు. 
- సామెత 


కుంచాలమ్మ కూడువేస్తే మంచాలమ్మ మాయం 
చేసిందట. 

౨ సామెత 
పాండిత్యానికి తనకంతా తెలుసునన్న అహం 
కార మున్నది. వివేకానికి తనకేమీ తెలియ 


[మత ఉన్నది. 

దన్న వినమ్రత ఉన్న! అ 
నిజం కురచ, బొంకు పొడవు. 

- సామెత 
బడాయికి బచ్చలికూర. తినబోతే తోటకూర. 

- సామెత 
పిల్లనిచ్చిన వాడు ఈగ, పుచ్చుకున్నవాడు పులి. 

- సామెత 
కాలతంతే పెరిగేది పుచ్చకాయ, కుళ్ళేది గుమ్మడి 
కాయ. 

- సామెత 


ఆలి పంచాయతీ రామాయణం, పాలి పంచా 
యతీ భారతం. 

- సామెత 
నీరు ఉంటే పల్లె, నారి ఉంటే ఇల్లు. 

- సామెత 
తెలిసినవా రెదురైతే మనిషి పండ్డికిలిస్తాడు, 
గుర్రం సకిలిస్తుంది. 

- సామెత 
శంఖంలో పోస్తే తీర్ధం, పెంకులో పోస్తే నీళ్ళు 

= సామెత 


హరిశ్చంద్రుడినోట అబద్ధం రాదు, నానోట 
నిజం రాదు. 
- సామెత 


చెప్పటం తేలిక, చేయటం కష్టం. 
"= సామెత 


అన్నీ తెలిసినమ్మ అమావాస్యనాడు చస్తే, ఏమీ 
తెలియనమ్మ ఏకాదశినాడు చచ్చిందట. 

- సామెత 
తన కంట్లో దూలం బెట్టుకొని, పరుల కంట్లో 
నలుసు లెంచినట్లు, 


- సామెత 


ఫలహారం. 
- సామెత 

తొరలు 
కచ, కుచ ఘన జఘనాదులతో నిండీన ప్రబం 
ధములకు మించిన బంధనములుగా ఉన్నాయి 
అరచాటు, తెరచాటు కూడా లేని తెర తారల 
అవతారములు. 

- వామనరావు, భాషా శ్రేషప్రకోవం 
తాళం 
తాళము పోవు బాధ ప్రాణముపోవు బాధకంటి 
ఎక్కువది కాదా? లయ బ్రహ్మమని చెప్పుటచేం 
దాళము చెడంగొట్టిన (బ్రహ్మహత్యొదోషము 
సిద్ధింపదా? 

- పానుగంటి సాక్షీ 
యీ శలవులాఖర్లోగా తాళాధ్యాయం కాకుండా 
తప్పించుకుంటే నువ్‌ కూడా ప్రయోజకుడివే. 

= గు, కన్యాళశుల్చుం 
తాళిబొట్టు మ 
సానిదానికి బొట్టు కడితే సతి అవుతుందా? 
కుక్కకూ కడతారు బొట్టు మ్యునిసిపాలిటీవారు. 
= రాజమన్నారు, ఏమి మగవాళ్ళు 
తెకమక 


ఈ రోజుల్లో ఎవరు నాయకులో ఎవరు వినా 

యకులో తేల్చుకోవటం కష్టమవుతోంది (లెండి) 
- ఆనందారామం, మరోముందడుగు 

తిక్కన 

పతనానికి ప్రారంభకుడు తిః 

ప్త భగవత్‌ న న ర 

కుదర్భలేకపోయినారు  తిక్కనగారు. తిక్కన 

shallowness కృష్ణుడి heart-less plotter 

ఇతరుల పతనంతో సంతోషించే p౭6) 

scoundrel ని చేసింది 


ను - చలం మ్యూజింగ్స్‌ 


తిట్లు ఆనందాన్ని కలిగించవు, కాని 
ఎదుటివారి అభిమానం దెబ్బతినేంత తీవ్రంగా 


ఉండకూడదు. 
షా రంగనాయకమ్మ, వేకమేడలు 


"పైకం భాగోతులోనికి, తిట్లు మంగలోనికి. 


నరసింహం, తిరగబడ్డ భూమి 


1 


తిట్టు 


తిరిగి రానిది 


తెలుగువారి తిట్లలోని కోటి దీవెనల సొగసు 
తెలుసుకోవాలి. 

- పురాణం, ఇల్లాలి ముచ్చట్లు 
ఫోర్సుగా తిట్టాలంటే యింగ్లీషులో తిట్లాలి. 
బాగా ఏడ్వాలంటే తెలుగులోనే ఏడ్వాలి. 

- పినిశెట్టి ఆత్మీయులు 
తిట్లు స్తోత్రము వలననే యుడుగునుకాని తిట్ల 
వలనం బోవునా? 

- పానుగంటి, సాక్షి 
క్షీరము లుప్పులో విరుగును. తేనె నీటిలో విరు 
గును. శరీర బలము నూనెలో విరుగును. 
మనసు తిట్టుతో విరుగును. 

- పానుగంటి, సాక్షి 
ప్రజల తిట్లను లక్ష్యపెట్టిన యెడల ప్రపంచ 
మున ్రతుకంగలమా? తిట్టందలచిన వారు 
తిట్టుచునేయుందురు. కాలిమీందం  ద్రొక్కిన 
మానరు. గొంతుమీందం ద్రొక్కిన మానరు. 
పుట్టిన పుట్టుక తిట్లు తినుటకుంగాక మఖెందు 
లకు? పరబ్రహ్మము మొదలు పాకివాని వణకు 
ప్రజలచే౭ దిట్లు బడని వారెవ్వరును నాకుం 
గనపడలేదు. ప్రజల కుపకారము చేయు స్వభా 
వము గలవారికి తిట్లు మణింత యెక్కువ. 

- పానుగంటి, సాక్షి 
పిన్నటనాంట నుండియు నిట్టి తిట్లనేకములు 
వడతిని. అవన్నియు నిజములైనచో నేనిదివ 
అకే లేకుందును. 

- తివేం, పాండవోద్యోగము 
వొస్తూనే తిట్లతో ఆరంభిస్తే యెంతవాడికైనా 
కొంచెం కోపం వస్తుంది. 

మ - గురజాడ కన్వావల్కం 
నన్నూ నావంటి వాళ్లనూ తిట్టే తిట్లు లెక్కపెట్టు 


కోవడానికిగాని, జపం చేసుకోడానికా యేమిటి ' 


ఆ పూసలు? 
- నుబ్రహ్మణ్యశాస్త్ర జాగ్రత్తవడవలసిన 
ఘట్టాలు 
నీ యింట కోడి కాల్బా 
- గురజాడ క 
మనిషి ఎంత ఎక్కువగా ఉద్రేకంలో తిడుతూ 
ఉంటే అంత త్వరగా మనసు కుదుటపడు 
తుంది. 
- నరసింహ, తిరగబడ్డ భూమి 


గట్టిగ దోషము లెజుంగక 

తిట్టిన నది దీవన యగు; దీవించినచోం 

దిట్టగు నది; తెలుసుక నే 

తిట్టిన దీవించినను బతికి నిక్క మగున్‌. 
- చాటువు 

తిండి 


ఉన్నవాళ్లు తినడానికి బ్రతుకుతారు! 
లేనివాళ్లు బ్రతకడానికి తింటారు! 

- ఆచంట, బావలేని సామాన్యుడు 
తిన్నవాడు దొరికే తినటంలేదు. తిననివాడు 
దొరక్కే మానటంలేదు. 

- సుబ్రవ్మణ్బళాప్రి మార్గదర్శి 
దొమ్మ మాయుకొటకు నమ్మవారికి వేంట 
లిమ్మటం డ్రిదేమి రిమ్మ తెవులు? 
అమ్మవారి పేర నందలుం దినుటకా? da 


తినటమంటే నానార్థాలు బోల్డున్నాయి తండ్రీ! 
- ఆదివిమ్షు చూడు చూడు నీడలు 
తిండిపోతు 


తిండికి ఏనుగ, పనికి పీనుగ. 
- సామెత 


కసువుకు పోరా కమ్మా అంటే' కడుపు నీ 
నా అమ్మా బొచ్చె ఎత్తుకరా బామ్మా అంటే, 
చెప్పవే నీయ, డుట. 

ఆట్టా చెప్పక నీయత్లా. అన్నాడుట. స్ట 
తిరకొను 
నేను ముండామొయ్యవలె ననుకొన్నానుగాని 
మిమ్మలిని, చావ మనలేదు. 

- కందుకూరి, హాస్యసంజీవని 
యజ్ఞములో బ్రాహ్మణుడు మేకను చంపితే 
పుణ్యము, కసాయివాడు మేకను చంపితే 


పాపమా? 
- చిలకమర్తి, మెట్టవేదాంతము 
నీతగ వుంటానికి నేను 
కోరినా రాః సతిగా వుంటానికి మాత్రం 
ను ఏమాత్రం నేను. 
ఒప్పుకో త్ర గ 
రామభక్తుడైన హనుమంతుడు 
కృష్ణుని ఆనవాలు పట్టడు. 
టి - కాళోజీ చాదస్తం 
తిరిగి రానిది 


సానికి పెట్టిన డబ్బూ గోడకి వేసిన వెల్లా తిరిగి 


రావురా. 
= సే యన్‌ రావు, కనుమ యజ్ఞం 


148 


తిరుగుడు 
తిరుగుడు 
ఆడది తిరిగి చెడిందట, మగవాడు తిరక్క 
చెడ్డాట్ట. 

త - సామెత 
తిరుగుబాటు 
తమ శ్రమలకు తగిన ఫలం 
ఇమ్మంటే 'తిరుగుబాటు'. 

- దాశరథీ, రుద్రవీణ 


పొరపాట్లమీద పోలీసు నిఘా వెయ్యందే 
తిరుగుబాట్లు నెరవేరవు. 

- కుందుర్తి, తెలంగాణ 
పలుగు తీసక పొడిత్తే (ప్రేణంలేని మట్టిగెడ్డ తీర 
గబడుద్ది! ఇంక మడుసులు తిరగబడరా? 

- చిరంజీవి, బీళ్లు తిరగబడుతున్నాయి 
నిన్నటి గతుకుల బాటలో 
రేపటి బ్రతుకులు సాఫీగా సాగాలని 
నేడు వేసే కాంక్రీట్‌ రోడ్డే తిరుగుబాటు. 

= గౌరీశంకర్‌, వివ్లవం 
గతి తర్కంలో పసలేదు 
తిరుగుబాటు కూటికి రాదు. 

= శ్రీశ్రీ, ఉగాది న్వగతాలు 

ధైర్యంగా నిలిచి ఆడది యెదురుకోగలిగితే 
మొగా డుక్కిరిబిక్కిరి అయిపోతాడు. 

- సుబ్రవ్మాజ్యళాస్త్రే రాజరాజు 

ఒక్కొక్కమారు సొంత అభిప్రాయాలు ఎదురు 


తిరుగుతాయ్‌! 
= రామదాను, ఆకాశరామన్న 


చల్లని నీటిలో ఎంతో. : 
జలవిద్యు త్తున్నప్పుడు 
పల్లెవాని గుండెల్లో 
'పెల్లుగా తిరుగుబాటుండదూ? - 

- దాశరథి, వునర్నవం 
నిజ జీవితాలలో నిప్పులు పోసే వ్యవస్థను పరి 
మార్చాలన్న సంకల్పంతో గుండెలలో జనించే 
భావావేశమే తిరుగుబాటు. 

- చిరంజీవి బోలో స్వతంత్రభారల్‌కేజై 
పొరపా టీ తిరుగుబాటు తకు 
తిరుగుబాటు తిరిగి చాటు! 

- అబ్బూరి, కవిత 
ఈ విశాల జగతి నుంచి 
ఏమిటి నే కోరినాను? 
ఒక జానెడు సానుభూతి 


తీసి 
ఒక దోసెడు తిరుగుబాటు 
- శ్రీశ్రీ, నదనత్ఫుంశయం 
తిరుగుబాటు అంటువ్యాధి లాంటిది, పెట్రోలు 
మంట లాంటిది. చలీ చీమల పెనుకోపం 
లాంటిది. నొక్కితే మరి ఆక్కుండా పేలేమందు 
గుండు లాంటిది. 
- రాపాస్ట్రీ గోఛలొస్తున్నాయి జాగ్రత్త! 
తరుగులేనిది 
బోనెక్కి పోలీసోడు జెప్పిన మాటకి తిరుగులే 
దంటే లేదని యెయ్యి తీర్చులున్నాయి. 
= రావిశాస్త్రి మోనం 
అధోలోకాలకన్నా ఊర్ధ్వ లోకాలు గొప్పవి. దక్షి 
ణాదికన్నా ఉత్తరాది గొప్పది. నల్లవాళ్లకన్నా 
తెల్లవాళ్లు గొప్పవాళ్లు. ఇవి తిరుగులేని 
సత్యాలు. 


తిరునాళ్లు 
బెరసి వెన్నెల గాయంగం బేరకమ్మ 


- కొడవటిగంటి, కీంకరుడు 


" ఫులినతలముల నాయాయి కొలము లెటీంగి 


తాల్చు శస్థాస్తములు జార దంపతులకు 
నసమబాణుండు తిరునాళ్ల నన్నినాళ్ల. 

- వల్లభరాయడు, క్రీడాభిరామము 
తిరునతి 
పరపతి పోయినాక తిరుపతి చేరుకోవలసిందే 
గదా, 


"లీవీ 


చుట్టంమీద తీపి, బియ్యంమీద తీపి, అయితే 


ఎట్టాగండీ? 

= నుంకర కోతలరాయుడు 
కరము వేతనంబుకన్న లంచము తీపి 
వసుధ మొదలుకన్న వడ్డి తీపి! 

= కాళ్ళకూరి, వరవిక్రయము 
సర్వవిధములం బ్రాణసంచయము తీపి 
దానికంటెను లోభీకి ధనము తీపి. 

- కాళ్లకూరి లుబ్ధాగ్రేసరబక్రవర్తి 

తీపికెల్లం దీపి తెలియంగం బ్రాణంబు 


ప్రాణవితతికన్నం బసిండి తీపి 


పసిండికంటె మిగులం బడంతి మాటలు త్రీపి' 
- వేమన 


క్ష 


తీరని కోరిక తూకు 
తీరని కోరిక పిట్టా పిట్టా పోరు పిల్లి తీర్చినట్లు 
మూల విగ్రహాలు ముష్టి ఎత్తుకుంటూ వుంటే, తీవత - సామెత 
న రర్యోరనం.. స్వ గోరుచుట్టు మీద రోకటి పోటు శ 

- సామెల 


తీరిక 
చేసే వారికి ఓ క్షణం తీరిక ఉండదు. చేయని 
వారికి పనీ కనపడదు. | 

- వసుబాబు, ఆద్యంతాలూ-ఆంతర్యాలూ 
దోష నిరూపణమొకటి, స్నానమొకటి, మంత్రా 
లోచన మొకటి. తీరికగా జేయవలసిన 


- పానుగంటి, బీరమతి 
తీరుబడిగా కూర్చుంటే మనస్సులో అనేక ఆలో 


చనలు. 
- మహీధర ఓనమాలు 


తీరు 
మడుసుల మొగాల్లోనూ మాటల్లోనూ వాళ్ల 
తీరు కనిపిచ్చుద్దిలే నాయనా. 

- మా గోఖలే, దొంగవాళ్లు 


తీర్థం 
శంఖంలో పోస్తే తీర్ధం, పెంకులో పోస్తే నీళ్లు 
- సామెత 
యిన యెదురైన। 
ఆడబోయిన తీర్ధం యెదురైనట్లు as 


తీర్చరి 

తల్లికి కూడు పెట్టనివాడు, తగుదుననీ తగవు 
తీర్చ వచ్చాడట. 

తన ప్రాణం త్రాసుమీద ముక్కలు 
సమంగా తూచినవాడే గడుసరి తీర్పరి. 

= కుందుర్తి, తెలంగాణ 


- సామెత 


తీర్పు 
ఎవడూ తనమీద తనే తీర్చు చెప్పుకోలేడు. 

- కాంతారావు, వంశధార 
ఏదైనా పోటీ జరిగినప్పుడు దానిలో పాల్గొనే 
వారిలో మాత్రమే అగ్రస్థానం నిర్ణయిస్తారు. ఆ 
తీర్పు వారికే పరిమితం. పోటీలో పాల్గొనని 
అసంఖ్యాకులకు అది వర్తించదు. 

= నార్ల రూపం, గుణం 
ఎంతటి కేసైనాసరే అరవీసెడు వంకాయలకు 
తీర్పు మార్పు చేస్తాడు. 

- రామదాసు, ఆకాశరామన్న 


తుదిఘడయలు 
చావటానికి సిద్ధంగా ఉన్నానని తెలిసినవాడికి 
జరిగిపోయిందంతా వివరంగా స్ఫురణకు 
వస్తుందట. 

- కొడవటిగంటి, గాలిపాట 
తుపాకీ 
ఈళ్లు జెండాలు పడితే మేము తుపాకులు 


పడతాము. 
- అప్పల్నాయుడు, పోడు-పోరు 


తుమ్ము 
వెనుక తుమ్ము ముందునకు మంచిదందురు. 
- కాళ్లకూరి, చింతామణి 
ఆవులింతకు అన్నలున్నారుగాని, తుమ్ముకు 
తమ్ముడు లేడు. 
- సామెత 
తురక 
యీ తురకెవడోయ్‌! 
- గురజాడ, కన్యాశల్బం 


తురకలకు6 బాపపుణ్యము 
లరయం బనిలేదు, వారియందును సళ్ళీ 
లురు గలరు... 
- చెళ్ళపీళ్ల గాంధీ బువ్నీ 
తురువుముక్ళ 
స్త్రీని పురుషుడు శంకించినంత సులభంగా 
నిరూపించలేడు. కాని స్త్రీని ఏమాట అంటే తల 
వేంచుకుని వెనక్కు తగ్గుతుందో పురుమడికి 
తెలుసు. ఆ తురుపు ముక్కతోనే ఆమె జీవి 
తంతో పేకాట మొదలు పెడతాడు. 
- సరస్వతీదేవి, జీవితానికొక జోడు 
తుష్టి 
ముష్టికి పోయి తుష్టి లేదని ఏడ్చినట్లు. 
- సామెత 
తూకం 
వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు తులాభారం 
తూగితే, కరెడ్ల కామమ్మ వంకాయల భారం 


తూగిందట. 
- నార్ల శకునష్ష 


148 


తూకం 


తెగులు 


ఆడవాళ్ళని వీకర్‌ సెక్సు అంటారుట. అది నీర 
సమో, సున్నితమో లేక ఫేషనో తెలీదు కానీ 
చదువుకునే అమ్మాయిలెప్పుడూ ఏడుమల్లెపువ్వు 
లెత్తు తూగుతూ ఉంటారు 

- బీనాదేవి, హారిశ్చంద్రమతి 
తూము 


చిల్లి పేరే తూటు. 
- నుంకర గెరిల్లా 


తూలటం 
చుక్క పడ్డాక తూలకుండా ఉండటం కల్ల! 
= ధనికొండ, ఎర్రబుట్టలు 
తృప్తీ 
తక్కిన బహుమానము మా 
కక్కజయే లేదు బత్తె మది చాలునయా! 
నిక్క మిది “దంపి నమ్మకు 
బొక్కినదే కూలిగాదె" భూపలలామా! 

- తి. వేం., నానారాజు సందర్గనము 
వ్యాప్తిం బొందక కుందక 
ప్రాప్తంబగు లేశమైనం బదివే లనుచున్‌ 
దృష్తిం జెందని మనుజుడు 
సప్తద్వీపములనైన జక్కంబడునే? 

- పోతన, భాగనతము 
ధన మొసంగి చాలు ననిపింప6 జాలండు 
అన్న మొసంగం జాలు ననును నతిథి. 

- ఉమర్‌అలీషా, ధనమా! అన్నమా! 
ఉన్నవాళ్లను చూసి ఈర్ష్య పడటంకంటే లేని 
వాళ్లను చూసి తృప్తి పడటమే మేలు. 

- రార్మా హృదయంలో హద్దులు 
కష్టపడి సంపాదించే డబ్బులో దొరికే తృప్తీ 
సుఖం అన్యాయంగా ఆర్టించటంలో దొరకదు. 

- రామభంద్రమూర్తి, దైవాజ్ఞశిఖామణీ 

నగరానికి రాక 
ఈ లోకంలో ధనంతో తృప్తి పొందినవారు 
యెవ్వరున్నారు? 

- కందుకూరి, మహోబధిరవ్రవాననము 
చెయ్యవలసిన పని చెయ్యటంలో తృప్తి ఉంది. 
ఏదో మిషమీద అది ఎగగొట్టటంలో ఒక 
సరదా ఉంది. 

- పావ, రామరాజ్యానికి రహదారి 
అగ్నిం గాష్టముల మహాంబుధి యేజుల 
నంతకుండు భూతసంతతులను 


వనజముఖులు పురుషులను దృషప్తిబొందుట 
గలుగదండ్రు కోవిదులు మునీంద్ర. 

= తిక్కన, ఆనుశాననికపర్పము 
కొందరితో మనసారా మాట్లాడితే కాని తనివి 
తీరదు! కొందరితో పోట్లాడితేగాని మనశ్శాంతిగా 


వుండదు. 
- శ్యామలారాణి, జై మంగా 


దేనిమీదా ఆసక్తిలేనినాడు అంతా తృప్తి కోరిక 
లతో సతమత మయిపోతుంటే, ఎన్ని కోరికలు 
తీరినా తృప్తి కలగదు. 
- వెంకట కృష్ణమూర్తి, వడమటి సంధ్యారాగం 
చాలు నిరీక్షణ చా లికం జింతన 
చాలు రహస్య వియోగహతుల్‌! 
- దువ్వూరి, నైవేద్యము 
ఆడెడు కొమ్మ పదమ్ములు, 
పాడెడు కలకంఠి మొగము, భావజుకేళిం 
గూడెడు సకియల తావులుం 
జూడక రహి పుట్టదండ్రు సుజనులు మదికిన్‌. 
= చాటువు 
తృష్ణ 
మనిషి తన జీవితంలో లేకుండా బ్రత 
కటం కంటే యింకో నేరం లేదు. 
- కాంతారావు, అంతరాత్మ కథలు 
తృష్టకు నీతి ఎక్కడిది? దయాదాక్షిణ్యా లెక్క 


డివి? 

- నుబ్రహ్మణ్యశర, బంకోలా 
తెగింపు 
మా యిద్దజీ లోపల మణి 


యీయన గెలుచుటయె మంచి దిప్పుడు తనకుం 
బోయెడిదేమీ? నాకుం 
బోయిన దిప్పటికి సర్వమున్‌ మాయయుగా. 

- విశ్వనాథ రామాయణ కల్పవృక్షము 
వేడినీళ్ళకు ఓర్వలేనమ్మ సహగమనం చేస్తానన్న 
దట. ప 
తెగులు 
కులానికి కులం తెగులు, నీళ్ళకు నాచు తెగులు. 

- సామెత 
మాటకు మాట తెగులు, నీటికి పాచి తెగులు. 
- వులికంటి, భా(భీ)మాకలావం 

మాటికి మాట తెగులు, కర్రకి కర్ర తెగులు. 
- బీనాదేవి, ఏ మేటరాఫ్‌ నో ఇంపార్టెన్స్‌ 


19 


తెంపరి 


తెలివి 


తెంపరి 
ఈ మదీయశిఖ మతెవ్వండో వధ్యుండై 
: యిఫ్ళుడైన ముడువ నీనివాండు! 
- తి వేం, ముద్రారాక్షసము 
తెర 
మగాడికి ఉద్యోగంతో ఆడదానికి పెళ్ళి పిల్లలు 
" కనటంతో జీవితం మీద తెరపడుతుంది. 
= వురాణం, ఇల్లాలి ముచ్చట్లు 
తెలంగాణ 
తెలంగాణాను వర్ణించటానికి 
మాటలు చాలవు 
అది ఒక హెల్‌ అనుకుందాం 
సంప్రదాయవాదులు క్షమించండి 
అందుకే దాన్ని హెలంగాణ అంటున్నాను 
- కుందుర్తి, తెలంగాణ 
నా తెలంగాణ కోటి రత్నాల వీణ 
- దాశరధి, తెలంగాణ 


తెలుగులో 


తెల్లచీర 
మొదటిరాత్రి మొగుడి దగ్గరి కెళ్ళినప్పుడూ తెల్ల 
చీరే వాడు పోయినా తెల్లచీరే? 

- బీనాదేవి, టెన్‌ కెమూండ్‌ మెంట్స్‌ 
తెలియనిది 
తింటేగాని రుచి తెలియదు. దిగితేగాని లోతు 


తెలియదు. 
- సామెత 


ఆనక చలి, చొరకయె లోతు తెలియంబడునె? 


- వేంకటరాయకని, వేణుగోపాల శతకము. 


తెలివి 
ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగలడు. 
తెలివి లేమి. యనుట తెలివి లేమి. 
- మారేపల్లి, ముసిడివండు 
నవల చీల్చి నాలుగు కథలు అల్లినట్లు. 
= శ్రీరమణ, న్యూనుడి 
నీ డబ్బు, నా కధా కలిపి సిన్మా తీద్దామన్నట్లు. 


- శ్రీరమణ, న్యూనుడి 
నీ పెండ్లాం ముండమోస్తే నీకు ఎవరు అన్నం 
వండి పెడతారు అన్నాడట. 


= సామెత 


- సామెత 
ఇతరుల్ని మోసం చేయటానికి అవసరం లేక 


తెలివి తేటలు కావాలి. 
- రామమోహనరావు, త్రినేతుడు 
కొంటేగాని కొరత, తింటేగాని రుచి తెలియవు. 

- సామెత 
ఊరు గబ్బు చాకలి యెరుగునన్నట్లు. 

- సామెత 
మనకి తెలీనిది యింకొకర్ని అడగటం అనేది 
బుద్ధిమంతుల లక్షణం. ఆ అడిగి తెలుసుకో 
వడం పరీక్షహాలైనా, పడగ్గదైనా పరవాలేదు. 

- బీనాదేవి, హరిశ్ళంద్రమతి 
తెలివితేటలు కలిగియుండుట యొక చెడ్డగు 
ణము. ఎప్పుడును ఆ తెలివితేట లుపయోగిం 
చుటకు వీలైన పరిస్థితి కోసమే -మన స్పెదురు 

- విశ్వనాధ బద్దన్న సేనాని 
అసలు మందిమీద ్రయోగించేది తెలివితేటలు 
కానేకావు. అందుకనే రచ్చగెలిచేవాడు ఇంట 


గెలవలేడు. 
- కొడవటిగంటి, నటకధ 


తెలివితేటలు గాలివంటివి. 

- విశ్వనాధ చెలియలికట్ట 
ఏడిశారు! తెలివిగల వాళ్ళం అనుకుంటూనే 
జనం తెలివి లేకుండా పోతున్నారు. అందుచే 
తనే మన వ్యాపారం ఇంత సులువుగా సాగిపో 
తోంది, 

= నాగేంద్రరావు, ఒకే వటుంబం 
తెలివి అనేది కులానికి మాత్రమే అమ్ముడు కాలే 
కపోయింది. ఆ తెలివితేటలకి మనుషులెందుకు 
గౌరవా న్నివ్వరు? మనిషిని గౌరవించడానికి 
కావలసింది 'ఆ' తెలివి కాదేమో! 

- నంది, నైమిశారణ్యం 
పెద్ద తెలివి వున్న వోళ్ళంతా యింతే తల్లీ, 
మాంచి తెలివికి తోడు కాసింత కొనపిచ్చి కూడా 
వుంటా దంటారు పెద్దలు. 

- ముద్దుకృష్ణ, ఆడవాళ్ళ తెలిని 

పరీక్ష ఫెయిలయిన వాళ్ళకి తెలివితేటలు జాస్తి, 
= బుచ్చిబాబు, ఆత్జవంచన 

తెలివి వుండగానే సరిపోదు. తెంపు కూడా 


వుండాలి. 
- సుంకర వీటలమీద పెళ్ళీ 
తెలివి మరుగుతున్న నూనెలాంటిది. 


పోయినా తను మోసపోకుండా ఉండటానికి - కాంతారావు వంశధార 


150 


తెలివి 


తెలుగు 


యోగ్యత గ్రహించడానికి తెలివితేటలు వుండవ 
లెను గాని చదువెందుకు? 

- కందుకూరి. బ్రాహ్మవివావాము 
తెలివి ప్రమాదం ప్రళయం 
శాంతిభద్రతలకు భంగం 

- కాళోజ్‌ తెలివి ప్రమాదం ప్రళయం 
జీవితంలో వున్న విచిత్రమిదే. తెలివి ముదిరిన 
వాళ్ళకు బుద్ధి సరిగా వుండదు. 

= రెంటాల, ఇన్‌ న్పెళ్టర్‌ జనరల్‌ 
దొంగతనము చేసినను సరె పట్టుబడ డకుండుట 
తెలివి. 

- చిలకమర్తి. గణపతి 
తగిలిన కాలికే తెలుస్తుంది బాధ. 

- పులికంటి, భా(భీ)మాకలావం 
యంత్రంవద్ద పనిచేసే వాడికి దాని మోత 
తెలియటం అది ఆగిపోయినప్పుడే. 

" - మహీధర కత్తులవంతెన 
మొగాణ్ని ఏ విధంగా బాధపెట్టాలో స్త్రీలకే 
తెలుస్తుంది. 

= బుచ్చిబాబు, చివరకు మిగిలేది 
తండ్రి చస్తే పెత్తనం తెలుస్తుంది. తల్లి చస్తే 
కాపురం తెలుస్తుంది. 


తెలివితక్కువ 
తెగేదాకా లాగటం తెలివిగల పనికాదు. 

- మహీధర, ఓనమాలు 
అంబటేరు వచ్చింది అత్తగారూ! అంటే, కొల 
బుర్ర నాచేతిలో ఉంది కోడలా అందిట. 


- సామెత 


గుమ్మడికాయ దొంగ అంటే, భుజాలు తడుము 
కొన్నట్లు. 


తినబోతూ రుచులడిగినట్లు. 


= సామెత 


- సామెత 
రోటిలో బుర్ర పెట్టి, రోకటి దెబ్బకు జడిసినట్లు. 
- సామెత 


తన తలుపు తీసి పొరుగింటికి వెళ్ళి రాత్రంతా 


కుక్కలను తోలుతున్నట్లు. we 
తెలిసినవాళ్లు 

తెలియనివాళ్ళు తప్పుల్రోవ తొక్కటం కన్నా తెలి 
సిన వాళ్ళు లొక్కటమే తప్పుగాదా? 


తెలుగు 

తిట్లకి ఇంగ్లీషూ, దీవించటానికి సంస్కృత 
మూనూ తెలుగు కూరలు బేరం చేయడానికి 
దానికీ తప్ప దేనికీ పనికిరాదు. 

- కొడవటిగంటి. ఐశ్వర్యం 
తెలుగులో అచ్చుతప్పులేకుండా పుస్తకం వస్తుం 
దని గ్యారంటీలేదు. 

- కొడవటిగంటి, అనామిక 
తెలుగువాడికి కలవటం ఎంత తెలుసునో కల 
పడం కూడా అంతే తెలుసు. 

- భమిడిపాటి, కాఫీ దేవాలయం 
తెలుగువాళ్ళకి పేరూ, కడం వాళ్ళకి ధనమూ 
సంపాదించి పెట్టిన మహాభక్తుడు త్యాగరాజు. 

- భమిడిపాటి త్యాగరాజు మాటలు 
మాటకీ దాని ఉచ్భారణకీ తెలుగులో ఖాతరీ 
ఇంతవరకు లేదు. అది ఒక కళ అని ఎవ్వరూ 
మన్నించరు. 

- భమిడిపాటి, తెలుగునటుడు - మేజువాణి 
తెలుగు వచన మొహానికి నాటకం ఏమిటండీ. 
బోడికి విగ్గులాగా! 

- భమిడిపాటి, తుక్కుముక్కుల హక్కు చిక్కు 
ఇతర హిందువుణ్నీ ఎవర్నేనా వీడు అరవ. 
వీడు పంజాబీ, వీడు బంగాళీబాబు అని ఆన 
వాలుపట్టవచ్చును కాని, మన తెలుగు అసా 
మీని చూచి పోల్చటానికి కొంత బుద్ది ప్రయోగి 
స్తేగాని లాభంలేదు. 

- భమిడిపాటి, తెలుగు వ్యాకరణం 
ఇంగ్లీషుకి తండ్రి ల్యాటిన్‌, తెలుక్కి తల్లి 
సంస్కృతం ఆవటంచేత ఇంగ్లీషూ, తెలుగూ 
కలవ్వేమో అని కొందరికి డౌటేహం. 

- భమిడిపాటి, బాగుబాగు 
తెలుగొస్తేనే అబద్ధం చెప్పొచ్చు. తెలుగు రాక 
పోతే నిజం కూడా చెప్పలేంగా. 

= ముళ్లపూడి, బుడుగు 
తెలుగులో నూటికి తొంబై తొమ్మిది అనుకరణం. 

- భమిడిపాటి, తెలుగు వ్యాకరణం 
తెలుగులో తలకట్లు ప్రత్యేకించి పీలకలు అయి 
పోయినాయి. అందుకని అక్షరాలా తెలుగు 
వ్యక్తులు కచటతపలు! 

- భమిడిపాటి, కచటతపలు 


- చెళ్ళపీళ్లు కథలు-గాథలు 


11 


తెలుగు 


తేడా 


దేశభాషలందు తెలుంగు లెస్స 

- శ్రీకృష్ణదేవరాయలు, ఆముక్తమాల్యద 
తెనుంగునం జేసిన కబ్బము 
లినుపనగ లటందు రీసున... 

- మానుమయ్యచౌదరి, శుద్ధాంధ్ర నిర్వచన 

సత్యా వివాహము 

తెలుగులో ప్రార్ధనేమిటి 'నీ మొహం? దేవుడికి 
తెలుగురాదు. 

- భమిడిపాటి వేనం తగాదా 
తెలుగులో సొంతాన రాసి బతకగల వాళ్ళు 
న్నట్లు కనబడదు. 

- కొడవటిగంటి, అనామిక 
తెలుగులో మేల్కొలుపు పాడితే, మెళుకువ 
వస్తుందా నీకు? 

- కుందుర్తి, నువ్వెంత? నీ నృష్టెంత? 
తెలుగువాళ్ళందరినీ భర్జించేది తెలుగుతో 
నిమిత్తం లేనిదే. 

- భమిడిపాటే, తుక్కుముక్ళల హక్కుచిక్కు 
తెలుగుదనం 
తెలుగుదేశంలో కవీ, కళాకారులూ బ్రతికున్న 
న్నాళ్లూ చస్తారు. చచ్చాక మాదయ ఉంటే బతు 
కుతారు. అదీ మా తెలుగు ఆచారం. 

- రాధాక్ళ, కీర్తిశేవులు 
అన్నయ్య ఎన్నడు తెలుగు మాట్లాడినా తగనిచే 
దుగా ఉంటుంది నాకు. 

- రామళ్ళన్ల లాలి 
ఈ పదేళ్ల మధ్య మన యూనివర్సిటీలు మూడు 
కనీసం ఏభయిమంది తెలుగు డాక్టర్లని 
తయారు చేశాయి. కాని మన భాషలో విమర్శ 
సాహిత్యం ఇంచుమించు లేనేలేదు. 

- మహీధర న్వయంవరణం 
తెలుగుపిల్ల కేమిటి, అంత తెలివితేటలూ చొర 
వానా? | 

- రామకన్హళాస్త్ర హంసధ్వని 
తెలుగు రానివాళ్ళు తెలుగు పుస్తకం ఎలాగూ 
చదవరు. ఇంగ్లీషు చదివిన తెలుగు; 
తెలుగు పుస్తకం కేసి చూడనైనా చూడరు. 
అందుకే తెలుగు రచయిత యీనాడు ఆరకప్పు 
కాఫీకి దిక్కులేక అలమటిస్తున్నాడు. 

- సూర్యారావు, నీలితెరలు 
తెలుగువాడు 


చరిత్రాత్మకములైన చచ్చు ప్రశ్నలు లక్షా తొంబై 


తెలుగువాణ్ని కనుక పరాఖత్‌గా నాకు నేను 
వేసుకోగలను. ఎందుచేతనా, వాటికి జవాబు 
చెప్పుకునే బాధ్యత నాకూ, నా జాతికీ, వేదకాలం 
నుంచీ లేదు! 
= రామక్టవ్ల, అర్ధనారి 
'శూన్యం' అనగా లేనిదానియందుండే మక్కువ 
ఆంధ్రుడికి 'ఒకటి' అనగా ఉన్నదానియందు 
లేదు. అనగా అతడు అనంతవాది. 
- భోమిడిపాటి, అవును 
మనం తెలుగువాళ్ళం. ఏమీ చాతగానివాళ్ళం. 
= కొడవటిగంటి, అనామిక 
గొప్ప తెలుగువాళ్ళు తెలుగు వచ్చినా వాడరు. 
తెలుగు వాడకుండా ఉంటేగాని తెలుగువాళ్ల 
చేత గొప్పవాళ్ళనిపించుకోలేరు. 
- భమిడిపాటి, తెలుగు... 
గర్వించవేలరా తెలుగోడా! 
గత కీర్తి తలబరువు గలవాడా! 

- మల్లారెడ్డి, ఆంధ్రప్రబోధము 
తేడా 
ఉన్నది వండుకు తినటానికి లేనిది తెచ్చుకోటా 
నికి చాలా తేడా వుంది. 

- ఇనాక్‌, మీకో నమస్కారం 
వీరుడి చేతా ,కత్తి ఉంది; భజంత్రీవాడి చేతా 
కత్తి ఉంది; కాని ఆ చేతికీ యీ చేతికీ ఎంత 
తేడా? అలాగా, మనిషికీ మనిషికీ, మనసుకీ 


మనసుకీ, మకత్తు ఫృష్టాలీర 

w 1 0. 

స్వగ్రామంలో కన్న పరాయి గ్రామంలో ముష్టె 
త్తుకున్న దానికి తేడా వుందిలేరా. 

- మా గోఖలే మార్పు కథలు 

మనం వనుకుంటాంగాని యేకాలంలోనైనా ఏ 

లెవెల్లోనైనా బిగ్గూ స్మాలూ తేడాలు వుండనే 


వుంటాయి. 
= కాళీపట్నం, వీరుడు - మహావీరుడు 


సరసుడికీ సన్యాసికీ తేడా వుండదు. 

- మహీధర కత్తుల వంతెన 
ఆడది చేతికి చిక్కినదల్లా విలువయిన దనుకుం 
టుంది. మగవాడు చేతికి చిక్కనిదల్లా విలువ 
యినదని వాపోతాడు, 

- మారుతీరావు, మళ్ళీ మధుమానం 
ఆరం కోసం పులి అడివంత తిరగాల. తిరిగితే 


12 


తేదా 


తోడు 


గాని దానికి ఆరం దొక్కదు. గానైతె, ఆరం 
కోసం పీటరు కాలు కదపడు, కుర్సి దిగడు, 
గొని ఆరం ఆణ్నీ ఎతుక్కుంటూ ఆడి ఆపీసుకే 
ఒస్టి అద్దీ వులికీ పీటర్‌కీ తేడ. మేం పోలీ 
సోళ్ళం. పులుల్లా టోళ్ళం. ఆరం కోసం మేం 
ఎతుక్కోవాల పీటరీసుకం మాకు దొక్కదు 

- రావిశాస్ర్రీ బంగారిగొడీకత 


తేనెటీగ 

తియ్యటి తేనె నిండిన నోటితోనే తేనెటీగ కట్టేది. 
- సామెత 

తేలనిది 


పక్షుల్లో అయితే గుడ్డు పగిలిన తరువాత కోయి 
లేదో కాకేదో తేలిపోతుంది. కాని మనిషి 
ఫీల్లడు ఏ మనిషికి పుట్టేడో ఎలా చెప్పడం? 

- రావిశాస్త్ర గోవులొస్తున్నాయి జాగ్రత్త! 
తేలిక 
సిగిరెట్టు మానేయటం చాలా తేలిక లేవోయ్‌. 
నేను లక్షసార్లు మానేశాను. 

- బీనాదేవి, డబ్బు! డబ్బు! డబ్బు! 

పెళ్ళి కాని ఆడపిల్లలంటే లోకానికి తేలిక. 

- సరస్వతీదేవి, పరకాంత 
బాధ ఎవరితోనయినా చెప్పుకుంటే మనసు 
తేలిక పడుతుంది. 

- సరస్వతీదేవి, సాంధ్యకిరణాలు 
అనుకున్న పని జరిగితేగాని కొందరికి మనసు 
తేలికగా ఉండదు. 

- నరస్వతీదేవి, సాంధ్యకిరణాలు 
అన్నిటికన్నా తేలికయిన పని వాగ్దానాలు 
గుప్పించటం.. అంతకన్నా తేలికయిన పని, 
అధికారంలోకి రాగానే వాటిని గాల్లోకి తేలె 


- సావిత్రి ఒడిలో చెలిమోహనరాగం 
కవిత తనంతదా గిలికి పంపిన చుల్కనగాదె 


యేరికిన్‌? శ్ర a 
జ ఇ, 
తొందర న్యూ 


తొందర పురోభివృద్ధికి శత్రువు. 
ఏరువాక రానేరాదు, ఎన్నికలు మాత్రం 


మకార _ శ్రీరమణ, న్యూనుడి 


నిలువం దీజిదు, పోయిరావలయు మాకు. 
- తిక్కన, ఉద్యోగపర్పము 
కార్లున్న బాబులికి తొందరెక్కడుంటుంది. 
- రావిశాస్ర్రీ, రత్తాలు-రాంబాబు 
ఈ పురుషలోకానికున్న వెట్టి వర్ణించలేం. ఎంత 
తొందరపడతారో అంత జారిపడతారుకూడా. 
- వేదాంతకని, ఆకలినుంట 
చేయందగినదైనం జేసెడి కార్యంబు 
వేగపడి యొనర్చ విషమమౌను 
బుడమకాయ చేందు ముదిసిన తీపయ్యు 
- వేమన 
తొందరపాటు మాత్రము నిశ్చయముగాం గార్య 


వైఫల్యహేతువు. 
- విశ్వనాధ చెలియలికట్ట 
అతిరయంబున నొకకార్య. మాచరించు 
నతని యవివేక మఖిలాపదాస్పదంబు. 
- కదిరీవత్సి శుకసప్తతి 
తొందరపాటులో మనిషి క్షుణ్ణంగా తెలిసిన 
ప్రాథమిక సూత్రాలనే మర్చిపోతాడు. 


శ బండీదాన్‌, హిమ. 
తోకచుక్క వడ్డెర నవ్వాలి 


టెలిగ్రాం, వుత్తరంకంటే ముందు చేరటం 
తోకచుక్క రాలటంలాంటిది. 
- వైర చండీదాస్‌, హీమజ్వాల 
తోచటం 
(నేను) సారస్వత ప్రియుణ్ణ్జీ - నాకు తోచందే 
చదవను - చదవందే తోచదు. 
- రామదాసు, ఆకాశరామన్న 
తోడు 
డబ్బు, వయస్సు అధికారం మనిషి పతనమవ 
డానికి మరింత తోడ్పడతాయి. 
- సూర్యారావు, ఎవరో పిలిచారు 
పాల నిమిత్తం రాయి మొయ్యాలి. 
= బిలకమర్తి, కొండూరి 
జానకిరామయ్యగారి వెండ్లీ 
మనిషికి మనిషికి తోడు. సదాశయానికి సదా 


శయం తోడు. 
- ఆదివిమ్ల, ఎంతెంతదూరం 


ఇడ్లీకి చెట్నీలాగ బంగారానికి బట్టలు తోడు. 


- బీనాదేవి డబ్బు! డబ్బు! డబ్బు! 
మంచి గుణానికి తోడునీడగా, కాంప్లిమెంటరీగా 


158 


తోడు 


దక్కుదల 


ఒక దుర్గుణం వుండనే వుంటుంది దయకి 
అపాత్రదానం, సత్యానికి క్రూరత్వం, ధర్మానికి 


- చలం, మ్యూజింగ్స్‌ 


త్యాగానికి పార్టీ భేడాలూ, పద్దతి భేదాలూ తెస్తు 
కొన్ని రకాల త్యాగాలకి అయిదెకరాల 
విలువ కల్పించారు. 

- మహీధర, కత్తులవంతెన 
సర్వము విడిచిపెట్టిన గాంధీకి స్వరాజ్యము 
కొటి కంత ప్రాకులాట యెందుకురా? , 

- కాళ్ళకూరి, వరవిక్రయము 
ఎప్పుడూ త్యాగమైనా, దానమైనా అతి అయితే, 
ఎదుటివారిలో నిర్భాధ్యతనూ, బద్ధకాన్నీ పెంచు 
తాయి. 

- నిద్ధలప్రభావత, పాముకాటు 
మోతాదు మించిన త్యాగం వెర్రితనం కిందికి 
వస్తుంది 

- నిర్ధలవ్రభావతి, పాముకాటు 
తాతలనాటి క్షేత్రములెల్ల తెగనమ్మి 
దోసిళ్లతోం దెచ్చి పోసినాను. 

- కాళ్ళకూరి, చింతామణి 
తెలియని వృథా. తెలిసిన త్యాగం మని 
షికి తోడివాళ్లలో పరపతిని తీసుకవస్తుంది. 

= కొంతారావ్ర, అభ్యుదయం 
త్యాగానికి విలువ కట్టలేం. 

= సుంకర గెరిల్లా 
పురపాలక సంఘము వారి వీధిదీప మేమి 
బోధించుచున్నది? తా నంతస్తాపముచే దహిం 
పంబడిన సరియే. పరునకు మేలొనర్పు మను 
స్వార్థపరిత్యాగమహాపాఠమును బోధించుట 
లేదా? కన్ను లున్నవానికి, మన సున్నవానికి 
రాతిలో నీతి యున్నది. మట్టిలో మతమున్నది. 

= పానుగంటి, సాక్షీ 
జన్మనిచ్చిన పెద్దవాళ్ల ఆశలు తీర్చటంలో ఉన్న 
త్యాగం, స్వార్థంతో వాళ్లకి అన్యాయం చేయ 
టంలో ఉండదు!... 

- రామచంద్రమూర్తి, శ్రీరాగం 
స్వంతలాభం కొంతమానుకు 
పొరుగువాడికి తోడుపడవోయ్‌! 

- గురజాడ, దేశభక్త 


లేనివాడిచ్చిందే త్యాగం. 
= బుచ్చిబాబు, మధురతరంగం 

త్యాగాలు విశ్వమానవజాతి 
సంరక్షిత భవివ్యత్తుకోసం 
పంటపొలాలకు తెచ్చే 
నెత్తురు కాల్వలు. 
త్త మ ఎక్స్‌రే, చావు ఓటమికాదు 
త్యొజ్యం 
అదుపుకురాని ఆలిని, అందిరాని చెప్పును విడ 
వమన్నారు. 

న్నా! = సామెత 
జైకొలాలు 
శేపన్నది బూచికాదు 
అనురాగార్హమైన అతిథి 
మాపన్నది పాచి కాదు 
మాగిన స్మృతుల మధుర తిధి, 
నేడన్నది చల్లనిపాట పిల్లల ఆట 
కోటి పూవుల కోటి తావుల కులికే తోట 
నేడన్నది వెలుగుబాట. 

- బైరాగి, వాగ్ధత్త వనుంధర 
గతం గాయం, వర్తమాన మపాయం 
భవిష్యత్తు హేయం... 

- నుద్రనన్న, మూడు గీతాలు 


థీ 
థ్రిల్‌ 


ఎడ్వంచర్‌ చేయందే జీవితంలో 'ధ్రిల్‌' లేదు. 
= తాణ్యూరి. శ్రావణనంధ్య 


ట్‌ 
దక్కుదల 


మొలలోతు దుఃఖంలో మోకాలిలోతు 
సంతోషం. 

-నసుబ్రహ్మాణ్యళాస్త్ర అనుభవాలూ-జ్ఞాసకాలూనూ 
యిన్నాళ్ళకి మిడతంభొట్లు చేతిలో చిక్కాడు... 

| - గురజాడ, కన్యాజల్బం 


్రతంచెడ్డా ఫలము దక్కాలి. 
- చిలకమర్తి, శవదహనము 


[దక తలను తకు టా? 


ఉగాది కవికి వరుమానం- వేపపూత ప్రసాదం. 
= శ్రీరమణ, న్యూనుడి 


ఉత్తరాది అంటే సిఫారసు ఉత్తరాలు వగైరా, 
దక్షిణాది అంటే దానాదికం వగైరా. 
- భమిడిపాటి. మేస్టరీకూదా ఒక 


జిద్యోగమేనా? 
దగా 


నీలాంటి ఆషాడభూతుల వల్ల నీ గురువుగారు 
యెంత సులభంగా దగాపడతారూ! 

- గురజాడ. కన్వావల్బం 
దండ 


దండ లొద్దులెండి. అందరూ వరుసగా నాకాళ్లకి 
దండం పెట్టండి. దీవిస్తాను. 

- పతంజలి, అవన్ననర్దార్‌ 
ఎవడికి బలంవుంటే వాడే ముఖ్యమంత్రి అవు 
తాడు... వాడికి రెండోవాడు దండవేస్తాడు... 
అదీ న్యాయమైన రాజకీయం అంటే. 

- వతంజలి, అవ్పన్ననర్జార్‌ 
ఒకడు నాకు దండేసేదేమిటి? నేనే వేసుకోగలను. 
- పతంజలి, అప్పున్ననర్టార్‌ 
దండగ 
నోటీసు ఎవరూ చదవరండి బాబూ. కాగితం 


దండగ. ల 
- యజ్ఞన్నశాస్త్ర రివోర్టలు 
కాసు గొడ్డుకు రూక బందె. 
- శివరామక్చస్త శాస్త్రి కమలా 
దండ్యుడు 
అనఘచరిత! భృత్యుం " డపరాధియైనం దత్‌ 
స్వామి దండ్యుం డనుట శాస్త్రమతము. 
- అనంతుడు, భోజరాజీయము 
దండోపాయం 
" విద్యాధికుల విషయంలో చేసే సంస్కారాల 
కయితే దండోపాయ సహాయంతో పని 
ఉండదు గాని తదితరులను సంస్కరించవలసి 
వస్తే కేవలం నీతివాక్యోపన్యాసాలు పనిచేయ 


వని బ్రాయనక్కజలేదు. 
- బెళ్ళవీళ్లు కథలు-గాధలు 
దత్తత 


సాధారణంగా దత్తతంటే తగాదా దత్తమే. 


తగాదా లేని పెంపకమే లేదు 
- ఉన్నవ మాలవల్లి 
దబాయింవు 
నా పేరు తాతయ్య పేరు తెల్సా? బొమ్మ నాకు 
పెళ్ళాం అవుతుంది. 
- తులసి. బొమ్మరూపాయి 
చంవతులు 
(ప్రేమాస్పదులైన దంపతుల సంభాషణముల 
కంతముండదు గదా! 
- చిలకమర్తి, నుధాశరచ్చంద్రము 
చయ 
ఇన్ని యాచారములలోన నెక్కుడండ్రు 
సకల భూతంబులందును సదయు డగుట. 
- తిక్టన, అనుశాసనిక పర్వము 
ఎంత చేసినా కొందరికి సాఫ్ట్‌ కార్షర్‌' ఏర్పడదు. 
- చిరంజీవి, బోలో స్వతంత్రభారల్‌కీ జై 
సమాజపు బజారులో దయాధాన్యం దొరకదు. 
= గోపి, కన్నీళ్లు మినహా 
దయాఖిక్ష 
ఆజియె కాక యొక్కని దయం గను రాజ్యసు 
ఖంబు లేటికిన్‌? 


దయ్యం 
సంసారసుఖం దొరకని స్త్రీలకూ, సంసారం గొడ 


వలు జాస్తి అయిన ఆడవారికి దయ్యాలు పూన 
తాయి. 


- తిక్టున శల్యపర్వము 


- నుధొకరరేక్తి, దైవ మహత్యాలు 
మనిషిలాగే దెయ్యమూ తయారయితే ఎలా 


పట్టుకునేది? 
- యజ్ఞన్న శాస్త్ర. కాలక్షేపానికి 
ఏండ్లు గడిస్తే దయ్యం దేవుడౌతా డీలోకంలో. 
= జంగయ్య జాతర 
_..తనకుం గానని దయ్యం 
బెదిరికి వరమిచ్చు ననుట 
చదురే... 


= నాచనసోమన, ఉత్తరహరినంశము 
దయ్యములు లేవు మన బుద్ధులే దయ 
ములు ఈ 
ముచే, దైవభక్తిచే, జ్ఞానముచే pliers 
కాని తట్‌ మినుపగింజలచేంగాని, 
చీపురు కట్టలచేంగాని, ప్రాతచెప్పులచేంగాని వద 


రయం. తవ వానల. 


లునవి కావు. పిశాచములు, బ్రహ్మరాక్షసులు 
లోకముననే యున్నారు. 

- పానుగంటి, సాక్షీ 
ఎక్కడను దయ్యములను మేము చూచితిమని 
చెప్పువారేకాని, చూడ వేడుకగలవారి. కెల్లం 
జూపెద మనువారు వెదకిన నొక్కచోటనైనం 


గానరారు. 
- కందుకూరి, దయ్యములు 


చచ్చినవాళ్ళు దయ్యాలై పట్టుకుంటారుగాని, పుట్ట 
బోయేవాళ్ళు పట్టుకోరు. 

- కొడవటిగంటి ఐశ్వర్యం 
ప్రజల్ని పీక్కుతినడానికి మాకు మంత్రి పద 
వులు అవసరంలేదు. ఏ పదవీ, ఏ పార్టీ ఏ 
వ్యాపారం లేకుండానే మేం ప్రజలను పీక్కుతిన 


- పతంజలి, అవ్చున్ననర్జార్‌ 
దయ్యాలు డ్యూటీచెయ్యక్కర్లేదు. మంత్రుల్ని, 
వాళ్ళ తాబేదారుల్నీ తోట్‌ డాక్టర్లనీ చూసి జడు 
సఖీ నక్కరలేదు. హాయిగా దర్జాగా బతకొచ్చు. 
అదీగాక దయ్యాలు నడవక్కర్లేదు. కారుకోసం 
నానాయాతనా పడక్కర్లేదు. హాయిగా ఎగు 
రుతూ గాలిలో పల్టీలు కొట్టవచ్చు. 

- పతంజలి, అప్పన్న నర్జార్‌ 
దరిద్రం 


ఏరుకొని తినేవానివెంట గీరుకొని తినేవాడు 
పడినట్లు. 


నరుడి నెత్తిమీద రుద్దిన దరిద్రం 

ఇది ఎపుడో కట్టతెగే సముద్రం 

ప్రభువుల గద్దెలు కొంచెం భద్రం. 
- కుందుర్తి గోడమీది నీడలు 

ధరణిలో దొంగతనములో దొరతనములొ 

భాగ్యవంతున కేదైన బాధలేదు 

పెన్నిధి మని నిజుపేదవాని 

కబ్బినను దొంగసొమ్మంట కబ్బురంబె? 

- బలిజేపల్లి సత్యవారిశ్ళంద్రీయము 
వేదాంతం కన్నా, దైర్యంకన్నా, తెలివిశేటలకన్నా, 
సివిరికి భక్తికన్నా దరిద్రం గొప్పదండి. 

- రాధాక్టన్ణ, దంతవేదాంతం 
దరిద్రం అనుభవించడంలో బాధవుంది, ఒప్పు 
కుంటాను. కానీ దాన్ని దాచాలని చేసే 


= సామెత 


యత్నం వుందే - అది ఇంకా బాధాకరమైనది. 
మ 


మైనది. 


మ 


హే 
- జయరాం, ఓడిపోలేదు 
దారిద్ర్యం కళకు మెరుగుపెడుతుంది కళను 
నాశనంచేసే శక్తి దానికి లేదు. 

- సూర్యారావు, నీలితెరలు 
దారిద్ర్యం కూడా విద్య నేర్చుకున్నట్టు నేర్చుకో 
వాలి. అదొక బాధ్యత. ఒకరకంగా కనిపిం 
చాలి. ఒకవిధంగా మాట్లాడాలి. 

- కొడవటిగంటి, ఆర్థికోవన్యాసాలు 
మంచితనం మీదా, సంస్కారంమీదా అభి 
మానం ఉన్నవాళ్ళు దారిద్యంపట్ల ఉపేక్ష 
వహిస్తే దారిద్యం మంచితనాన్నీ సంస్కారాన్నీ 
నాశనం చేసితీరుతుంది. 

- కొడవటిగంటి, తీండిదొంగ 
భగవత్సాన్నిధ్యం పొందడానికి దారిద్యమే 
దగ్గరి త్రోవ. 

- ఉన్నవ మాలవల్లి 
దరిద్రం అంటే డబ్బు లేకపోవటం కాదు, బుద్ధి 


లేకపోవటం. 

- సుబ్రహ్మణ్డూ్ర, మార్గదర్శి 
దరిద్రం స్నేహితులను పోగొట్టతుంది. 
దరిద్రం పోయినమీదట వచ్చే ఐశ్వర్యం ఆ 
పోయిన స్నేహితులందరినీ శత్రువులుగా 
మారుస్తుంది. 

- కొడవటిగంటి, న, 
దారిద్ర్యం వ్యక్తికి సంబంధించినది కాదు, 
సంఘానికి సంబంధించినది. 

- కొడవటిగంటి, 
సంపదను సృష్టించేవారి దారిద్ర్యం మీదనే 
సంఘ జీవితమంతా ఆధారపడి ఉండగా ఆ 
దారిద్ర్యాన్ని తొలగించటం కన్నా సంఘానికి 
విపత్కరం మరొకటి ఉండదు. 

- కొడవటిగంటి, దేవుడిచ్చిన వరం' 
దర్జా 
అప్పు లెక్కువైనప్పుడు జోడుగుణ్టాలబండి 
యుండవలెను. 

- బిలకమర్తి, దివాలదేవి వ్రతకల్పము 
వ్యాపారము క్షీణించిన కొలంది గుమస్తాల 
డాబు హెచ్చుగా నుండవలెను. 

- చిలకమర్తి, దివాలదేవి వ్రతకల్పము 


156 


దర్జా 


దారి 


బిచ్చానికి పోయినా బిగువు తప్పలేదు, దుప్పటి 
పోయినా వల్లెవాటు తప్పలేదు. 
న సామెత 


దర్పం 
గవర్నమెంటు హాస్పిటల్‌లోని ఆయాలు 
మామూలు పనివాళ్ళలాగా దీనంగా వుండరు. 
వాళ్ళే అందరికీ యజమానులైనంత దర్పంగా 
వుంటారు. 

- అనందొారామం, అద్దంలో శత్రువు 


దాణా 

గుర్రం గుడ్డిదైనా దాణాలో తక్కువ వుండదు. 
- సామెత 

దానధర్మాలు 


ప్రజల్లో ఏదైనా చైతన్యం మిగుల్తే దాన్ని 
ధ్వంసం చేయడానికి దానధర్మాలు బాగా పనికి 
వస్తాయి. 

- రంగాబార్భ జనవదం 
దొవరికం 
చల్లకువచ్చి ముంత దాచనేల? 

- సామెత 
గురువిందగింజ తన కిందనున్న నలుపెరగదు. 

- సామెత 
వంచనము, పరాభవము మున్నగునవి ప్రకాశిం 
పంజేయం దగదందురు. 

- వేంకటలక్షీ నరసింహారావు, అనార్కలి 
ఏదీ ముఖంలో దాచుకో లేనివాళ్లకి మనస్సులో 
ఏం దాచుకున్నా ప్రమాదమే. 

- విమలారామం, కిరణ్ఞుయి 
తెలిసి దాచినా తెలియక దాచినా కొన్ని విష 
యాలు దాస్తేనే మంచిది. కొన్ని రహస్యాలు 
గుప్పెట్లో వుండటమే క్షేమకరం. ఏదన్నా లాభి 
స్తుంది అన్నప్పుడే బజారున పడాలి. బజారుకి 
ఎక్కడం ఐదు నిముషాలు కూడా పట్టదు. 

- కురుమద్దాలి, డాక్టర్‌ తనూజ 
మంత్రసానిముందు మర్మం దాచినట్లు. 

- సామెత 
విప్పుకోని మొగ్గల్లో ఏవేవో అందాలు దాగున్నట్టు, 
మూసుకున్న కళ్లల్లో ఏవేవో తీరని కోరికలు. 

- జంగయ్య, జాతర 
సరసుణ్ణి దాచిందోయ్‌ మంచం కింద! 
- గురజాడ, కన్యాళుల్చం 


ty 


దేశంలో తిండెందుకు లేదండీ? దొంగలు దోచే 
స్తున్నారు గాని. 

- రావిశాస్త్రి రత్తాలు రాంబాబు 
మచ్చలు మణిన్ని అయినా, మంగళ వాద్యాలకు 
తక్కువ ఉండకూడదు. 

- నుకాంచన, చీకటి రాజ్యం 
అనుమానపు మొగుడు ఆలిని వీపుకు కట్టు 
కుంటే, పెండ్లాం మిండగాణ్జి కొప్పులో బెట్టుకు 
న్నది. 


- సామెత 
దాంవత్యం 
మనుషుల్లోలేని ఏకాగ్రనిష్ట దాంపత్యం పావురా 


లది. మగపావురం చనిపోతే ఆడపావురం దిగు 
లుతో క్రుంగి కృశించి చనిపోతుంది. కానీ మగ 
పావురం అలా కాదు. మర్చిపోవటం 
జరుగుతుంది. మళ్లీ జంటకోసం చూస్తుంది. 


అదయినా ఎప్పుడు? తనతోడు మరణించిన 
తరవాతనే. కాని మనిషి అలాకాదు. 

- కురుమద్దాలి, తనూజ 
దాయాది డాక్టర్‌ 
దాయాది ఉంటే నిప్పెందుకు? త 
బావమరిది బ్రతుక గోరును, దాయాది చావ 
గోరును, 

- సామెత 
దారి 
నాదారి ఏదని 
ఏ మనిషి నడిగినా 
తన దారినే వాడు చూపిస్తాడు. 
- ఇరివెంట్‌ దారి ఏదని...! 
హెచ్చుతగ్గులు లోతుపాతులు 
గోతులెన్నో దారి చూపెను. 
- పైడిరాజు, మచ్చ 
ఊరిముందర చేరినా! 
ఊరిలోనికి దోవలెట్లా! 
అత్తమామల కునే 
యెట్లబోయిన చింతలేదూ! కు 
పల్లెవిడిచి పట్నమేగు 
(బ్రతుకు బాటసారులార! 
ఆశాదీపాలు వెలుగు 
అంతులేని పుంత అది. 
ష్‌ = ట్రయాగ, బాటసారి 


దారి దిష్టి (మంత్రం) 


అయ్య కోనేటికి తోవయిదే. 
- గురజాడ, కన్యావల్బుం 


నిజానికి ఒకేదారి. కాని, ఆబద్దానికి ఎన్ని 


దార్లన్నా ఉన్నయ్‌ - ధనికొండు వవిత్రులు 
కష్టపడాలనేముంది! సంపాదించడానికి అనేకదా 
రులు. 
- నుంకర పిచ్చివాడు 
దారి తవృటం 
నిజానికి దారి తప్పి నడిచేది ఎవరైనా కానీ, 
కొన్నాళ్లకి దారి తెలుసుకుంటారు. మనిషి 
చేసిన తప్పులు తెలుసుకోకుండానే ఎప్పుడూ 
జీవితం మునిగిపోదు. 
- రంగనాయకమ్మ, వేకమేడలు 
దానీ 
భర్తను వశపిచుకొనలేనిది దొరసానియైనను 
దాసియే. 
= పానుగంటీ, ముద్రిక 
దానం 
మనుషులతో చేసే (ప్రేమలో దాస్యం ఉంది. 
సంసారంలో బంధనాలు, (ప్రేమలో బంధనాలు. 
ఆసలు పుట్టటమే సృష్టికి దాస్యం. వీటికి 
దూరంగా ఉంటే మంచిది. 
= బుబ్బిబాబు, నన్నుగురించి కథవ్రాయవూ? 
దాస్యంలో ఉన్నవాడెప్పుడూ దేనికీ సాహసించ 
a - ఉన్నవ, మాలపల్లి 
దాస్యం ప్రతి ఆత్మలో పెరిగే కలుపు వ్వెస్ట్ట 


దాహం 
అధికార దాహం అన్ని దాహాల్లోనూ దారుణమ 
యినది. 

- ఆనందారామం, ఇదా భారతం? 
దిక్కు 
బ్రతికియున్నవారికి దిక్కుండును కాని పీనుగు 
లకు ది కాబట్టి శః [యు 
ననాథ (ప్రేతలే. వారికి మోసెడువారే 

= చిలకమర్తి, గణవతి 

ఇల్లొక సర్చమై- తినిన, నివ్చండు 


తనూజుల నమ్మినన్‌, మహీ 
వల్లభుం డొల్లకున్న మణీ వారల 
కెవ్వరు దిక్కు భూపరా! 
- గోవరాజు, సీంవోననద్వాత్రింశిక 
దిక్కులు ఊహాజనితాలు 


కకక ఇషు మోహన ధసాద్‌, అనుభూతి 
దిగంబరత్వం 
మనస్సు ఎంతో పరిపక్వమైతే కాని దిగంబర 
త్వాన్ని సాధించలేరు. 

- మునిమాణిక్యం, మా పీల్లలు 
దిగులు 
మనదిగులు కసలు అర్థంలేదు 
జీవితాన్ని వ్యర్ధం చేయడంతప్ప. 

- కాళోజీ దిగులు 
దిగులుతో బ్రతుకు బ్రతుకేకాదు 
భ్రాంతిలో ఎరుక ఎరుకే కాదు. 

- కాళోజీ దిగులు 
నిజం చెప్పాలంటే ప్రభుత్వానికి ఉద్యోగి గురించి 
కన్న అతని కుటుంబం గురించే దిగులెక్కవ. 

విక్రమార్సీయము 
దినదిన గండం 


కల్లా కపటం లేకుండా మాట్లాడేవాళ్ళు ఆఫీసు 
లలో పనికిరారమ్మా. అటువంటి వాళ్ల బ్రతుకు 
దినదిన గండంతో గడుస్తూ వుంటుంది. 

- సూర్యారావు, శ్రీమతులు-శ్రేయతులు 
దివాన్‌ గిరి 
పూజా నమస్కారాల్లేక ను గాని 
మన కంట్రీయే ఇండిపెండెంట్‌ అయితే 
గ్లాడ్డన్‌ లాగ దివాన్‌గిరి చలాయిస్తును. 


= గురజాడ కన్నావల్తుం 
దివాలా 


వర్తకుడు దివాలా తీస్తే భగవద్భక్తి కలిగి అత 
నికి వుపకారం కలుగుతుంది. 

“" - కందుకూరి, మహావంచక ప్రహసనం 
దిష్టి (మంత్రం) 
దిష్టీమంత్రమంటే గ్రామస్తుల దృష్టీలో “తారక 


వైరికి సత్తు విచ్చినన్‌, మంత్రం" లాంటిది. 
దల్లి విషంబు పెట్టినను, దండ్రి - లక్ష్యృణరావు, కన్నీటి కలువ 


158 


దీనత్వం దుఃఖం 
దీనత్వం చిన్ననాపార్టీకి శ్రీరామరక్ష 
కరిన హృదయులూ, స్వార్ధపరులూ ఎదుటి = శ్రీరమణ, న్యూనుడి 


వ్యక్తి హృదయాన్ని - అందులోనూ అతి కోమ 
లమైన స్త్రీ హృదయాన్ని - దీనత్వంతో ఇట్టే 
భేదించగలరు! 
- ధనికొండ, వవిత్రులు 

దీవం 
దీపం ఎంతో వెలుగును విరజిమ్మినా, తన 
చుట్టూ మాత్రం చీకటిని తొలగించుకో లేదుగా! 

- రామదాను, వంచనాశిల్దం 
చెంత దీపమిడక చీకటి పోవునా? 


- సామెత 
దీపం పేరు చెబితే చీకటి పోతుందా? 
= సామెత 
ఊరికి దీపం బడి 
మనిషికి దీపం నడవడి. 
- ఇరివెంటి, ఆకాంక్ష 


చీకటి మనసులతో చేసిన పాపాలను గురించి 
ఆర్చేసిన దీపం వాజ్యూలం ఇస్తుంది. 

- చంద్రమౌళి సమతాదీపాలు 
చందమామ లేని రేల 
సరసాలే ఒక దీపం. 

- నారాయణాచార్యులు, నాగి 
దీపావళి 
దీపావళి అనగా దీపముల “బారు'. 

- శ్రీరమణ, 

అందరూ గారిగా (పైవేట్లు చెప్పేసుకుంటే దీపా 
వళి అంటారుట. 


= ముళ్లపూడి, బుడుగు 
దీర్హవైరం 
వలవ దధిక దీర్ష వైర వృత్తి. 
- తిక్కన్న ఉద్యోగపర్పము 
దీవెన 


తద్దినానికి భోజనానికి పిలిస్తే రోజూ మీ ఇంట 


గే జరగాలని దీవించాడట. 
ఇట్లా గాలః చా సత 


ఈవి యిడకయున్న దీవెనపద్యమే 
ప్రభువుగారి యిల్లు పాడుసేయు 

నొషధంబు పథ్య మలవడకుండీన 
మృత్యు వగుచు రోగ్‌ మింగుకరణి 


దుఃఖం 
(ప్రేమా, అభిమానం ఎక్కువైతే దుఃఖం పొర్లుకు 
వస్తుందే! 
- తులసీ యాత్ర 

వగ బలము తటుగు, రూపు. 
వగచిన మతి తప్పుల దెవులు వచ్చును, దూజన్‌ 
వగచి నలంగినం బ్రీయమగుం 
బగతురకును, వగచు టుడుగు పార్ధివముఖ్యా! 

- తిక్కన, ఉద్యోగపర్వము 
ఈర్వ్యాసవు, జగుష్సావంతుడు, నిస్సంతోషి, క్రోధ 
నుండు, నిత్యశంకితుడు, పరభాగ్యోపజీవియు 
ననువా రాజుగురు దుఃఖభాగులని నీతి కోవి 
దులు చెప్పుదురు. 

= చిన్నయనూరి, మిత్రలాభము 
చాప్లిన్‌ చిత్రాలను చూస్తూ ప్రపంచమంతా తెగ 
నవ్వింది. నాలాంటి కొందరు మాత్రం ఆ నవ్వు 
వెనక ఉన్న మహత్తరమానవ దుఃఖాన్ని పసి 
గట్టి కంటతడి పెట్టుకుంటారు. 

- అనంతం, సీనీమా సరదాలు 
స్వయంకృతాపరాధముల చేతను, సాహసముల 
చేతను మన దుఃఖములను మనమే తెచ్చిపెట్టు 
కొందుముగాని లోకమునకు దుఃఖము తెచ్చి 
పెట్టజాలము. 

- చిలకమర్తి, సుధాశరబ్బంద్రము 
తనకోస మేడిస్తే దుఃఖం, లోకంకోసం ఏడిస్తే 


కవిత్వం. 
- కృష్ణరావు, పాపీకొండలు 
రాతికినేని తప్పదు భరమ్మగు దుఃఖము చేత 


మున్నచో. 

- తివేం, పొండవాశ్వమేధము 
మహి ననాగత కార్యంబు మదిం దలంచి 
కోరునాతండు దుఃఖసంకులత నొందు. 


పుచ్చుకున్నప్పుడు పుత్రుడు పుట్టినంత సంతోషం. 
ఇచ్చేటప్పుడు ఇంటాయన పోయినంత దుఃఖం. 
- సామెత 


TO యనా 


159 


దుఃఖితుడు 
పెక్కు జనముల సంతోష పెట్ట దలంచు 
వాం డొకనినైన సంతోషపబిపలేక 
తుదకు వ్యర్థప్రయత్నుండై దుఃఖభాజ 
నుండగు... 

- తివురనేని, శంబుకవధ 
దున్నకం 
మడి దున్ని మహారాజయిన వాడూ చేను 
దున్ని చెడ్డవాడూ లేడు. 


దున్నపోతు 
ఇంటికింబోయి “బావా! దున్నపోతింటికి వచ్చిన 
దటోయి'యని యడిగితిని “నీవు వచ్చితివి 
కదా? సంతోషమే” యని యతండు నన్ను పరి 
హసించెను. 


- సామెత 


= పానుగంట సాక్షి 
దుబారా 
తూమెడు వడ్లు తూర్చరపెట్టేటప్పటికి, ఏదుము 


యెలుకలు తిన్నవి. 
Sasa న్న - సామెత 


దురద 
కాగితానికి లేని దురద కలానికా? 

- శ్రీరమణ, న్యూనుడి 
కందకు లేని దురద, పెండలానికెందుకన్నట్లు. 

- సామెత 

దురదృష్టం 
దురదృష్టం పదను వాదరగల కత్తి వంటిది. 
పిడిని పట్టుకొనిన ఉపయోగపడును. వాదరను 


పట్టుకొనిన తెగును. 0 


- సామెత 
దురదృష్టము ననుభవించ లేనివాడు అద్భష్ట 


మును అనుభవించలేడు. 
- సామెత 


గ్రహచారం బాగాలేకపోతే, గుర్రం గాడిదై కూసి 


నట్లు 
- సామెత 
కాని కాలానికి కర్రే పామవుతుంది. 


కామెంట్రీ వింటుంటే కరెంటు పోయినట్టు. 

- శ్రీరమణ, న్యూనుడి 
వడియాలు పెట్టినరోజే వడగళ్లవాన. 
- శ్రీరమణ, న్యూనుడి 


160 


దుర్ణనుడు 
మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు. 


= నొమెత 
దురాగతం 
పోనీలే అని ఫోనిస్తే డైరెక్టరీ చూసి డయల్‌ 
చెయ్యమన్నాట్ట! 
దురాళ 
మరో ఆటకు జనంలేరు మొర్రో అంటే శతదినో 
త్సవానికి షామియానాలు వేయించమన్నట్టు. 

- శ్రీరమణ, 
సోలెంయ బియ్యానికి సోదెకెడితే కుంచెండు 
బియ్యం కుక్క ముట్టుకుపోవటం. 

- బెళ్ళవీళ్ల, కథలు-గాధలు 
ఉన్నంతలో జరుపుకోవలెనుగాని విస్తరించి పదార్థ 
సంగ్రహము చేయవలెనని పేరాసపడరాదు. 

- బిన్లయనూరి, మిత్రలాభము 
కలిపోసి పెట్టినను నుట్టివంకనే దృష్టియ్యా! 


- సామెత 
దుర్గతి 
ఆనందంలో చెట్లు ఆకులు రాలుస్తాయి. మోళ్ల 
వుతాయి. ఆకులు రాల్చిన మానవుడు ఇంక 
చిగిర్చడు. ఎంత దుర్గతి స్య 


అచ్చాఫీసు లటంచు, హూణుల కుపా 
ధ్యాయత్వ మంచున్‌, మజిన్‌ 
వెచ్చం బిచ్చెడి బచ్చుటిండుల కడన్‌ 
వేదాంత మంచున్‌, మహో 
ద్యచ్చారిత్రులు పండితుల్‌ మెలగంగా 
నయ్యెంగదా ఇస్సీరో! 
చచ్చుంగాలము వచ్చె గౌరవము నా 
శంబయ్యెం గామేశ్వరీ! 

- తి, వేం, కామేళ్వరీ శతకము 
దుర్గనుడు 


దూరమం దుండియేనియు దుర్దనుండు 
చేయందలంచిన యవకృతి చేయంగలడు. 
ఒక్క యూరంటుకొనంగ వేజొక్క యూరు 
దాని తుట్టెలు తగిలి దగ్ధంబు గాదె. 

= భిలకమర్తి, చతురచంద్రవోనము 
శాస్త్ర మాచార్యు సన్నిధిం జదువండేని 
నిద్ధ బోధంబు మది సంగ్రహింపండేనిం 
దెగువ మీటి ప్రతిజ్ఞ సాధింపండేని 
జ్ఞాతి జయ మందండేని తజ్జనుండు జనుడె? 
- శ్రీనాథుడు, కాశీఖండము 


= శ్రీరమణ, న్యూనుడి 


దుర్దనుడు 


దుష్టులు 


చెడుగునరుం డొరుసంపదం జెజిచుంగాని 
తనకు ఫలమేమి గలుగును? తథ్య మరయ 
నింద మాత్రంబు వానికి నిల్చు జగతి. 

- అడిదము, రామలింగేశ్యరశతకము 
సర్పంబులకు విషంబుంబోలె ఖలులకు 
దోషంబు సహజంబు. 

- బిన్నయసూరి, మత్రభేదము 
దురళ 
కరి దశ సహస్ర బలవి 
స్ఫురితుండగు విచిత్రవీర్యపుత్రుం డొక తలో 
దరి నూంత గొనియె, విధియె 
వ్వరి హీనులం జేయం డకట వక్రం డైనన్‌. 

- తిక్కన, ఆశ్రమవానవర్చము 
దుధినం 
కొన్ని సాయంకాలాలు శవం వెళ్ళని ఇల్లులా 
ఉంటాయి. 

- రావిశాస్త్రీ బంగారిగాడి కత 
దుర్భలం 
ఆగ్రహపడుట యెంత దుర్చలమో ఆగ్రహానికి 
భయపడడం అంతకన్నా దుర్చలం. 

- చలం, శశాంక 

దుర్భరం 
చెప్పులోని రాయి చెవిలోని జోరీంగ 
కంటిలోని నలుసు కాలిముల్లు 
ఇంటిలోని పోరు నింతంత కాదయా 


వేమన 
నడి మంత్రపుసిరి, నరం మీద పుండు భరింప 


రానివి. 
- సామెత 


దుర్లభం 
కారణాలు వెతికే మానవునికి సంతృప్తీగాని, 


సంతోషంగాని దుర్లభం, 
కకం న్నా. మనోరమ 


'ప్రియవచనములతోడి దానము, గర్వసహి 
తముగాని జ్ఞానము, క్షమాసహితమైన 
శౌర్యము, త్యాగయుక్త మయిన విత్త మనియెడు 
నాలుగు లోకమందు దుర్లభములు. 

- చిన్నయసూరి, మిత్రలాభము 
దుర్వార్త 


కాని మాట జవము గల చక్రముల మీంద 
వడిగం బజిచు నాల్గు వంకలకును 
పజచుచున్న కొలంది ప్రతిజనుం డాచక్ర 


161 


ముల కొకింత చమురు పోయుచుండు. 
- కాళ్ళకూరి, చింతామణీ 
దుర్వొనన 
దుర్వాసనను వ్యాపింప జేసేందుకు ఎక్కువ 
కాలమూ, శ్రమా అనవసరం. 
- ధనికొండ వవిత్రులు 
దుళ్చేష్ణులు 
వాని దుశ్చేష్టలకు మూల మేన కాదె? 
- తిక్కన, ఆశ్రమవాసవర్వము 
దుష్టబింత 
జీవితంబున నొక దుష్టచింత లేని 
సత్యవంతుల (ప్రాయంబు జాజదండ్రు. 
- జాషువా, ముంటాజమహలు 
దుష్టులు 


పదుగురు కోంతివెంబడి సంచరింపరే? 
వాహకు ల్లేరె శవంబులకును? 
గంగిరెద్దుకు లేవె ఘనతూర్యరావముల్‌? 
కల్మి గల్గదె వారకామినులకుణ 
బులి గోవుంజంపి నక్కలను బోషింపదే? 
స్థూలకాయము లేదె దున్నలకును? 
బుప్పి పంటికి లేదె పుట్టంబుం జుట్టుట? 
వేణుధరుం డెద్దు వెంటరాండెః 
ద్ధతి నడువని యవనిపతికి 
నెన్ని చిన్నెలు గలిగిన నెందుకొజుకు? 
నంత్యమునం జూడవలయు నాయయ్య సుఖము. 
- అడిదము, రామలింగేశ్వర శతకము 
దుష్టులు వుంటేనేకాని, శిష్టులు 
బైటపడే అవకాశం వుండదు. 

- ధనికొండ బుద్ధొచ్చింది 
దృష్టముగం గీడు చేసిన దుష్టువలని 
వినయవాక్యంబులకు మెచ్చు వెణ్టివాండు. 

- దూబగుంట, వంచతంత్రము 
సమయమా యిది కాదయా సౌఖ్యమునకు 
దువ్చుల వధించి ప్రోవు సాధువులనెల్ల, 

- కూర్ణనాథకవి, సింహోద్రినారసింహాశతకము 
మాన్యంబు లియ్య సమర్భం డొక్కండు లేండు 
మాన్యముల్‌ చెజుప సామంతు లంద 
జెండిన యూళ్ల గో డెణింగింపం డెవ్వడు 
బండిన యూళ్ళెన్నం బ్రభువు లంద 
అతండు పేదయటంచు నెజిగింపం డెవ్వండుం 
గలవారి సిరి యెన్నంగలరు దొరలు 


ముసల dE 


తనయాలి చీంకటిత ప్పెన్నం డెవ్వండు 
పెరకాంత అంకెన్నం బెద్దలంద 
జిట్టి దుష్టుల కధికార మి 
రాజు ననవలెంగాక దుర్ణయుల ననంగ 
నేమి పనియున్న దింక సత్కవీంద్రులకును? 
- అడిదము, రామలింగేశ్వర శతకము 
దున్తరం 
గడిచిపోయిన రోజు, దూరమయిన మనస్సు 
పొందలేం. 
- భారతీదేవి, (వేమవాహిని 
దూత 
మనువులను స్థిరపజుచుటలో దూతలు, మహీ 
నాధుల కార్యములందు దూతలు, మనుజుల 
వ్యాపారములందు దూతలు, మదనతంత్రము 
లందు దూతలు, మరణములందు దూతలు. 
- పానుగంటి, విప్రనారాయణ 
దూతిక 
గురునిమాట మీరు శిష్యుం డుండవచ్చును. 
వైద్యుపలు కాదరింపని రోగి యుండవచ్చును. 
కాని ప్రియ సమావేశమునకు సాహాయ్యపడు 
దాసి చెప్పినట్లు చేయనివాం డుండునా? 
- పానుగంటి, మాలతీమాల 
దూరదృష్టి 
ఏ స్టెప్పు వేసినా, దూరదృష్టితో వెయ్యాలి - 
తొందరపడకూడదు. 

- వుల్లాభొట్ల, అంతరాత్మ (ప్రబోధం 
హౌం వుల్లాభొట్ల, త ప్రబోధ 
దూరంగా ఉంటేనే - మనిషికీ, మనిషికీ మధ్య 
ప్రేమాభిమానాలు 'హెచ్చవుతూ వుంటాయి. 

- నంది, నైమిశారణ్యం 
తారకు తారకు దూరం 


నిరాధార సంచారం. 

- అబ్బూరి, కవిత 
లోభికి ధర్మబింత వెర్రివానికి వివేకం దూరం. 

- సామెత 

ఒకళ్ళనుకుంటున్నారని బాధపడితే మన 
మెన్నాళ్ళు బ్రతగ్గలం? వినేదానికి - నిజానికి 
లల దారం వివేకానంద, మనస్త, 
దూరాలోచన te 


నిప్పులో వేయుటకే కట్టెల మోంపును నెత్తిపై 


మోచుట. 
- వేంకటరాయశాస్త్ర, ప్రతావరుద్రీయము 
దూషణ 

సిగ్గు వోనాడనేల? యెగ్గు లాడనేల? 

- పోతన, భాగవతము 
నీళ్ల భేదింపని వస్తువులును' దురాత్మలు 
దూషింపని మహాత్ములును లేరు. 

- తి వేం., బాలరామాయణము 
అసమర్థులూ, శక్తిహీనులూ నిజమైన శక్తి 
మంతుల సామర్య్యాన్నీ ప్రయోజకత్వాన్నీ 
దూషించడం మినహా ఏమీ చేయలేరు. 


జ 1 శావణ స 
దృష తాళ్ళూరి, శ్రావణ సంధ్య 
పాటిమీద గంగానమ్మకు కూటిమీదే లోకం 

- సామెత 


చిత్తం శివునిమీద, భక్తి చెప్పులమీద. 
ఉష 


గరుత్మంతుని దృష్టి గ్రద్ధలకుం గలుగునా? 

- వేంకటరాయశాస్త్రి వ్రతావరుద్రీయము 
గడనగల మగనిం జూచిన 
నడుగులకును మడుంగు లిడుదు రతివలు తమలో 
గడనుడుగు మగనిం జూచిన 
నడపీనుంగు వచ్చెననుచు నగుదురు సుమతీ! 

- బద్దెన, నుమతి శతకము 

సత్చథమున సంచరించే గృధ్రములకు భూమిపై 
కళేబరముల మీదనే కదా దృష్టి 


జెళ్ళ = దీక్షితులు, రేణుక 


ఈ ఆడవాళ్ళకు మగవాళ్ళ అవసరాలు గుర్తిం 
చడం _చేతగాకపోయినా, దెప్పడం మాత్రం 
బాగా చేతనవును. 

= రార్శా నీతిగానుగ 
దెబ్బ 
మొదటి దెబ్బ కొట్టిన వాడికంటె తిన్నవాడే 


ధన్యుడు. 
సస - ఉన్నవ మాలవళ్లి 
దేవునికైనా దెబ్బే గురువు. 
- నురవరం, మొగలాయి కథలు 
లాలనమున బహుదోషము 
లోలిం బ్రాపించుం దాడనోపాయములం 
జాల గుణంబులు గలుగును, 
బాలురకును దాడనంబ పథ్యం బరయన్‌. 
- పోతన, భాగవతము 


162 


Wr ss 


దెబ్బతిన్నవా డెపుడూ ఆ దెబ్బ తన మంచికే 
తగిలిం దనుకుంటాడు. సహజమే. ఆలా అను 
కోకపోతే బ్రతకలేడు. 

- విహారి & శాలివాహన, మేగ్‌ 
మంచితనానికి విలువ నివ్వలేని మనుష్యులను 
వాళ్ల స్వభావంతోనే తిప్పికొట్టాలి. 

- శ్యామలారాణీ, జీనవాహిని 
దేనికదే 
ఢిల్లీకి ఢిల్లే. పలైకు పల్లే! 

- చెళ్ళపిళ్ల కథలు - గాథలు 
తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే! 

- గణేశ్‌పాత్రో లాభం 

దేవత 
వరాలు ఇవ్వడానికి చేతగాని దేవతలు వంచన 
లకు మాత్రం ముందంజ. 


- రామళ్ళృ్థళాస్త్రీ దీక్ష 
స్నేహాద్ధ చిత్తులకు 
జీవులే దేవతలు. 
= సినారె, న్వన్న భంగం 
దేవుడు 


తానొకటి తలిస్తే, దైవమొకటి తలచినట్లు 
- సామెత 


తెలియని అజ్ఞానంలో పుట్టిన భయంలోంచి 
భయం సాకి పెంచిన అజ్ఞానంలోంచి 
పుట్టుకొచ్చిన దేవుడనే భ్రాంతి... 

- నుదడ్గన్‌, అజ్ఞానం + భయం = మతం 
మహాకవుల కావ్యాలలో రసంవలె 
భగవంతు డెప్పుడూ వ్యంగ్యమైనవాడు 
దేవుళ్ళు రాళ్ళు వాళ్ళు కన్నీళ్లకు కరగరు. 

- రం జనపథం 

ఆశా అసూయా అనేవి లేకపోతే మనిషి భగ 
వంతుడే అవుతాడు. 

- భారతీదేవి, (వేమవాహిని 
భాగ్యము, పదవి, పలుకుబడి కలవాండే 
త్రిమూర్తి రూపుండైన భగవానుండు 

- వరదాచార్యులు, వైళాలిని 
భగవంతుడు అనవసరంగా సృష్టింపబడ్డ తార్కి 
కుల ఊహామాత్రుడు. 

- గోపీచంద్‌, దేవుని జీవితం 
అసలు దేముడంటూవుంటే, మనసిద్దాంతం 


13 


(ప్రకారం మనం చేసే పనులన్నీ దేముడే మన 
చేత చేయిస్తున్నాడు. 
- వెంకటకృచ్చమూర్తి, మేఘమాల 

ఎవ్వడో చేతంగానివాం డెవండా దైవ 
మంచు ముడి పెట్టుకొని జప మాచరించు 
శ్లాఘ్యవీరుండు ముసలమ్మసరణి జపము 
'పేనం డావ్యర్థదైవమ్ము హీనపరచు. 

= విశ్వనాధ. రామాయణ కల్పవృక్షము 
యటుల సు మ్మితండున్‌ సరసేరుహాననా! 

- తమ్మయ్య, వైజయంతీ విలానము 
అందరు దేవుళ్లూ వక్కరే అయితే ఆ పీనుగుల్ని 
అందరినీ ఒక్కచోటే నిలిపి అందరూ కలిసి 
పూజ తగలెట్టరాదా? 

= గురజాడ మీ వేరేమిటి? 
నిర్మలమైన హృదయాలతో ఒక మంచి జరగా 
లని మనం వేస్తున్న ముందడుగుకి తప్పక దైవ 
సహాయం తోడవుతుంది. 

- శ్యామలారాణే, వవిత్ర 
మనుషులు నిమిత్తమాత్రులు, మానవాతీత శక్తి 
ఆడించే నాటకంలో పాత్రలు. 

= శ్యామలారాజి, వవిత్ర 
దేవుం డెక్కడో లేడు, మనందరి నివేదనలోసం 
మనలోనే దాక్కున్నాడు. 

= వేదాంతకని, ఆకలిమంట 
కాల వశమున మారి 
చాల ముడుపులు కోరి 
దేవుడే వ్యాపారి 
ఓ కూనలమ్మ. 
- అడుద్రు ఇంటింటి వజ్యాలు 
డబ్బు నోట్లో దేవు డున్నాడు. 

- కందుకూరి, వోస్య సంజీవని 
కష్టంలో వున్న ప్రతి మానవుడికీ గుర్తువచ్చేది 
దేవుడే. అది ఉన్నావా లేవా.అన్న |ప్రశ్నకాదు. 
వచ్చి నన్ను ఆదుకోవోయ్‌ దేవుడా! అనీ ఆక్రో 
శన మాత్రమే. 

- భోమిడిపాట, కథన కాతూహలం 
తనను తను తెలుసుకోగలిగిన ప్రతి మనిషీ 


దేవుడే. 
= ఆనందారామం, ఇదా భారతం? 
దేవుడుంటే దొంగలు ఉండనే ఉండకూడదు! 


దేవుడు 


దేవుడు 


అంచేత వాళ్ళు ఉన్నారూ అంటే దేవుడు లేడన్న 
మాటే! 

- రావిశాస్త్రి గోనులొస్తున్నాయి జాగ్రత్త! 
ప్లీడరుగారి కడుపులోం జొరబడ్డ దేవుడ జడ్జీ 
గార్లో గూడా జొరబడాలిగా! 

- వేదాంతకవి, తెనుంగులల్లీ. 
దైవము దోసకారులకె తోడైవచ్చు నెప్పట్టునన్‌. 
- పెద్దన, మనుచరిత్ర 
ఆంకొన్నవారి రమ్మని 
తేంకువ నన్న మిడువాండె దేవుండు. 
- కంకంటి, ఉత్తర రామాయణము 
పరమాత్మకు జాతి భేదం లేదు. 

- గరజుడ కన్యాశుల్కం 
సాటివారు నిన్ను సాధింపంగా లేరు 
దైవ మెపుడు నీకు తప్పకున్న 
భారతంబులోని పరమార్ధ మిదెకదా! 

- వేమన 
దైవమా! మంచిచెడ్డలు లేవె నీకు? 

- పానుగంటి సాక్షి 
మీ దేవుడు ఆలనా పాలనాలేని పరరాజు వలె 
వున్నాడుగాని జనుల కష్ట నివ్టరాలు యోచించే 
స్వదేశీ ప్రభువుగా లేడు. ఎక్కడో స్వర్గంలో 
వున్నా డంటారు. చేతగానివాడు అక్కడ వుండి 
ఈ ప్రపంచపాలన యెందుకు నెత్తిన బెట్టుకో 
వాలి? 

- ఉన్నవ మాలవల్లి 
దొరలకయినా, దొంగలకయినా దేవుడు ఒక్కడే. 

- వులికంటి మరువురాని మా ఊరు 
మన గుడిలోకి వస్తాడా దేవుడు? ఆహా! 
యెవరు. కట్టించుకున్నా వస్తాడు. ఆయన 
కంటు లేదు. పెద్ద దేవుడు మనలోనే వుంటే 
యో రాతిదేవు ళ్ళెందుకు? రాళ్ళు దేవుళ్ళయితే 
రాసులు మింగవా? 

+ ఉన్నవ మాలవల్లి 
నిర్ణయుడైన యీ దేవుణ్ణి పదభ్రష్టుని జేసి ఆ 
సైతానునైనా దెచ్చి కూర్చోబెట్టి దాని దోవన 
అదిపడి ఉంటే మనము బ్రతకవచ్చునని 


నమ్మకం. 

- ఉన్నవ మాలవల్లి 
ఈ నేరస్తులు శిక్షణను పొందే మార్గమేమిటి? 
దేవునికే వదిలిపెడదాం. భాగ్యవంతులు ఆయ 
నను గూడా లోబరుచుకోకపోతే వచ్చే జన్మలో 


నైనా శిక్షిస్తాడు 

- ఉన్నవ, మాలవల్లి 
నిన్న మొన్నటిదాకా రష్యాలో దేవుడు లేడు 
నేడు మళ్ళా వున్నాడని వినవస్తూ వుంది 
యెల్లుండి మళ్ళా ఉండడు. ఆవలెల్లుండి 
వుంటాడు. 'త మదధీనా తవస్థితిః' అని ఎవరో 
ఆచార్య పురుషులు దేవుణ్ణి గురించి అన్నా 
అంటారుగాని అది యూరపు ఖండంలో చాలా 
కాలంనాడే అమలు జరగడానికి ఆరంభించింది. 

- చెళ్ళపిళ్లు కధలు-గాధలు 

దేవు డేనాడో సచ్చిపోనాడు తల్లీ! 

- నంది, వుణ్యస్థలి , 
ధనము వీధిం బడిన దైవవశంబున 
నుండుం, బోవు మూల నున్ననైన. 

- పోతన భాగవతము 
ఈరోజు దేవుడికి మనం గుర్తిస్తేనే శక్తి. మనం 
కన్పిస్తేనే శక్తి, లేకపోతే బూజు పట్టిపోయి 
గబ్బిలాల పంచన గాఢనిద్ర పోవలసిందే! 

- మారుతీరావు, కళ్ళు 
కలం డందురు దీనులయెడం 
గలం డందురు పరమయోగిగణముల పాలం 
గలం డందు రన్ని దిశలను, 
గలండు గలం డనెడువాండు గలండో లేండో, 

- పోతన, భాగవతము 
ఇందుంగలం డందు లేండని 
సందేహము వలదు, చక్రి సర్వోపగతుం, 
డెందెందు వెదకి చూచిన 


నందందే గలడు. 
- పోతన, భాగవతము 


దేవుడి మనస్తత్వం ఎలాటిదంటే మొక్కోకు! 
గమ్మునుండిపో! నిన్నేవీం అనడు. కాదని 
మొక్కున్నావూ? నీ వెంటబడతాడు, నిన్ను వద 
లడు మొక్కు చెల్లించే దాకానున్నూ, 

- కొడవటిగంటి, బతుకుభయం 
స్వామీ, నేను నీ భక్తుణ్ణి. నువ్వు భక్తులకు 
దాసుడివి. నువ్వు నన్నేమీ చేయలేవు. 

- కొడవటిగంటి, భగవః 
ప్రపంచంలో ఎంతమంది ఆస్తికులున్నారో అంత 
మంది భగవంతు ళ్లున్నారు. ఒకరి భగవంతు 
డిలో ఒకరు తప్పు పట్టడానికి లేదు. 

- కొడవటిగంటి, భగవద్దక్తి 


164 


దేవుడు 


దేశభక్తి 


ఈవు దేవళమున మొక్క నేగుచుంటి 
వదిగొ దేవుండె నిను మొక్క నరుంగుచుండె. 
- డమర్‌అలీషా, నిశానందేశము 
సన్నుతుల నంది దైవంబు మిన్నకుండె. 
- జాషువా, ముంటాజుమహలు 
దేవుడికి జననం లేదు 
భక్తుడికి మరణంలేదు. 

- కొడవటిగంటి, చిరంజీవి భక్తుడు 
మామూలు మనుషులు మనుష్యులని 
కుంటారు. భక్తుడు దేవుజ్ణితప్ప నమ్మలేడు. 
ఎందుకంటే దేవుడు నీతులు చెప్పడు. దేవుడికి 
పెట్టే లంచం చట్ట విరుద్ధం కాదు. 

- కొడవటిగంటి, చిరంజీవి భక్తుడు 
వాడికి కొంతమంది దేవుళ్ళున్నారు. ప్రసాదం 
పుచ్చుకొని వరాలిచ్చేవారు. భష టట 
దేశభక్త 


ఊహాపోహలు లేని వట్టి అధికా 
రోన్మత్తులం జేరి దా 

సోహ మృంచు భజించు టొక్కటియె దే 
శారాధనం బయ్యె వ్య 

ర్థాహంకార దురాగ్రహ గ్రథితని 
త్యావ్యగ్ర సంభాషణల్‌ 

సాహిత్యం బయె; దీని మించిన కుసం 
స్కారమ్ము వేటున్నదే? 

- కొడాలి గాంధీ, 
అచరణముతో6 గూడిన సంస్కరణము 
పట్యముతోం గూడిన మనస్సు ప్రతిఫలవాంఛా 
రహితమగు (ప్రేమము ఇవికదా మన దేశాభివృ 


ద్ధికి. గావలసినవి? 
- పానుగంటి సాక్షీ 
దారాపుత్రాదులతో సాంగకముగాం, జిత్త 
లతో నెవ్వడు నివృలా పేక్షతో దేశ 
మునకుం దన్నర్చణము చేసికొనునో వాండే దేశ 
భక్తుడు. అంతే కాని దేశభక్తి దేశభక్తియని 
ఉపన్యాస పీఠములపై గొంతెత్తి యజచినంత 
మాత్రమున దేశభక్తి యుదయించునా? దేశ 
ప్రజలను సోదర [ప్రేమతో జూచుటకు మీకు 
హృదయములే లేనప్పుడు మీకెక్కడి దేశభక్తి? 
- పానుగంటి, సాక్షీ 
ఇందటు దేశభక్తులు మనదేశమున నున్న తరు 


డు 


165 


'గట్టిమేల్‌ తల పెట్టవోయ్‌. 


వాత మనదేశమున కింకం గొజంతయేమి? 
ఇంకను దేశమునకు దురవస్థయేమి? 

- పానుగంటి స్మాక్షి 
దేశభక్తుం డనగాం దనకుం దన దేశీయులకు 
భేదము తలపులో, మాటలో, చర్యలో లేని 


వాండు. 

- పానుగంటి స్వా 
జల్జుకొని కళలెల్ల నేర్చుకు 
దేశి సరుకులు నించవోయ్‌. 

- గురజాడ, దేశభిక్తీ 
మాతృభక్తికంటె దేశభక్తి యెక్కువది కాదు. 
పితృభక్తికంటె దేశభక్తి యెక్కువది కాదు. అవి 
రెండును లేనివారికి దేశభక్తి కలుగుట కల్ల, 

- పానుగంటి, సాక్షీ 
కచ్చ గట్టలేనివాండు దేశభక్తుండు కాదు. నోరు 
గట్టలేనివాండు దేశభక్తుండు కాండు. మనసు 
కట్టలేనివాండు దేశభక్తుండు కొండు. 

= పానుగంట సాక్షి 
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌. 


- గురజాడ దేళఖిక్తీ 
దేశములో నీవు లేవు. నీలో దేశ మున్నది. 
- పానుగంటి, సాక్షీ 
లేదురా ఇటువంటి భూదేవి యెందు 
లేరురా మనవంటి పౌరు లింకెందు. 
- రాయప్రోలు, జన్మభూమి 
గోలకొండ నీరత్నకోశ మట 
కోహినూరు నీ జడలో పూవట 
తాజమహలు నీ దివ్య భవనమట 
- రాఘవశథ్ధ, జాతీయ గీతాలు 
భరత ఖండంబు చక్కని పాడి యావు 
హిందువులు లేంగదూడలై యేడ్భుచుండ 
తెల్లవారను గడుసరి గొల్లవారు 
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి. 
- బిలకమర్తి, జాతీయ గీతాలు 
కలడు కలండని పలికే దేవుండు 
కలండో లేండో కనంబడం డెవరికి 
కలదు కలదు నిను కన్న దేశ మిది 
నిత్యము సత్యము నిశ్చ య్‌, 
be - రాయప్రోలు, భద్రయాత్ర 
దేశము బుణమును, దేవ బుణమును 
మాతృ బుణమును, మనిషి బుణమును 


దేశభక్తి దేశాభిమానం 


తీర్చ గలిగిన దీక్షితుండ నని 
తెలిసీ తెలిపే తరుణమోయ్‌. 

- రాయప్రోలు, భద్రయా(త 
దేశమంటే దిబ్బకాదోయ్‌ 
పంట పొలములు - పండ్ల తోటలు 
గో నదీ నిక్షేపనగములు 
కాంచు మంగళదేవతోయ్‌. 

- రాయప్రోలు, భద్రయాత్ర 
ఏ దేశమేగినా ఎందు కాలిడిన 
ఏ పీరమెక్కినా ఎవ్వ రేమనిన 
పొగడరా నీ తల్లి భూమి భారతిని 
నిలుపరా నీ జాతి నిండు గౌరవము. 

- రాయప్రోలు, జన్మభూమి 
దేశభక్తుండను బిరుదును నెత్తికిం గట్టుకొనంగ 
లవుగాని బుద్దున కున్న (ప్రేమను హృదయ 
మునం బెట్టుకొనంగలవా? 

= పానుగంటి సాక్షి 
ఎనిమిది సంవత్సరములలోపల నీ భారతవర్ష 
మున బయలుదేణిన దేశభక్తుల సంఖ్య మిగి 
లిన సర్వ ప్రపంచమందు ఎనిమిదివేల సంవ 
త్సర కాలములో గలిగిన దేశభక్తుల సంఖ్య 
కంటె నెన్నిమడుంగులో హెచ్చని భావింపవలసి 


ది. 

నట్లున్న. - పానుగంటి, సాక్షీ 
దేశభక్తిని గుత్తకు కొన్నవారు 
కాన: కల్ప కమ్మని - బైరాగి, పాంచజన్యం 
దేశభక్తి! నీ పేరున గాదా 
దేశద్రోహం జరిగేదంతా? 

= నదాశివం, దేశభక్త 
దేశం 
గజాని కొక గాంధారి కొడుకు 
గాంధీగారి దేశంలో. * 

- తిలక్‌, న్యూ సలబన్‌ 
దేశ సేవ అంటే సీనియారిటీతో పనిలేని 
ప్రమోషన్‌. 

- పాండురంగారావు, పాములనిచ్చెన 
మస్కెట్లనుండీ రైఫిళ్ళదాకా నడిచిన దేశం, 
కొడవళ్ళ నుండి కోతయంత్రందాగా సాగలేదు. 

- దాశరథి, వునర్షవం 


తయారుచేసిందండీ! 

- రామకృష్ణశాస్త్రి. కైంకర్యం 
డబ్బు దండిగా ఉండి దరిద్రం ఉన్న దేశం యీ 
భారత్‌. 

- సూర్యారావు, తాంతియాతోపే 
ఇంటి రట్టు బయట బెట్టు. దేశం గతి 
నానాటికి తీసికట్టు. 

- బైరాగి, వందేమాతరమ్‌ 
దేశాటనం 
దేశచాలనంబు తెల్వి పుట్టంగంజేయుం 
గరుణ మనమునందుం గలుగం జేయు 
నతిథి పూజలందు నాసక్తి పుట్టించు 
ధైర్య మిచ్చు రిక్తదశ నడంచు. 

- తివేం., శతావధానసారము 
శాస్త్రజ్ఞాన వాసనలేని మూర్చునకయిన దేశాట 
నము మిక్కిలి లోకానుభవమును గలిగించును. 

- చిలకమర్తి, క్పూరమంజర 
దేశాభిమానం 
నిజమైన దేశాభిమానమునకు మాటుగా ననేకు 
లలో మనదేశమునం దిప్పుడొక విధమైన దుర 
భిమానము వ్యాపించుచున్నది. ఈ దురభిమా 
నబలము చేత మనదేశమునందలి దురాచార 
ములు సహితము సదాచారములుగా పొగడం 
బడుచుండుటయు నితర దేశములవారి సదాచా 
రములు కూడ దురాచారములుగా తెగడంబడు 
చుండుటయు సంభవించి నిజమైన దేశాభి 
వృద్ధికి భంగము కల్లుచున్నది. ఈ దురభిమా 
నము పరదూషణమునకు, ద్వేషణమునకుం 
గారణమయి మత ధర్మమునకు శత్రువయి 
దేశాభివృద్ధికి భంగకరమయి యనర్ధదాయక 
మగుచున్నది. 

- కందుకూరి, దేశాభిమానము 
దేశాభిమానం నాకు కద్దని. 
వొట్టిగొప్పలు చెప్పుకోకోయ్‌! 
వూని యేదైనాను వొకమేల్‌ 
కూర్చి జనులకు చూపవోయ్‌! 

- గురజాడ, దేశభక్తి 
దేశాభిమాన మనంగా దేశమునందలి దురాచా 
రములను తొలంగించి సదాచారములను ప్రతి 


ఖండఖండాంతరాల్లో ప్రఖ్యాతి కెళ్ళే దేశద్రో | ష్టాపించి దేశమునకు క్షేమము కలిగించుటయే 
హుల్ని ఒక్క కాంగ్రెస్‌తప్పు మరే సంస్థ | కాని యుక్తాయుక్త వివేచన లేక తొంటి యాచా 


166 


దేశాభిమానం 
రములనెల్ల సంధిప్రాయముగా. బలపజిచుచుం 
డుట కానేరదు 
- కందుకూరి, దేశాభిమానము 
ప్రాక్టీసులేని ప్లీడరు దేశాభిమాని అయినట్లు. 
- సామెత 


ఈ దేశాభివృద్ధి మొట్టమొదట తనతో నారం 
భము కావలెను. అటుపీమ్యట తన కుటుంబము 
నకును, తన గ్రామమునకును ఆ దేశమునకును 
క్రమముగా లోకమంతకును వ్యాపింపవలెను. 
- కందుకూరి, విద్యాధికల ధర్భములటు 


దేహం 


కాలుసేయాడు కాలంబె కదలవలయుం 
దీర్హసేవకు దేహ మస్టిరముగాన. 

- శ్రీనాధుడు, కాశీఖండము 
తలయే శరీరమందలి ముఖ్య భాగము- ఎందు 
చేత? మనస్సునకు స్థానమగుటచేత. మనసు 
లోనే సర్వపాపము లుదయించి బయలువెడ 
లును. ఆ పాపములె వెంట్రుకల రూపమున 
తలనుండి వచ్చుచున్నవి. క్షురకర్య మనంగా 
బాపవిచ్చేద మన్నమాట. 

- పానుగంటి, సాక్షి 
భౌతిక దేహం పెద్ద అడ్డంకి మనుష్యుల నిజత 
త్వాలను స్ఫుటంగా కనబడనియ్యదు. 

- పావ, వాననలేని వువ్వులు 
సాధారణముగా నసాధారణ దేహదార్థ్య మెచ్చట 
నున్నదో యచ్చట విశేషమైన యమాయకత 
యుండును. 

- పానుగంటి, సాక్షి 
సీమ బుడ్డికి బుడ్డి, యొక్కగ్రుక్కలో వంపునట్టి 
జమీందారుండున్నాడే- అతని బ్రదుకే బ్రతుకు- 
బ్రహ్మజ్ఞానికి దేహాభిమాన ముండదు. అతనికి 
నుండదు. ఒడలు చీరిన సరే- తగులంబెట్టిన 
సరే. 

- పానుగంటి, రాతిస్తంభము 
శరీరము క్షణభంగురము, గుణములు 
కల్పాంతస్థాయులు. 

- చిన్నయనూరి, మిత్రలాభము 
శరీరం పుట్టినప్పుడు చిన్నదిగా పుట్టి, పెరిగి 
పెద్దదయి అభివృద్ధి చెందుతుంది. ఆత్మ 
ముదుసలిగా జన్మించి వయస్సు ముదిరికొద్దీ 


దైవబలం 
పసిపాపలా మారుతుంది అది జీవితంలో గొపు 
విషాదకరమైన సత్యం. a 
- బుచ్చిబాబు, ఒమర్‌ ఖయామ్‌ 
కామము శరీర ధర్మము 
- విశ్వనాధ, బద్దన్న నేనాని 
దేహాలు ఒక్కచోటనే నివసిస్తాయి. కొని ఆశలు 
వేరే లోకాలు సంచరిస్తాయి 
= బలం, శశాంక 
మనమెరిగిన ఈ దేహం 
మంటిని మొలచిన మోహం' 
- బైరాగి, కాయేడ్‌ రాయ్‌ స్మృత్యర్థం 
ఈ దేహంపై మోహం 
ఇది పగిలిన పిల్లనగ్రోవి 
పాడుబడిన పిల్లనగ్రోవి 
చైతన్యపు చిరిగిన చొక్కా 
ఇది అచ్చులేని హల్లు 
సౌందర్యపు విందులోంచి 
ఇది ఎండిన ఎంగిలియాకు! 
గోడనుంచి రాలిపడిన 
విరిగిన వంకర మేకు 
వారసుడు లేని సా, 
తిరిగివచ్చిన (ప్రేమలేఖ 
పిచ్చివాని గదిగోడను 
బొగ్గుముక్కతో రాసిన బూతు బొమ్మ 
జీవకణాల పచ్చి పులుసు, 
ఈ దేహంపై మోహం! 
= బైరాగి, అవూర్ణ కవిత 
దైవత్వం 
పైకి దైవత్వం కనబడితే అడుగున దాని ప్రమా 
ణంలో రాక్షసత్వం వుంటుంది. పైకి రాక్షసత్వం 
కనబడితే కనబడకుండా అంత దేవత్వమూ 
వుంటుంది. 
- కొడవటిగంటి, అనుభవం 
దైవబలం 
నాలో ఈస్వెరు డున్నాడు. ఆ ఈస్వేరుడే అన్ని 
సేయిస్తాడు. సేయించే పన్లన్నీ నాలో ఈస్వెరుడే 
సేస్తాడు, 
- రావిశాస్త్రి పావీ 
పులి నాకి, విడుచు దైవము 
గలనాంటికీ, దైవబలము గలుగని వేళం 
గలహించి గొత్జె కఠచును. 
- కవిబొడవ్వు శతకము 


187 


బైతలలర కీ 


తమ ప్రతిభవల్లనే అనుకున్నవన్నీ జరిగిపోతు 
న్నాయనుకుంటారు. ఎంతట్‌ అమాయకులు 
వాళ్లు! అలాంటివాళ్లను ఎప్పటికయినా దురద్భ 
షమనే అగాధపు లోతుల్లోకి తోసేసి, నిస్సహా 
యంగా పైకి చూసేలా చేసుకుంటాడు పైను 
న్నవాడు - ఆ భగవంతుడు. 

- రామచంద్రమూర్తి, అనుభూతీ - అనుబంధం 
దైవభీతి 
ఎటొచ్చీ దైవభీతిగలవాడే అందరికీ లోకువ. 

- కొడవటిగంటి, అనుభవం 

దొంగ 


ఇంటిదొంగ నీశ్వరుడైనా పట్టలేడు. నా 


తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు దొంగ 
ముదిరి దొరవుతాడండి. దొర రంగుమార్చి 
రాజకీయ నాయకు డవుతాడండి ఈళ్ళని పోలీ 
సోడు కాపాడతాడుడి ఈళ్ళందర్ని దేవుడు దీవిస్త 
Be - రావిశాస్త్రి బంగారిగాడికత 
బంగారం పాతిపెట్టిన వాడు దొంగ 

బైటకు తీసినవాడు దొర. 

- కుందుర్తి, యుగేయుగే 
దొంగలకి నీతీ, నిజాయితీ ఏమిటి? 

- మారుతీరావు, అనంతం 
దొంగ గొడ్డునవ గుదియవైచినంత మాత్రమునం 
బరుగు లడంగవు. అంత కంటె దొంగదగు మణీ 
యొక గొడ్డుతో లంకె వేయవలయును. 

- పానుగంటి, విప్రనారాయణ 
దొంగలు గూడ మంచికి మారిపోతుంటారని 
దొరలైపొయ్యిన దొంగలు సెప్పుతుంటారు. అది 
దొంగ మాట. 

- రావిశాస్త్రి బంగారిగాడికత 
ఒక సున్నా కుడివైపున ఇరికించి సరిపెడ్తే 
ఎవరు చూసేవాళ్ళు? 


- నంది, వుణ్వన్లలి 

దొంగతనం లం 

వేషం అంటే అందరూ ఎరుగున్న దొంగతనం. 
- భమిడిపాటి తుక్కుముక్టులహద్భు. చిక్కు 


మరుపులేని బిజినేసేటంటే జోబీలు కొట్టటమేన 
న్నారం డంతాను. 


దొంగిలించే దానికన్నా దోచితే చిక్కేది ఎక్కవ. 


జ కాళీపట్నం, శాంతి 
దొంగపని చేసినప్పుడు రెండోవారితో చెప్ప 
కూడదు. 

= గురజాడ, కన్యాశుల్కం 


దొంగిలించిన సొమ్ముని దొంగిలిస్తే మరీ పెద్ద 
దొంగతనం అవుతుందండి. 

= బుచ్చిబాబు, దొంగ దొరికాడు 
చౌర్యము లోకనైజమౌ, నొక్కండు చెప్పి చేకొను. 
మటొక్కండు చెప్పక సంగ్రహించెడున్‌. 

- రామలింగస్వామి, చక్లషక్షము 
దొర 
బంగారం పాతిపెట్టినవాడు దొంగ. బైటకు 
తీసినవాడు దొర. 

- కుందుర్తి యుగేయుగే 
దొరలు గొప్పవాళ్ళు. వాళ్ళు ఇంటిదగ్గిర కూడా 
ఇంగిలీషు మాట్లాడతారు. 

- కొడవటిగంటి, తాతయ్య 
దొరికాక ఒక్కొక్కడు ఒక్కొక్క రకం దొంగ... 
దొరికే దాకా ఒక్కొక్కడూ ఒక్కొక్క దొర. 

- ముళ్లపూడి, జలప్రళయం 
బోరకనిబి 


మనదగ్గర లేనప్పుడు పక్కవాడిని అప్పో 
అరువో అడగొచ్చు. ఒక్క పెళ్ళాం మినహా. 

- బీనాదేవి, ఆడదానికథ 
దొరతనం 
దొంగిలించేటంత దొరతనం ఉండగా, అడిగే 
టంత అన్యాయానికి లోబడతానా? 


దొరసాని 
దొరకని సాని దొరసాని. 

- వురివండా, వద్యసమాధి 
దొరికోలి 
దండుగకు రూపాయలు, తద్దినానికి కూరలూ 
దొరకకుండా పోవు. 


దొవిడీ 
చీమలు పెట్టిన పుట్టలు 
పాముల కిరవైనయట్లు పామరుండు దగన్‌ 
హేమంబుం గూడం బెట్టిన 
భూమీశుల పాలం జేరు భువిలో సుమతీ! 
- బద్దెన సుమతి శతకము 


- సామెత 


- రావిశాస్త్రి మోక్షం 


168 


దోపిడీ 

చిట్‌ అంటే ఇతరుల అవసరాన్ని క్రూరంగా 
పిడీ చెయ్యటం. సహకార విధానాన్ని అవ 

లంబించిన రక్తదాహం! 

- కొడవటిగంటి, (బ్రతకనేర్చినవాడు 
చోచుకోడం మాటక్కొస్తే ఉన్నోడిని లేనోడు 
చోచుకోవాల రైతు పాలేరుని దోచుకోడవేంటి 
సబువుతక్కువ మాట! 


- కాళీపట్నం, అవ్రజ్ఞాతం 
పేదరికం మల్లబడితే 
పెద్దరికం బతుకదురా 
పనిముట్లే పగబడితే 
దోపిడీలు సాగవుగా. 
- కెయల్‌, కొత్తగుడి 
దోషం 


అధికారుల కన్నులయందు దోష మున్నట్లే 
చెవులలో6 గూడం గొంత దోషముండును. 

- చిలకమర్తి, తుంబురునారద సంవాదము 
దేవతలకు వ్యభిచార దోషంలేదు. దేవతలకు 
స్వభార్యలు వుండరు గనుక పరస్త్రీ సాంగత్యము 
వల్ల వారికి దోషం లేదు. 

- కందుకూరి, కలివుడువళనైళ్ళుర విలాసము 
సమీపస్టులు దోషముల యెక్కువగాం బాటిం 
అరు - నిశ్వనాథ, బద్దన్న నేనాని 
దౌరన్యం 
ఎటువంటి మొగుడికీ ఎటువంటి పెళ్ళాన్న 
యినా కొట్టటానికి అర్హత లేదు. 

- కొడవటిగంటి, మగవాడి దౌర్జన్యం 
దౌర్పల్వం 
పది కాకుల్లో ఒక కోకిల ఎలా నిలువగలుగు 
తుంది లెండి. 

- సుంకర పిచ్చివాడు 
పట్టుదలే పెట్టని అలంకారంగా గలవాడిలో 
కూడా ఏమూలో మానవ _ దౌర్బల్యం 
ఉంటుంది. 

- కొడవటిగంటి, చెడిపోయిన మనిషీ 
దౌర్భాగ్యం 
హాస్యం, కవిత్వమూ వివరించవలసివస్తే దాని 
కంటే దౌర్భాగ్యం లేదు. 
- నుబ్రహ్మణ్యశర్శ, బంకోలా 


19 


ద్వైతం 


ద్ర 
ప్రజల గుండెల కొండల్లో మాటువేసి 
ట్రిగర్‌ నొక్కగలిగిన వాడే ద్రష్ట. 

= శివసాగర్‌, మైక్రోస్కోపక్‌ 
ధ్రోహం 
గట్టుచేరిన వెనుక పుట్టివానితో పోరాడినట్లు. 

- సామెత 

'స్వపక్షము వీడినట్టిదిన్‌ 
జాలక మారహస్యములు 
శత్రులకున్‌ వచియించుచుంటి, కా 
కోలము క్షీరసాగరని 
గూఢము సిగ్గని లేదు దానికిన్‌. 

- విశ్వనాథ రామాయణకః యు 
బ్రహ ds ల్పవ్చక్ష 
మూర్చలు విరివిగా డబ్బు ఖర్చు చేసే భాగ్య 
వంతుణ్ణి చూసి కన్నుకుట్టి ఈర్హ్యపడతారు. 
డబ్బు ఖర్చు పెట్టే ధనికుడు లోకోపకారి. డబ్బు 
పేరబెట్టే వచేలుడు సంఘద్రోహి. 

- కొడవటిగంటి, నిలవనీరు 


ద్వంద్వ ప్రవృత్తి 
కొందరు బంట్లు పగలు యాంటీనాచి, రాత్రి 
ప్రోనాచి. 

- గురజాడ, కన్యావల్టుం 
కొందరు వున్నవూళ్ళో యాంటీనాచి, పరాయి 
వూళ్ళో ప్రోనాచి. 

- గురజాడ, కన్యావల్బుం 
ద్వంద్వాలు 


ఆశతో కూడిన నిరాశలు, బంధనతో కూడిన 
'స్వేచ్చలు, బాధతో కూడిన సుఖాలు, బుణాలతో 
కూడిన సంపదలు, అజ్ఞానమిళితమైన జ్ఞానం, 
మరణంతో కూడిన జీవనం, ఈ విధంగా ఎన్నో, 
ఈ ద్వంద్వాలు లేకపోతే అస్తిత్వమే లేదు. 

- నంజీనదేట్‌, ఎర్జి స్టెన్షలిజం 
ద్వయం 
విధవ సధవం జేయ వీరేశలింగంబు 
గ్రామ్య రమ్యం జేయ రామమూర్తి 


| కందుకూరు గిడుగు కలశాబ్భలను గల్లి 


రగ్రవర్జు లిర్వు రాంధ్రభూమి 
= వసురాయకవి, చాటు ప్రబంధము 

ద్వైతం 

ప్రపంచంలో సంకోచ వికాసాలు రెండే వున్నవి. 


ద్వైతం 


ధర్మకన్నం 


అనగా సృష్టి లయము అనే రెండు పను! లక్ష్మివలన గలుగు మదము వార్థక్యమున సైత 


జరుగుతున్నవి. 
- ఉన్నవ నాయకురాలు 
మానవ జాతి రెండే రకాలు. ఒక రకం 
సంసారులు, రెండవరకం బిచ్చగాళ్ళు అధికారు 
లనండి. సన్యాసులనండి, మత గురువులనండి, 
రాజకీయ వేత్తలనండి, కవులనండి, గాయకుల 
నండి, వీరందరూ రెండవరకం. 
- విశ్వనాధ, ముగ్గుడు బిచ్చగాళ్ల 


ఛభనదడాన్యం 


కోరిన ధర యిచ్చి కొనుక్కునే వాళ్ళు ఎదురుబ 
డితే, కాదన్నవా శ్లైవ్వరున్నారో చెప్పు చూద్దాం. 
- వీచ్చేశ్వరరావు, మనసులో మనిషి 
ధనం 
ఆటకత్తెలకు వయ స్ఫెట్టిదో మగవానికి ధన 
మట్టిది. 
= పానుగంటి, రాతిస్తంభము 
తల్లిముండలకు చావు సమీపించుచున్న కొలంది 
ధన వాంఛ హెచ్చగును. 

- పానుగంటి, రాతిస్తంభము 
డబ్బెక్కువయేకొద్దీ నౌకర్లమీద మనం ఆధార 
పడ్డమూ ఎక్కువవుతోంది. 

- యజ్ఞన్నశాస్త్ర, విశ్వం వెళ్లి 
ఎప్పుడూ ధనమే. రాజుల రూపానో, ప్లీడర్ల 
రూపానో, రేడియోవారి రూపానో, కళా, 
వపు హద్దులు నిర్ణయించడం తప్పుదు కాబోలు. 

- చలం, మ్యూజింగ్స్‌ 
ధనరేఖ జెర్రిపోతులా వుంది. 


= గురజాడ, కన్యానల్చం 
ధనవంతుడు 


ధనికవర్గంలో సన్నిహితులు ఎక్కడోకాని 
లభ్యంకారు. 

- బానో, 
నేర్పు గలుగువారు నెలతనము గలా 
విద్యచేత విజ్ఞవీగువారు. 


Pen] 


ము అంతరింపదు స 
- నూరి, నా రాణి 


పట్టకుండి యధిక భాగ్యంబు పట్టెనా 
దొడ్డవారిం దిట్టి త్రుళ్లిపడును 
అల్చజాతి కుక్క యధికుల నెజుంగునా? 
= వేమన 
ధన్యత 
జీవితంలో ఏ ఒక్కరికైనా ఆనందాన్నివ్వగలిగితే 
అదే ధన్యజీవనం. 
- శ్యామలారాణి, పవిత్ర 
ధన్యుడు 
బ్రతికి చచ్చియు ప్రజలకెవ్వడు 
ప్రీతిగూర్చెనొ వాడె ధన్యుడు 
- గురజాడ, డామన్‌ పీధియన్‌ 
బుషుల కాలం నుంచి మనం చాలా వెన! 
వచ్చాం. అక్కడికి తిరిగి వెళ్ళే మార్గం తెలుసుకు 


న్నవాడే ధన్యుడు. 

- కొడవటిగంటి, అనామిక 
మన్ని చూసి నవ్వుకుని, ఆనందపడిపోయే 
జనం ఉంటున్నప్పుడు మనం ధన్యులం! 

- భమిడీపొట్సీ బాగుబాగు 
ధర 
ధరల మాట మాకెందుకు 
దాని ఖర్మ కొదిలినాం! 
ధర హెచ్చుట తగ్గుటకను 
పరమసూక్తి నమ్మినాం. 

= మల్లారెడ్డి, కాంగిరేను కన్నైవడుభు 
చాకిరీ కూలివాండ్ల సొమ్ము, భూమి రైతు 
సొమ్ము. దేని ధర దాని కుండాలె. 
- ఉన్నవ, మాలవల్లి 
భర్శకన్నం 
ఎవడైనా తనకవసరమైన దానికంటె ఎక్కవ 
భాగ్యం పోగుచేసి అవసరమైన వాళ్ళ కుప 
యోగపడకుండా నిలువచేసినా, లేక దుర్వ్యయం 
చేస్తున్నా వాడింట్లో కన్నంవేసి ఆ ద్రవ్యమంతా 
లోకానికి ఉపయోగపరచేటట్టయితే అది ధర్మకన్న 
మంటారు. ఈ విధమైన లోకసేవను తిరుమంగ 


పసిండి గలుగువారి బానిసకొడుకులు వ వ్రైకర్యమని పెద్దలంటారు. 
- వేమన | - ఉన్నవ, చూలపల్లి 


క్షం 


ధర్మపన్నాలు 
ఛర్మవన్నాలు 
దరిద్రపుం గుంకలకు ధర్మపన్నములు మెండు 

- కాళ్లకూరి, వరవిక్రయము 
భర్మవరుడు 
గాప్పదేవుండంచు గుండ్రాళ్లు జూపించి 
బాగుపడెడువారు పలువు రుండం 
బ్రాణమున్న బీదవాని కన్నులం జూచి 
జాగుచేయు ధర్యపరుండు లేండు. 

- జాషువా. తొలినిట్టూర్దు 
తల్లికి కూడు పెట్టని వాడు తగుదునని తగవు 
తీర్చ వచ్చాడట 

న; - సామెత 
భత్యం 
ఇరుగు పారుగులను ప్రేమించటం మధ్య 
ఇంట్లో కాపురం ఉన్నవారి విధ్యుక్త ధర్మం. 

- ముళ్లవ్రూడే, వరలక్షీవతం 
పెద్ద దొంగతనము రాజధర్యము చిన్న దొంగ 
తనము చోర ధర్మము 
- కూచి, రూపలత 
ధర్మాలు తెలుసుకోవడం సులభమే. 

- స్నుబ్రహ్మణ్యశాస్త్రీ రాజరాజు 
ధైర్యవంతులు క్షణమాత్రంగా ధర్మం వీడినా 
తప్పులేదు. పిరికి పందలు ధర్మాన్ని ఎన్నటికీ 
నిలబెట్టలేరు 

- లక్యణరావు, అతడు-ఆమె 


మానవ స్వభావానికి సహజమైనదే ధర్మం. 

- లక్షుణరావు, అతడు-ఆమె 
నువ్వు పుచ్చుకో - ఒకడికి పెట్టు. 

- లక్ష్రజారావు, అతడు-ఆమె 
రాజ్యము కొరకు హత్య, మోసము మున్నగునవి 
ధర్మములేగదా! 

- మాడపాటి, విధి(పేరణము 


36% అనేది వాంళకాక ధర్మమయి పోయింది 


ఈదేశంలో... 

- చలం, మ్యూజింగ్స్‌ 
దాయలు చత్తురంచు దయం 
దాల్ళెద వెంతటి ధర్మరాజవో! 

- తివేం., పాండవోద్యోగము 
మనమేమో తోచినట్టల్లా చేసేస్తూ ఉండాలి. 
ఎదటివాళ్లుమాత్రం చచ్చినట్టు సర్దుకుపోతూ 
వుండాలి. ఇదీ ధర్మం. 

- నుబ్రవ్డాణ్గూస్త్రి యావజ్ఞీవంహోష్టామి 


m1 


ధనం బలం గలుగజేస్తుంది రెంటినీ జ్ఞానం 
వంచుతుంది జడమును శక్తి శక్తిని చైతన్యము 
నడుపుతుంది యిది ప్రపంచధర్యం 

- ఉన్నవ, మాలపల్లి 
మంచిస్టితిలో వున్నప్పుడు మార్గచ్యుతి లేకుండా 
వర్తించటంకంటే దారిద్ర్యంలో ఉండి ధర్మంతో 
చరించటమే వాసి. ధనికులకంటె దరిడ్రులకే 
ధర్భాచరణం సులభసాధ్యమని పెద్దలు చెప్పు 
తారు. 

- జీన్నవ, మాలపల్లి 
ధర్మవిజయ మెప్పుడూ బలిగోరుతుంటుంది. 
ధర్మ నిర్వహణానికై సోక్రటీసు విషం 
గ్రహించాడు. క్రీస్తువు శిలువ నెక్కాడు. ప్రహ్లా 
దుడు సమస్త కష్టాలు పడ్డాడు హరిశ్చంద్రుడు 
సర్వంత్యాగం చేసాడు. అమరుడు శిరేదం 
బొందాడు. రామానుజశిష్యుడు అంధు డైనాడు. 
సారంగధరుడు కరచరణచ్చేదమును బొందాడు. 
కన్యక అగ్ని ప్రవేశమయింది. హేమలత ఆత్య 
హత్య గావించు కొన్నది. తిలక్‌ మహాశయుడు 
నిరంతకారాబద్దు డైనాడు. పశువధ లేనిదే 
యజ్ఞంలేదు. పశువు లన్నింటికంటే వుత్తమమ 


ది 
స్‌ స్వార్థపు. - జిన్నవ్వ మాలపల్లి 


యెన్నో దుర్వసనాలతో నిండివున్న యీ 
ప్రపంచాన్ని సంస్కరించడం అంటే "యెలుం 
గ్లొడ్డు తంటసప్పని"- గానే కనపడుతూవుంది. 
అట్లని వు పేక్షించటం సంస్కర్తల ధర్మంకాదు. 

= చెళ్ళపీళ్లు కథలు - గాధలు 
ధర్మాలు వేటు. ధర్మ సూక్ష్మాలు వేటు. అంతో 
యింతో ధర్మాలు తెలియనివారంటూ ఉండనే 
వుండరు. ధర్మసూక్షాలు తెలిసినవారో 
యెక్కడో గాని వుండరు. 

- చెళ్ళేపిళ్లు కధలు - గాధలు 
ధర్మ మెటింగి దానిం దానొండుగా లాభ 
లోభ పక్షపాత లోలబుద్ధి 
సభల నెవ్వండేని సభ్యుండై పలుకు వాం 
డన్ఫతదోషఫలము ననుభవించు 

- నన్నయ, నభాపర్వము 

సభకు వచ్చి ధర్మ సందేహ మడిగిన 
నెటింగి చెప్పకుండిరేని సభ్యు 
లన్ఫతదోషఫలమునం దర్భ మొందుచు 


రనిరి ఛర్మవేదులైన మునులు. 
- నన్నయ, నభావర్షము 
ధర్మం బధర్మవిద్ధంబయి వచ్చిన దానిం దీర్చని 


సః ధ అగుదురు. 
భ్యుల ధర్మవిద్భ ఏస్డయ నభావర్వము 


ధర్మువు లట్ల యుండి బో 
ధను లరయంగ న 
ధర్మములై చెడు గొన్ని; ధర్మవ 
ర్తనములు గాక తోంచి తుది 
ధర్మములై చనుం గొన్ని కర్మముల్‌. 
= తిక్కన, ఉద్యోగపర్వము 
ఓపి ధర్మార్ధకామంబు లొకటి నొకటి 
నాశ మొందింపకుండంగ నడపవలయు. 
గాక ధర్మంబు సెడ నర్జకామములను 
గోరు పురుషుండు నిందకుం గుదురుగాండె? 
= .తిక్టన, శల్యవర్చము 
ఒరుల పాలైన తమసొమ్ము మరలం గొనుట 
యార్తిం జెందిన చుట్టాల నరసికొనుట 
నిజకులోచితధర్మంబు నిలిపికొనుట 
బలియుం డగుటకు ఫలమండ్రు. 
- కంకంటి, ఉత్తరరామాయణము 
తాగినవాని తప్పుకు తగవులేదు. 


నీవు పెట్టకపోయినా పెట్టే యిల్లు చూపు. 

+ సామెత 
యుగయుగాంతరముల మార్చులొందునవియు 
నాత్మవచ్ళరీరాధీన మయినయదియు 
నయిన ధర్మంబు తనకు యోగ్య మగునెడలం 
దనకు యోగ్యుల సృృజియించుకొనును గాదె? 

- విశ్వనాథ గాంధీజీ 
జయించినయతం డాచరించినది చెప్పును 
ధర్మ మటంచు... 
- విశ్వనాధ, రామాయణకల్పన్నక్షము 
ఈ నీతులు నియమాలు పుణ్యపాపాలు సస్యర 
క్షణ కేర్చరచిన బెదురుబొమ్మల వంటివి. 

- వరదాచార్యులు, బైశాలిని 
పలువురతోం జేరి సుఖించుట మనువ్యధర్మము; 
ఏకాకిగా నుండంగోరుట మృగధర్మము. 

- కందుకూరి, ఐకమత్యము 
ధర్మరాజు 
'పేరు ధర్మరాజు పెనువేపవి త్తండ్రు 


1 


ధీరుడు 
మాట తేనెతేట మనసు విషము. 
= చిలకమర్తి, గయోపాఖ్యానము 
ఈ రోజుల్లో ధర్మం కళ్ళు కప్పిన వాడు ధర్మరాజు 
- కాంతారావు, వంశధార 
ధర్భళ్య్హం 
మానవుడి సహాయానికి ధర్మశాస్త్రంగాని ధర్మశా 
స్త్రంకోసం మానవుడు పుట్టలేదు. 
- వేంకటరాయశాస్త్రి వ్యామోహము 
ధర్శనంస్థావన 
హిందూ లా మార్చి లోకం మరమ్మతు చేస్తే 
గాని ధర్మసంస్థాపన కాదు. 
- మునిమాణిక్యం, వృత్యురదము 
ధర్శనూక్ష్మం 
ప్రాణహాని వచ్చుపట్టున సర్వధ 
నాపహారవేళయందు నడపు 
సత్య మనృత మండ్రు; సత్యంబు సూన్ఫత 
మని పరిగ్రహింతు రార్యజనులు. 
= తిక్టున, కరపర్వము 
బొంకనేర్చినవారే, రంకు చేయాలి. 
ధర్మాననం 
విద్వాంసుల్‌ రాజమహేంద్ర పట్టణమునన్‌ 
ధర్మాసనం బుండి ప్ర 
ధ్వంసాభావము ప్రాగభావ మనుచున్‌ 
దర్శింతు రెవ్వేళలన్‌. 


- సామెత 


- శ్రీనాథుడు, చాటువ 
ధార్జిళత్వం 
కవిత్వమూ, ధార్మికత్వమూ వొకదాని కొకటి 


చుక్కెదురు. 

- సుబ్రహ్మణ్యశాస్త్రి రాజరాజు 
ధిక్కారం 
మనిషి బాధని పంచుకోవాలని మనిషి తాపత్ర 
యపడినప్పుడు మధ్య అడ్డువొచ్చే మర్యాదనీ, 
గౌరవాన్ని, ధిక్కరించేస్తారు. 

= నంది, వైమి: 

ధీరుడు న్‌ా 


చీకటి సర్కస్‌లో బాధల తాళ్ళమీద 
గొడుగునడక నడిచినవాడే ధీరుడు. 

- కుందుర్తి, దిగ్విజయ 
తనమాట విన్నకొద్దీ అంతరాత్మ ఇంకా కఠోరమైన 


ధీరుడు 


నగరం 


ఆజ్ఞలు పెడుతుంది. కాని ఆ' త్యాగులకి బైట 
ఎంత బాధో లోపల అంత శాంతి. అందువల్లనే 
ధీరులు అన్ని కష్టాలు చిరునవ్వుతో సహిస్తారు. 

- చలం, మ్యూజింగ్స్‌ 
ధూవం 


ధూపం వేస్తే పాపం పోతుంది. 
- సామెత 
లైర్యం 
'ప్రేమక్కావల్సింది ధైర్యం. అదిలేని వాడు ఆడ 
పిల్ల నీడకూడా తొక్కకూడదు 
- బీనాదేవి, కాంట్‌ యు డేర్‌ డియర్‌? 
జీవితం దేనికి? దుర్హటనలు ఎదుర్కొనడానికే. 

- వెంకటక్ళష్ణమూర్తి, వడమటి సంధ్యారాగం 
మగధీరుడిలో విశిష్టత? 
కొంగుపట్టుకు తిరగడం- 
చిన్నప్పుడు తల్లిది 
“పెద్దయ్యాక భార్యది 

- రాధాక్ళవశర్థ, శాంతిసూక్తం 
పెట్రోలుకి నిప్పంటించినట్టు జనానికి భయం 
అంటుకుంటే భగ్గున మండి అందర్నీ చుట్టబెడు 
తుంది. కాని ధైర్యం అలాకాదు. అది చాలా 
కాలం రాజుకొని రాజుకొని ప్రజ్వరిల్లుతుంది. 

- రావిశాస్ట్ర, వియత్నాం విమల వృత్తాంతం 
మానవ సమాజంలో భయం అనేది ఎలా అంటు 
వ్యాధిలా వ్యాపిస్తుందో అలాగే ధైర్యం కూడా! 

- ఆనందారామం, అద్దంలో శత్రువు 
దైర్యం లేంది స్వాతంత్ర్యం వుండదు. ఒకవి 
ధంగా చూస్తే ధైర్యమే స్వాతంత్ర్యం. 

- సంజీవదేవ్‌, ఆజలోష్‌ ముఖర్జీ 

ధైర్యం సగం జయం. అధైర్యం పూరా అపజయం. 

- రావిశాస్త్రి గోవులొస్తున్నాయి జాగ్రత్త! 
ఆవశ్యకమే ధైర్యగుణమును వృద్ధిపరచును. 

= పానుగంటి, కంఠాభరణము 
ధైర్యం అంటే పోలీసుతో మాట్లాడం అనే అర్ధం. 

- ముళ్లవూడి, బుడుగు 
ధైర్యశాలి కిట్లు తగదు తగదు. 
= తీవేం., పాండవ విజయము 
తనయింటిలో౭ గుక్కకుంగూడ శౌర్య మెక్కు 
వగా నుండును. 


తనేం... మృచ్చకటికము 


'ధైర్యం. అనే పదార్ధం మనలో ఉంటే ఏ 
ఇబ్బంది ఉండబోదు. 
- వుల్లాభొట్ల, ఆదిత్యత్రీ 
ఈ శైలాంభోనిధిజంతుసంయుతధరా 
చక్రంబు పైబడ్డ నా 
కే లల్లాడదు బంధులార! నిలుండీ 
క్రిందన్‌ బ్రమోదంబునన్‌ 
- పోతన, భాగవతము 
ధ్యేయం 
ఒక ధ్యేయంతో నడుస్తున్నప్పుడు, మార్గంలో 
అన్నీ పూలే ఉండవు. 
- ఆనందారామం, మరోముందడుగు 
ధ్వంనకుడు 
బోగముది, యేనుగు, కాయస్స 5 
వంచకుండు, గొడిద యివి నిలిచిన చోటం 
బూరియెన మొలవదు. 
= త వేం, మృచ్ళకటేకము 


ణే 
నక్క 


నక్క ఒక సోట వూల వేసి యింకో సోట గౌరీ 
కళ్యాణం పాడదు. 


ళ్‌ 


- కాంతారావు, వంశధార 
నక్షత్రాలు 
పంచాంగాలు చింపేస్తే నక్షత్రాలు పోతాయా? 
- చెళ్ళపీళ్లు కధలు-గాభలు 
నభఖిళఖ వర్యంతం 
నఖశిఖ పర్యంత భోజనానికి కేమంఛావు? 


కార్లూ, పెళ్ళాం ఈ రెండున్ను అరువు యివ్వబ 
డవు. టర్భ) కాష్‌ నగదు బేరం తప్ప మరో 


బేరంలేదు. 
- రావిశాస్త్రి నిజం 
నగరం 


రాత్రిపూట నగరం 
తెలివిగా ఆడిన అబద్ధం 


Rae. Shino DAERAPLEAS RRL Si. ENNIS 


18 


నగరం 


నది 


TPT NEN as ENTER Ei 


పగడిపూట నగరం 
బయటపడిన సత్యం 
- రాధాక్టృష్ణళర్య, శాంతినూక్తం 
నగరం కరెంటు తీగలతో అల్లిన అందమైన 
సాలెగూడు. 
- నారాయణరెడ్డి, నగరం సాలెగూడు 
ఒక మహత్తర పరిణామాన్ని 
చూడలేని గుడ్డిది - నగరం 
- వీర్రాజు, ఉవన్సు 
నగలు 
ఆడదాని వంటిమీద నగలంటూ వుంటే మగ 
వాడికి యేఅవసరము వచ్చినప్పటికి ఆవి 
అక్కరకు వస్తాయి. 
- లిలకమర్తి, వడకగది ముచ్చటలు 
నగిషీ 
యుగం మారుతోంది కాని కః సుఖాలు ఏం 
మారలేదు. కాకపోతే కష్టసుఖాలు ఈ యుగంలో 


రంగురంగుల దారాలతో నగిషీచేసుకుంటున్నా 
యంతే. 

- జయధ్రద, యుగసంధి 
నగ్ననత్యం 


దయ్యం అబద్ధం. దయ్యాన్ని కొట్టే దెబ్బలు, 
నిం అక్ర ్రవ్మరాక్షసులు 
నగ్నసత్యం కటువుగానే వుంటుంది. 


- నూర్యారావు, నీలితెరలు 
నదీన 
యే చిక్కులూ, యే యిబ్బందులూ లేకుండా 


యీ ప్రపంచంలో సుఖంగా బతకాలంటే కొంత 
నటన అవసరం. 

= నూర్చారావు, ఒకగంట సంసారం 

మీద నటిం: జీవితంలో 
నటించలేరు. జీవితంలో నటించగల, రంగ 
స్థలంపై రాజించలేరు. జీవితంలో నటించగ 
లవాళ్ళు లౌక్యులు. రంగస్థలంపై రాణించగల 
వాళ్ళు నటులు. 

- వులికంటి హీరో+హీరో=జీరో 
జీవితంలో గా కావల్సింది నటన. కొంత 
నటన ప్రదర్శిస్తేనేగాని, సక్రమంగా సాగదీ 
జీవితం. 


- ముద్ధంశెట్టి నిమిత్తమాత్రులు 


కోతికి మనుష్యుల్లా నటించటం చేతకాదు. 

= కాంతారావు, వంశధార 
నటన జీవనోపాధి అయితే ఫరవాలేదు. కాని, 
ప్రాణాలతో చెలగాటం కాకూడదు. 

- శ్యామలారాణి, జీవవాహిని 
కన్నం వెయ్యటమూ, వెయ్యకపోవటమూ, నిర్ణ 
యించుకునే అధికారం దొంగకీ, యుద్ధరంగంలో 
చావటమూ, చావకపోవటమూ నిర్ణయించుకునే 
శక్తి సైనికుడికీ ఉన్నట్టు మనం నటిస్తాం. మ 
నటన మీదే మన సాంఘిక విశ్వాసాలూ, నైతి 
ధార్మిక విశ్వాసాలూ ఆధారపడ్డట్టు అలో 

- కొడవటిగంటి, అట్టడుగు 
నబుడు 
వక్తా, ఉపాధ్యాయుడూ, నటుడూ వీళ్ల ముగ్గుర్లో 
బహురమ్యంగా, హృదయరంజకంగా, కళ్లకి కట్టి 
నట్లుగా బోధచెయ్యగలవాడు నటుడొక్కడే! 

- భమిడిపాటి, తెలుగు నటుడు 
జీవితంలో బతక నేర్చినవాడు ఉత్తమనటుడు! 

- యాదగిరిరావు, నటుడు 
నడక 
రాకమాననిదీ, మానక వచ్చేదీ ఒకటే. అదే 
'నడక'. అదే జీవితం. 

- పిబ్చేశ్వ[ర్రావు, వెర్రికాదు, వేదాంతం! 
నడమంత్రవు సిరి 
ఎన్నండు దాతనాండుం దన 
యింట నెలుంగని కల్మి గల్లెనా 
వెన్నున కద్ద మడ్డ్లుం గొన 
వా eee నింతలో 
మి న్నెగం జూచు, ధింధి మని 
మిట్టలు ద్రౌక్కు, నిదేమి చిత్రమో! 

- చాటువు 

నడవడి 


ie 
భీలాన్నంబునకంటెను 
మేలగు భిక్షాన్నమైన మీనడవడికిన్‌. 

- తిక్కున ఉద్యోగవర్వము 
వ్యవహారము చేతనే మృకులగాన్‌ శత్రువులు 
గాని కలుగుచున్నారు. 

స = చిన్నయనూరి, మిత్రలాభము 
ది 


ఆనకట్ట తగిలి ఆగే వాహిని 


114 


నది 


నమ్మకం 


పొలం మీద పారే జాతికి బలం 
కదలి శత్రువును మాయచేసి 
బదే మన కమతం పంచే మోహిని 

- కుందుర్తి, సముద్రమధనం 
నన్నయ 
దుర్యోధను దుర్మార్గము 
అనుజన్యుల అక్రమాలు 
వర్ణించుట కలవిగాక 
మహనీయుడు ఆ నన్నయ 
తత్సంమించె తద్భవించె 
అన్యదేశ్య మనుసరించె 
తెలుగుభాష వెల్లివిరిసె 
మహాభారత మవతరించె 

- జగదీశ్వర్‌, రక్తభావ్యం 


నవృనిది 
కాకి ముక్కున దొండపండు లాగ. 
క్కన సామెత 
నమ్మకం 
కతికితే అతకదు. 
- సామెత 


కంలేని బొందె ఖాళీ సిగరెట్టు టిన్ను 
నమ్మకంలేని హృదయం పుల్లలులేని అగ్గి పెట్టె 
నమ్మకంలేని బ్రతుకు కాలిన సిగరెట్టు బూది. 
- బైరాగి, నాక్కొంచెం నమ్ముళమివ్వ 
రోగిజిహ్వ కపథ్యంబె రుచ్య మగును; 
గటికవానినె నమ్మెడుం గాయజంబు 
వెలచెలినె నమ్ము నింద్రియవిహ్వలుండు, 
ద్రోహినే నమ్ము మనుజనాధుండు మిగుల. 
- పానుగంట ప్రచండ చాణక్కము 
నమ్మకం మీద పీకతీసేడం మరీ సులభం. 

- రావిాస్త్ర తిరస్త్రృతి 
నమ్మికే, మనకు శక్తి. నమ్మకమే ధైర్యం. నమ్మ 
కమే దైవం. 
శ్యామలారాణే, పవిత్ర 
నమ్మకమే స్త్రీ పురుషుల మధ్య జనించే ఆకర్ష 


ఇకు నాంది. 


- వరిమళాసోమేశ్వర్‌, దర్చణం 
ప్రజాభిమానం పోలేదు. పోయిందల్లా డిపా 
జిట్‌ మాత్రమే! 

- శ్రీరమణ, న్యూనుడి 
మగవారిని నమ్మిన యాయుదానిని ముక్క 


15 


సెవులు గోయవలెను సుమా! 
- పానుగంటి, రాధాకృష్ణ 
మాద్రిపట్టున నాకు నమ్మకము లేదు. 
- తి.వేం., పాండవజననము 
మానం ప్రాణం మీపాలు చేసి నమ్మి మీవెంట 


వొ 
షు - గురజాడ కన్యాచల్కం 
యెంత న్యాయంగా వెళ్ళేవారికీ వొకాప్పుడు సన్ని 
ధానవర్తులు చెప్పేమాటలు నమ్మక తప్పదు. 

- కందుకూరి జమాబందీ 
వైద్యుడియందు గురివుంటే ఆయన మన్ను 
నలిపీ చేతిలోపెడితే యెటువంటి రోగాలూ 
నిముషంలో కుదురుతవి. 

- కందుకూరి, హోస్ఫసంజీవని 
పలుకులు మధురసధారలు 
దలంపులు నానాప్రకార దావానలముల్‌ 
సెలుములు సాలావృకములు 
చెలువల నమ్మంగ వేదసిద్ధాంతములే. 

= పోతన భాగవతము 
ఎజుక గలుగు నాతం డేది యొనర్భిన 
వదియ చేతు రితరు లైన వార 
లతండు సత్య మిట్టి దనెనేని లోకంబు 
తత్రవర్తనమునం దగిలి యుండు. 

- పోతన భాగవతము 
మనుషులు కళ్ళు తెరవలేదు. ఈనాటికి కూడా 
పిశాచాలు Es వాళ్ళకు వేదాలలో గురిక 
దరదు. 


= కొడవటిగంటి, న్యాయనూక్ష్యాలు 
చాలామందికి = దాదాపు అందరికీని, తాము 
మనుషులను మహాఅర్ధం చేసుకోగలమని కల్తీ 
లేని నమ్మకం. అటువంటి వాళ్ళే తమ తల్లు 
లనూ, తోబుట్టువులనూ కూడా అర్ధంచేసుకోలేక 
పోవటం నేనెరుగుదును. 

- కొడవటిగంటి, రాధమ్మవాతుర 
నోటిమాటలు నమ్మలేని వాళ్ళు అచ్చులో చూసి 


నమ్ముతారు. 
- కొడవటిగంటి, గ్రహాంతరయాల్ర 


పాలపక్షి శకునఫల మిచ్చునందురు 
పాలపక్షి కేమి ఫలము తెలియు 
తనదు మేలుకీళ్లు తనతోడ నుండంగ 


మనవి మనం నమ్మలేకపోతే యితరులని 


శతం = యయా మోన 


- బుచ్చిబాబు, ఆత్భవంచన 
నమ్మువారిని చెజచు దుర్ణయపరుండు 
నితరులను బాగుచేయు టూహింపంగలదె? 

- వేంకటకవి, మదనగోపాల శతకము 
ఒట్టేసి సెప్పినావంటే నీమాటమీన నీకూ నమ్మ 


కంవుంటది! 
- రావిశాస్హ్ర రత్తాలు-రాంబాబు 


లోకమంతా నమ్మకంతో వుంది. నమ్మకంలే 
కుంటే అడుగుతీసి అడుగు పెట్టడానికి వీలులేదు. 

- గురజాడ కొండుభట్టోయము 
అరులయొద్దనుండి యరుదెంచి కొల్చిన 
భటుండుం బాము నొక్కభంగి గొన 
మోసపుచ్చి చెజుచు నాసన్నుం డౌవాని 
నమ్మినట్ల యుండి నమ్మందగదు. 

- దూబగుంట, పంచతంత్రము 
మనకు తెలియని పన్లు ఏం చేయదల్బుకున్నా 
ఏదో ఒక సూత్రాన్ని నమ్మి ముందుకు జరగాలి. 

- మూ గోఖలే దొంగ 
ఆహారములో పిండి పదార్ధం యెలాంటి! 
మనిషి అనుభూతిలో నమ్మిక అలాంటిది. 

- కాంతారావు, మంచి ముహూర్తం 
వ్యాపారంలో నమ్మకం కన్నతల్లి లాంటిది. 

= రాజారాం, ధర్మగ్లాని 

మనుసుల్ని నమ్మే బదులు దున్నపోతుల 


హ... 
సహార - రాజయ్య, ఎదురు తిరిగితే 
కొంచెం అబద్ధాలతో కలిపి మాట్లాడితేనేగాని 
నిజంలోని నమ్మకం కనబడదుగా! 

- ఆప్ఫారావువట్నాయక్‌, రేవతి 
బొమ్మకు నా నమ్మక ముండవలె. 

'మ్మకు మొక్కినా నమ్మ! a 
గొ(రై కటికవాణ్ణి నమ్మినట్లు గొల్లవాణ్జి 
వు = సామెత 
ఈ దేశంలో పాండవులు వుండని గుహలూ, 
సీతామ్మవారు స్నానమాడని గుంటలూ లేవు, 

- గురజాడ, మీపేరేమిటి? 
రోగులకు మందు వైచినయెడల నమ్మవారికిం 
గోపము వచ్చునేమోయని మందుమాట యె 
వ్వరును దలపెట్టకుండ నున్నారు. 

= పానుగంటి, వీరమతి 


[10 


యుక్త ప్రవర్తనము గలిగి విగ్రహారాధనము 
చేయనొల్లని వానికంటె దినమునకు నూజుకల్ల 
లాడినను, ప్రాతస్నానములు చేసి దేవతార్భ 
నము చేయువారు పుణ్యాత్ములనియు, యో, 
లనియు భావింతురు (నడత యెట్లున్నను, 
కులాచార మతాచారములను మీఅకున్న మాత్ర 
మున మహానుభావు లని తలంతురు ) 

- కందుకూరి, దేశభావలు 
ప్రతిరోజూ కనబడేవాణ్ణి, వెక్కిరించినా ఉపేక్షచే 
సినా గాయపడ్డానికి బతికివున్న హృదయంకల 
వాణ్ణి, తోటివాణ్ణి, ఘనుడు, ఉత్తముడు, అంటే 
నమ్మడం ఎంత కష్టం? 


- చలం, మ్యూజింగ్స్‌ 


మాయదారి మనుషుల్ని నమ్మేకంటే మట్టితో 
చేసిన దేవుణ్ని నమ్ముకున్నా మనసుకింత శాంతి 
నిస్తాడు. 

- రామచంద్రమూర్తి, అనుభూలీ-ఆనుబంధం 
నమ్మకూడనివి 
ముండని మరిగిన రుషిపుంగవుణ్ణి ఎలాగైతే 
నమ్మకూడదో ఏ బేంకులోనైనా. సరే పర్శనల్‌ 
అకౌంట్లో అయిదు రూపాయలకంటె ఎక్కువ 
బేలన్సున్న కార్మికనాయకుణ్ణి నమ్మకూడదం 
టాను. అంటే మనం నమ్మచ్చనుకో. కార్మికులు 
నమ్మకూడదు. 

= రావిశాస్త్రీ రత్తాలు-రాంబాబు 
ఎప్పుడూ నవ్వని మొగాడ్నీ, ఎప్పుడూ ఏడవని 
ఆడదాన్నీ నమ్మకూడదంటారు. 
- బీనాదేవి 


కకారపోణ్ని కాటికెళ్ళేదాకా నమ్మకూడదు, స 
పోడు, కంసాలోడు, కోమిటోడు. 

= గణేశ్‌పొత్రో లాభం 
కడుపు మాడి చస్తున్నా నైతికబలంతో 
రొమ్ములు విరుచుకొని బ్రతికాను. 

- ఆత్రేయ, అద్దెకొంవ 
నారీ హృదయంబును వ్యవ 
హారి నిజంబును నదీ జలాపూరంబుం 
జోరుని ధర్మస్టితియును 
వైరుల చెలిమియును నమ్మవల దెవ్వరికిన్‌. 

- గోవరాజు, సీంహోసన ద్వాత్రంశిక 

నమ్మించి మోనం 
పట్టనేర్చు పాము పడగ నోరగం జేయు 


నమ్మించి మోసం నవ్వు 


జెలుపం జూచువాండు చెలిమిం జేయు 
చంపదలంచు రాజు చనవిచ్చుచుండురా 

= వేమన 
నమత 
వరిచేను వంగే వుంటుంది. 

- సామెత 
నయం 
మానవులంటే భయం భయం 
వారికంటే పశువులెంతో నయం నయం 

- గంగిశెట్టి ఇజంలో నిజం 

అందని అమృతం కన్నా అందుబాటులో ఉన్న 


అటుకులు నయం. 
- బుచ్చిరెడ్డి తప్పు 
నరకం 


ఒకరి ఆకలి వేరొకరికి పరమాన్నము. నీరుపే 
దల నరకమే ధనవంతుల స్వర్గం. 

- చిరంజీవి, బోలో స్వతంత్రభారత్‌కీ జై 
లోభివానికి తన సొమ్ము కర్పగుచుండగా 
చూచుటయే నరక మనుభవించుట. 

- చిలకమర్తి, అవూర్చనరకము 
నరకొనురుడు 
ఒక్క నరకాసురుని చంపడానికి సాక్షాత్తూ 
యిద్దరు దేవతలే కావలసి వచ్చారు. మరి నేడు 
ఇందరు నరకాసుల మట్టుబెట్టడానికి ఎందరు 
శ్రీకృష్ణ సత్యభామలు కావాలి? 
- బుచ్చిరెడ్డి, ఎప్పుడొస్తుంది దీపావళి 
నరనింవాడు 
ప్రతి హింసను చేబట్టిన 
ప్రతి నరుడూ నరసింహుడె 
- కాళోజీ విప్తవవహ్న 
నరుకుడు 


అట్నుంచి నరుక్కు రమ్మన్నారు. 
- గురజాడ, కన్యాతల్బం 
నర్తకుడు 


నాన విడిచినంగాని నారియే నాట్యమాడలేదు. 
అట్టిచో నట్లు చేయు పురుషం డెంత లజ్ఞారహి 
తుండై యుండవలయును? 


రాదు.... బోర విరుచుకొని పేషెంట్‌ల మీద 
పడిపోకపోతే వైద్యం కుదరదా? 
- వతంజలి, అవృన్న నర్జార్‌ 
నలువ 
కోడలు నలుపైతే కులం అంతా నలుపంటారు. 
- మహీభర కత్తుల వంతెన 
నల్లవూన 
ఆడదాని మెళ్ళో నల్లపూసలుంటే నూరు 
పాపాలు కాస్తాది. 


- బీనాదేవి డబ్బు! డబ్బు? డబ్బు! 
నల్లి 


ఉల్లాసమెంత కల్గిన 

నల్లీ! నీవున్న యెడల నరునకు నిద్రా 

భ్యుల్లసనం బది సున్నయె 

తల్లి గలుగు వేశ్యందగులు తరుణు సుఖగతిన్‌, 
- తివేం,, శతావధానసారము 

నవకవిత 

ఇది నవకవిత 

సూటిగా వున్నను 

sas సోమరాజు, ఇది మయనభ 

నవల 

నూరు కవితలైనా ఒక్క నవలకు సరిరావు. 

నవీన స్త్రీ ప నన 


భర్తకోసం వెతకడం, భర్త దొరికిం తరువాత 
భర్త దొరక్కపోతే రహస్య ప్రియులు ఇవీ 
నవీన స్త్రీల చరిత్రలు. 
- భలం, మ్యూజింగ్స్‌ 

నవ్వు 
ఏ ఆశా లేనివాడి నవ్వులో ఏడు పుంటుంది. 
ఒక్కోసారి ఎంతో అందం వుంటుంది. 

= రావిళాస్త్ర రత్తాలు-రాంబాబు 
నన్నుయాచి వారు నవ్విన పక్షమున వారినిం 
అరి సప తనక. చిలకనుర్తి గణవతి 
ఫిచ్చెత్తకుండా వుండటం కోసమే నవ్వు 


- పానుగంటి విప్రనారాయణ - బుచ్చిబాబు, ఉత్తమా యిల్లాలు 
నర్సు కష్టసమయంలోనే ఓర్పు హాస్యదృత్టి పనికొ 
నర్సు ముండలికి ఆంత ఒయ్యారం పనికి | స్తాయి. మనల్ని చూసి మనం కాసేపు నవ్వుకో 


m 


నవ్వు 
గలిగేవాళ్ళే ఉత్తమ్రేణి మానవులు 

= బుచ్చిబాబు, ఉత్రమాయిల్లాలు 
నవ్వులో, గొప్ప నవ్వులో వున్న బెన్నత్యం 
దేంట్లో వుంటుంది? అందువల్లనే షేక్స్‌పియర్‌, 
కాళిదాసూ గొప్ప వేదాంతాన్ని 000 10015 
(కోర్టు పూల్స్‌) చేతా, విదూషకుల చేతా మాట్లా 
డిస్తారు. పి.జి. ఉడ్‌ హౌస్‌ నవ్వులో, డిక్కెన్సు 
caricatures (కారికేచర్స్‌)లో, చార్లీ చాప్లిన్‌ 
చిత్రాలలో ఎన్ని కన్నీళ్ళు ఎంత వేదాంతం? 

- చలం, మ్యూజింగ్స్‌ 
నవ్వటంలో ఒక సత్య పరిశీలనా దృష్టి ఒక నీతి 
బోధ లేకపోలేదు. 

- మునిమాణిక్యం, మనహాన్యము 
నవ్వు పైవారిలోనే యంటురోగ మైనపుడు 
భార్యాభర్తలలో౬ గాకుండునా? 

= పానుగంటి నరోజిని 
నుదిటి బొట్టులా, ముక్కు పుడకలా, సిగలో 
పువ్వులా ముఖానికి నవ్వు పవింటకు జలతా 
రంచులాంటిది. 

- వురాణం, నావట్టుబీరా కన్న తల్లీ 
ఎవరైనా నవ్వితే ఆ నవ్వు గోడకు వాల్‌పోస్టర్‌ 
అంటించిన ట్లుండకూడదు. 

- వురాణం, నావట్టుబీరా కన్న తల్లీ 
ఆడదాని నవ్వు - అసహాయంగా వున్న 
మొగాడ్ని ఎంత రెచ్చగొడుతుందో! 

- బీనాదేవి అతి సర్వత వర్జయేత్‌ 
నమ్మకాలు లేని మనిషి నవ్వలేడు 
నవ్వలేని మనిషి బతకలేడు. 
- సౌభాగ్య సింహావలోకనం 

- మనసు తేలికపడుతుంది. 
మెదడు ఆలోచించగలుగుతుంది. 

= నరన్వతీదేవి, ఓ గూటీవక్షులు 
నవ్వడానికి శక్తి వుంటే ఎంతటి కష్టాలనైనా 
ఆడుతూ పాడుతూ ఎదుర్కోగలం. 

- లక్ష్రణరావు, అతడు-ఆమె 
అలతి నవ్వు ప్రగల్బతాహంకరణము 
కాదు కాదంట వాచావిగర్హణంబు 
పలుకకుంట తిరస్కారకలనముద్ర 

- శ్రీనాథుడు, శృంగారనైవధము 
రుచికి లొట్ట యెట్టిదో వాచాటతకు వెణ్టినవ్వట్టిది. 


= పానుగంటి ముద్రిక 


వేశ్యం 


పెద్దవాళ్లకు మహాత్ములకు సామాన్యుల కష్టాలూ, 
దుఃఖాలూ నవ్వ తెప్పిస్తాయి కాబోలు. 
- శ్యామలారాణి, వవిత్ర 


చెప్పడం తేలిక, నవ్వినట్టు 
చెయ్యడం కష్టం, నవ్వాపుకున్నట్టు. 
చెప్పినట్టు చేస్తే దరహాసం 
లేకుంటే తప్పదు పరిహాసం. 

- రాధాక్టృష్దశర్ధ, శాంతినూక్తం 
నళింవు 
కోర్టులో తెలివితక్కువ అబద్ధం, తెలివిగల 
అబద్ధం చేత నశిస్తుంది. 

- భలం, అవ్వుడూ-ఇవ్ఫుడూ-ఆరాత్రి 

నళ్ళం 
పడిసెమ్ము పట్టినప్పటివేళ నీటిని 
హరియింప నెద్ది దివ్యౌషధంబు? 
హరికధ వినువేళ నరుదెంచు నిద్రయన్‌ 
వ్యాధికై యెద్ది తుపాకి దెబ్బ? 
మటబచిపోయినయట్టి మాట తెల్పుటక్రై 
యెయ్యది దేవీనిభృత వరంబు? 
రాజరాజులకైన రమణ యాచనలను 
జేయంగా నెద్ది జేజేల చెట్టు? 
గట్టి లంకాకు కమ్మగాం గాచి నూటి 
సుధయు హైయంగవీనంబుం జొనిపి పొగపు 
వెట్టి బొబ్బిలికాయలో వేసిన! 
మం బీల్బనివార po గలరెః 

= త వేం, శతావధానసారము 
నస్యము శీతమత్తగజ 
నాశనహేతు విచారధీరపం 
చాస్యము, సుస్తిరోగని బిడాంధ 
తమః పటలార్కబింబసా 
దృశ్యము, వేదశాస్త్రపటు 
దివ్య సుపండిత వాగ్విచిత్రసా 
రస్యము, రాజవశ్య, మహి 
రాణ్మణీక్షైన నుతింప శక్యమే! 


పొడుం పీల్ఫేవాళ్ల బతుకే చెయ్యి చాపడం. 
- వబ్రహ్మాజ్యళస్రే యావత్రవం హోష్టామి 
మట్టపొగాకులో నడుమ 
మందము గల్లిన చోటం దీసి, తాం 
బట్టుగం బక్వశుద్ధిగను 
బాగుగ గాది, యొకింత సున్నమున్‌ 


18 


నశ్యం 
బట్టను వ్రేలనొత్తి తన బల్మికొలందిగ నల్సి 
నశ్యమున్‌ బట్టపుడబ్బిలో' నునిచి 
ప్రాజ్ఞుల కిచ్చిన బుణ్య మబ్బదే? 
నష్టం 

గోడకు పెట్టిన సున్నం, లంజకు పెట్టిన సొమ్ము 
తిరిగి రావు. 


చాటువు 


- సామెత 
బాపన సేద్యం బడుగుల నష్టం 
కాపుల చదువు కాసుల నష్టం 

- సామెత 
సరసము విరసము కొబికే 
పరిపూర్ణ సుఖంబు లధిక బాధలకొటకే 
పెరుగుట విటుగుట కొఅకే 
ధర తగ్గుట హెచ్చు కొజుకె తథ్యము సుమతీ! 

- బద్దెన, సుమతిశతకము 

నాకు 
మూంగవోయిన నా గళమ్మునను గూడ 
నిదురవోయిన సెలయేటి రొదలు కలవు. 

- దేవులవల్లి నేనుకూడ 
నా కుగాదులు లేవు 
నా కుషస్సులు లేవు. 

- దేవ్రలవల్లి, ప్రవాసము 
నాకు నిశ్వాసతాళ వృంతాలు కలవు 
నాకు గన్నీటి నదుల దొంతరలు కలవు 

- దేవులపల్లి, కృష్ణవక్షము 
నాగరకత 
బట్టలేసుకుని నగ్నత్వంలోకి పారిపోతుంది నాగ 
రికత. - నద్టమని, కొయ్యగ్ర 
మంత్రగాళ్ళు మనుషుల్ని చంపుతారు. చేతబ 
డులు చేస్తారు. హింసిస్తారు. కానీ నాగరిక్తత 
ముసుగులో మనిషి, సాటి మనిషిని ఎంత 
తేలిగ్గా చంపుతున్నాడు? 

- వీరేంద్రనాథ్‌, తులసి 
సామాన్య గృహస్థుల జీవనం చాలా దుర్భరంగా 
మాజడానికి నూతననాగరికత కారణంగా కన 
పడుతూ వుంది. ప్రతి వృత్తికీ అడ్డంకి కల్గింది. 
తుదకు క్షౌరము చేసుకొని జీవించే జాతికి 


కూడా bs 
అడ్డంకి - చెళ్ళపిళ్ల, కథలు-గాభలు 


19 


నాగరకత 


నాగరికత అంటే దొరలదే కాని మనకేమి ఉంది? 

- మొక్కపాటి, బారిష్టర్‌ పార్వతీశం 
నాగరికతలో వుండే విశేషమే అది. ఛస్తే పైకి 
తేలదు. లోలోపలే కుళ్ళి, పైకి యెంతో మర్యా 
దగా నటిస్తూ, చివరికి కోర్టెక్కుతాడు. 

- బుచ్చిబాబు, దారినపోయేదానయ్య 
మనసులో వుద్దేశమొకటి, పైకి చెప్పేదొకటి, 
ఇదేగా నాగరికత అంటే! 

- యజ్ఞన్నశాస్త్ర విశ్వం వెళ్ళి 
ఈ నాగరికత ఒకవంక మనిషికి గొప్ప శక్తు 
లిస్తున్నది గాని మరోవంక నిర్వీర్యపరుస్తున్నది. 

- కొడవటిగంటి, ఐశ్వర్యం 
నాగరికత ముదిరిన కొద్దీ ప్రతి చిన్నకార్య 
క్రమమూ, ఒక నానుడు వ్యవహారంగా పరిణమిం 
చింది. 

= రాజారాం, కారణభూతుడు 
మానవులు హత్యలు చేస్తారు. జీవాల్ని 
చంపుతారు, మాంసం తింటారు, రక్తం తాగు 
తారు. కాని తినటంలోనూ, తాగటంలోనూ 
మానవుడు అనుసరించే పద్ధతులలో నాజూకుత 
నముంటుంది. దాంట్లో మానవ నాగరికత ప్రతి 
బింబించుతూ వుంటుంది. 

- నూరి, చంఘిజీఖాన్‌ 
మానవ నాగరికత రాజ్యాలకోసం పోట్లాడుకోవ 
డంతో ప్రారంభమై గాలికోసం, నీటికోసం 
పోట్లాడుకునే దాకా వచ్చింది. 

- సదానంద, రామదాను చెర 
మానవుడి నాగరికత అంతా అతని స్వేచ్చకేదో 
రూపంలో బంధనాల కల్పనకేనా? 

- మహీధర కత్తుల వంతెన 
మన 1౧5606 చేసే ఆడావుడి బైటికి కనబడ 
కుండా ప్రయత్నించటమేగా నాగరికతకి ప్రథమ 


లక్షణం? 
- చలం, అరుణ ఆర్గ్యుమెంటు 
ఏనాటి వరములో 
యీ నాగరీకాలు 
పాటలో తన పరువె 
బతుకులో బరువటే! 
= నండూరి, నాగరీకాలు 


ఎవరి డబ్బా వారు కొట్టుకోవడం కంటే ఒకరి 
డబ్బానొకరు కొట్టుకోవడం నాగరీకంగా నాజూ 


నాగరకత 


కుగా వుంటుంది. 

- పార్థసారధి, నువర్ణలాంగూల ప్రదానం 
లేని యోగ్యత ప్రకటింప బూను టొండె 
నాగరక లక్షణాగ్రగణ్యము తలంప 

- గోపాలరావు, అవూర్వు నంఘసంస్కరణము 
నాటకం 
కవిత్వం అనువదించటమే నిరుపయోగం. 
నాటకానువాదాలు ఇంకా నిరుపయోగం. 

- కొడవటిగంటి, ట్యూటర్‌ 
నాటకం అవతారం వంటిది. టాకీ విశ్వరూపం 
వంటిది. 

- భమిడిపాట్సీ టాకీ 
ఆడేవాళ్ల నాటకం కంటె చూసేవాళ్ల నాటకమే 
గొప్పదైపోయింది. 

- భమిడిపాటి, బాగుబాగు 
యీ నాటకాలు వచ్చి సౌకర్యం తెచ్చాయి. 

- కొడవటిగంటి, మవోకవి 


. నాటకాల్లో వేషాలు వేసేవాళ్ళు 
రంగులు తుడిచేసి బయట తిరుగుతారు. 
మను రంగులు వేసుకొనే ఇంటా బయటా 
తిరుగుతాం. ఆంతే తేడా! 

- ఆత్రేయ, చావకూడదు 
నాటకకర్తలే యాండువారినిం జిత్రింప నెంచి 
మగతనము చెడిన మగవారిని సృష్టించుచు 
న్నారే.అట్టిచో నాటకకర్తల మాటల ననుసరించి 
మిడుకవలసిన నటకు లాయాండువారి ననుక 
రించుట అసాధ్యము. 

- పానుగంటీ, సాక్షి 


సుఖమనునది యెడల నది మిగులం 
దక్కువగ నున్నట్లు కనయిడుచున్నది. ఇట్టి 
ప్రపంచనటనకు నాటకకవిత పరమార్థ ప్రతి 
బీంబముగ నుండవలసియున్నప్పుడు సుఖాంత 
నాటకములకంటెగా గష్టాంతనాటకము 
లెక్కువం నుండవలసినట్లు కనణుడుచున్నది. 
- పానుగంటీ, సాక్షీ 
నాటు కొగడాలు 
యీ నాటు కాగడాలు వూదితే గొంతుక పట్టే 


స్తుందోయ్‌. 
- లక్ష్మణరావు, అతడు-ఆమె 


నొది 


నన్నయ నుండి నాదాకా 
తెలుగు కవిత అంతా నాది 


- కుందుర్తి, న్వేచ్చాగీతి నా మార్గం 
నాంది 


'స్నేహమునకు సంభాషణయే కదా నాంది. 
= రావిశాస్త్రి విషాదం 
నౌ బతుకు 
ఓ హంసి నీచేత నున్నయది నా బ్రతుకు. 
- పింగళి ప్రభావతీ ప్రద్యుమ్నుము 
నామం 
నీమం కోసం నామం పెడితే నామం నాకొంప 
తీసింది. (నామం చూసి, భోజనం చేసినాడను 
కొని అన్నానికి పోతూ పిలవలేదట) 
- సామెత 
నాయకుడు 
రాబోయే నాయకుని 
రానీయ డిక మానవుడు. 
= టైరాగి, ఇంక కనిత లేదు 
పాట్లుబడి మీంద దొరయైనవాండు ధర్మ 
నీతిమార్గంబు నడుపగా నేరంగలండె? 
- వేంకటకవి, మదనగోపాల శతకము 
సంసార జీవితంలో నెగ్గలేని వారందరూ దేశనా 


యకులే. 4 

- బుచ్చిబాబు, స్వతంత్ర జీవులు 
జనగణమన అధినాయకు డెవరనుకున్నారు? 
జార్జి మహారాజు, 

- మారుతీరావు, మళ్లీ మధుమాసం 
ప్రజలు అభిమానంతో నిల్నే నాయకుడు యెప్పు 
డు జారిపోతాడో తెలుసుకోలేడు. 

- కొంతొరావు, వంశధార 
ఎదుటివాళ్ళ చేతకానితనం మీద, తన నైచ్యం 
మీద అక వ్యక్తి పేరు 20వ శతాబ్దంలో 'రాజ 
కీయ నాయకుడు. 

- మారుతీరావు, నిజం నిద్రపోయింది 
మన మందినాయకులకి శానామందికి దేని 
గురించీ తెలీదు. తెలుసుకోవాలన్న సంగతీ 
తెలీదు. 

- కాళీపట్నం, కుట 
వ్యక్తిగతంలో ఏ ఒక్కడిలోనూ వీరధర్మం అని 
గాని, పిరికితనమని గాని ఏదీ వుండదు. పది 


180 


నాయకుడు 

మందీ కలవంది ఏ మహత్కార్యాన్నీ ఏ 
ఒక్కడూ సాధింపలేడు. పదిమందీ సాధించిన 
కార్యాన్నే ఏఒక్కడికో అంటగట్టి వాణ్ణి బ్రహ్మాండ 
నాయకుడంటూ వాడివల్ల (బ్రతికేవాళ్ళు స్తుతి 
పారాలు చేస్తారు. దాంతో ఆ కార్యాన్ని సాధిం 
చిన అసలు జనం సంగతి అజాపజా లేకుండా 
పోతుంది. పిరికితనమన్నా అలాంటిదే. కార్య 
సాధనకు కావలసిన జనాన్ని మద్దతు తెచ్చుకో 
లేక అపజయాన్ని పొందిన ప్రతివాజ్ణీ, వాడు 
పిరికివాడి (క్రింద జమగట్టి వాడి శత్రువులు 


అల్లరి చేస్తారు. 
- సూరి చంఘిజ్‌ఖాన్‌ 
ఎదురు తిరిగితే దొరలంతా కాయితం పులులే. 
- రాజయ్య ఎదురు తిరిగితే... 
వంచన నొక శిల్పంగా 
పెంచిన ఘను లెవ్వరురా? 
సర్వ కళా నిష్ణాతులు 
శాసకులే గురువరా! 
- మల్దారె్డీ యక్షప్రశ్నలు 
కథల్లోనే మళ్ళీ కన్పిస్తారు, పోయిన నాయకులు. 
- రావిశాస్త్రి మెరువు మెరిసింది 
చదువు కోకుండా తిరిగితే లు తిని, 
అట్లీస్ట్‌ ఒక నాటికి కాకపోతే ఒకనాటికైనా 


లీడర్‌ కావచ్చు 
we - రామదాసు, మాస్టర్టీ 


గౌరవింపంగ దగ్గ శిఖండి వీవు 
నీదు మార్గాన నీయంత నేత లేడు!! 
- మాబిరాజు, ఎందుకో! ఎవరిమీదనో! 
నా దేశంలో నాయకుడు 
ఇక్కడ 
ఓట్లలో మునిగి 


అకడ 
ఢిల్లీలో తలెత్తుతాడు. 
seas రాజేంద్ర, గుండెళప్పుళ్లు 


మంచికీ చెడుకూ లడాయి పెట్టి, మధ్యలో 
నుంచుంటాడు అవకాశాల నారదుడు. 


- కం, ప్రజోం 
నారికేళ సాకం డర అకా 


ఆడవాళ్ల హృదయం నారికేళ పాకం లాంటిది. 
- రాజమన్నారు, దెయ్యాల లయ 


181 


నికృష్టం 
నాలుక 


నరుడి నాలిక మంచీ పలుకుద్ది, సెడ్డా' పలు 


కుద్ది. 
కి - రావిళాస్త్ర. రత్తాలు-రాంబాబు 
నరంలేని నాలుక, ఏం జారుతుందో! 

- నరన్వతీదేవి, మంచివాడు 
మనిషి నాలుక ఒక మాంసభఖండం మాత్రమే. 
దాని ద్వారా మహాభాష్యాలు పూర్తిగా వ్యక్తమ 
వుతా యనుకోవడం అవివేకం. 

- రామమూర్తి, అగ్నిగర్భ 
నావి 
నా పేరే కవిత 
నా వూరు సమత! 


నాస్తి 

జెనాన్ని పోలీసోడు సీతగ్గొట్టి సిత్తరయింస। 

ఆక నెవులు be డు క 
న బంగారిగాడీకల 


- రాధేయ, నర్షనత్యం! 


నాస్తికుడు 
లేని భగవంతుని సృష్టించి యా భగవంతుండు 
లేండన్న వానిని నాస్తికుం డనుట వెణ్టివారలు 
నేర్చికొనిన తెలివితేటలు. 
= విశ్వనాథ వేనరాజు 
నాకు నాస్తికులంటే అభిమానం. వారి మనస్సు 
మంచిదిగా వుంటుంది. 
- రాజమన్నారు, మనోరమ 
గుండెలో లేని దేవుడు 
గుడిలో ఉన్నాడని నమ్మేవాడు 
అందరికంటె పెద్ద నాస్తికుడు. 
= ఇరివెంటి, వూజు 
నీకు కవితే దేవుడైతే 
నాస్తికుడనే నింద యింకెందుకు మొయ్యాలి? 
స్‌ కోవ తలువుతట్టింది 
నటం కుందుర్తి, కవిత్సం తలువుతట్టేం 
పరాయి స్త్రీ నెరుగని కొంతమంది భర్తలు 
చాలా విషయాల్లో నికృష్ణులు. 

- కవనశర్థ, తూర్పు-వడమర 
దృశ్యశత్రువులకు వెజవనివాం డద్భళ్య నిర్గుణ 
నిరాకారుండగు నొక యసంభావ్యునకు వెజ 
వండు. క్షత్సిపాసానిద్రలు నికృష్ణములైన, స్త్రీలోల 
తయు నికృష్ణమే. 

- కూచి, రూపలత 


నిక్యం 


నిజ్ఞిం 


నిక్కం 

నిండె ననుము నిండె నిండె నిక్కంబునకన్‌. 
- తిక్టున విరాటవర్చము 

నిక్‌ నేమ్‌ 


నిక్‌ నేం ఎల్లా ప్రయాణిస్తుందో తెలుసునా? 
మైలకబురు, కొంపలంటు కోవడం, పరీక్ష 'ఫేల 
వడం, పోవడం- వీటి మోస్తరుగా 
వ్యాపిస్తుంది. పైగా అది పాకడంలో తామర! 
ఎంచేతంటే ఇందులో ఏడిచేది ఎప్పుడూ ఒకడే. 
గనక, దీని ప్రాపగాండా లోటు లేకుండా నిము 


షంలో జరుగుతుంది. 
- భమిడిపాటి, బాగుబాగు 


నిగూఢం 
ఆలోచన, అనుభవము, మననము నిగూఢ 
సత్యమును బయల్పరచగలవు. 

- దీక్షీతులు, దసరాదిబ్బు 
నిగ్గు 


ఏ మనిషి మంచివాడో నిర్ణయించచ్చు చివరికి 
ఏ గడియారం రైటో తేల్చచ్చుగాని ఏ మెథడ్‌ 
మంచిదో చెప్పలేం. 

- భమిడిపొట్సీ బోధనా వద్ధభులు 
వైద్య మొక్కటి మంత్ర మొకటి భక్తి యొకటి 
కవిత యొకటి పైసరస మొక్కటియుం బూర్వ 
వయసులోకంటె నుత్తర వయసునందె 
కడునికర మౌచు నిగ్గొచు ఘనతం జెందు. 

- పొనుగంటి వీరమతి 
నిగ్రవాం 
ఆత్మనిగ్రహం లేనివాడు అపజయం పొందు 
తాడు. 


'- కొడవటిగంటి, వె! చూడు 
తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోడానికి నిగ్రహించటం 
ఎంత అవసరమో, నిగ్రహం చూపటం కూడా 
అంత అవసరమే. 

- మహీధర, న్వయంవరణం 
నిమంటువు 


వ్యాకరణ మొక్క త్రోవ మ 
హాకవు లొక త్రోవ కోశ మఖిల మ్మొకత్రో 
వై కనుపట్టెడి 


నిఘా 
మనసు మీద శరీరం గుడ్డి నిఘా వేస్తుంది; 


- చెళ్ళవీళ్లు కథలు- గాధలు 


12 


శరీరంమీద మనసు వ్యర్థవిప్లవం సాగిస్తుంది- 
- వడ్డెర చండీదాస్‌, హేమజ్వాల 
నిజం 

నిజం నిన్ను 
నీడగా వేటాడుతుంది. 

- అథర్‌, ఆకాశంలో సగం 
డిసెక్ట్‌ చేసిన శవాల్లో 
నిజాలు సజీవంగా ఉంటాయి 

- వసీరా, దేశభక్తులు 
బతికివున్నవాడు నిజం చెపు 
శవం మాట్లాడలేదు. 

- నగ్దుముని, కొయ్యగుర్రం 
ప్రకృతిలోగాని _ వికృతిలోగాని దానవత్వపు 
అంధకారమే నిరంతరం మనుషుల్ని పాలించే 
నిజం. 

- నర్జముని, కొయ్యగుర్రం 
రాజుల దర్జాలా - ప్రజల దరిద్రమా - ఏది 
నిజం? 

- లక్షృణరావు, అతడు-ఆమె 
జీవితం నిజం; అందులో బతికి చావడం నిజం, 
అందులో చంపి బతకడం నిజం! అందులోని 
సుఖం నిజం, అందులోని దుఃఖం నిజం!! 

- రావిశాస్త్రి గోనలొస్తున్నాయి జాగ్రత్త! 
ఎప్పుడూ నిజం చెబితే అబద్ద్భాలకోరుకింద 
జమకడుతుంది సమాజం. 

= బుచ్చిబాబు, రాజమార్గం 
(నిజం) నిజం కాకపోవడంకంటె విషాదకర 
మైన నిజ మేముంది? 

- బుచ్చిబాబు, ఆత్మవంచన 
అందుకనే పెద్దలు పూర్తి నిజం రు. 

- బుచ్చిబాబు, ఒకేనిద్ర-ఎన్నోళలలు 
నిజం నిజంగా భాసించదు 
నీవనే రిక్షాలో ఎక్కి 
ముసుగేసుకుంటుంది ఘోషాసుందరి. 
- కుందుర్తి, నాలోని నాదాలు 
నిజం దాగదు. బయటపడి తీరుతుంది. 
- కొడవటిగంటి, నిజం దాగదు 
నిజం తెలిసిన వాళ్ళవల్ల ప్రమాదం ఉంది. 
= కొడవటిగంటి, వెయ్యిన్నొకటీ 
మనం నిజాన్నీ దేవుణ్ణీ కూడా ఎరగం, గనక, 
నిజం దేవు డెరుగునని నమ్మితే నమ్మచ్చు. 
- భమిడిపాటి, బస్తీ-యమ్ము 


నిజం 
ఓసారి నిజం చెప్పి మొట్టికాయలు తింటే రెండో 
సారి నిజం చెప్పకూడదు. 

- ముళ్లపూడి. బుడుగు 
లాగుడు లేని సాగుడు ఉండదు. 

- భమిడిపాటి, ధుమాలమ్మ ఓఘాయిత్యం 
నిజ విషయం ఎవరు చెప్పిన ఒకే లాగున 
వుంటుంది. 

- నంది, మనిషి చావకూడదు 
మనిషి బతుకులో తిండి ఒక్కడే (ప్రధానం 
కాదన్నమాట ఎంత నిజమో, ఆ మనిషి బతుకు 
తిండి మీదనే ఆధారపడివున్నమాట కూడా 
అంత నిజం 

- చిరంజీవి బోలో న్వతం(త్రభారత్‌కీ జై 
సత్యవాక్యములు తజచుగాం జెవులకు వెగటు 
గానే యుండును. 

- కూచి, రూవలత 
పూర్తి సత్యం ఎప్పుడూ భయంకరంగానే 
ఉంటుంది. 

- మారుతీరావు, నిజం నిద్రపోయింది 
కొంచెముగనొ, గొప్పగనా నిజములేక యే 
మాటయు6 బుట్టదు 

- కొబ్చెర్లకోట, అవవాద తరంగిణి 
ఒక్కొక్కప్పుడు నిజం కూడా పచ్చి అబద్ధమై 
కూచుంటుంది. 

- ముద్దంశెట్టి తప్పేంచుకోలేవు 
నిజం చెప్పి చావటం కంటె, అబద్ధం చెప్పి బ్రత 
కటం మంచిది. 

- కృష్ణరావ, పావీకొండలు 
సూసినట్టు సెప్పితే అబద్ధం, ఉన్నట్టు సెప్పితే 
నిజం... 


- కాంతారావు వంశధార 
సాగింది నిజం, సాగంది దబ్బర. 

- గురజాడ బిర్హణీయము 
హజము రాజ్యము చేయునప్పుడు 
నిజము నిద్దుర పోవుచుండును. 

- అరుద్ర త్వమేవా౭హమ్‌ 
తలవని తలంపుగా ఎదురు తగిలినప్పుడు నిజం 
అబద్ధంకన్నకూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

- కొడవటిగంటి, (పేమించిన మనిషి 
లోకంలో మనుష్యులు తమ అవసరాలనుబట్టి 
గోరంతలు కొండంతలు చేస్తారు. కొండంతలు 
గోరంతలూ చేయవచ్చు. అంతమాత్రాన వాటి 


నిజాయితీ 
నిజస్వరూపం అదే అనుకొని భ్రమపడటం 
తెలివి తక్కువ. 

- కాళీవట్టం, అభిమానాలు 
ప్రతివాడూ తన నిజస్వరూపం ఎవరో వొకరి 
ముందు బయట పెడతాడు. 

- బుచ్చిబాబు, చివరకు మిగిలేది 
తెలుగు సినిమా తారలు పూసుకునే రంగులూ, 
కట్టుకునే బట్టలూ, ఉండలూ, తీసేసి అసలు 
స్వరూపాన్ని ఒక్కసారి చూపారంటే, ఇంక 
ఎటువంటి |ప్రేక్షకడూ ఆ సినిమాల వేపు పోడు. 

- చలం, మ్యూజింగ్స్‌ 
పెదవిమీద సామ్యవాద మంత్రం 
హృదయంలో ధనికవాద తంత్రం 

- శ్రీశ్రీ, ఉగాది స్వగతాలు 
ఒకటికి రెండుసార్లు పరీక్షిస్తేగానీ ఏ విష 
యాన్నిస్పష్టంగా చెప్పలేము. అప్పుడు గాని నిజ 
మైన సత్యం వెలికి రాదు. 

- చిరంజీవి, బోలో స్ప్వతంత్రభారత్‌కీ జై 
నిజానిజాలు 
డబ్బు మూలుగుతుందంటారు. నిజానిజాలు 
డబ్బున్న వాళ్ళకి తెలియాలి. 
- రావిశాస్త్ర, కలకంఠి 
నిజానిజాలు చెప్పే వ్యక్తినిబట్టి వుంటాయి. 
- తాట్ళురి, ్రావణనంధ్య 
అబద్ధం దుక్కలా వుంటుంది 
నిజం బక్కగా వుంటుంది 
నేటి న్యాయస్థానంలో 
గెలిచేదానిపేరు అబద్ధం 
ఓడిపోయేదానిపేరు నిజం. 
- నూర్మప్రకాళ్‌, నిజం-అబద్ధం 
నిన్నటి రాత్రి ఒక కల 
నేటి ఉదయం ఒక వాస్తవం. 
= గౌరీశంకర్‌, హృద్దోవ 
ఒక నిజానికి ప్రాణం తీసేశక్తి ఉన్నప్పుడు 
మరొక అబద్దానికి ప్రాణంతీసే శక్తి అంతకన్నా 
ఎక్కువ ఉంటుంది. 

= విమలారామం, కిరజ్ఞయి 
నిజాయితీ 
టేటస్‌లో అయితేనేంటి, డబ్బులో అయితేనేంటి, 


188 


అధికారంలో అయితేనేంటీ, దేంట్లోనయినా సరే 
నిజాయితీగా బ్రతికి ఏ ఒక్కడూ కూడా 
పెద్దోడు కాజాల్డు. ఆది యేదవాక్కు 

- రావిశాస్త్రీ విషాదం 
పదవిపోతేపోయింది లాల్ఫీలు వృధా అవుతా 


సముదాయమైన సమాజం, 
'మనుగడయైన దేశం, ఏదీ బాగుపడదు. 
= చిరంజీవి వంశాంకురం 
కాసులకోసం 
కాదా కామందుల కోసం . 
లేదా ఆమందుల కోసం 
పోగా ఆ మందుల కోసం 
కాక 
ఆ గిలికేదేదో 
లేదా నువు పలికేదేదో 
తాజాగా తీజాగా 
సజావుగా సవాలుగా 
చెప్పేసేయ్‌! వప్పేసేయ్‌! 
నవకవీ! యువకవీ! 
నిజాయితీగా బ్రతికేసేయ్‌! 
కచ్చితమైన నిజాయితీ అప్పటమైన వేరుశనగ 
నూనె లాంటిది. 

- రాజారాం, కారణభూతుడు 
గర్భదరిద్రులలో కూడా నిజాయితీ, ఆత్మాభి 
మానమూ చూశాడు. 

= కొడవటిగంటి, చదువు 
నిష్ణోడ్చు 


చచ్చిన వాళ్ళకి ఆ(్రవులు, బతికున్న వాళ్ళకోసం 
నిట్టూ 
- కొడవటిగంటి, బెదిరిన మనువులు 
నిత్య దరిద్రం 
ఏదుము తిన్నా ఏకాదశే, పందుము తిన్నా 
పరగడుపే. 
- వూర్జానందం, నభ్రీమేళం 


నిదర్భన 
వండా లేదు, వార్చా లేదు, ముక్కున మసెక్క 
డిదే అన్నట్లు. 

- సామెత 


ముందు వెనకలు మన భ్రమలు; నిన్న రేపులు 
వెర్రి. అక్కడ, ఇక్కడే అనే స్థలాలు మన ఆంధ 
త్వానికి నిదర్శనాలు. 
= బుచ్చిబాబు నాలుగోవరిమాణం 

నిదానం 
మీనిఘంటువులో నిదానం అంటే నిప్పెట్టడమా? 

= బుచ్చిబాబు ఒకేనిద్రో - ఎన్నోకలలు 
నిద్ర 


అలుక యెత్తినవానికి నర్ధచింత 
కునకు నాతురునకుం గామగోచ। 
నికిని వచ్చునే విను నిద్ర? 

= తిక్కన సౌప్తిక వర్షము 
బలవంతుండు పైనెత్తిన 
బలహీనుండు ధనముం గోలుపడినయతండు ము 
చ్చిల వేంచువాడుం గొమా 
కులచిత్తుండు నిద్రలేక కుందుదు రధిపా! 

= తిక్కన, ఉద్యోగపర్వము 
సుఖానుభూతి ' సమయములో బడసిన నిద్ర 
యనుభవించినట్లుండదు. కాలవ్యయము జరి 
గినట్లుండదు. ఆ సమయము గూడ ననుభవిం 
పడుడినట్లే యుండును. 

- విశ్వనాధ బిద్దన్న నేనాని 
దుఃఖానుభూతి సమయంలో నిద్ర కేటా 
యింపుగా నుండును! 

- విశ్వనాథ బదన్న నేనాని 
నిద్రలో రాజుకీ జోగికీ భేదం లేదు. 
- బలం 
నిద్ర యెలా యుండవలెననంగా సాధారణమైన 
చప్పుళ్ళకు శేకలకు పిలుపులకు మెలకువ 
రాగూడదు. 

- చిలకమర్తి, (బ్రహ్మదేవునికివూజ్యత... 
వ్యధిత హృదయాలకు శాంతినిచ్చే శక్తి ఒక్క 
నిద్రా దేవతకే ఉంది. 

= విహారి & శాలివాహన, సాగర సంగీతం 


14 


నిద్ర 
కళ్ళు మూసుకున్న వాళ్లంతా నిద్రపోరు. 

- పినిశెట్టి వంజరంలో వక్షులు 
ప్రాపంచిక కష్టసుఖాలను తాత్కాలికముగా 
మరపించి శారీరకముగానూ, మానసికము 
గానూ శాంతిని కలుగచేసి చైతన్యము నిచ్చేది 
సుషష్తావస్థ ఒక్కటే. ఆదే పేదవారి యెడల 
కూడా నిష్పక్షపాతముగా ప్రకృతి చూపించే 


సమత్వము. 
వనాల - నరస్వతీదేవి, గళ్లలుంగీ 
ఎవరు నిద్రపోకపోయినా తెల్లవారుతుంది. 
- రంగనాయకమ్మ, వేకమేడలు 
తెల్లవారినాక నిద్రపోవడం దరిద్ర చిహ్నం. 
- మహీధర ఓనమాలు 
కలతలూ, కష్టాలూ లేనివాడికి యిట్టే నిద్ర 


వస్తుంది. 

నూర్యారావు రాత్రించరులు 
కడుపు నిండితే కళాకారుడు హాయిగా కః 
మూసుకు నిద్రపోతాడు. అతనిలోని కళా 
నిద్రపోతుంది. 


- నూర్యారావ, నీలితెరలు 
పుస్తకం పట్టందే నిద్దరెట్లా వస్తుంది? 
-,కొడవటీగంట్కి జూదం 
ఎంత తెలివి తక్కువవాడైతే, అంత తొందరగా 
నిద్దర పట్టేస్తాదని డాక్టరు వ. ప 
అం జెలి, 
అధికారంలో వున్నా, లేకపోయినా రాజకీయ 
నాయకు డనేవాడికి తగినంత నిద్దరుండాలి. 
- వతంజలి, అవృన్న సర్దార్‌ 
చస్తానని చద్దన్నం తింటే చల్లగా నిద్ర 
వచ్చిందట. 


ఇక్కొజిగాముల లోపల 
నొక్కటి నీ చిత్తవృత్తి నొందెనా యొరు సొ 
మ్మెక్కటిం గుడువం దలంచితొ? 

నిక్కము కతమేమి సెపుమ నిద్ర చెడుటకు: 


- సామెత 


న్‌? 


ము 
చాలా బాధలకు మందు నిద్ర. రాత్రి పరి 
ష్కారం. 
నినాదం 


నినాదాల కత్తెర బోనులో నలిగిపోతోంది మనసు, 


నిపుణుడు 
బాధపడుతుంది, కాని గమ్యం బోధపడదు. 


- కుందుర్తి ఆశ 
గోడమీది నినాదాలు 
స్వాప్నిక పరిభాషా నిఘంటువులు. 

- శ్రీనివాన్‌ డజ్వులనినాదం 
నిజాయితీ లేని నినాదం వట్టినాదం. 
కాలగళంలో నినదిస్తున్నది 
మానవత సమానతకోసం 


జయంతి, బెణుకులు 
నిషాపెంచు నినాదాలు 
నిప్పచ్చర మణచలేవు 
వ్‌ 
సం వద, . 
భ్‌ = వురివండా, నాన్యఃవంథా 
నింద 
ఏదో చేసిపోయినవాడు చేసిపోతే, తడికేసిన 
వాడికీ తంటావచ్చిపడిందని. 
వర్భిండిర - సామెత 
నింద పడ్డవారెప్పుడును జెడ్డవారలు కారు. 
= తవేం., పాండవప్రవాసము 
నిర్హేతుకముగ నింద పైయిడినను సజ్జనుండు 
దానిం బాపుకొనుట కర్తవ్యము. 
- చిలకమర్తి, కర్ఫూరమంజరి 
ఎట్టి యుత్తముల కైనను సమకాలికుల వలన 
నిందలు తప్పవు కదా? 


దగ్గరకు పిలిచి దాసరీ! నీ కన్ను లొట్ట అన్నట్లు. 
- సామెత 


నింద్యత 
ఘనకులమునం బొడమిన దు 
ర్మనుజుండిల నింద్యుం డగు వమన మూర్ధ్వముఖం 
బున వెడలి మంచిదగునా? 

- అడిదము, చాటువు 
నివణుడు 
నా దగ్గికి ట్రీటుమెంట్‌క ఒకసారి వచ్చిన వారు 
మరి మానరండి 'సంవత్సరాలైన అలాగ 
వస్తానేవుంటారు... మన మంచితనం నల్ల అలా 


185 


చర్మానికి లోపల ఏమంటుందో మనకి సరి 
అయిడియా లేదు. 
- వతంజల్సి అవున్న నర్జార్‌ 
నేను బ్రెయిను స్పెషలిస్టునండి . నా దగ్గర ఏ 
కేసు గంటకంటే ఎక్కువ ఉండదండి.. 
- వతంజలి, అవ్పున్న 


నర్జార్‌ 
నివ్వురవ్వు 
ఏదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా రాజుకునేది మొ 
దట ఒక్క నిప్పురవ్వే, అందులో సత్యమనే ప్రాణ 
ముంటే నలుదిశలా వ్యాపించి జాజ్వల్యమానంగా 
వెలుగొందుతుంది. 
- చిరంజీవి, బోలో న్వతం(త్రభారత్‌కీ జై 
పొగ రావడానికి నిప్పురవ్వ కొంతైనా ఉండాలి. 
- నంది, మనిషిచావకూడదు 
నిబ్బరం 
ఓటమి తరువాత నిలుపుకునే నిబ్బరమే మరలా 
విజయంవైపు మరలిస్తుంది. 
- రామమోహనరావు, మోడల్‌ 
నియంత 
పదవీ క్షయపీడిత నియంతృత్వ రాజకీయ 
రాబందులు చంపితేగాని చావరు. 
- చెరబండరాజు షో 
నియమం 
నియమము నాగరికత. నియమమును దాంటి 
పోవుట పశువృత్తి 


త విళ్వనాథ, చెలియకట్ట 
నిరర్ధకం 
ప్రజలకు చేసే సేవ, శవానికి చేసే అలంకారం 
రెండూ నిరద్దకాలు. 


- చిరంజీవి బోలో స్వతంత్ర భారత్‌కే శై 
శాస్త్ర మాచార్యు సన్నిధిం జదువండేని 
నిద్ధబోధంబు మది సంగ్రహింపండేనిం 
దెగువ మీటి ప్రతిజ్ఞ సాధింపండేని 
జ్ఞాతిజయ మందండేని తజ్జనుండు జనుండె? 

= శ్రీనాధుడు, కాశీఖండము 


జనని దుఃఖమ్ము మానని జన్మమేల? 
- కాటూరి, మాత్చస్తవము 


నేను యముం డౌటయు 
నాకు యముండు రావణుం. 
డింతకు దక్షిణేశుండను 
నేనొ! దశాస్యుండొ! చెప్పలేను, ప్రా 
ణాంతకమౌ నిరర్ధకది 
శాధిపతిత్వము లేల మాకిటన్‌? 

- విశ్వనాధ రామాయణకల్బవృక్షము 
నిరనన 
కొత్తసంస్థల్నీ నిరసించడం మానవస్వభావం 

- భమిడిపాటి, మేజువాణి 

జీవితంలో అనుభవం చాలని వాళ్ళు డబ్బు 
గురించి నిరసనగా మాట్లాడతారు. 


- సూర్యారావు, నీలితెరలు 
నిరాకరణ రారా 
ధనమదాంధుల కొలువేల? తాపసులకు. 

- పోతన భాగవతము 


ఇతండు బ్రదుకక యున్నచో బ్రతుక నేను 
నాకు రాజ్యమ్మువలదు, జానకి వలదును. 

= విశ్వనాధ రామాయణకల్పవృక్షము 
నిరాఘాటం 
తడకలేని యింట్లో కుక్కదూరినట్లు. 


- సామెత 
నిరాడంబరత 
గొప్ప సత్యాలు గొప్పవాళ్ళమాదిరిగానే నిరాడంబ 
రంగా ఉంటాయి. 

- సామెత 
నిరాదరణ 


తన్ను తాను తృణీకరించినవాడు ప్రపంచాన్ని 
అంగీకరించలేడు. 
- బుచ్చిబాబు, చివరకు మిగిలేది 
నిరాళ 
జనత గొధనిద్రాలగ్నము 
కవిత దీర్హస్వప్న నిమగ్నము 
ఈ సివిలిజేషను డొల్ల 
ఇక భవితవ్యము కల్ల! 

- ఆరుద్ర ఇసుక గడియారం 
జీవితంలో నిరాశపడటం మౌఢ్యం! ఆ నిరా 
శలో, వున్న ఆశను కూడా చంపుకుంటాం. 

- ధనికొండ ప్రొవెనర్‌ భింధ్లన్‌ 
మానవుని జీవితంలో ఎన్నో నిరాశానిస్పృహలు 


18 


నిరాశ 


నిర్ణయం 


వస్తూనేఉంటాయ్‌ వాటిని ధైర్యంతో ఎదుర్కొనే 
శక్తి ఒక్క యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం కల 
వొడికే ఉంది. 
- బుచ్చిరెడ్డి, అనమద్ధని ఆత్యహత్య 
జీవితంలో నిరాశకు తావులేదు. 
- బైరాగి. నాయకునకు సానుభూతి 
కాలం జరగదు 
కంఠం పలకదు 
కదలదు భూగోళం. 
- రెంటాల, విగతం తరణమత్రవైతరణి 
యుగయుగాల నైరాశ్యం 
మన (బ్రతుక్కి యమపాశం. 
- కవిరాజుమూర్తి, ఏకత 
నిరుత్సాహం 
దేశకాలాలకి ఆక్రమణ గమనాలు ఉండటంచేత 
ప్రకృతిలో నాటకపు సంగీతానికి లాగ “వన్సు 
మోర్‌" ఉండవ్‌!! 
- భమిడిపాటి అన్నీ తగాదాలే 
నిరుద్యోగం 
నిరుద్యోగం ఓ సామాజిక వ్యాధి. వ్యక్తిగతమైన 
అదృష్టదురదృష్టాలతో దానికి నిమిత్తం లేదు. 


- మహీధర దేశంకోసం 
నిరువయోగం 
నవలకి తక్కువ కథకి ఎక్కువ. 

- శ్రీరమణ, న్యూనుడి 
ప్రమాణస్వీకారంనాడే ప్రభుత్వం పడిపోయి 
నట్టు - శ్రీరమణ, న్యూనుడి 
'పేడ కుప్పకు దిష్టిమంత్రమా? 

= సామెత 
టెలిగ్రాములో వ్యాకరణ దోషాలు వెదికినట్టు. 

- శ్రీరమణ, న్యూనుడి 
ఆవేశం అలసటగా 
చైతన్యం వేడిలేని వెలుతురుగా 
కలగా, అలగా, ఒకతీయని 
జలగా మారిన వేళలందు 
తెలుస్తున్నది చావుబ్రతుకు 
లిక్కడ లె! వని. 

అ కా. బైరాగి, నూతిలో గొంతుకలు 
వీడని మూర్చునొద్ద నెజ 


విద్యలు రూఢికి రా, వదెట్లనన్‌ 
బూడిద హోమమై చవుటం 
బూడ్చిన విత్తయి వెట్టిముండతోం 
గూడిన కూటమై విధవ 
కొప్పునం జుట్టిన పుష్పమాలయై 
గాడిదవాహమై యడవిం 

గాచిన వెన్నెలై వృధాయగున్‌. 


కారములేని కూర, యుప 
కారములేని మనుష్యుం డాది నోం 
కారములేని మంత్ర, మధి 
కారములేని ప్రతిజ్ఞ, వాకృమ 
త్కారములేని వేశ్య, గుణ 
కారము లేనటువంటి లెక్క, సా 
కారము లేనిపాట కొజిగావు. 
అ చాటున 
గుడ్డికన్ను మూసినా ఒకటే, తెరచినా ఒకటే, 
- సామెత 
పద్దెము లోభికేల? మణీ 
పందికి జాఫరుగంధమేల? దు 
క్కెద్దుకు పంచదారటుకు 
లేల? నపుంసకుండైన వానికిన్‌ 
ముద్దులగుమ్మయేల? నె 
యేల వితంతురాలికిన్‌? 
గద్దకు స్నానమేమిటికి గావలె? 


కవితల్‌ సెప్పినం బాడనేర్చిన వృథా 
కష్టంబె యీ బోగపుం 
జవరాండ్రే కద భాగ్యశాలినులు; పుం 
స్త్వంబేల? పో పోంచకా? 

- శ్రీనాథుడు, చాటువు 


చాటువు 


నిర్ణయం 
“తొందరపడి హాజీసాహేబు తురకల్లో కలి 
సిపోయినా” డన్నట్లు నావంటి 
యేపనీచెయ్యకూడదు. దాని లాభనష్టాలు బేరీజు 
వేసి, జమాఖర్చుచేసుకొని మరీ డిసైడ్‌ చెయ్యాలి. 
= గురజాడ, కః 

మనం ఒకటి దలిస్తై పెసిడెంటుగోళ్ళు ఉంకోటి 
దలుస్తరండి. 

- రావిశాస్త్రి సొమ్ములు పోనాయండీ 
ఆలోచనలతో గింజుకుంటూ కూచుంటే యేదీ 


17 


ముడిపడదు. యేదీ విడివడదు. 

- వడ్డెర భండీదొన్‌, హామజ్వాల 
నాయి 
వెలయాలు సుతుండు నల్లుండు 
నిలపతియును యాచకుండు నేవురు ధరలో? 
గలిమియు లేమియు నెజుంగరు. 

- గువ్వలచెన్న శతకము 

ిర్దషి 


ప్రపంచంలో నిర్దోషి అంటూ వుండడు. 

- రెంటాల, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ 
నిర్భంధం 
ఎట్టి వారికి నిర్బంధము దగదు. దుర్మానంబు 
దుర్దశ నాపాదించు. 

- ము 
ఒక్కళ్ళనే అంటిపెట్టుకొని “యావజ్జీవం 
హోష్యామి” అనుకోడానికి గతంలో ధర్మం 
కారణం చేసారు ఈనాడు (పేమ ఆంటు 
న్నారు. వాని వెనుకనున్న నిర్భంధం 
ఒకటే... 


- మహీధర కత్తులవంతెన 
ఛస్తుంటె వచన కవిత్వం అన్నాట్ట! 
= శ్రీరమణ, న్యూనుడి 
నీ పికృరు ఫెయిలైంది నా పిక్చర్‌ ప్రివ్యూకి 


Me వు 
నిర్భయం 


దీ 


188 


నిషా 
నిర్వాకం 
నిన్ననంతయుం దాం గదా నిర్వహించె? 
- తిక్టున విరాటవర్పము 
నిలిబేవి 
కలకాలం నిలిచిపోయేవి కొన్ని కొన్ని భ్రమలూ 
జ్ఞాపకాలే. ష్‌ 
= వురాణం, ఆ ఉగాది మళ్లీవస్తుందా? 
నివారణ 
కొన్నిటికి కారణం - నివారణ రెండూ ఒకేచోట 
ఉంటాయి. కాకపోతే మనం కనుక్కోవటం కష్టం, 


= బుచ్చిరెడ్డి తప్పు 
నిళ్ళీలత్వం 
కల్లోలిత సముద్రం మధ్య ఉన్న కొండలోనే దాని 
నిశ్చంత్వం రుజువయేది. 


= కొడవటిగంటి, బెడిపోయిన మనిషి 
నిభింత 
ఈ లోకంలో రెండురకాలవాళ్ళే అన్నివేళలా 
నిశ్చింతగా వుండగలరు. పరమ మూర్భులు! 
సంపూర్ణజ్ఞానులు! 

= ఆనందారామం, మరోముందడుగు 
నిళ్ళంక 
ఏ స్త్రీ తన భర్త తనపట్ల ప్రదర్శిస్తున్న అనురాగా 
న్ని శంకించదు. తను దానికి అర్హురాలని నమ్ము 
తుంది. 


- నుభాన్‌చంద్రు సుప్త వైతన్ఫం 
నిశ్శబ్దం రాత్రికి పహారా కాస్తుంది. 
- పెద్దిరాజు ఫౌల్‌...ఫౌల్‌..! 
నిశ్శబ్దాన్ని మృత్యువుతో సంకేతించవచ్చు. 
i - హౌచ్చాస్టై రైలు 


మనస్సును నిషాలో నిద్రపుచ్చటం పిరికితనం. 
- భారలీదేని, సుడిగుండాలు 

భూలోకంలో నిషా యమలోకంలోకి వచ్చినా 

దిగదు. 

- చిలకమర్తి యమధర్థారాజు కచ్చేరి 


నిషిద్ధం 
అలిగి అత్తవారింటికి, చెడి చెల్లెలింటికి పోరాదు. 

- నార్ల కొత్తగడ్డ 
ఆడవాళ్ళతో బజారుకెళ్ళడం తెలివితక్కువ, 
ఫ్రెండ్‌తో బార్‌కి, పెళ్ళాంతో బజారుకీ వెళ్ళ 
కూడదు. 

- బీనాదేవి మినెన్‌ అండ్‌ మిస్టర్‌ సల్లేనా 
అంగన విషయంలో ఆసన విషయంలో అభ్యంత 
రాలు పనికిరావు. 

= రామదాను, ఆకాళరా, 
చెడి చెల్లెలింటికీ, బ్రతికి బావగారింటి. 
వెళ్ళకూడదంటారు. 

- సాంబశివరావు, తేనెజాబిలి 
నిరీక్షణములో విసుగుండరాదు. ఆశలో విచార 
ముండరాదు. 

= దీక్షితులు, శబరి 

ఆడవాళ్ళను ఎప్పుడూ ముఖం మీద పొగడ 
కూడదు. 
- విమలారామం, కిరణ్యాయి 


ఆజీర్ణవ్యాధితో బాధపడుతూ 
ఆకలి మీద కవిత్వం రాయకు. 
- అమ్మంగి, నాలో నేను 


కోతికి బెల్లం చూపరాదు. కోమటికి ధనం 


చూపరాదు. 
- సామెత 


ఇచ్చేవానికి పత్రం వద్దు. చచ్చేవానికి మందు 


వద్దు = సామెత 


చెడి స్నేహితునింటికి పోవచ్చునుగాని చుట్టా 
లింటికి (చెల్లెలింటికి) పోరాదు. 
- సామెత 


నిషేధం 
బలవంతుల తోడి విగ్రహంబు పరిహరించుట 


లగు. 

గ్గు - నన్నయ, నభాపర్పము 
అన్యకీర్తనంబు నన్యనిందయుం దన్నుం 
బరంగం బొగడికోలుం బ్రబ్బికోలు 
నాపగాతనూజ! వృత్తములుగా 
వనిరి వీని నాద్యు లయిన మునులు... 

- నన్నయ, నభావర్వము 

...కృచంబుల సంశయయుత కార్యం 
బులు గర్తవ్యములు నియతములు వర్ణ్యమ్ముల్‌. 


- నన్నయ, ఆదిపర్వము 


వజిదైన చేను దున్నకు 
కఠవైనను బంధుజనుల కడ కేంగకుమీ 
పరులకు మర్మము 
పిజికికి దళవాయితనము పెట్టకు సుమతీ. 

- బద్దెన, నుముతి శతకము 
తనవారు లేనిచోటను 
జన వించుక లేనిచోట జగడము చోటన్‌ 


తాడు తెగేవరకూ లాగకూడదు. 
= సరస్వతీదేవి, తండ్రిపోలిక 
చెప్పులు ఉన్నవాడితోను, అప్పులున్న వాడితోను 


పోరాదు. 
- సామెత 
ఇవాళ సంఘర్షించని వాడు 
రేపటి విజయోత్సవంలో వుండడు. 
= హెచ్చార్చె. ఈత 
మొగోడికి నిద్దరా, బద్ధకం ఉండకూడదు. 
- రావిశాస్త్రి పాపి 
నిష్కారణం 


బంధువులలో కోపాలు రావడానికి కారణం వుండ 
దు, ఉండక్కరలేదు!! 
| - కాళ్లకూరి, గరల్‌వైఫ్‌ 


ఎద్దు చేనుమేసిపోతే, గాడిదకు చెవులు కోసి 
నట్లు. 


- సామెత 
కొండ నాలుకకు మందు వేయబోతే ఉన్న నాలుక 


ఊడిందట. 
- సామెత 


తప్పుచేసినవాడు తప్పించుకుపోగా తొంగి 


చూసినవాడు పట్టుబడ్డట్టు... 
స్ట - సామెత 


19 


నిష్క్రమణ 
నివ్ర మణ 
ఈ ప్రపంచంలోకి మనిషి (ప్రవేశించటం ఎంత 
కష్టమో నిష్క్రమించటమూ అంతే! 

- దివ్యవభాకర్‌, శిరోమణీ 
నిప్మి యుడు 
ఆకురాలినదని ఏడుస్తూ కూర్చున్నవాడు 
వసంతానికి స్వాగతం పలుకలేడు. 

- కాళోజీ దిగులు 

నిష 


గట్టిగా చెడిపోయేందుకన్నా నిష్టంటూ ఒకటి 


ఉండాలి! 
- రామళ్ళష్దశాస్త్రి మంత్రపువ్చుం 

ఈ నిష్ట వింత తారస 
మైనం దాడానెసూ! సడాచారి యటం 
టే నచ్చిన దాకనె యగు 
మౌనిజనవిడంబనములు మన మెటుగనివే? 

- తమ్మయ్య, వైజయంలీవిలానము 
నిమ్టరం 
అంత్యనిమ్యారం కంటె, ఆది నివ్భూరమే 


చిది! 
మం - సామెత 


నివృలం 
భర్తయుపదేశము బ్రాహ్మణ వ్యవసాయమువలె 


= శీవరామశాస్త్రి నమళ్ళివాయ 
వచన కవిని అంత్యప్రాసలు అరువడిగినట్టు. 
- శ్రీరమణ, న్యూనుడి 
చెక్‌పోస్టుకి చెక్కలు అడ్డమా? 
= శ్రీరమణ, న్యూనుడి 
అదును తప్పిన 'పైరున్నా ముసలివానికి 
బిడ్డలున్నా ఒకటే. 
- సామెత 


పెట్టేవారి చెయ్యి పెద్దదయినా, తినేవారికి 
తిరుగుడు రోగం. 

- సామెత 
కార్లు పోయే దారి వదలి బైర్లు పోయే దారి 


మూసినట్టు. 


నిస్పృహ 
కళాఖండం తీసి కలెక్షన్లకు ఎదురుచూసినట్టు. 
= శ్రీరమణ, న్యూనుడి 
నివృయోజకుడు 
శాస్త్ర మాచార్యు సన్నిధిం జదుపండేని 
నిద్ధబోధంబు మది సంగ్రహింపండేనిం 
దెగువ మీటి ప్రతిజ్ఞ సాధింపండేని 
జ్ఞాతజయ మందండేని తజ్జనుండు జనుండె? 
= శ్రీనాధుడు, కాళీఖండము 
ఎన్నెన్ని గాలివానలు, న్ని కలరాలు 
యెన్నెన్ని పేగులు, యెన్నెన్ని యుద్దాలు వచ్చి 
యెంతెంత జనాన్ని నాశనం చేసినా జనాభివృద్ధి 
నామమాత్రావశిష్ట మయిందా? అలాగే ఆయా 
దుర్వ్యత్తులున్నూ. 
- చెళ్ళపీళ్లు కథలు-గాధలు 
మనుపీనుంగుగాం దలంప మను టేమిటికిన్‌? 
- దూబగుంట, పంచతంత్రము 
స్వర్గానికి రోడ్డువేయు 
సామాజిక పధకమ్ములు 
శ్రమికజాతి బ్రతుకుబాట 
చల్లనేల పల్లేరులు? 
- మల్లారెడ్డి గేయాలు 
పౌరుష జ్ఞానకీర్తులం బరంగెనేని 
వాని సంపద యొకపూంటయైనం జాలు 
నుదరపోషణమాత్రకై యుర్విమీందం 
గొకి చిరకాల మున్న నేకార్య మగును? 

- దూబగుంట, మిత్రభేదము 
కుట్టని రవిక చేతిలో ఉన్నాసరే? ఏలని 
మొగుడు ఊరిలో ఉన్నాసరే. 

= సామెత 
కొజ్జా మొగుడు ఒడిలో ఉంటేనేమి? గదిలో 
ఉంటే నేమి? 

- సామెత 


టెంకాయ చెట్టుకు మడిగుడ్డ కట్టగానే 
దొంగకడ్డమా? 

- సామెత 
రాజమకుటం శిరోవేదనను పోగొట్టలేదు. 
ఐశ్వర్యం ఆనందాన్ని కొని పెట్టలేదు. 

- సామెత 
నిన్సృవూ 
మానవుని జీవితంలో ఎన్నో నిరాశా నిస్త 
హలు వస్తూనే ఉంటాయ్‌. వాటిని ధైర్యంతో 


- శ్రీరమణ, న్యూనుడి 


190 


నిస్హృహ 


నీతి 


ఎదుర్కొనే శక్తి ఒక్కయుక్తాయుక్త, విచక్షణా | నీతియుక్తముగం బదునెనిమిది పురాణములు, 


జ్ఞానం కలవాడికే ఉంది. 

- బుచ్చిరెక్ట, అసమద్డుని ఆత్యహత్య 
నిస్పృహ బలపడితే పరాజయం, 
బలహీనపడితే విజయం. 

- రామమోహనరావు, మోడల్‌ 
నిన్సందేహం 
మ్యావుమని కూయలేని పిల్లి యెచ్చటనైన 
నుండునా? కిచకిచ లాడలేని కోంతిని మీరెచ్చ 
టనైనం జూచితిరా? ఈతరాని కప్ప యేదేశ 
మందైన నుండునా? పుట్టగానే 
బిడ్డ చచ్చిన దనుటకేమైన సందేహమా? 

- పానుగంటి, సాక్షి 

నిస్వార్థం 


స్వార్ధ మనేది ప్రకృతి సిద్ధంగా వస్తుంది. 
నిస్వార్థమనేది మనం సంపాదించుకుంటే లభి 


స్తుంది. 

- చిరంజీవి బోలోస్వతంత్రభారత్‌కీ జై 
నీచత్వం 
కక్కిన కూటికి ఆశించినట్లు. 

= సామెత 

నీచాశ్రయం 
పానప్రియులై స్త్రీలోలురైన వారికి, ఇచ్చకాలు 
తప్ప మరేమీ విననొల్లని వారికి సింహాసనా 
లున్నంతకాలము వారిచుట్టూ నీచాశ్రయానికి 
ప్రాకులాడేవారు కోటలా కూర్చుంటారు. ఇతరు 


లను చొరనివ్వరు. వారి హ్రస్వదృష్టి తమ 
తక్షణ స్వార్ధప్రయోజనాల పరిమితిని దాటదు. 


- నుబ్రహ్మజ్యశర్ణ, బంకోలా 
నీచుడు 


ఒక వీరుడు మరణిస్తే వేలకొలది వీరులు 
పుట్టడమేమో కానీ 
ఒక నీచుడు చస్తే కోట్లాదిగా నీచులు 
త్రం పుడుతున్నారు! 
హ్‌ "_ డవీప్రీయ, మహాకవి 
నీడ 
తాడిచెట్టు నీడ తనకూ లేదు. ఇతరులకూ లేదు. 
- సామెత 
నీతి 
నీతులు పోంతపాల వంటివి 
- అజ్ఞాడ సారంగధర 


భారతమున వ్రాసిన వ్యాసుడు పరకాంతను 
జూచి పండ్లిగిలింపలేదా? కడుపులో నీతి 
పుట్టిన వానికే గతి లేదుగాని పడందీసి చెవిలో 
నీతిని దిరిపెట్టంబడిన వానికా? 

- పానుగంటీ, ముద్రిక 
శిష్టాచారమైన నీతికి బాహ్యమైనచో నది 
మాన్యము కానేరదు. 

= తి. వేం, పొండవవ్రవాసము 
కాలము కాదు కత్తికిది 
ఘాతుకులన్‌ వధియించె ముందె యే 
కాలమునన్‌ ఫలించునొ వి 
కల్ప ఫలంబులు నీతిమార్గముల్‌? 

= తి.వేం., ముద్రారాక్షసము 

క్రూరకర్మములం దుద్యతులైనవారికి నశర్మ 
ప్రాప్తి గాకుండునే? 


సిద్ధింబొందు తెజింగు సేయునెడల. 
- తిక్కన, విరాటవర్వము 
చేటు కాలమైనం జెట్టమాటలు నెటీ 
గాని తెరువు 
దగినయట్ల తోంచుం దగియెడునవి యవి 


- అనంతుడు, ఖోజరాజీయము 
పరిపరివిధాల _ ఆచారాలు, వ్యవహారాలు 
వున్నాయిగాని నీతి వకటే, భగవంతుడొకడూ, 


అంతటావొక్కడే, 

aloo, లత 
మొగవాడికయినా ఆడదానికయినా 
వుండాలి. 

- గురజాడ కన్యాచల్బుం 


ఏ పాడువస్తువు నయినను సరే రహస్యముగా 


11 


నీతి 
నుంచుటవలన దానియందు గౌరవము హెచ్చును. 
- కందుకూరి, రాజశేఖర చరిత్రము 
నాకుం బనికిరా వనియేకదా యీ నీతులన్నిం 
టిని మీవ వదిలివేయుచున్నాను? నాకే పనికి 
వచ్చిన యెడల నొక్క వాక్యమైన నా కుక్షిలో 
నుండి పైకిరానిత్తునా? 
- తీందుటూరి, రాజశేఖర చరిత్రము 
- లక్రణకని, సుభాషితములు 
ఆయువు మంత్ర మౌషధము 
నర్థము దానము మానభంగ మ 


- బద్దెన, సుమతి శతకము 
పసువులు నోర్లేని సొమ్ములు - ఆటికి నీతుంది 
కాని మనకి నేదు. సదువు లేన్దాన్ని నాకూ 
నేదు; సదువుకున్నోడివి నీకూ నేదు. 

= రావిళాస్త్ర మాయ 
ఏలయిడువాండే యేలిక యగుట కర్షుండు. విధే 
యతం జూపంగలిగినవాండే యాజ్ఞ నిచ్చుటకుం 
దగినవాండు. వినందగినవాండే చెప్పందగిన 
వాండు, 

- పానుగంటి సాక్షి 
నీతి ఇతరులకు సంబంధించే ప్రవర్తన విష 
యంలో ఉంటుంది. 

- కొడవటిగంట (వేమించినమనిషి 
ఎన్నియో నీతులు పశుపక్షి కీటకములనుండి 
మనుజుండు నేర్చుకొనవలసి యున్నది - గాడిద 
నుండి యోరిమి, చీమనుండి దూరదృష్టి, సాలె 
పురుగునుండి పట్టుదల, కుక్కనుండి 
సము, యేకపత్నీవ్రతము, జ 
లెన్ని చెప్పవచ్చును? మనుజుండంత బుద్ధిహీన 
మైన జీవము మజియొకటి లేదు. మనుజునవ 
బుద్ధి చెప్పంజాలని జంతు వెంతనీచమైన 


నీతి - అవినీతి 

దియు6 బ్రపంచమున లేదు. 

= పానుగంటి 
నీతి అంటే కోత. సో 
- ముళ్లపూడి. బుడుగు 
మనల్ని ఎవరూ చూడటం లేదన్న ధైర్యం వున్న 
ప్పుడు ఎన్నో పనులు చేస్తాం. ఎవరన్నా చూస్తే 
ఎల్లా వుంటుందో వూహించుకుని ఆవకాశం 
వున్నా ఆ పన్లు చెయ్యటానికి జంకుతాం. 
తలుపుసందు నీతి మనది. 

బుచ్చిబాబు, చివరకు మిగిలేది 
వీల్లేని నీతిని అవినీతి 


- కొడవటిగంటి, వశ్యర్యం 
చరిత్ర కెప్పుడూ నీతిలేదు. 

- కొడవటిగంటి, దేవుడిచ్చిన వరం 
వ్యయమునార్దవంబు దయయుహింసయు 
బొంకు నిజముం దియ్యందనము నిమ్రరంబుం 
బలువు రిష్టజనులుం గలిగి యారయం బణ్య 
రమణివోలె నుండు రాజనీతి. 

- దూబగుంట, వంచతంత్రము 


ఒప్పుకోవటానికి 
అంటారు. 


- ఆరుద్ర, ఇంటింటి వజ్యాలు 
పుస్తకములలో, పాఠశాలలో కాలేజీలలో చదువ 
కొన్న నీతులు బళ్లల్లో పనికి వచ్చేవే. 

- మాడపాటి, ఎవరికి? 
ఆందరూ కాదన్న దానిని ఒకడు చేస్తే అవినీతి, 
అందరూ ది నీతే. 

పష కత్తుల వంతెన 
ఈ కడుపు కాలనంతసేపూ అంతా నీతే, 

- కాంతారావు, దగావడిన తమ్ముడు 
మొగవాడు ఆడదానికంటె స్వేచ్చగా నీతిని 
ధిక్కరిస్తున్నాడు. 

- కొడవటిగంటి, వచ్చకాగితం 
నీతినియమాలు, సంపాదించలేని సన్యాసులు 
బతకడానికి పు గోడలు. 

పెట్టుకన్న నికృష్ణ 
నీతి - అఎనీతి 


నీతో మాట. దానికి మరో రెండచ్చరాలు 


162 


నీతి - అవినీతి 


నేను 


సేరుస్తే మరోమాట. రెండూ యేరేయేరే మాట 
లేగాని అన్ని సోట్లా దేంవుండున్నట్టే ఆ రొండిం 
ట్లోనూ ఉన్నాడు దేవుండు. 

= రావిశాస్త్రీ రత్తాలు-రాంబాబు 
నీతివరుడు 
లంచాలు తీసుకునే స్వభావం వుండి ఏ కారణం 
వల్లనో తీసుకోని ఉద్యోగస్తుడికే కీర్తి ౧౦౧6౪ 


officer అని. 
- చలం, మ్యూజింగ్స్‌ 
నీరనం 


ఒల్లు నీరసంగా వుంటే బాగుండదే, కయిత్తం 
నీరసంగా వుంటే బాగుంటదా? 

- వేంకటరాయశాస్త్రి ప్రతావరుదీయము 
నీరస మనంగా నేమి? నీవు ఆనందించు 
రసము నీరసము. 

- వేంకటరాయశాస్త్రి ప్రతావరుద్రీయము 
నీదు 
కన్నీరుకి పన్నీరుకి మున్నీరుకి 
నీరు సమానం 
అయిత్తే గోదావరి నీరు- 
ఏడ్వనీరు చావనీరు! 


నీవు 
అస్తమింపని దేది నీ వస్తమింప? 
- చిలకమర్తి, గయోపాఖ్యానము 
నా గురించి నే చెప్పుకోగలిగితే నువ్వు దేనికీ? 
- కొడవటీగంటి, ముడీసరుకు 
నీవు జగతి చైతన్యంలో ఒక భాగం 
జగతి, కోటికోట్ల నీవుల సంయోగం 
- కుందుర్తి, తెలంగాణ 
నీతైళ్లిన గ్రుక్కెడు ప్రాణం 
తొలి సోపానం; 
నీ ఆస్థులు విస్టృతి పాలై 
యుగసంధుల వంతెన లైనై 
- కొనకళ్ల, సిపాయి 
నీవు దలంపునరాంగం గన్నీరుం గార్హు. 
= శరభాబాడ్యులు, కల్హారమాల 


- తిలక్‌, రాజమండ్రి పాట 


నీవు - నేను 
నీవు జీవనదాత్రివి, నేను జీవి, 


నీవు లేకున్న నాలేమియే ధ్రువమ్ము 
- నాయని, సౌభ్యదుని వ్రణయయాధ్ర 
వొక్క నేనే నీకు - బోలెడు నీవులు నాకు. 
- బుచ్చిబాబు, ఉత్తమా యిల్లాలు 
నెత్తం 
వాదులానితోడ వాట్లీనితోడను 
బూతుతోడం దిండిపోతుతోడ 
నటమటీనితోడ నడయరితోడను 
వెలకు నెత్తమాడ వెరవుగాదు. 
- నాభన సోమన ఉత్తరా హరివంశము 
నెమలి 
కోకిల యెక్కడో దాక్కొని దొంగగకంగా కాయను. 
నెమలి బహిరంగంగా పురివిప్పి యాడును. నిర్భయ 
ముగా ఆరచును. కనుక నెమలి పిట్ట ఢ్రీష్టము. 
= మాచిరాజు, తెలుగు లు 
నోటిని 
చేతన్‌ ఘంటముం 'వియున్‌ 
జింతింపం గ ర నెట్ట 
(భ్రోతృక్షేశము లీక్షుధార్త భరతాం 
బా దీర్షదారి! 1 
దీర్షదారిధ్రమున్‌ - జామవా, నా కథ 


స్తో శ్రీశ్రీని మినహాయిస్తే నేటి కవిత్వమంతా 


- కుందుర్తి. విశ్వనాథ వన్టవూర్తికి 
వేశ్య వెలయా లనంబడె వెల గ్రహించి 
కట్నముల చేత వెలమగల్‌ కారె వీరు? 

- కాళ్ళకూరి, వరనిక్రయము 


...ఏ ననంత. 
శోకభీకర తిమిర లోకైక పతిని! 
- దేశ్రలవల్లి వద్దు! 
నేను చిణునవ్వు పెదవుల నిలపలేను. 
- దేవులపల్లి నేనుకాడ 
తొలి వియోగిని నేనె! 
తొలి (ప్రేయసిని నేనె. 
- దేవులవల్లి ఊర్వశి 
నేను లేని యాట రక్తిలేని పాటగదా! 
- వేంకటరాయశాస్త్రే వ్రతావరుద్రీయము 


188 


నేనై 

నేను నైతం 

ప్రపంచాగ్నికి 

సమిధనొక్కటి ఆహుతిచ్చాను! 
నేను సైతం 

విశ్వవృష్టికి 

అడ్రువొక్కటి ధారపోశాను! 
నేను సైతం 

భువన ఘోషకు 

వెర్రిగొంతుక విచ్చి మోశాను! 
నేను సైతం 

ప్రపంచాబ్దపు 

తెల్లరేకై sen 

నేను సైతం 

విశ్వవీణకు 

తంత్రినై మూర్భనలు పోతాను! 
నేను సైతం 

భువన భవనపు 

బావుటానై పైకి లేస్తాను! 


= శ్రీశ్రీ, జయభేరి 
'నేను' అనేది తప్ప వేరే కొలత, వేరే ఆధారం 
యెక్కడా దొరకదు, ఎవరికీ కూడా. 
= భలం, 
గడి యెక్కా నేనే, గంతులు వేయా నేనే 
= సామెత 
తప్పొప్పుల పట్టికలా తయారైన బ్రతుకును 
ధర్మానుగుణంగా సరిదిద్దుకుంటాను. 
- అనిశెట్టి న్వీయబరిత్ర 
కష్టాల కౌగిలిలో క్రక్కదలిపోతూ 
సుఖాన్ని ఊహలో చుంబిస్తున్నాను. 
- అనిశెట్టి స్వీయచరిత్ర 
మానవస్వాతంత్య 'మాగ్నకార్దా' పైన 
రక్తాక్షరములతో వ్రాలు చేసేశాను! 


- నూరి, అరుణరేఖ 
నా పేరు ఆకలి > 
సాయుధం నా శరీరం 
ఆక్రమణ నా ఉనికి 
ఉద్యమం నా ఊపిరి 
విప్లవం మా ఊరు. 

= బెరబండరాజు, గమ్యం 


నేనె కల్పించి పెట్టిన నియమములను 
194 


నెర్పు 
నేనె పాటింపకుండిన నియతి చెడును. 

- త్రివురనేని, భగవద్గీత 
చచ్చెడునంతదాయక  నిర్భయముగనే ప్రపంచ 
మున సంచరించెదను. 

- (త్రిపురనేని, ఖూనీ 
నేరం 
ఒకనాడు పురుగులా బ్రతికిన మనిషి సుడితిరిగి 
పెద్దాడై వెలిగిపోతూన్నంత మాత్రాన పూర్వం 
తన పురుగు దశని మరిచిపోతే నేరం. 
- ఆదివిష్ణు, వాంటెడ్‌ ఫాదర్స్‌ 
దురుద్దేశంతో చెయ్యనిది నిజంగా నేరంకాదు. 

చ యజ్జన్నశాస్త్రే న్యాయం 
'చట్టం-నేరం' అనే విశేష పదాలు ఎటుగా 
మొగ్గినా మొగ్గేతత్వం గలవి. 

- మా గోఖలే దొంగవాళ్ళు 
పది సంవత్సరముల కఠినశిక్షకంటెం బదిమంది 
సంఘమువలన నేరగానిం గూర్చి చేయయిడిన 
యనాదరణము నేరము నాపుటలో బలవత్తర 


మైనది. న త్‌ 
నేరము శిక్ష నొందినకొలంది వృద్ధినొందుచున్న 


ట్లున్నది. 

= పానుగంటి, సాక్షి 
నిజాయితీగా వుండటమే ఈ లోకంలో పెద్ద 
నేరమేమో! 

- ఆనందారామం, మరో ముందడుగు 
జయిలులో జరిగే ఒక నేరమూ రిపోర్టగాదు. 
ఒకడు సాక్ష్యం చెప్పడు. పదహారు వందల 
మంది దుర్మార్గులుండే ఖయిదులో ఒక్క నేరం 
గూడ జరిగినట్టు నేరపు జాబితాలో ఉండదు. 

- ఉన్నవ మాలనల్లి 

నేదు 
నీటిలో జాడం బుట్టించు నేర్చు నీకు 
కాక గల్గునె మూండు లోకములయందు 

= పోతన, భాగవతము 
ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ 
వివర మెణింగి చూడు వృత్తియందు 
నేర్చులేనివాని నెజయోధుం డందురా?. 


వావిరి మాటలం దేలక 
భావంబునం గీడు మేలుం బరికించి యసద్భా 


నేరు న్యాయ 
వుని సద్భావుని నవ వైతకజీవనం 
నీవర! యేర్చజిప నెలుంగ' నేరంగవలయున్‌ | నైతికజీవనం కేవలం వ్యక్తిగతమైనది. 

= తిక్కన శాంతివర్చుము - ఆత్రేయ, బావకూడదు 
రంకాడ నేర్చినమ్మ బొంకాడ నేరదా? Pa నైవేద్యం 
ఏక వచన ప్రయోగం అంటే నొకరీలో వుండే | నౌకారీ లేని నైవేద్యం క "ఇ 
వారి నాలుక యెంతయినా నేర్పు చూపించగ ల్ల వుణ్యస్టలి 
అదు; కాని చెవులు మాత్రం ఓర్పు కనపరచలేవ్చ.. | గీ బోయిన పేలపిండి భగవదర్సిత వృన్నట్లు 
3 - సుధ్రిహ్మణ్యకశాస్త్ర, వడ్లగింజలు నాపి గ్‌ 

జం ల్‌ 
గుడ్డుగా వున్నప్పుడు దాని ఖరీదు అర్ధణా. ఆది తీట చేతికి తీపులు మేండు - సామెత 
కోడిపిల్లగా మారి, పెద్దదై మళ్ళీ గుడ్డు పెట్టే | న్రోజీను 
దశకు ఎదిగితే - అప్పుడు దాని ఖరీదు రూపా | నక్ష ఎవరూ చదవరండి బాబూ, కాగితం 
యిన్నర. ఎవరైన కోడిగుడ్డును ఉచితంగా | ద్రడ్తగ 
యివ్వగలరేమోగాని కోడిపెట్ట నివ్వలేరు. జ రిహార్లలు 
మనస్సు ఒప్పదు. ఇది మానవ నైజం. నోరు యన్నశప్తు 
- బిరంజీవి, బోలో స్వతంత్రభారత్‌కీ జై 
వేము వెగ్గలము పెరుంగం అల్లు సూడలర rns 
గలదె మాధుర్యగుణము తిక్తంబ కాక? నోరుంటే తల కాస్తేంది మరి 
i చై జైమిని భారతము - మాలతి, జీననః 
శ్రీగలవానిం బేదయుం 
బ్రసిద్ధ పతివ్రతం జెడ్డ యింతియున్‌ ఎవరివల్ల చెడ్డావురా అంటే నోటివల్లనే చెడ్డాన 
జాగినీ వజ్రలోభియు సు న్నట్లు, నా 
జాతి విజాతియు ధరనిర్మలో నౌకరు" 
ద్యోగినిం బాపకర్ముండును 
నిం గురూపుండున్‌ విశే యెజమాని లొసుగు జూసి ఒక్కో సుట్టు 

షాగమవేది , చెడ నౌకరోడే బాస్‌ యెజిమానై పోతడండి. 
నాడుచు నుండుట నీతి నైజముల్‌ - రావిశాస్త్రి వింగారిగాడికత 


= సీంగన, నకలనీతి నమ్మతము 
మలకలు మా ప్రచారములు 
మా ముఖముల్‌ విషవహ్నితోయముల్‌ 
ఖలులము రోషజాతులము 
గర్వుల మే మొక మంచివారమా? 
నలినదళాక్ష ప్రాణులకు 
నైజగుణంబులు మానవచ్చునే? 

- పోతన, భాగవతము 
దొరకవని తెలిసినా - జారిపోయిన వాటి కోసం 
వెతుక్కోవటం మానవ నైజం. 

- రామచంద్రమూర్తి, శ్రీరాగం 

ఈ కార్చిన కన్నీళ్లే నైజాం పిండిన సారం 
ఈ కుళ్ళిన గుండెకాయ నైజా మిచ్చిన పండు! 
- కోదండరామశాస్త్రే భూన్వర్గం రావాలి 


న్యాయం 
పని కూలీ వెధవబ్లి. లాభం బుగతది. ఏమైనా 
అంటే, ఎదురు తిరిగితే మన సాయానికి కోర్టు 


ఢ ..  -రావిశార్రీ మాయ 
మడిసీ మాంసం అమ్ముకొని మడుసులు బత 
కడం నాయం కాదుకదా? 


15 


న్యాయం 
న్యాయం కాక మంచులా స్వచ్చమైన న్యాయం 
జరగాలి ప్రతి మనిషికీ. 
- విశ్వం కోర్టు 
న్యాయం రాజును విచారించదు. 
- కుందుర్తి, తెలంగాణ 
కొన్ని వేళల్లో తప్పిపోయినా సాధారణముగా 
న్యాయమే అక్కరకు వస్తుంది. 


- కందుకూరి, నాటకము 
పోతే అన్నీ తంటాలే వస్తవి. 


అందరితోనూ విరోధాలే వస్తవి. 

- కందుకూరి, హోస్ఫసంజీవని 
పక్కింట్లో దొంగలు పడ్డప్పుడు లక్షలక్షలు 
పోవాలి. అది న్యాయం. 


- చెళ్ళపీళ్లు కథలు- గాథలు 
“న్యాయ'మన్న బోనులో చిక్కుకున్న ప్రాణీ 
బయటపడడానికి వీలులేదు. 
న్నశాస్త్రీ న్యాయం 
కేసుల్లోనే న్యాయం పి ఈ పోలీసులం 
మేమెందుకు? ' ఇంతమంది ఈ ప్లీడర్లు అంతా 
ఎందుకు? ఈ కోర్టులన్నీ ఎందుకు? 
- రావాస్త్ర న్యాయం 
నడిబజారులో నలుగురి ముందు 
హత్య జరిగినా సాక్ష్యం బందు 
న్యాయం గుడ్డిది మాత్రమే కాదు 
కుంటి, మూగని ఘోషిస్తాన్‌. 
= శ్రీశ్రీ వంచరత్నాలు 


నాకు వి! నేనెందుకు? 
మీ ఏడుపేదో మీరే ఏడవండంటూ 
అక్కడే - కోర్టు గుమ్మానికే - 
ఉరేసుకుంది - న్యాయం ఉరేసుకుంది! 

- అల్లందాజు న్యాయం ఉరేసుకుంది 
అన్‌యేయం చేయిస్సి నాలుగురోజు లూరు 
కుంటే అదే నాయెం అయి ఊరుకుంటుంది. 

= రావిశాస్త్రి విషాదం 
అపరాధ విమర్శ కాలమున నన్నియు వెలువడి, 
(క్రంకిన యోడలతేలి, తేలిన యోడ క్రుంకంగలదు. 

- ధర్ధవరం, విషాద సారంగధరము 

న్యాయమూర్తి 


న్యాయమూర్తులుం గారూ! 


ప్రగ 
మీరు... బహుమంచివారే 
అధర్మ నిధనంలో యమధర్మ రాజంతటివారు. 
= శివసాగర్‌, కుట్ర? 
న్యాయళ్యాం 


నిరూపించలేని నిజాలను 'లా' ఒప్పుకోదు. 

- విళ్వం, మునుగు 
మన చెడ్డవాడిని మరింత చెడ్డవా 
డిగా చెయ్యడానికే ఉపయోగపడుతుందమ్మాయ్‌ 

- నూర్యారావు, శ్రీమతులు-శ్రీయతులు 


వ్రు 
వక్కదువ్పటీ 


చలం పుస్తకాలంటే నాకు అసహ్యం. ఎందుకంటే 

కాయితొలు పక్కదుప్ప ట్లనుకుంటాడు అతను. 
= చలం, కళారాధన 

వక్షపాతం 

పక్షపాతియగు రా జతిశీఘ్రమునం బదభ్రష్టం 


డగును. 
- తి.వేం., దంభవామనము 


పక్షపాతమె (ప్రేమం గలిగించును. పక్షపాతమె 
యేవం గలిగించును. 
- చిలకమర్తి, గణపతి 

దేవుడికి పక్షపాతం జాస్తి! 

- శ్యామలారాణి, జీవవాహిని 
ప 
చాలామంది పెంపుడు పక్షులకి రెక్కలు కత్తిరిం 
చేస్తారు. కాని అవి మళ్ళీ పెఠగకా మానవు. 
ఎగిరిపోకా మానవు. 

- బీనాదేవి, కాంట్‌ యు డేర్‌ డియర్‌? 
మనకన్న పక్షులు నయం. పిల్లలకు రెక్కలొచ్చే 
దాకా అన్నిరకాలా సహాయం చేస్తాయి. రెక్కలొ 
చ్చిన పిల్లలు తమను ముసలితనంలో ఆదుకో 
వాలని ఆశించవు. పక్షిపిల్లలక్కూడ తమ తల్లి 
దండ్రుల గతేమిటా అన్న విచారం ఉండదు. 

- కొడవటిగంటి, .పంచరల్నాలు 
ఎవరు సెప్పారని గూటిలో పక్షి కిలకిల్లాడుద్ది? 
= బుచ్చిబాబు, ఉత్తమా యిల్లాలు 

వగ 


పగ గుడ్డిది. అది గురి చూసి కుట్ర చెయ్య 


పగ 


పట్టుదల 


లేదు ఎటువంటి విచక్షణా చూడకుండా రాళ్లు 
విసురుతుంది. అపజయం ఎదురైన కొద్దీ దాని 
విసురు జాస్తీ అవుతుంది గాని తగ్గదు. 

- కొడవటిగంటి, నవతిలల్లి 
ఎవ్వనితో నెప్పాటను 
జివ్వకుం జేసాంపవలదు, చేసాచినచో 
నివ్వల నవ్వల నెవ్వరు 
నవ్వకయుండంగం బగ సనం దీర్చనగున్‌. 

= శ్రీనాథుడు, కాశీఖండము 
పగబట్టడం మంచిదికాదు. అందులో పాము 
పగ అసలే మంచిది కాదు. పగ బట్టినా భగ 
వంతుడు ఆ కోరలను లాగేస్తాడు, 

- కెయల్‌., కొత్తగుడి 
పాము పగైనా మొయ్యొచ్చుగాని, పావుంలాడి 
పగ మొయ్యలేం. 

ఆక ళ్‌ కాళీవట్లం, భయం 
ఏమిగతిం దలంచినం బగకు 
మేలిమి లేమి ధ్రువంబు 
- తిక్కన, ఉద్యోగపర్పము 
ద్వేషమనేది కులాన్ని బట్టి సంక్రమించే జాడ్యం 
కాదు. 


- నంది, నైమిశారణ్యం 
వంగనామం 
పట్టి పట్టి పంగనామం పెడితే, గోడచాటుక్లి 
గోకేసుకున్నాడట. 


వచ్చిక 

(కానికాలంలో ఆత్మరక్షణ చేసుకోకపోతే పాపంరా! 
మొండిగా తల పగులగొట్టుకుంటే జరిగేదే 
ముంది? ) పచ్చికలు ప్రవాహానికి తలవంచటం, 
తరువాత మరింత పచ్చగా వ్యాపించడానికేగా? 


- సుబ్రహ్మణ్యశర్మ, బంకోలా 
పంచాంగం 


పంచాంగం యింట్లో వుండటం ఫేషన్‌ కా దీరో 

జుల్లో నగ్న శరీరుల బొమ్మలు పేషన్‌. జీవి 

తాన్ని నడిపీస్తున్నవి కేలెండర్లు కాబోలీ రోజుల్లో. 
- వెద్దిభట్ల - కప్పగంతుల, నయనతార 

మరియొకరి చెడు తేదీ 

మనకు నేడు ఉగాది 

పంచాంగ మొక సోది 


ఓ కూనలమ్మ. 
be - ఆరుద్ర కూనలమ్మవదాలు 


- సామెత 


సిద్ధాంత మననేమో యెజుంగని వెట్టీిమొగముల 
పేర్లతో పంచాంగములు వెలువడును. 

- చిలకమర్తి, నవ్వులగని 
కాలాన్ని కొలిచేందుకు గడియారాలెందుకు? 
'కేలండర్లూ, పంచాంగాలూ, కేవలం వృథాగదా? 
ఆకాల ప్రజ చదివిన కష్టకావ్య సంపుటాలు 
సామాన్యుల బాధలు, జీవితాల గాథలు చాలు. 

- కుందరర్తి, తెలంగాణ 
పోగానే నక్షత్రాలు ఊడి 


పంచాంగం 


పోతాయా? 
- సామెత 


వంజరం 
జీవితం ఏమిటి? వివిధ బంధాలతో పాశాలతో 
అల్లబడ్డ పంజరం... 
- వెంకటక్టుష్ణమూర్తి, వడమటి నంధ్యారాగం 

వటుత్యం 
తిరగబడటం జ్ఞానమూ, పటుత్యమూ కాదు. 
అజ్ఞానం, బలహీనత. నిజమైన పటుత్వం తిర 
గబడడు. ఇదివరకు లొంగిపోయిన బలహీనతే 
తిరుగుబాటులోకి రూపం మార్చింది. 

- చలం, హరిజన సమస్య 
వట్టీంవు 
పిడుక్కి వారహల ఏమిటి? 'సభాముఖంలో జరిగే 
దండల పెళ్ళికి ముహూర్తం పట్టింపు లేమిటి? 

- మహీధర కత్తులవంతెన 
నట్టు 


ఏదైనాగాని పూనుకుంటే అయిద్దనుకో. లేకుంటే 
ఎన్నాల్లయినా గిట్ల శీకట్ల బడి కొట్టుకోవటమేన 
నుకో. 

= కెయల్‌., కొత్తగుడి 
వట్టుదల 
వర్షం వస్తోంది మొర్రో అంటే వందన సమ 
ర్పణ చెయ్యాలన్నట్టు. 

- శ్రీరమణ, న్యూనుడీ 


పట్టుదలలు ఎంతెంత ఆలోచనగల వాళ్ళనీ ఇట్టే 


బోల్తా కొట్టించేస్తాయి. 


17 


సాధారణంగా చీకటి పట్టుదలలు వెలుగులో 
సడలిపోతూ ఉంటాయి. 

= రావిశాస్త్రీ రత్తాలు - రాంబాబు 
పట్టుదల ది కేవలమూ వ్యక్తిపరంగా 
a oa లోకానికి చెయ్యగల hoa 
మేమీ ఉండదు. 

- కొడవటిగంటి, బెడిపోయినమనిషి 
మదిన్‌ దీండ్రల్‌ గల్గిన వారి కేకరణినేనిన్‌ 
విద్య రాకుండునే? 
గుండ్రాడాంచినం బెండ్లి యేమిటికిం జిక్కున్‌? 

- అల్లసాన్ని మనుబరిత్రము 
వ్యక్తిని ముందుకు తీసుకొని పోగలిగినది పట్టు 
దల ఒక్కటే. 

- సరస్వతీదేవి, సాహిత్యోద్యానము 
ఏ కార్యమునందును కష్టపడినంగాని ఫలము 
గలుగదు. ఎక్కువ ఫలముల ననుభవింపగోరు 
వారెక్కువ కష్టము(ల)ను పడవలెను. 

- కందుకూరి న్వీయబరిత్రము 
మనలో నెవ్వరైన నొక్కరు పూనుకోని పనిచేసిననే 
పని జరుగునుగాని సమాజమునకు విడిచిపెట్టిన 
యెడల నేమియు జరగదు. అందటును గలసి 
సంఘీభవించి కార్యము నడుపు సద్గుణమును 
మనవారింకను నేర్చుకొనవలసియున్నది. 

- కందుకూరి, స్వీయచరిత్రము 
మహాపురుషులందలును నిరంతర కర్మశారుల 
యిన సామాన్య ధీశాలులుగాని కేవల ప్రతిభా 
మాత్రమాన్యులయిన వారుగారు. 

- కందుకూరి, న్వీయబర్శితము 
వట్నం . 
పట్నంలో అన్ని సౌకర్యాలూ ఉన్నాయన్నమా 
గాని ఏ సౌకర్యమూ లేనట్టే అవును మరి, 
వెలుగుండే చోట నీడా ఉంటుంది. 

- కొడవటిగంటి, బ్రతువ భయం 
పట్నాల్లో వాళ్ళకి తిరిగేటందుకు [యి 
జక bis 

- బుచ్చిబాబు, గొలుసు 
పట్నాలలో వారికి విందులున్నాయి. ఆకలి లేదు. 
పల్లెలలో వారికి ఆకలుంది, విందులు లేవు ' 


పండితుడు 
వడక . 
నడకకు అంతం పడక. 
= బైరాగి, వలాయనం 
వడీసెం 
పడిశం పది రోగాల 
- Man iy డబ్బు! డబ్బు! 
వంట 
రాజకీయపు పొలంలో 
బలహీనవర్గాల్లాంటి 
బలమైన విత్తనాలు .బేస్తే 
పుష్టికరమైన పంటలు పండుతాయి. 
- ఆశీర్వాదం, బలమైన విత్తనాలు 
అమెరికాలో డాలర్లు పండును 
ఇండియాలో సంతానం, పండును. 
= తిలక్‌, న్యూ సిలబస్‌ 
పండించే వరకే పంట మనది. 
= నార్ల వైవంట 
పూల్చు పండిన కొద్దీ మాపంట పండుతుంది. 
- మారేపల్లి మీమాంనం 
వండగ 
పండగే బెస్టు, పిల్లలకి డబ్బులొస్తాయి. 

- ముళ్ళవూడి, బుడుగు 
పండుగలకేటి పనా, పాటా! ఇనకకంటేక్సోళొచ్చి 
నట్లు ఎప్పుడుబడితప్పుడే ఎలిపోస్తుంటాయి. 

- గణేశ్‌పాత్రో లాభం 
సిరిగల పండుగ, చీకటిరాత్రి వస్తుందంటారు. 

- కాళీపట్నం, ఆర్తికభలు 
పండుగనాడూ పాత మొగుడేనా? 

- సామెత 
వండీతుడు 
దేశమింకా పండిత శూన్యంకాలేదు. మీమీద 
చాలా భారం వుంది. అబద్దాలు మాని పరాక్ర 
మించండి. విషయం ప్రధానం. 

- చెళ్ళవీళ్లు కథలు - గాథలు 
పరేంగితావగాహియయిన బుద్ధి యొక్కటియె 
పండితునకు విశేషము. 

= చిన్నయసూరి, మిత్రభేదము 
నీతికి పోలీసోజ్జి - ఘానానికి సాతానోజ్జి అడ 


- బుచ్చిబాబు, గొలుసు గమన్నాడు. - గురజాడ, కన్యాచల్చం 


198 - 


పతకం 


వతళం 

అదే పతకంవైతే అది అమ్ముకు బతకనా అన్నట్టు 
- గురజాడ, కన్యావల్బం 

వతనం 

ఆ విప్రోత్తము వజ్రపంజర నిభం 

బై నిశ్చలంబైన న 

ద్భావం బంగన సాహచర్య గుణసం 

పర్కంబునన్‌ లోహమై 

గ్రావంబై దృఢదారువై తరుణ వృ 

క్షంబై ఫలప్రాయమై 

హపూవై తన్మకరందమై కరంగెం బో 

పో నీళ్లకుం బల్బనై! 

- తమ్మయ్య, వైజయంతీ విలాసము 
ఒకసారి పడిపోవడం ప్రారంభమయ్యాక 
మనిషి ఎక్కడ ఆగుతాడో చెప్పడం కష్టం. 

- నంది. నైమిశారణ్యం 
పతనం “వైరస్‌” లాంటిది. అది రానంత వరకే 
మన ప్రతిభ. వచ్చేక మరింక ఏ మందులూ 


- బీనాదేవి, వారిళ్ళంద్రనతి - 


పచ్చడము దుప్పటాయెను 
విచ్చలవిడి తులసిపత్రి విడియంబాయెన్‌ 
రచ్చల నగుబాటాయెను 
అచ్చన్నా! నీదు కీర్తి అట్టిట్టాయెన్‌. 
- చినతాతాచార్యులు, చాటువు 
పతిత 
పతివ్రతలు లేకపోయినా ఫరవాలేదు కాని 
'పతితలు లేకపోతే మగవాడు బతకలేడు మరి. 
- బీనాదేవి, అమ్మా! ఇది ఆనంతం! 
వతివ్రత 
కలిగినప్పుడెల్లం జెలువుని చెంగట 
నడంగి మడం యుండు టరిదిగాదు 
చేరి లేమియప్పు డారీతి నుండెనా 
యది పతివ్రతాజనాగ్రగణ్య 
- కదిరీవతి, శుకసప్తతి 
పరిస్థితులూ, ముఖ్యంగా భర్తా అష్టకష్టాలు 
పెడితేనేగాని పతివ్రతగా స్త్రీ పక్వం గాదు. భర్త 
యోగ్యుడై, సంసారం సుఖంగా జరిగిపోయిన 
ఒక్క పతివ్రతా కానరాదు. 
- చలం, మ్యూజంగ్స్‌ 


ఇంటి మొగుణికి కొర్రా బువ్వా 
పరాయి మొగుణికి వర్రీ 

నడుమన దిరిగే వోబాళమ్మకు 
సద్దా రొట్టీ ముద్దాపప్పూ... 

యింటి మొగుణికి నులకా మంచం 
పరాయి మొగుణికి పట్టే మంచం 
నడుమన దిరిగే వోబాళమ్మకు 
నగిషీ చేసిన నవారు మంచం... 
యింటీ మొగుడూ దండుకు పోతే 
సద్దీ గట్టను గుడ్డే లేదు 

పరాయి మొగుడూ దండుకు పోతే 
నాగులచీరా నడిమికి జించే... 

- జానపద గేయం 
పాపట్లో వెంట్రుక మెరిస్తే పతివ్రత యైన 
దన్నట్లు. 

న్నట్లు - సామెత 


మేము వేశ్యల మైనను పతివ్రతలమే సుమా! 
- చిలకమర్తి, నరూసురవధ 
మగని తోడిద లోకంబు మానవతికి. 
- చిలకమర్తి, గయోపాఖ్యానము 
వత్రం 
జన్మపత్రమును గుణించి నేనెలుంగను గాని 
బుణపత్రములు మూండు నాలుగున్నవి. 
“= పానుగంటి ప్రచండ బాణక్షము 
వత్రి 
మాదర్చేద్‌ దేవుడికి గోదర్చేద్‌ పత్రి. 
- రాజారాం, రొణీసాపాబా రంగయ్యమ్మారావు 
వత్రిక 
పత్రికల వ్రాంతలు వారివారి పక్షగతాభిప్రాయాన్ని 
బట్టి వుంటూ వుండటం ప్రాయశఃకనపడడం చేత 
పూర్తిగా విశ్వసించడానికి అవకాశం లేదు. 

- చెళ్ళపీళ్లు కధలు-గాధలు 
వెధవ పేపర్ల మాటెందుకు? నేను పేపర్లె 
ప్పుడూ చూడనే చూడను. 

- చిలకమర్తి, కాండూరిజానకిరామయ్యగారి వెండీ 
యిప్పుడల్లా యేదో పత్రిక నిండటానికి మేటరు 
వ్రాయడమే కావలసింది. జ్ఞానంతో 
అవసరం లేదు. యెవరినే మాటేనా సరే వ్రాసి 
పత్రికకు పంపితే "వారూ వారూ చూచుకుం 


199 


పత్రిక 
టారు మనకేమి? " అని పత్రికవారు ప్రకటిస్తారు. 
- బెళ్ళవీళ్ల కధలు-గాథలు 
నిజమైనా అబద్ధమైనా మామూలు జనం 
నమ్మేందుకు పత్రికలు పనికొస్తాయి. 

- కొడవటిగంటి, (వేమించిన మనిషి 
అర్ధరాత్రి పనిచేసేది పత్రికలే కదా! (ప్రతి 
పక్షాలూ, ఛోటా నాయకులు అంతా మందుగొట్టి 
నిద్రపోతుంటారు. 

- బల్లా టెలిఫోన్‌ ఆవరేటర్‌ 
చదవటం రానివాడు కూడా కొంటేనే పత్రిక. 
జర్నలిజం ఆంటే అలా అనిపించుకోవాలి. 

- కొడవటిగంటి, బెదిరిన మనువులు 
స్వకీయ విలేఖరి ఎలా లిఖిస్తే అలా ప్రచురి 
స్తాయి పత్రికలు; పాపం వాటికేం తెలుసు. 

- నంది వుణ్యస్టలి 

ఇంట్లో కట్టిపడేసేది భార్య, బాహ్య 
(ప్రపంచంలో కట్టిపడే సేది న్యూస్‌ పేపర్‌. 

- బుచ్చిబాబు, ఆద్యంతాలు, మధ్యరాధ" 

వత్రికొధివతి 
త్రికాధిపతులు వొక్క intellectual స 
ప యా మ? ns 
కళకీ తానికీ సంపూర్ణాధికారం తీసుకున్న 


రు దేశంలో. 

కన్నా - చలం, మ్యూజింగ్స్‌ 
వదం 
పదం పాడితేనే పాపాయి పుడతాడా? 

= బుచ్చిబాబు, ఉత్తమాయిల్లాలు 
అంగాలు ముడుచుకున్న కూర్మం 
భావాలు దాచుకున్న పదం = 

- రాధాక్టృస్థ్ర శర్య, శాంతి సూక్తం 
నక ళన శర్య క్త 


కౌగిలిలో కన్నుమూసిన ప్రియురాలి పెదవి 
కలకాలం కోరదగ్గ దేవేంద్ర పదవి! 
- ఆరుద్ర ఎంచక్కని కల 
పదవిలోకి రాకముందు 
'మనకు మనకు' అన్నవాడు 
పదవిలోకి వచ్చిన పిదప 
'నాకు నాకు' అనసాగాడు. 
= రా శర శాంతి సూత్తం 
డబ్బు పిచ్చి కంటే పదవి పిచ్చి మరీ ప్రమాద 
కరమైంది. 
ie - భారతీదేవి మల్లిక 


పాత బిరుదము కన్న 
పదవియే కడు మిన్న 
పదవి కైపే హెచ్చు 

ఓ కూనలమ్మ 

= ఆరుద్ర, ఇంటింటి వజ్యాలు 
నడిపించాలని, పాలించాలని పొద్దస్తమానం 
ఎవరి పుర్రెలో పురుగు తొలుస్తుంటుందో వారే 
మంత్రి పదవులకోసం తాషత్రయపడుతుంటారు. 

నార్ల వదవీ వ్యామోహం 
మన పదవిని కాపాడుకునేందుకు ప్రజల్నేం 
చేసినా తప్పుకాదండి. 

- అదివిమ్ణ, ఎంతెంత దూరం 
కొంచెపు బుద్ధులకే అలాటి పదవుల గొప్పు 
దొడ్డ బుద్ధికి అవి యెడారిలో ఎండమావులు. 

- కొప్పరపు, చేసినపావం 
పదవి వుంటే డబ్బుతో ఏంపని? 
= సూర్యారావు, వంజరం 
వదిలం 
పలువురు నడిచిన తెరువే పదిలమైనది. 
- సామెత 
వదును 
కత్తిపాటులు తనువును గాయపజచుం 
దిట్లపోటులు జీవంబు దెగంగంజేయు 
స్తుతుల బ్రేటులు చిత్తంబు తుటుముసేయు 
మెత్తనైన పదనునకె మిగులంగోంత. 
= పానుగంటి కళ్యాణ రాఘవము 
రాపిడి వల్లనే మంచి పదును వస్తుంది. 
- నరస్వతీదేవి, సాహిత్యోద్యానము 
వద్యకొవ్యం 
పద్య కావ్యంలో వున్న విశేషమే అది. 
చదవగానే బోధపడి పోకూడదు. 
= సూర్యారావు, నీలితెరలు 
వద్యం 
పద్యం తెలుగువాడి స్పెషాలిటీ, గోంగూర 
పచ్చడి, పెసరట్టులాగ. 
- యటన్నశాస్రీ మాయనొప్పులు 
పదినీతులు పది బూతులు 
పది శృంగారములు గల్లు పద్యములు సభం 
జదివినవాండే యధికుండు. 


(వి చౌడప్ప 


కకత స న. 


200 


పద్యం 
గుడి కూలును; నుయి పూడును; 
వడి నీళ్లన్‌ జెజువు తెగును, వనమును ఖిలమౌం 
జెడనిది పద్యం బొకటే 

- గువ్వలచెన్న శతకము 


వననకొాయ 
పనసకాయ లభించినప్పుడు తద్దినము పెట్టవల 
సినదని పెద్దల వాక్యమున్నప్పుడు. తద్దినము 
నాండే పనసకాయ లభించినప్పు డింకం జెప్పవ 
లసిన దేమున్నది? 

- పానుగంటి, సాక్షీ 
వని 
పనిచేయవలసి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగానే 
చేయాలి. లేకుంటే చేతగాదని దండంబెట్టాలి. 

- కెయల్‌,, కొత్తగుడి 
చావకుండా బతికుండాలంటే చచ్చేదాకా పని 
చెయ్యక తప్పదు. 3 

- శేషగిరిరావు, వటిడు 
పనివంటి వస్తువు లోకంలో లేదండి. 

= గురజాడ, కన్యాశుల్కం 
పనిచేసి కష్టపడరాదనే భావం ఏ మనిషిలోనూ 
సహజంగా కలగదు. 

- కొడవటిగంటి, 
పనిచేసిన కొద్దీ తిట్లెక్కువ. పనిచేసినకొద్దీ పని 
కూడా ఎక్కువే. 

- పాండురంగారావ్‌ పాతకథే 
తెలివిగల నాలుక పనిచేయదోయ్‌ పిచ్చీ! నవ్వే 
మొఖం పనిచేస్తుంది. 

- పిచ్చేశ్వర్రావు, గడవని నిన్న 
పెళ్ళిళ్ళు కదర్చడం వయసుమళ్లిన వాళ్ళు చేసే 
పని. 


- మహీధర కత్తుల వంతెన 
మించి గాఢప్రతిజ్ఞ చెల్లించుకొంటిం 
గనుక నా జుట్టు ముడివేసికొనుదు నింక. 

- తి వేం., ముద్రారాక్షసము 
'బ్రతుకుటకెన్ని సాధనములు లేవు; చేసికొనుట 
కెన్ని పనులు లేవు? 


- పానుగంటి, సాక్షి 
పనిచేసే వాడికి పరికరాలు కాదు ప్రధానం. 
దీక్షా ఏకాగ్రతాను. 


- సుబ్రహ్మణ్యశాస్త్రి, మార్గదర్శి 


పనికిరానివి 


జోలిమాలిన పనికి బోరాదు. 

- చిన్నయసూరి, మిత్రభేదము 
పరాధికారము పయివేసికొన్నవాం డోండ్రవెట్టి 
మోందువడ్‌న గాడిదవలె వినాశముంబొందును. 

- చిన్నయసూరి, మిత్రభేదము 
జోలిమాలిన పని పయింబెట్టుకొన్నవాండు మేకును 
బెణికిన కోంతివలెం దప్పక ముప్పుం జెందును. 

- చిన్నయసూరి, మిత్రభేదము 
వనికీరానివి 
చెప్పకు మిట్టి తుచ్చసుఖముల్‌ 
మీసాలపైం దేనియల్‌ 

- వెద్దన, మనుచరిత్రము 
ఓర్పులేని భార్య యున్న ఫలం బేమి 
బుద్ధి లేని బిడ్డ పుట్టి యేమి 
సద్గుణంబు లేని చదువది యేలరా? 

- వేమన 

ఎటుక లేని దొరల నెన్నాళ్లు కొలిచిన 
బ్రదుకు లేదు వట్టి భ్రాంతికాని 
గొడ్డుటావు పాలు గోకిన చేంపునా? 


శుభముల నొందని చదువును 
నభినయమును రాగరసము నందని పాటల్‌ 
అభిలాష -లేని కూటమి 
సభ మెచ్చని మాటలెల్లం జప్పన సుమతీ! 
స్‌ - బద్దెన, సుమతి శతకము 
వాసనలేని పువ్వు బుధ 
వర్గములేని పురంబు నిత్యవి 
శ్వాసము లేని భార్య గుణ 
వంతుండుగాని కుమారుండున్‌ సద 
భ్యాసము లేని విద్య పరి 
హాస ప్రసంగములేని వాక్యమున్‌ 
(గ్రాసములేని కొల్వు కొజగానివి 
- వెమ్ధుయసింగధీమణి శతకము 
ఎన్నికలలో పనికిరానిదల్లా ఒక్క నిజాయితీయే 
చంద్రం. 
- వెంకటేళ్ళరరావు, సమాధి కడుతున్నాం - 


చందాలివ్వండీ 
ఆడదానికి బద్ధకము, మగవాడికి పరధ్యాసా 


పనికిరాదు. 
- వురాణం, పుస్తకాలు - పరధ్యాన 


201 


పనికిరానివి 
కార్తిలో పడని వర్షం, కాలంలో పుట్టని కొడుకు 
సమయానికి పనికిరావే. 

= కాంతారావు, దగావడిన తమ్ముడు 
వనితనం 
పనివాడు పందిరి వేస్తే పిచ్చుకలు వచ్చి పడదో 
సీనవన్నట్లు. 

- సామెత 
చూపులకు చుంచు, పనికి పర్వతం. 

- సామెత 
పనిమంతుడు చక్కటి పందిరి వేస్తే కుక్కతోక 
తగిలి కూలిపోయిందట. 

- సామెత 
వనిదొంగ 


దున్నబోతే దూడలలోను, మేయబోతే పోతుల 
లోను. 


- సామెత 
తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు. 
= సామెత 
వనిమనిషి 
ఒక ఇంటి చరిత్ర ఆ ఇంట్లో పనిచేసే పని మని 
షికి తెలిసినంత క్షుణ్నంగా మరెవరికీ తెలి 
యదు. 
= నాగచంద్రావతి, కాలం కరిచాక 
మంచి పనిమనిషి ఎవరినన్నా ఆకర్షిస్తుంది. 
- కొడవటిగంటి, ఆడజన్మ 
వని మానటం 
కంకణ విసర్జనల కిది కాలమగునె. 
- రోయప్రోలు, జడకవుచ్చులు 
వన్ను 


రాబడి పన్ను కట్టడం వొక బాధ - ఎగెయ్యడం 
మరీబాధ, 

- బుచ్చిబాబు కార్యదర్శి కల్యాణీ 
ఆసలు పన్నూడందే రాభడిపన్ను రాలుతుందా! 
= బుచ్చిబాబు, ఒకేనిద్ర - ఎన్నో కలలు 


వంతం 

వయసు మళ్ళుతున్నాడికి పంతా లుండకూడదే. 
= కాంతారావు, వంశధార 

వంది ” 


పంది పరిశుభ్రతకు చిహ్నం. ఆదే లేకుంటే మా 


పరకాయ ప్రవేశం 
బెజవాడ ఈ మాత్రం శుభ్రంగానన్నా ఉండేది 


కాదు. 
= చలసాని, మాస్టర్‌ వీచు 
సిద్రాజుల సేరీ ఏటు జిగిని పందిని కాపోతే 
అడవి పంది మీనటే? 
- కృష్ణంరాజు, దివాణం నేరీవేట 
వందికొక్కు 
పందికొక్కును చంపితే పై జన్మానికి వుబ్బసం 
తగులుకుంటుందంటూ పెద్దలు చెపుతారు. 
- బెళ్ళవీళ్ల కధలు - గాధలు 
వబ్లినిటీ 
పబ్లిసిటీ లేని ప్రజాసేవ 
పనిలేని మంగలితనం. 


- భీమన్న, మారనివాడు 
'పెనుగాలుల 
పబ్లిసిటీ ముందు 
చిరుగాలుల సింప్లిసిటీ 
మట్టికొట్టుకుపోతుంది 
మూర్భత్వం ముందు మానవత్వంలా. 
- రాజేంద్ర, గుండె చప్పుట్ల 
వంనకం 
పని కూలీ వెధవల్లి, లాభం బుగతది. 
- రావిశాస్త్రే మాయ 


పాపాలంటూ ఏమైనా వుంటే, తీర్పులు చెప్తారు 
కాబట్టి, ఆ పాపాలన్నీ జడ్జీలవి. 

పార్టీలవి. లంచాలన్నీ సాక్షులవీ, గుమాస్తాలవీ. 
ఫీజులన్నీ మనవి. 


- రావిశాస్ర్రీ మాయ 
ఆకులన్నీ ప్రజలవి, ఆపిల్‌ పళ్లన్నీ ఆధికార్లవి. 
= రావిశాస్ర్రీ మాయ 
చీకటి 
'పేదోళ్ళకు! 
వెల్తురు 
పెద్దోళ్ళ 
జీతం పాలేరుకు 
జీవితం కామందుకా? 
= రాధేయ, అవునా! 
వరకొయ ప్రవేశం 


మనిషి, తొడుగుకి ధనపిశాచి పరాకాయ 


ప్రవేశం చేసింది. 
.- సదానంద, రామదాసుబెళ 


202 


పరదూషణ 
వరదూవణ 
చతురతగల _సరసత్వము పరదూషణలేక 
రాణింపనే రాణింపదు. 

- కొచ్చెర్లకోట, అవవాద తరంగిణి 


వరదేళి 
పరదేశిని (ప్రేమించకూడదు. పరదేశిని పెళ్లాడకూ 
డదు. రెండింటిలో ఏది చేసినా దుఃఖం తధ్యం. 
- పురాణం, ఇల్లాలి ముచ్చట్లు 
వరధనం 
పాల సాగరమునం బవ్వళించిన హరి 
గొల్లపల్లె పాలు గోరనేల 
నెదుటివారి ద్రవ్య మెల్ల వారికిం దీపి 
- వేమన 
వరధ్యానం 
ఉయ్యాలలో బిడ్డనుంచి ఊరంతా వెతికిందట. 
- సామెత 
వరవతి 
'పేదోడికయితే పరపతిపోతే పెళ్లంపోయినట్టు. 
- కాంతారావు, వంశధార 
కుక్కలు మొరిగితే యేనుగు పరపతేమి 
పోతుంది? 
- చిలకమర్తి, కాండూరి జానకిరామయ్యగారి 


పెండ్లి 
పరపతి పోయినాక తిరుపతి చేరుకోవలసిందే 


గదా. 
= ఆవుల ఉలిపీకట్టై 


తల్లితండ్రి పోతే బతకొచ్చుకానీ, పరపతిపోతే 
బతకలేం. 
= కాంతారావు, దగావడిన 

ఈ రోజుల్లో 'అర్హతలకి విలువెక్కడుంది. 
లేవోయ్‌? ఈ రోజుల్లో కావల్సింది డబ్బు. లేక 
పోతే పరపతి. ఈ రెంటిలో యే ఒక్కటివున్నా, 
కార్యాన్ని సాధించవచ్చు 

- ముద్దంశెట్టి, నిమత్రమ్యాత్రులు 
ఒకదేశంలో ప్రజ ఎంతపేద ప్రజైనా ఆ 
దేశంలో కోటీశ్వర్లు ఎంతగొప్ప కోటీశ్వర్లయినా, 
పరపతికాడ కొచ్చేసరికి ప్రజల్లే పరపతి. 

- కాళీపట్నం, కుట్ర 

వరబ్రవ్మా 


అన్నం పరబ్రహ్మ స్వరూపం -- అందుకు అన్వే 


షణ తప్పదు. పరబ్రహ్మాన్ని అన్వేషించడమే 
జీవితలక్ష్యమని అన్ని మతాలు అంగీకరిస్తాయి. 
= బాస్తో వరబ్రహ్హము 
వరభూమి 
దొరమైన యతండు మజిచియు6 
బరభూమికీం బోవరాదు. 
- కదిరీవత్సి శుకసప్తతి 
వరం 
పరంలో నో ఎడ్మిషన్‌,- కళ్లకు కటకటాలు 
కనికరానికి కారాగారం, కడుపులోకి కంకర 
మా గీతలు వంకర, మాచుట్టూ బానిసత్వం 
- ఆరుద్ర మాత్ళీకాంక్ష 
పరలోకం 
పుట్టిన దాదిగా మృతిని 
బొందిన దాంకను జీవితంబుపై 
తట్టున నేమి యున్నదియొ 
దాని నెవండును జూడలేదు, తా 
మట్టుల నిట్టులాడిరి, య 
కాదొ యెవడెజుంగు? నీ 
పట్టిన కొమ్మ కొ, 
వానికి నేటికి. బ్రాకులాడంగన్‌? 
- విశ్వనాథ రామాయణ కల్పవృక్షము 
వరన్ఫరం 
పుండు మానాలని వాతవేస్తే వాత వ 
యిందట. 


తాగితే కాని పనిసెయ్యలేం: పని 


సేత్తే తాగాలి. 

- మద్దూరి మధునేన 
కోణంగి నాట్యముల్‌ 'కో(తులాడీంచగా | 
నూరబందులు తలలూంచినట్లు 
గూబ కూతలు విని గువ్వలు తలలూంచి 
పోయి కాకులయొద్దం బొగడినట్లు 
కాలువ దరినుండి కప్ప లంకించంగా 
నెండ్రకాయలు తలలెత్తినట్లు 
ఎనుబోతు బిరుదులు మనుబోతు పొగడంగ 
మేలుమేలని గొత్జె మెచ్చినట్లు 
ఓగుధగిడీలు తమలోన నొకరినొకరు 


మెచ్చుకొనుచుందు రెటువంటి పిచ్చితనమొ! 
- వుల్లకవి, చాటువు 


- సామెత 


వరాకు 
పరాకు పడటమే ధర్మమండి, అది మహారాజు 
చిహ్నము 

- కందుకూరి, హోస్యసంజీవని 
వరాజయం 
జయమగు నోడుదు మను ని 
శృయ మొక్కండులేదు వినుము సమరమునం బరా 
జయము మరణంబుకంటె హృ 
దయపుటభేదనము సేయుం దధ్యం బనఘా. 

- తిక్కన, ఉద్యోగపర్వము 

వరాయినాళ్లు 


ఎమ్మెల్యేలనీ, మంత్రుల్నీ పరాయివాళ్లకింద 


చూసేవాళ్ళు చరిత్రకి అడ్రసు లేకుండా 
పోతారు. 

- వతంజలీ, అప్పన్న నర్దార్‌ 
వరిచయం 


అభిమానించే పారకులకీ, మంచి రచయితకూ, 
పరిచయాలు వుండకూడదు. 

- నంది, నైమిశారణ్యం 
వరిణామం 
తిన్నను దినకున్నను గూడం బరిణామ శూల 
బాధ తప్పనప్పుడు కోడిపలావు తినక నోరు 
కట్టకొనుట యెందులకు? 

- పానుగంటీ, చూడామణి 
పండితపుత్రుడు పబ్లిషర్‌ అయినట్టు! 

- శ్రీరమణ, న్యూనుడి 
కామగంధంబులేని యేకణముగాని 
'యన్యభుక్తంబుగా భువి నంతరించు 

- దువ్వూరి కడపటి వీడుకోలు 
మంత్రులు ముఖ్యమంత్రు లవుతున్నప్పుడు 
డ్రయివర్లు పైలట్లు కావాలగదా... 

- వతంజలి, అవృన్న నర్దార్‌ 
ఎగిరిన ఎద్దే గంత మోసింది. 
- సామెత 
నిన్నటి రాజశ్యాలపుడు నేటి శకపురుషుడు 

= జ్వాలాముఖి, శకపురువుడు 
శిలలు ద్రవించి యేడ్చినవి 
జీర్ణములైనవి తుంగభద్రలో 
పల గుడిగోపురంబులు స 
భాస్థలుబైనచి 


కొండముచ్చుగుం 
పులకు చరిత్రలో మునిగి 
పోయిన దాంధ్రవసుంధరాధిపో 
జ్వలవిజయప్రతాపరభ 
సం బొకస్వప్నకధావిశేషమై 

- వేంకటనుబ్భారావు, హంవీక్షేత్రమ 
షావుకారుగా' పుట్టి సన్నాసై పోవచ్చుగాని, 
ముష్టెదవకి మారాజయ్యే యోగం ఉండదు. 

- బీనాదేవి, కక్క 
ఎన్నో జన్మల పరిమాణంలో ఒక్కొక్క జన్మ 
కొన్ని క్షణాలే కావచ్చు. ఆ కొన్నిక్షణాల వ్యవధి 
లోనే ఎన్నోవేల అనుబంధాల్నీ 'పెంచుకుంటాం. 
వాటి తాలూకు జ్ఞాపకాల్నీ, అనుబంధాల్నీ మోసు 
కుంటూ జీవితం పొడుగునా మనల్ని మనం 
మోసం చేసుకుంటూనే వుంటాం. 

- రామచంద్రమూర్తి, అనుభూతీ-అనుబంధం 
భార్యను కేవలం 
బెడ్‌లైట్‌గా వాడుకునే భర్తకు 
ఆ భార్య రెడ్‌లైట్‌గా మారితే 
వాడి జీవితం 
మిడ్‌నైట్‌ అవుతుంది. 
- రాజేంద్ర, గుండె చప్పుళ్లు 


. వరిపాకం 


వట్టి తెలుంగు కావ్యములే చదివినచో 
మనస్సునకు పరిపాకము కుదరదు. 
- విశ్వనాధ, చెలియలికట్ట 

వరిపాబి 

పేరు చెప్పగానే ఆడపిల్లలు అనవసరంగా 
సిగ్గుపడి పారిపోవడాలు, పెళ్ళి నిశ్చయం 
అయిందనగానే మరింకేమి ఆలోచించక రాత్ర 
నక, పగలనక కలల్ని, ఆతరవాత పిల్లల్ని కనే 
యడం చాలా పరిపాటైపోయింది. 


- బీనాదేవి, వె 
వరిపాలన భిపార్య 


మరో గంటలో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం 
వుంటాది. అందరూ ప్రమాణ రం చేసిన 
తరువాత పేషీలకెళ్ళి నిద్దరపొండి... అదే పరి 
పాలనంటే.. 


వరిమళం 
“పవర్‌"కి (అంటే అధికారానికి) ఒక విధమైన 


- పతంజలి, అవ్చన్ననర్జార్‌ 


పరిమళం వుంటుంది. సిరి సంపదలకి ఒక 
విధమైన సువాసన వుంటుంది. ఆ రెండూ 
తరచు కలుస్తాయి. 

- రావిశాస్త్ర. గోవులొస్తున్నాయి జాగ్రత్త! 
పరిమితి 
త్యాగానికి కూడా ఒక పరిమితి వుండాలి. 

- నభా, నీటీదీపాలు 
ప్రామాణికబుద్ధి నిజముగా చాలామంచిదే, కాని 
మితమును దృష్టిలో నుంచవలెను. 

- మాడపాటి, ఎవరికి? 
వరివర్తన 
మంత్రాలప చింతకాయలైనా రాల్హాయేమోగానీ 
మంచి కధలు మనుషుల్లో పరివర్తన తేగలుగు 


- రామచంద్రమూర్తి, ప్రీయబాంధవి 
వరిళీలన 


కరంబు పరికింపక యేకార్యంబునకేనిం దమ 


కింప లగ్గు గాదు. 

= చిన్నయసూరి, మిత్రభేదము 
వరివద్ధం 
వెండిబంగారములు పరిశుద్ధ పదార్ధములె 
కావున స్వీకరించినవారి మనస్సులు గూడ పరి 
శుద్ధములు చేయును. 

- చిలకమర్తి, గణవతి 

వరిళోధన 
ఎనటమీ చెబుదాం అంటే కశేబరాలే దొరక్క 
పోయె? ఇహ పరిశోధన ఎలా చస్తుంది? 

= లక్షణరావు, అతడు-ఆమె 
వరిశ్రాంతి 
'ప్రశ్నమున కుద్గమన పరిశ్రాంతి వలదు 
తెలిసి యుత్తర మీ నాకు వలనులేమి 
ఇ. = శ్రీనాధుడు, శృంగార్లైవధము 
వరివర్త 
పరిష్కరించవలసినవారు ప్రజలుకారు, ప్రజల్లో 


యం 
అన్న సమస్యలూ వాటికవే పరిష్కారమైపో 
తాయి. వాటిని గురించి మనుషులు 

తేల్చుకోలేక పోవటం తప్ప మరేదీలేదు. 
- కొడవటిగంటి, ముసలం 


పరిష్కారం 
లోతుకు వె! 


పైనుంచి చూస్తే తేలేదికాదు, 
వరకూ పోవాలి! 

'మనుందర్‌, సమాజం నాజీపరక్ష 
వరిస్థితి 

పరిస్థితులకు మానవుడు బానిస. 

- బుబ్బారెడ్డీ రాలినమొగ్గ 
కవులు పొగడువేళం గాంతలు రతివేళ 
సుతులు ముద్దువేళ శూరవరులు 
రణము సేయువేళ రాకొట్టి పిలుచుట 
పాడి యిదియ మిగుల భజనకెక్కు. 

- గోవరాజు, సింహోసనద్వా(త్రింశిక 
పదియు నాలుగు భువనము ల్వెదకి చూడ 
నేను దలదాచుకొనందగు నెలవు లేదు! 

= చిలకమర్తి, గయోపాఖ్యానము 
పరిస్థితుల్ని మార్చుకోవాలంటే ముందు 
మార్చుకోవాలనే బుద్ధి కలగాలి. అలా బుద్ధి 
కలగాలంటే పరిస్థితులు మారాలి. 

- గోవీచంద్‌, అనమధ్ధుని జీవయాత్ర 
వాంఛాసహితమైన స్థలమునందుం. బెజచోట 
సింహమైన వాండుకూడ తెక్కలూడ్చిన పిట్ట. 

- విశ్వనాథ చెలియలికట్ట 
అనుభవంబట్టి మారుతుండేదేకదా మనుష్య 
(ప్రకృతి? ప్రపంచ చరిత్రే మారుతుంది. ఇతిహా 
సమే మారిపోతుంది. తులను బట్టే 
మానవకోటి ప్రవర్తన, వ్యక్తి ప్రవర్తన కూడాను. 

- లక్ట్రణరావ, ఆతడు-ఆమె 
చిక్కియున్న వేళ సింహంబు నైనను 
బక్క కుక్కయెన బాధసేయు 
బలిమి లేనివేళ పంతముల్‌ చెల్లవు. 


తమతమ నెలవులు దప్పినం 

దమ మిత్రులు శత్రు లౌట తథ్యము సుమతీ! 
- బద్దెన, సుమతి శతకము 

ఆంకటికి తొలంగు నాచారవిధు లెల్ల 

చీటికి తొలంగు చిత్తశుద్ధి 

వేటికి తొలంగు వెనుకటి బిగువెల్ల. 


ఆండుదానిం జాడ బుం జూడంగ 


(బ్రహ్మకైన బుట్ట రిమ్మ తెగులు 
(బ్రహ్మ యాలిత్రాడు బండిరేవునం ద్రెంప! 


ఆపదందుం జూడు మారయ బంధుల 
భయము వేళం జూడు బంటు గుణము 
పేదవడ్డ వెనుకం బెండ్లము మతిం జూడు 
- వేమన 

సరివోరం 
పాపం చేసినప్పుడు పరిహారం కూడా ఉండాలి. 

- రెంటాల, ఇన్‌ స్పెక్టర్‌ జనరల్‌ 
కష్టాలకు నష్టాలకు పరిహారంగా హృదయటంక 
శాల నుంచి బాష్పబిందువుల్ని వెండి నాణాల్లా 
వెచ్చించాల్సి వుంది. 


పర్తీక్ల 
పరీక్ష యెంత విషమమయితే ఫలితం అంత 
దారుణంగానూ మహోన్నతంగానూ లభిస్తుంది. 
- కాళీపట్నం, జన్మభూమి 

ప్రేమని పరీక్ష చెయ్యకూడదు. 

- లక్ష్మణరావు, అతడు-ఆమె 
మనిషి మంచి చెడ్డలు తెలుసుకోవాలంటే 
అతణ్ని అధికార పీరంలో పెట్టాల. 


- రామమూర్తి, అగ్నిగర్భ 


- సామెత 
నడుగు 


పరుగే ఒక బీజం 
ప్రగతి దాని భూజం. 

- సినారె ఇంటీవేరు వైతన్యం 
పట్టణాలలో సౌకర్యాలు, వేషభాషలు కాలంతో 
బాటు పరుగెడుతుంటై. 

- విశ్వం, పడవ 
వదువు 
పరువుని ఎప్పుడూ పణం పెట్టకూడదు. ఒక 
సారి పోతే డబ్బులాగే పరువు తిరిగిరాదు. 
- రామచంద్రం, వలుకే బంగారమా? 
తాను యేసంఘంలో పుట్టి పెరుగుతున్నాడో ఆ 
సంఘంయొక్క ప్రయోజనాల కొరకు అవసర 
మైతే స్వప్రయోజనాలను త్యాగం చేసి బ్రతకగ 
లగటమే పరువూ, మర్యాదలనే మాటలకు 


వరోవకొరం 
ప్రపంచంలో ధర్మము లెవరు విన్నను పరు 
లకుం జెప్పుటకేగదా? 
- కాళ్లకూరి, బింతామణీ 
వర్యవసానం 
ఇష్టంలేని పెళ్ళికూతుళ్లు కాపరాలకి వెళ్ళే! 
లోపల ఉన్న దుఃఖంవల్ల కొంతమంది దీనంగా 
కనిపిస్తారు. మరికొంతమంది కోపంగా, కసిగా 
కనిపిస్తారు. 
= రావిశాస్త్రీ వక్సింటి అ; 
చిన్న చేపను పెద్దచేప మింగితే పెద్ద చేపను 
బెస్తవాడు మింగుతాడు. 
- సామెత 
చుట్టంగా వచ్చి దయ్యమై పట్టుకొన్నాడట. 
- సామెత 
వరు 
విలువల్ని మనసు బేరీజు వేస్తుంది. పైకాన్ని 
పర్సు నిర్ణయిస్తుంది. 
- మారుతీరావు, మళ్లీ మధుమాసం 
వలకరింవు 
“బావున్నావా బాపనయ్యా' అంటే “నా పాతబాకీ 
ఎప్పుడిస్తావు” అన్నాట్ట వెనకటికి. 


వలాయనం 
జీవితపు టెంగిలిని 
ఊహలనే అంగలతో దాటిపోదాం, పద! 
= బైరాగి, వలాయనం 
పారిపోయి దేన్నించీ తప్పించుకోలేం 
- జయరాం, ఓడిపోలేదు 


- సామెత 


వలుకు 
తప్పదు నాపలు కట్ల చూడుమీ! 

- తిక్టన, విరాటవర్వమ 
వలుకుబడి | 
ఎవళ్ళకి రూల్సు? పలుకుబడి లేనివాళ్ళకి 

- బుచ్చిబాబు, ఆత్మవంచన 
నోట్లో ఏ పలుకూ లేకపోయినా జిల్లా అంతా 
వీడి పలుకుబడే. 

= శృవ్ణంరాజు, దిగులు 
డబ్బుంటే నలుగురూ ఏదో వరసా వావీ 


కలుపుకుని దగ్గర చేరుతుంటారు. పలుకుబడి 
'పెరుగుతూంటుంది. దాన్నాపడం కష్టం. 
- శ్యామలారాణీ, జౌ మంగళా 
వల్లళీ 
బాగ్గెమంతుడి పల్లకి బగుమంతుడె మోస్తాడూ. 
- రావిశాస్త్రి బంగారిగొడి కత 
వల్లం 
మెరక నీరూ పల్లానికే - పల్లం నీరూ పల్లానికే. 
- పినిశెట్టి. వల్లెవడుచు 
పల్లె 
“ఇల్లు లేనమ్మ ,ఈనం చెడె, మగడు లే 
మానం చెడె” అనే లోకోక్తి పల్లెల్లోనే పుట్టింది. 
- సభా, పీచ్చి దంపతులు 
పల్లెపట్టుల మాట పలుకకోయీ కవీ! 
'పైపచ్చనేగాని లోపలున్నది చిచ్చు 
కుచ్చితాలే కొంపలన్నీ 
మచ్చరాలకు మారుపేర్లు! 
- ప్రయాగ బాటసారి 
వల్లెవడుచు 
భావ మమృతమయమొ పలుకు బంగారమో 
బైటయిడదు పల్లెపడతులందు 
- ఏటుకూరి, క్షేతలక్ష్మ 
వల్లెజీవితం 


నిజంగా కంట్రీలైఫ్‌లో చాలా చమత్కారం 
= WO 
నిష్కలుషపు గ్రామ్యజీవనపుం గమ్మదనంబు 
బలే! గుబుల్లొనున్‌ 

- దువ్వూరి, వానాకాలవు పల్లెజీవితము 
వల్లెటూరివాళ్ళు 
ఏ మనిషిగానీ పూర్తిగా నిర్దోషి అనుకోవటం 
పల్లెటూరివాళ్ళకు చాతకాదు. 


- కొడవటిగంటి. ఆడజను 
వవిత్రత 


నేను వెధవముండనీ, మీరు సరసులున్నూ 
మన కంటే మరి పవిత్రం అయినవారు యవ 


రుంటారు? 
Meson 
పెళ్ళాం అనేది అయోనిజ అయితే, ప్రతి మగ 


రాయుడూ టబ్రతికిపోతాడుకద! 
- రామచంద్రశాస్త్ర ముఖచిత్రం 
వాగ్భూషణమే సుభూషణము 
భూషణముల్‌ నశియించు నన్నియున్‌. 
= లక్షృణకవి, నుభాషిత రత్నావళి 
చాలామంది పవిత్రులకి వారి పూర్వజన్మలో 
రొమాన్సు జరిగి ఉంటుందన్నా ఆగ్రహం కలు 
గుతుంది. 
= చలం, 
శవాలూ, చెత్తా చేరినా... గంగ. పవిత్రమైనదే, 
= కాంతారావు వంశధార 
వచత్వం 
మానవునిలో వున్న పశుత్వం, ప్రతివ్యక్తి జీవితం 
లోను ఒకసారి పైకి వచ్చునట్లుగానే ఒక సంఘ 
జీవితంలో కూడా అప్పుడప్పుడు వస్తుంది. 

- బాపిరాజు బొమ్మలరాణీ 
వవవు 
మనస్సనేది లేకుండా, _ వావివరసలతో 
సంబంధం లేకుండా కోరికలు తీర్చుకునేది 
మనుష్యులు కాదు పశువులు. 

- భారతీదేవి. నుడిగుండాలు 
అనురాగానికీ, ఆప్యాయతకూ లొంగనివాడు 
మనిషి కాదు పశువు. 

- భారతీదేవి, సుడిగుండాలు 
వళ్ళాత్తావం 
మనిషికి పశ్చాత్తాపాన్ని మించిన శిక్షలేదని 
మన శాస్టాలు చెప్పున్నాయ్‌. 

- వీరేంద్రనాథ్‌, ఓకరాధ ఇద్దరు కృష్ణులు 
ఆవకాశం దొరికినప్పుడు చెయ్యని చెడ్డపనులకి 
పశళ్ళాత్తాపపడతారుట మనుషులు. 

- బుచ్చిబాబు, ఒకేనిద్ర-ఎన్నోళలటలు 
వన 
పప్పే పస బాపలకును 
ఉప్పే పస రుచులకెల్ల ఉవిదలకెల్లన్‌ 
కొప్పే పస. 

- కనిబౌడప్ప 

వనితనం 
ఏ మనిషికైనా సాధారణంగా పసితనం ఒక 


వరం లాంటిది. 
- రామళ్ళష్హ పగలు చీకటి 


207 


పాకులాట 
'ఎంతోమంది' ఆశకోసం జీవిస్తుంటే 'కొంత 
మంది' మాత్రం ఆశయాలకోసం ప్రాకులాడి 
ప్రయోజనం ఏముంటుంది? 
- రామచంద్రమూర్తి, శ్రీరాగం 
పాట 
పాట బిడ్డ పుట్టుకలాంటిది. కన్‌సీవ్‌ చేయడా 
నికి ఒక్క క్షణం చాలు. కాని సలక్షణంగా డెలి 
వరీ చేయడమే కష్టం. 
- వెంకటక్టు్ణమూర్తి, ఎయిర్‌ వోన్దెన్‌ 
త్రుళ్ళనిదీ కుళ్ళనిదీనీ 
మళ్ళినదీ వెళ్ళనదీనీ 
చచ్చేదీ లాభం లేనిది 
ఈ జన్మకు పనికిరానిదీ 
మనకెప్పుడు కలసిరానిదీ 
సామానోయ్‌ సరదాపాటకు. 
- నరదాపాట 
ర౮9ట లేకుండా ఇండియాలో ఫిల్ము తయారైతే, 
ఘోర ప్రమాదాలు కలుగుతాయని జాతకుల 


విశ్వాసం. 

- చలం, మ్యూజింగ్స్‌ 
పొటవం 
రెండప్పడములు నలిపి రూపుమాపుటకు 
భండన పాటవ ముండనక్కజలేదు. 

- కూచి రూపలత 

పాటు 
జారితే పడమన్నారు; జరిగితే పడమన్నారు. 


పాఠకుడు 
పొరుగువాడి పేపరుతోనే పొద్దు గడపడం 
మన మేధావులకు పరిపాటి. 

- సుధాకరరెడ్డి, వత్రికావురాణం 
మనదేశంలో ఒకడి చేతులో ఒక పత్రిక ఉంటే 
దాన్ని అధమము, ఇరవై మందైనా చదువుతారు. 

- మునిమాణోక్కం, బొమ్మలవండుగ 
ఈ (ప్రపంచమే మనందరికీ పాఠాలు నేర్పు 
తోంది. మొండివాళ్ళు నేర్చుకోవడానికి తిరస్కరి 


స్తారు. బుద్ధిమంతులు ఇట్టే గ్రహిస్తారు. 
- సోమనుందర్‌, గువ్తసాలగ్రామం 
పాడువని 
కొన్ని పాడుపనులు చేసేవాళ్ళని చూసి 
అందరూ అసహ్యపడతారు ఈ ఇంగ్లీషు వాళ్లు 
అన్ని పాడుపనులు చేశారు. వాళ్ళని ఎందుకు 
గొప్పగా చూడాలి? 
- కొడవటిగంటి. చదువు 
పాండిత్యం 
పాండిత్యానికి, సత్యధర్మాల్లోనేగాని, బుకాయింపు 
ల్లోనూ, పిడివాదాల్లోను కాదు వినియోగం. 
- నుబ్రవ్మాణ్యశాస్త్ర అనుభవాలూ - 
పకాలూనూ 
మీ పాండిత్యం వేరు. మా పాండిత్యము వేరు. 
వకరిది వకరికి సరిపడదు. 

- కందుకూరి, మహామహోపాధ్యాయ 
పాండిత్య మనంగా శబ్బార్ధపరిజ్ఞానము. శాస్త్రీయ 
ములైన చర్చలను నెరపెడి నేర్పు. నాకది తెలి 
యనిది తెలియునన్న యహంకారమునకు ప 

= విశ్వనాథ, దిండు కింది పోకబెక్ళ 
పాండిత్యం ఎక్కువైతే బుద్ధికి పడిశం పడు 
తుంది. 


- బాస్తో వరబ్రవ్మము 
మెట్రిక్యులేషన్‌ మూడేండ్లయినా తప్పకపోతే 
ఇంగ్లీషు. వచ్చినట్లుకాదు._ ఎన్నేండ్లు తప్పితే 
అంత విలువ. 


. - శివరామశాస్త్రి సిపాయి 
పనివచ్చునప్పుడు కాని పాండిత్యము వెల్లడి 
కాదు. 

- కాళ్లకూరి, పద్దవ్యూహము 


పాండిత్యము కురిపిస్తూంటే యలా నిద్రపోయి 
నాడయ్యా? 


సాత 

పాత చింతకాయ పచ్చడి, పాత యుసిరికాయ 
పచ్చడి పథ్యమునకు పనికి వచ్చి యెంతో 
యుపకారముంజేసినట్లే పాతూళ్ళు కూడా చాలా 


పనికివస్తాయి. 
- చిలకమర్తి, వోట్లక్రై తిరుగుట 


క్రొత్త రుచి. ప్రాత రోత, 
- చిలకమర్తి, శ్రీరామనవమి పందిరి . 


- గురజాడ బిర్హిణీయము 


పాతకం 


సాతకం 
పాపాలన్నిటికి మూలవిరాట్టు దారిద్ర్యం 
తలతన్నినీ మహాపాతకం డబ్బు 
కోవాలో తెలియకపోవటం. 
- సాంబశివరావు. నిలవనీరు 
పాతకొత్తలు 
చాంతభార్యయెనను మొదటినాండు క్రొత్తదియే 
క్రొత్తభార్యయైనను రెండవనాండు ప్రాంతదియే. 
- పానుగంటి, సరోజిని 
ప్రాతగిలిన మాత్రాన భవ్యములు కావు, 
నవ్యమైన మాత్రాన నింద్యములు కావు. 
- రాయప్రోలు, రమ్యాలోకము 
ప్రాతవయినంతనే త్యజింపరు, నవీన 
మయిన మాత్ర వరింపరు: ప్రియములై, స 
హృదయ సేవ్యమానములైనవెల్ల, స్వీక 
రించి భావాంబర మలంకరింతు రర్ధి. 
- రాయప్రోలు, రమ్యాలోకము 
పాత చదువు 
నోట్సు లేకుండా ఉపన్యాసమివ్వమంటే బయట 
పడుతుంది పంతుళ్ల ప్రతాపం. పూర్వకాలంలా 
కాదు అంతా రిఫరెన్సు చదువు. 
- వేంకటరాయశాస్త్ర, వ్యామోహము 
సాత్మివత్యం 


ఇది నాది, ఇది నాకే కావాలి, దీన్ని వదలను " 


అనే భావం (ప్రేమకాదు. అది పాతివ్రత్యం. 
- చలం, సత్యవంతుడు 
పాత్ర 


మనం మనుషులకి పాత్రలు నిర్ణయిస్తే కథలో 
నేగాని, జీవితంలో వాళ్లు ఆ పాత్రలలో నిల 
వరు. భర్తలు భార్యలకి పతివ్రతా పాత్రలు నిర్ణ 
యిస్తే వాళ్లు వేశ్యల పాత్రలని ధరిస్తామం 
టారు. చెప్పో చెప్పకుండానో మంత్రిత్వమిస్తే 
నియంతల పాత్రలు ధరిస్తారు. ఇంకొందరం 
నౌకరు సామ్యవాది నంటాడు. 

- చలం, వాళ్లు నలుగురూ 
పాత్రికేయులు 
జర్నలిస్టు అన్నవాడు ప్రపంచంలో ప్రతిదీ తెలు 


తగాదా జరిగినంత సేపు 

మన పోలీసులు ఆవేపుకు పోనట్లే ' 
జీవితం విలువలు మారిన చోటికి 
పత్రికా ప్రతినిధులు పోరు, 

- కుందుర్తి, మానభంగ 
సి.ఐ.డి ఆఫీసర్‌ని రాజకీయ నాయకులు కొనే 
యగలరు. కాని ఇన్‌వెస్టిగేటివ్‌ జర్నలిస్టుని కొన 
లేరు. (ఎందుకంటే అతనికి రాజకీయ నాయ 
కులు ప్రలోభ పెట్టే మెటీరియలిస్టు బహుమానా 
లకంటే ఒక సెన్సేషనల్‌ ఆర్టికల్‌ రాసి జనంలో 
సంచలనం కలిగించగలిగినప్పుడు కలిగే ధ్రిల్‌ 
ఆనందర ఇంకా ఎంతో గొప్పవి) 

+ - ఆనందారామం, అధద్ధంలోశత్రువు 
పానం 
అమృతపానంచేత చావు లేనప్పుడు రోగాలు 
యెక్కడ నుంచి వస్తవి? 
- కందుకూరి. కలివురుషశనైశ్చరనిలాసము 
పావవలం 
ఈ లోకంలో పాపుల సంఖ్య ఎక్కువ కాబట్టి 
చాలా దేవాలయాలలోని హుండీలు ధనరాసు 
లతో నిండిపోతున్నాయి. 
= చిన్నబాబు. డబ్బు 
పాపం 
కుక్కను చంపిన పాపం కోవిల కట్టించినా పోదు. 
- సామెత 
మనం చేసే పనులు ఇతరులని బాధిస్తే పాపం. 
- వెంకటకృషమూర్తి. మేఘమాల 
కవిశిఖామణికి నసత్యక 
వలన బాపము లే దదె బ్రతు కగుటను 
గులట కట్టుల వ్యభిచారకలన వలనం 
బాప ముండదు దాననే బ్రదుకుగాన, 
- పానుగంటి ప్రచండ చాణక్యము 
తామరాకును తాటాకు చేయటం పాపము. 
= చలం, శశిరేఖ 
పాపం అని తెలిసీ కూడా పాపం 
తప్పక పోడమే మానవ జీవితంలోని bal 
= రావిశాస్త్ర గోవులొస్తున్నాయి జాగ్రత్త! 
పులికి పాపం తెలీదు, పులికి పాపం లేదు 


సుకోవాల్సిందే- నిషిద్ధం అంటూ లేదు. _ - రావిశాస్త్రి గోవులొస్తున్నాయి జాగ్రత్త! 
- పార్థసారథి, సాహిత్య హీంసావలోకనం | ఎన్ని పైసలున్నా ఎన్ని దేశాలిరిగినా పాపాన్ని 


29 


పాపం పాషాణం 
తప్పిచ్చుకోలేస్తరంట వానేరులు. రూములలో తెలుస్తుంది. 

- కెయల్‌., కొత్తగుడి | - కందుకూరి, అవూర్చు బ్రవ్మాచర్శప్రహననము 
ఆశకి అద్దుండాలి, పాపానికి శిచ్చుండాలి. పారతంత్రం 

- బీనాదేని డబ్బు! డబ్బు! డబ్బు | పరతంత్ర జనముల పాలి కష్టములు 
ఫలాపేక్ష లేకపోతే పాప కర్మములు చేయడా చెప్పంగ నలవియే శివునకునైన? 
నికి ప్రోత్సిహమే లేదు. పంజరంబున నున్న పక్షులరీతి 
- ఉన్నవ మాలవల్లి | బంధించి బుట్టలోం బాములవాండు 

వెన్ను నిచ్చువానిం దన్ను నమ్మినవానిం వదలక పెట్టిన ఫణుల చందమున 


జంపిరేని శిశువుం జంపు టండ్రు. 

- గోవరాజు, సేంహాసనద్వాత్రింశిక 
పాపము సుకృతం బయ్యెను! 
శాపము వరమయ్యె జన్మ సాఫల్యముగన్‌. 

- అనంతుడు, భోజరాజీయము 
పాప విమోచనం కాంది శాప విమోచనమెలా 
అవుతుంది? పాపఫలమే శాపం. 

- ఉన్నవ, మాలపల్లి 
ఆంగహేను దరిద్రు విద్యావిహీను 
రూపహీనునిం దెగడుట పాప మండు. 

= తిక్టున, ఆనుశాసనిక వర్హ్యము 
వినుముచంపుటయును జంపంబనుచుటయును 
గల్మషంబుల కెల్ల నగ్గలము లధిప. 

- ఆనుశాననిక వర్హ్యము 
ప్రతి మనిషికీ పాపాలన్నిటిలోనూ తనలోగాని 
ఇతరులలోగాని సహించని పాపం ఒకటి 
ఉంటుంది. సాధారణంగా వారి స్థితిలో వారికి 


ఎక్కువగా చెయ్యా లనిపించే పాపమే అయి 
ఉంటుందది. 


= బలం, వివాహం 
పొవం-వుణ్యం 
పాప పుణ్యములు మనము మనకై తెచ్చికొన్న 
కట్టుత్రాళ్లు. 
= విశ్వనాథ వేనరాజు 


సృష్టిలో అనాదినుంచీ పాపం, పుణ్యం ఒకదాని 
ప్రక్క యింకొకటి ఉంటూనే యి. 

- శరజాడ సంన్మర్త హృదయం 
నసృర్త వద 
తను పాపి అనే నమ్మకం లేని వాడికి అసలు 
దేవుడి ధ్యాసే అనవసరం! 

- వానుమంతరావు, చికిళ్ల 
పాముకాటు 
తాచుపాము కాటు బ్రతికినా చచ్చినా నాలుగు 


గంగిరెద్దులవాండు కావరమణంచి 
ముకుంద్రాడు పొడిచిన పోటెద్దులట్లు 
బోనులో నుంచిన పులుల విధంబు 
స్వాతంత్ర్యహీనతం బడియుండవలయు 
పరికింపగా మనోవాక్కాయములను 
(బ్రధమంబు పట్టంగా రానిదిగాని 
వాక్కాయములు రెండు బంధింపంబడును. 

- శ్రీనాథుడు, వలనాటి వీరబరిత్ర 
పారాయణం 
ఆయన పురుషసూక్తం పారాయణ చేస్తూ 
ఉంటే నూతులో కప్పలు బుర్ర పైకెత్తి అరచేవి. 

- గురజాడ, కొండుభట్టీయము 

పార్టీ 
కుక్కగొడుగులవంటి పార్టీ 
లెక్కడౌచూ నుండెరా 
నమ్ముబోకుము, నమ్మినను 
నీ నాశనమె ఘటియిల్లురా! 
ద్వేషముల నెలకొల్పు నయ్యవి 
దోషభూయిష్టములురా 
మోసబోకుము, మోసపడ మన 
మొదటికే చేటాద నరా! 

“౨ = కోటయ్య వద్దురా! మనకొద్దురా! 
నాలుగ కష్పులు వెనకేసుకునే పార్టీయే 
న అరొవు, అతడు-ఆమె 
పాలన అక 


సామ్రాజ్యాలు స్థాపించటం కష్టంకాదు. ఏల 
“డంలో ఉంది అసలు కష్టం. 


- కాళీపట్నం, శాంతి 
పాషాణం పట 


ఒక మనిషిని పాషాణం అనటానికి కారణాలు 
చాలా కావాలి. _ ర్య్య్య్రక్రవ్మ, వేకమేడలు 


210 


ప్రాస పెరికి 

పాన బయటపడ్డాయే అనుకోవడంవల్ల. 

కుళ్లు ముండకి అల్లం పచ్చ అన్నః మ్ల. - చలం, మ్యూజింగ్స్‌ 
- సామెత | పిచ్చివాళ్ళుగా మారిపోవడంలో ఒక మంచి 

ప్రాసకోసం యేడ్చానే కూసుముండా అన్నట్లు. | ఉంది సుమా! వాళ్ళు భోగాల నాశించరు. విలా 
- సామెత | సాలు కావా లనరు. పంచభక్ష్య పరమాన్నాలు 

వీబ్చానువత్రి కోరరు. స్వస్థలాలు, స్వగృహాలు అవసరంలేదు. 

మెంటల్‌ హాస్పిటల్‌ ప్రత్యేకంగా ఎక్కడుంది? | ఎంగిలాకులు తిని తృప్పిపడతారు. చెట్లక్రింద 


ఈ లోకమంతా ఒక మెంటల్‌ హాస్పిటల్‌ కాదూ? 
- ఆనందారామం, మళ్లీవచ్చిన వసంతం 

వీచ్చి 

ప్రతి పిచ్చీ మనిషిని బాధలనుంచి ఏదోలా రక్షి 


స్తుంది. 

- వివినమూర్తి, ఉద్యమం 
కొంతమంది పిచ్చిలో మర్దర్లు చేస్తారు. మరి 
కొంతమంది మర్దర్‌చేసి, ఆ రక్తాన్ని చూసి పిచ్చి 

మారుతారు. కొంతమంది శిక్ష తప్పెం 
చుకోవటానికి పిచ్చివాళ్ళుగా నటిస్తారు. 
- వీరేంద్రనాథ్‌, తులసీ 
నాయనా! పిచ్చి లేదన్న మాటే పిచ్చ 
- చిలకమర్తి, గణవతి 
నా జీవితములో ప్రజలు తెలిసికొనవలసినంత 
గొప్ప విశేషము లేవియు లేకపోయినను, 
కొందరు ముస్లిములు తమ జీవిత కాలములోనే 
తమ గోరీలను కట్టుకొనునట్లు నేను జీవించి 
యుండగానే నా జీవిత చరిత్రను సూక్ష్మముగ 
వ్రాసి ప్రచురించుకొనవలెనని నాకు బుద్ధి పుట్టి 
నది. ఎవరి పిచ్చి వారికానందం. 
= నూర్భనారాయణ, స్వీయచరిత్ర 
పిచ్చియాసుపత్రి యనంగా బిచ్చివారి రోగమును 
కుదుర్చు నాసుపత్రి యని కాదు. 
పిచ్చి డాక్టర్లుగల యాసుపత్రి యని అర్ధము. 
= పానుగంటి, సాక్షీ 
పేచ్చివాడికి ప్రపంచమంతా పిచ్చిగా కనపడు 


తుంది. 

= మొక్కపాటి, బారిష్టరు పార్పతీశం 
మరీ చెడ్డ పేరు తెచ్చుకున్న పిల్లల్ని చూస్తే 
మర్యాదగల తల్లిదండ్రులకి యెందుకంత కోప 
మంటే తమ అసలు గుణాలు ఎవరికీ తెలీ 
కుండా తమలో దాచుకున్న గుణాలు తమ పిల్ల 
లముందే ఆ పిల్లలమూలంగానే లోకంలో 


211 


నిద్రపోతారు. కావాలంటే పట్టపగలు నడిరోడ్డు 
మీద దిగంబరంగా పడుకోగలుగుతారు. 
వాళ్లతో ఎవరికీ పేదీ ఉండదు. వాళ్ళు ఎవర్నీ 
అడగరు, ప్రశ్నించరు, ధిక్కరించరు, విమర్శిం 
చరు. అలా చేస్తే పిచ్చివాళ్లని లెక్కే చేయరు. 
- నంది, వుణ్యస్థలి 
వీడికెడు bk 
తెగించి దానం చేస్తాను, తేరా పిడికెడు రాళ్లు 
అన్నాట్ట వెనకటి కెవడో. 
- అవసరాల, వంజరం 
వీన్నలు - పెద్దలు 
కుంకలు జంకులేక మాటలాడెదరు. అన్నియు 
హుళక్కులేగాని సర్వాంతర్యామి యని పెద్దలు 
పలికెదరు. కోలాచలం, శిలాదత్య 
వింక్‌ ' 
తన దేశం మీదకు పరదేశం దండెత్తి నెమ్మదిగా 
ఆక్రమించుకపుంటున్నదని వినగానే, పిరికివాడు 
రెండు రకాల జండాలు తయారుచేసుకొని 
కూచున్నాడు. ఒకటి స్వదేశం జండా. ఒకటి 
దండెత్తి వచ్చిన దేశం జండా. 
- గోపీచంద్‌, వీరికివాడు 
పగవా రొత్తిన యప్పుడు 
జగమెలుంగం దెగుటయొండె సైరణయొండెం 
దగుంగాక మిగుల నొగులుచు 
మగవాండై మగువ పగిది మడియుట తగునే? 
- గోవరాజు, సింహో! 
విశాల హృదయాన్ని పిరికితనం అనుకునే ఈ 


= రా 
చనదుగదా పిజికి దొరల సరసం గొలువన్‌? 
- కదిరీపతి, జకసప్తతి 


పిరికి 


పిల్లలు 


జీవిత ప్రవాహం ప్రచండవేగంతో వెళ్లిపోతూ 
ఉంది. అందులో ఎవరెవరి సంస్కారాన్ని బట్టి 
వాళ్లు తమ సుఖం కోసం పోట్లాడుకుంటు 
న్నారు. ఇదొక మహాసంగ్రామం. ఈ సంగ్రా 
మంలో పిరికివాళ్లకు అసమర్థులకు చోటులేదు. 
- గోవీచంద్‌, అసమద్దుని జీవయాత్ర 
కామెర్ల కంటివానికీ ప్రపంచమంతా పచ్చగా 
గోచరించినట్లు, పిరికివాని కంటికి లోకమంతా 
అనుమానాస్పదంగా గోచరిస్తుంది. 

- పులికంటి, లోకం నవ్వింది 
పిరికివాడై (ప్రతిక్షణం చచ్చేకంటే, సాహసంతో 
ఒక్కసారి చావటంమేలు! 

- ఆనందారామం, మరో ముందడుగు 

చదువుకొన్నవాళ్లకి పిరికితనం ఎక్కువౌతాదంట! 

- నంది, నైమిశారణ్యం 

పిరికివాడేదన్నా ప్రారంభించడానికి తలపెడ్తే 

వాడికి మొట్టమొదటగా వచ్చేవన్నీ అపాయా 
లకు సంబంధించిన ఊహలే. 

- బొల్లిముంత మృత్యుంజయులు 
పరిస్థితుల ప్రభావానికి నిలిచిన వారే విజ 
యాన్ని సాధిస్తారు. గమ్యాన్ని చేరుకోగలుగు 
తారు. పిరికివాండ్లు నిముష నిముషానికి చస్తూ 
ఉంటారు. 

- వుల్లాభొట్ల, వక్రించిన వరిస్టీతులు 
ఆత్మహత్య చేసుకునే వాళ్లు సాధారణంగా ఆత్మ 
పరాయణులూ, పిరికిపందలూ అయిఉంటారు. 

- కొడవటీగంటి, జీవితేచ్చ 
చెడ్డ అలవాట్లకి దూరంగా ఉండేవాడు లోకం 
దృష్టిలో నలై. పిరికివాడు! వ్‌ 
చాలామంది గొప్ప కోసం 
అలవాటు చేసుకుంటారు. 

- రంగనాయకమ్మ, వేకమేడలు 
ముందడుగు వేయువాడు మొనగాడు. వెను 
కంజ వేయువాడు పిరికివాడు. అటో ఇటో 
తేల్చుకోగలిగేది మొనగాడే. నీళ్లు నములుతూ 
నిలబడేది పిరికివాడు. అసలు పిరికివానికే 
బోలెడన్ని ఆలోచనలు. 

= పులికంటి ఆరికకూడు 
తొల తొలంగిన ముల్లంగి దుంపంబోలు 
కత్తి యొరనుంచి నా భుజస్కంధమందు 


గుక్క లరచిన భయపడ్డ నక్కవోలె! 
- తవేం., వృబ్బకటేకము 


వీలువు 
రామాయణంలో పీడకల వేట్లాటలాగ అదే పిల 
వటవాం? 

= గురజాడ కన్వావల్చుం 
వీల్లలు 


పిల్లల మనస్సు తెల్లకాగితం లాంటిది. 

- భారతీదేవి, నుడీగుండాలు 
మనిషి కోతిలోంచి పుట్టాడు. ఆ సంగతి 
ప్రత్యక్షం చేస్తారు కుర్రాళ్లు 

- భమిడిపాటి, బాగుబాగు 
పిల్లలు తమకి అన్నం పెట్టేవారికన్న మిరాయి 
కొనిపెట్టి తమతో ఆడుకునే వారిమీద యెక్కువ 
(పేమ చూపుతారు. 

= బలం, మ్యూజింగ్స్‌ 

పిల్లలకి నా సొమ్మని నీ సొమ్మని భేదాలుం 

డవు. అంతా తమ స్వంతంగా వాడుకుంటారు. 

= బుచ్చిబాబు, గొలును 

తల్లిదండ్రులు ఎంత మంచివాళ్లయినా వాళ్లశె 

టువంటి సదుద్దేశాలున్నా, కొన్ని కొన్ని విషయా 

లలో పిల్లల జీవితం గురించి వాళ్లు నిర్ణయాలు 
చెయ్యలేరు. 

- కొడవటిగంటి, సతవతి స్వీయకథ 
పిల్లల ఉద్రేకాలను కూడా నర గక 
జీవితం బాగుపడుతుందే గాని చెడిపోదు. 

- కొడవటిగంటి, 
చిన్న పిల్లల విశ్వాసాలు పెద్దవాళ్ల విశ్వాసా 
లంత జ్ఞానయుతంగా ఉండవుగాని అంత 
మూఢంగా కూడా ఉండవు. 

- కొడవటిగంటి, ఆడజన్మ 
కొందరు పిల్లలకు బొమ్మలు ఎట్లా కావాలో 
కొందరు పెద్దలకు కూడా పిల్లలు అట్లాగే 
కావాలి ఆడుకోవటానికి. 

- కొడవటిగంటి, వరప్రసాదం 
పెద్దవాళ్లను అంచనాకట్టే శక్తి పిల్లలకు అపా 
రంగా ఉంటుంది. 

- కొడవటిగంటి, సవతితల్లి 
ఓవధులే తండ్రులుగా 
రసవిషాలు తల్లులుగా 
తయారవుతున్నారు శిశువులు. 


'నిపోదు నింటికి బొయ్యిమనుచుం = బైరాగి ఇంక కవిత లేదు 


22 


పేల్లలంత మోసగాండ్రు పెద్దవారు కారు సుమా. 
- పానుగంటి, సాక్షి 

చిన్నపిల్లలకు రుచిలోగాని. అభిరుచిలోగాని 

వ్యత్యాసాలు తెలియవు. పట్టవు కూడా. 

- కొడవటిగంటి, జీవితం 
చిజుతవాని కింత తజుసంటి పలుకులు 
సన్నె వృద్ధజనము లున్నచోట? 

- నన్నయ, నభావర్వము 
చేరదీసిన వాళ్లని పట్టుకుని పాంకులాడతారు 
పిల్లలు. 

- నుబ్రవ్మాణ్యళాస్త్ర. అరికాళ్లకింద మంటలు 
పిల్లల్ని అమ్ముకోవడం శిష్టాచారం అంటారండీ? 

- గురజాడ. కన్యాశుల్బం 
పిల్లి 


బోయరు యుద్ధమునం బొడిచిగెలిచిన రాబర్బు 
ప్రభువునకుం బిల్లి యనంగ6 బ్రాణభయము. 
ఫిరంగి గుండునకు జంకని యతండు పిల్లి 
కనంబడిన వెంటనే దానిని చంపినదాంక 
ప్రాణము లజచేతిలోం బెట్టుకొనియుండును. 
అతని కొక్కనికే ఈ భయముకాదు. మూడవ 
హెన్రీ అను ప్రభుడు తన కోటలో. బిల్లి చేర 
కుండ నెన్నిపాటులైనం బడినాడు. ఫెర్టినాండు 
చక్రవర్తి (ప్రధానోద్యోగులలో నొకనికి. బిల్లి 
కూంత వినంగనే ముక్కువెంట రక్తము కాలువ 
లుగాం గట్టవలసినదే. 
- పానుగంటి, సాక్షీ 

పిల్లిని 
గదిలో పడేసి కొడితే 
అది లోనున్నవారి "కళ్లు పీకేస్తే” 
అది జాతిపిల్లి. 
“కాళ్లు పట్టేస్తే" 
అది గోడమీద పిల్లి. 

- రాజేంద్ర, గుండెచప్పుళ్ళు 
పిల్లికి చెలగాటం, యలక్కి ప్రాణం పోకటా! 

- గురజాడ, కన్యావల్బం 
విశాభం 
పిశాచమంటే నాకు భయం పోలీసోళ్ళంటే 
నాకు భయం. మరెవళ్ళకీ లచ్చపెట్టను. 

- గురజాడ, కొండుభ 

పిశాచం పీక్కుతింటూ ఉంటే సరసానికి 


పుద్ధిన రోజు 


యాళా? 
= గురజాడ కొండుభట్టేయము 
ధన పిశాచములకుం బ్రేమతత్వ మేల? 

- ఏటుకూరి, (వేమాలోకము 
విసినారి 
గడించినవాం డెవ్వండు కర్చుపెట్టిచచ్చినాండే? 

- కాళ్లకూరి. వరవిక్రయము 
కుండలో కూడు కుండలో నుండవలె. పిల్లవాడు 
తుండుముక్కవలె నుండవలె. 

- చిలకమర్తి. గణవతి 

విహెబ్‌డీ 
పిహెడ్‌డి - అంటే ప్లాట్‌ఫారం హీరో డిజిగ్నేట్‌, 
- ముళ్లపూడి, జనతా ఎక్సీవెన్‌ 

వీకులాట 


పేకయాట గుండె పీకులాట. 

- జామవా, బీట్లవేక 
వీట 
రామరాజు వంశం వారంటే ఎక్కడికి వె! 
పెద్దపీట మాదే. ఈనాడు వేసుకోవటానికి పీట 
లేదు. 

= పుల్లాభొట్ల, లంచం 
వీటీముళ్లు 
పీటముళ్లు విడవు. విడకపోతే అవేమిటో 
ఆసాంతం ఆకళింపుకాదు. విడనిచోట, తెంచితే 
అఖాతం మేర్చడి "తన" అనే దానికి ఆర్థం దొర 
కనట్లుగా అవుతుంది. 

- వడ్డెర చండీదాన్‌, హీమద్వాల 

వీడ 


మరుపు వచ్చిన పీడ లేని పీడతో సమానం. 
- కొడవటిగంటి, బకాసుర 

వ్తకొడ్లు 

ఆడది ఉద్యోగం చేస్తున్నదంటేనే పొగలేని నిప్పు 
లాగ పుకార్లు పుడుతూ ఉంటాయి. 

తులం నిజానికి అర్ధమణుగు అబద్ధం కలిపి 
కళ్ళాపు జల్లింది పుకారు. 
భమ బీనాదేవి, మావూరు 
వుట్టినరోజు 

పుట్టినదినము ప్రతినరున కుత్సాహదినము 
గాదు. ఉత్సాతదినము. పర్వదినముకాదు, 


213 


పుట్టిన రోజు 

భయంకర దినము. మంగళదినము కాదు, 
మరణదినము. పుట్టిన దినము గండదిన మని 
నిశ్చయింపవలసినది. 


వృట్టిల్లు 
పుట్టినింటిపై (ప్రేమ ఆడుదానికి అణచికొన 
రానిది, 


- పానుగంటి, సాక్షి 


= నూరి, నారాణీ 
ఎట్టి సాధ్వులకును బుట్టిన యిండ్లను 
బెద్దకాల మునికి తద్ద తగదు. 
= నన్నయ, ఆదివర్వము 
మగువమీందను బతికెంత మక్కువైన 
మగని మీందను సతికెంత మమత యున్న 
నువిదకును గాపురం బెంత యొప్పియున్నం 
బుట్టినింటికె కడుంగూర్చుం బొలంతి యెపుడు. 
- చిలకమర్తి, గయోపొఖ్యానము 
గౌరవానికిగాని ఘనతకుగాని 
తన పుట్టినింటిలో తాను దొరసాని! 
మగనింటిలో ఉంటె మగువ యువరాణి. 
- దేవులవల్లి ఏడాది పొడుగునా 
వుట్టుకో 
పుట్టి పొడసూపుచుండు టబ్బురమె కాని 
మమ బుట్టనో యెవ్వం డెటుంగు? 
- వేంకటపార్వతీశ్వర కవులు, కావ్య 
వసుమావళి 
మానవజన్మ మెత్తగోరేవాడు మొదట పుట్టాలి. 
స్టార్లూ స్మ I 
- కొడవటిగంటి. ప్రొడ్యూసర్‌ భద్రం 
'సంసారిణులు, సానులు తల్లికడుపున నొకలాగే 
పు | 
- పానుగంటి, రాతిస్తంభము 
వుణ్యం 
చిత్తశుద్ధి గలిగి చేసిన పు 
కొంచె మైన నదియు గొదవ కాదు 
విత్తనంబు మి వృక్షంబునకు నెంత? 

- వేమన 
డ్యూటీకి విరుద్దంగానైనా సరే, సంప్రదాయా। 
విరుద్ధంగానైనా సరే, స్వార్థానికి విరుద్ధంగానైనా 
సరే ఇంకొకరికి మేలు చెయ్యటం! 
ఆంటే! విధి నిర్వర్తించటం పుణ్యంకాదు. సై 


214 


పురాణ కథలు 
అధికారిని సేవించటం పుణ్యంకాదు. 
= కొడవటిగంటి, కింకరుడు 
మొగాడు తన స్నేహితుడి పొట్టలో కాఫీ పోస్సు 
గుంటే ఆడది సుబ్బారాయుడి పుట్టలో పాలోసు 
గున్నంత ఫలం. 
- భమిడీపొట్సి కచటతపలు 
వునరావృత్తి 
నిన్న జరిగిందే ఈ వేళ 
ఈ రోజులాగే రేపు - 
- రెంటాల, విగతం తరణమగ్ర వైతరణి 
వునరన్మ 
నిన్న గ్రుంకిన భానుండు నేండు దోందె. 
- బిలకమర్తి ప్రహాదచరిత్రము 
'పైరుపండి రాలినట్లు 
ముసలియె లయించు జీవి 
రాలి మరల వచ్చుననుట 
రమ్యమైన యెండమావి. 
= అబ్బూరి, ఊహాగానము 
వ్రనళ్ళీరణ 
గాయతడ్రీమంత్ర మయేది, నీలాపనింద లయేది 
పునశ్చరణచేసినందుకు దాని ప్రభావం ఉండి 


తీరుతుంది. 
- కొడవటిగంటి, అనుభవం 


వ్రనాది 
అంతస్తులే కనిపిస్తాయి 
అగుపించదు పునాది. 

- రాధాళ్టున్హళర్భ, శాంతినూక్తం 
పురాతన జగత్తుకు సమాధి 
వినూతన జగత్తుకు పునాది. 

- బైరాగి పాంచజన్యం 
న్వీయ చరిత్రకు సత్యసంధత పునాదీ 
ప్రాణమున్నూ. 

౯. లక్ష్రణరావు దితువవుస్తకం 


1 వురస్కారం 


పునాది రాయికిచ్చే పురస్కారం మరి దేనికీ రాదు. 
- చిరంజీవి బోలోస్వ్తతంత్రభారత్‌కీ డై 
వురాణకథలు 


వెర్రి పురాణ గాథలు 
నమ్మజెల్లునె పండితుల? 


- గురజాడ లోకచుక్ళ 


పురాణ కథలు 


అన్నికార్యము చేతిలో ఉన్నవాని కన్ని పురాణ 
ములు దగ్ధపటలన్యాయము. 

- పానుగంటి, కంఠాభరణము 
వురుడు 
కొన్ని జీవితాలకు ఎప్పటికీ పురుడు వెళ్లదు. 

- రామకృష్ణశాస్త్రి ఖుదానంద్‌ 
కూతురిపురుడు కుండల్లో; కోడలిపురుడు 


కొండల్లో. 
య. - సామెత 


వురువ లక్షణం 
తాన యూరకుండుట నరునకు. బౌరుషంబె? 
- అనంతుడు, భోజరాజీయము 
చిన్నతనమున వటుండు, సంశ్లేషమున విటుండు, 
పద్మాసనమున యోగి, పట్టె మంచమున భోగి, 
ఎప్పటి కప్పుడే సాగుడు, ఎక్కడి కక్కడే విరు 
గుడు. 
= పానుగంటి సాక్షి 
పారిపోవటంగాదు, ఉండి పరిస్థితులను ఎదు 
ర్కొనటమే పురుషలక్షణం. 
= రాజారాం, కారణభూతుడు 
వురుమడు 
కొంప గూలకుండ గోష్యమ్ము చెడకుండ 
జరుపుకొన్నవాండె పురుషుండోయి! 
- ఏటుకూరి, (వేమాలోకము 
వురోగతి 
అసాధారణ కార్యములు చేయుటవలననే 
ప్రపంచము పురోగమించును. 
= వరద, నా 
వలి ట్యుగోస్టి 


అడవిం, బులికిం బులి నగుచుం దిరిగి పులి 
పులి నైతిన్‌. 


- కదిరీపతి, శకసప్తతి 
ఫువ్వులు 
వువ్వులమ్మిన వూళ్ళో కట్టెలమ్మటం కష్టం. 

3 కాళీవట్సిం, యజ్ఞం 


పువ్వులు వేడుకైన, గడివోయిన వాళ్‌ ముడు 
వంగ వచ్చునే? 

- నాచనసోమన ఉత్తర హరివంశము 
వస్తి 


గొడ్డుకు తిన్నది పుష్ట, మనిషికి వున్నది పు 
- చిరుజీవి బోలో స్వతంత్రభారత్‌కీ జై 


వృుషృకం 

ఈ కాలపు పువృకమ్ము 
ఏదో కనిపెట్టరా? 
ఎలక్షన్ల జీపు తప్ప 
ఏదున్నది గురువరా? 

- నుల్లారెడ్డ, యక్షవ్రళ్ళలు 
వువృళరుడు 
సంధి విగ్రహయానాది సంఘటనల 
బంధకీజారులకు రాయబారి యగుచుం 
బట్టణంబున నిత్యంబు పగలు రేయి 
పూంటకూటింట వర్తించుం బుష్బశరుండు 

- వల్లభరాయడు, క్రీడాభిరామము 
వున్తక జ్ఞానం 
పుస్తకాలవల్ల అబ్బే పాండిత్యం, భార్య చక్క 
దనం లాగున, ఇతరుల ఆనందానికేగాని, 
స్వంతానికి కాదు. 
= బుచ్చిబాబు, అంతిమ అజ్ఞానం 
వృన్తకం 
నువ్వు చదవాలనుకున్న 
కొత్తపుస్తకాల పేజీ పేజీలోను 
ఇరుల కటారులు దాగి ఉన్నాయి 
వైరి గుడారాలు వేసి ఉన్నాయి. 
- మిరియాల, వేస్టైల నన్నురమ్మంది 
పుస్తకం విజ్ఞానధనం పదిలపరచిన 
తాళం కప్పలేని ఇనప్పెట్టె. 
- నూర్చప్రకాశ్‌, మన్తీవ్యవు వుటల్లోంచి 
పండితులకు నచ్చితే అలమరలో 
ప్రజలకు నచ్చితే అంతరంగంలో 
ఎవ్వరికీ నచ్చకపోతే పుస్తకం 
ఎక్కడుంటుందో తెలీదు నాకు. 
= రాధాళ్ళృష్ణళర్థు, శాంతినూక్తం 
పుస్తకాలు చదవటంవల్ల మన అనుభవం విస్తరి 
స్తుందనీ, ఫీలయే శక్తి పెరుగుతుందనీ అనుకుం 
టామేగానీ, ఫిక్షన్‌లో అటువంటిది చాలాకొద్ది. 

- కొడవటిగంటి అనామిక 
పుస్తకాలు చదవటంవల్ల పనికిమాలిన ఫీలిం 
గులు కూడా ఏర్పడతాయి. 

= కొడవటిగంటి, అనామిక 
తినే పదార్థాల ప్రభావం మనిషిమీద ఉన్నట్టే 
చదివే పుస్తకాల ప్రభావమూ మనిషిమీద ఉండి 


పుస్తకం 


పెండ్లి 


తీరుతుంది. 
- కొడవటిగంటి, మైరావణ రక్తబిందువులు 


కధలూ, గడ్డలూ చదివేకన్నా చరిత్ర చదువుకో 
వటం ఫలంపాటు 


వ్రూజ 
ఎప్పుడూ సమాధుల మీదే సన్నజాజులు. 
సే - శివారెడ్డి, రక్తం నూర్యుడు 
మనిషి తను బుషి అవ్వాలా - రాక్షసుణ్ణి 
అవ్వాలా అన్నది తనకు తానే నిర్ణయించుకోవాలి. 
బుషి అవదల్చుకున్నవాడు దేవుణ్ణి పూజించినట్టె 
రాక్షసుడు దెయ్యాన్ని పూజిస్తాడు 
- వీరేంద్రనాధ్‌, తులసీ 
ఈ పూజలకు కారణం భయం. మనిషిలో 
భయం వున్నంతవరకు ఈ పూజలు తప్పవు. 
- జంగయ్య జాల 
పుణ్యమతులకు సౌందర్య పూజనంబు 
ఎపుడు నానందమిడుల గామ మెత్తనీదు. 
- దువ్వూరి, కడవటివీడుకోలు 


- కొడవటిగంటి, అనామిక 


వూజారి 

కరణికంబు చేసి కష్టాలు పడుకంటె 
నంబితనము మేలు నాకుం జూడ 
కుడువం గూడు కద్దు; గుగ్గిళ్ల తినం గద్ద; 
తలకుం జమురు గద్ద తరుణి గద్ద. 


- చాటువు 
వూజ్యూడు 
ఈ ఇరవయ్యోశతాబ్దంలో - సుఖంగా పాపం 
చేయగలిగిన మొనగొడు అంటూ లేడురా 
నాయనా- మీరందరూ పూజ్యులు! 

- రామళ్ళన్టభాస్త్రీ మధ్యాళ్ళుర 
ఆకలిదప్పులు లేనివారు- సన్యాసులయితే తప్పు 
లేదు. వారు నిజంగా పూజ్యులు! 

- కృష్ణరావు, పావికొండలు 


వూటకూటీల్లు 
సంధి విగ్రహ యానాది సంఘటనల 
బంధకీజారులకు రాయబారి యగుచుం 
బట్టణంబున నిత్యంబు పగలురేయు 
బూంటకూటింట వర్తించు బుష్ఫశరుండు. 

- వల్లభరాయడు, క్రీడాభిరామము 
వ్రూనకం 
పూనకా లనేవి ఆత్మవంచన, అదోరకం మాన 


216 


సిక రగ. ట్ట జోగాల 
ఈ బలహీన మనస్తత్వం వున్న మనుష్యులు 
తమని ఆవహించటంకోసం దేముళ్ళని కూడా 
ఆశ్రయిస్తూ ఉంటారు. అది పూనకం... 

- వీరేంద్రనాధ్‌, తులసి 
వూనిక 


పూనిక పుట్టిన రోజునే 
పూర్తి విజయం కూడా పుట్టింది 
- కుందుర్తి, ఆశ 
పెడితే పెద్దన్నా పెట్టకపోతే ఎద్దన్నా. 
= = సామెత 
పెట్టుబడిదారీ 
తక్కువ పెట్టుబడితే, తక్కువశ్రమతో- ఎక్కువ 
లాభాన్ని సంపాయించటం పెట్టుబడిదారీ 
విధానంలోని గొప్పనిపుణత్వం. 
- ధనికొండ, పవిత్రులు 
పెట్టుబడిదారు 
పెట్టుబడిదార్లు కూడా దయాదాక్షిణ్యంగల 
మనుష్యులే సుమా. 
- లక్ష్మణరావు, అతడు-ఆమె 
పెట్రోలు 
మారిచ్చవోల్లకి మానెత్తురే మాకు పెట్రోలు. 
- రావిళాస్త్ర, రత్తాలు - రాంబాబు 
పెడదారి 
దారి తప్పినవాడు, ఎటువెళ్ళినా పెడదారినే పడ 
తొడు! 
= నుంకర్య దొరికితే వట్టుభన్నా 
పెడర్ధం 
పప్పులో ఉప్పువేసేటప్పుడు చెప్పేయమంటే 
చెప్పు వేసి తీసి, అత్తకు నంచుకో పెట్టిందట. 
- సామెత 
పెండ్లీ 
(ప్రేమనే మత్తుమందు సేవించేవాడికి పెళ్ళనేది 
వో విరుగుడు లాంటిది. 
- బీనాదేవి, వె 
'పెళ్ళనేది ఒక వ్యాపారం తాలూకు వ 
మాత్రమే. నిజానికది ఆడది మొగాడికి రాసిచ్చే 
ప్రామిసరీనోటు. కాని దాని కాలదోషం ఆడదాని 


జీవితమే. దాని బతుకు తెల్లారితేగాని బాకీ 
తీరదు ఈ పెళ్ళికి విట్‌నెస్‌లు, సెక్యూరిటీలు 
మంత్రాలు, మంగళసూత్రాలు. 

- బీనాదేవి, పెళ్ళిఫార్సు 
పెళ్ళనేది తెలుగు సినిమాల్లో సుభాంతమయ్యే 
చివరి సీనుగాని, చాలా మంది నిజ జీవితాల్లో 
అది ట్రాజెడీగా అంతమయ్యే సెంట్రల్‌ థీమ్‌. 

- బీనాదేవి న్వేచ్చాయజ్ఞం 
పెళ్లిళ్ల పేరుతో ఖర్చయే డబ్బంతా కలుపుతే 
భారతదేశంలో బిచ్చగాళ్లని పోషించవచ్చు 

- వెంకటక్టృష్ణమూర్తి, మేఘమాల 
'వివాహం' అన్న సంస్థ నిలబడాలంటే రెండు 
కావాలి - భర్త చెవిటివాడూ భార్య గుడ్డిదీ అవాలి. 

- బుచ్చిబాబు, దారినపోయే దానయ్య 
వివాహం అల్లిన వలలో చిక్కుకోనివాడు ప్రతిభా 
స - బుచ్చిబాబు, ఆత్భవంచన 
పెళ్లిసేసుకుంటేనే మొగాడు పరాయోడవుతాడు. 

- బుచ్చిబాబు, ఉత్తమా యిల్లాలు 
పదిమంది ముందరా పొత్తు - వొంటిగా 
లడాయి యిదే మన జాతోళ్ళ పెళ్ళి ముచ్చట. 

- బుచ్చిబాబు, ఉత్తమా యిల్లాలు 
పెళ్ళికాని పిల్లకి, పెళ్ళికాని మొగాడు పరాయో 
డెట్ల గవుతాడు? 

- బుబ్బిబాబు, ఉత్తమా యిల్లాలు 
సర్వనదులూ సముద్రంలో కలిసినట్లు ఈ చదు 
వులు, సంపదలూ అన్నీ వివాహంలో అంత 
మొందాల్సిందే. 

= బుచ్చిబాబు, గొలును 
పెళ్ళికాని మొగాళ్ళు అక్కడక్కడ వుండొచ్చుకాని 
ఆడాళ్ళు వుండకూడదు. 

- బుచ్చిబాబు, చివరకు మిగిలేది 
వివాహం కోసం స్త్రీ భర్తను అంగీకరిస్తుంది. 
మొగాడు స్త్రీ కోసం వివాహాన్ని అంగీకరిస్తాడు. 

- బుచ్చిబాబు, చివరకు మిగిలేది 
వివాహం నెగ్గాలంటే భార్యాభర్తలకి నటనలో 
కొంత తర్ఫీదు అవసరం. 

- బుచ్చిబాబు, చివరవ మిగిలేది 
ఆడది యిష్టపడి చేసుకున్న పెళ్ళి చాలావరకు 
విజయవంతం అవుతుంది కదూ? 

- కొడవటిగంటి, వంచకళ్యాణి 


217 


ఈ రొమాన్సులన్నీ తప్పించుకోవాలంటే ఆడ 
దానికి పెళ్ళే శరణ్యంలాగుంది. 

- కొడవటిగంటి, వంచకళ్యాణీ 
అన్నిటికన్నా ఆడదానికి హెచ్చు అన్యాయం చేసి 
నది వివాహవ్యవస్థ. 

- కొడవటిగంటి, నైరంధ్రి 
వివాహవ్యవస్థ ననుసరించి వచ్చిన సామాజిక 
పరిణామాలన్నీ ఆడదానికి స్వేచ్చలేకుండానే 


చేశాయి. ష్‌ 
- కొడవటిగంటి, నైరంధ్రి 


'పెళ్ళిచేసుకుంటే మంచి సంపాదన ఉన్న వాణ్నే 
చేసుకోవాలి. నిరుద్యోగుల్ని దేనికి? 

- కొడవటిగంటి, సాహనం 
వివాహ బంధం ఆడదాన్ని కట్టినంత బలంగా 
మొగవాణ్ణి కట్టటంలేదేమో! 

- కొడవటిగంటి. వబ్బకాగితం 
దక్షిణలేని తాంబూలంలాగ కట్నంలేని పెళ్ళే 
మిటి? 

= కొడవటిగంటి, బెదిరిన 

ఆడముండల్లోనా ఆలోచన? యీ సమ్మంధం 
చెయ్యకపోతే నేను బారికరావుణ్నే! 

= గురజాడ కన్యావల్బుం 
లోకం అంతా యెంత విలవో అంతకన్న 
యెక్కువ విలవైన రత్నంలాంటి ఆడమనిషి 
దొరికితే తప్పకుండా పెళ్ళడవలసిందే. 

= గురజాడ కః 
వెధవముండని పెళ్ళాడిన కుంక పీనుగ బత 


కడం యలాగ? 
- గురజాడ, కన్వావల్పుం 

'ప్రజ్ఞకి 'పెళ్లాడానుకాని, కూడు పెట్టడం మా 
కులంలోనే లేదన్నాడుట. 

- సుబ్రహ్మణ్యశాస్త్రి యావజ్ఞేనం హోష్యామి 
సిరియును వంశము రూపును 
సరియైన వివాహసఖ్య సంబంధంబుల్‌ 
జరుగును; సరి గాకున్నను 
జరుగవు... 

- పోతన భాగవతము 
నీవుసేయు పెండ్లి నిత్యంబు భద్రంబు 
పిన్ననాంటి పెండ్లి పెండ్లిగాదు. 

- పోతన, భాగవతము 
పెళ్ళంటే ఇద్దరు వ్యక్తుల వ్యవహారం. ఇద్దరు 


ర ాాేీ 
సాక్షులూ రిజిష్టారు అవసరం. బాధించదు. ఏది దొరికినా సరిపెట్టుకోలేని 


= బాస్తో ఊవోనుందరి 
పురోహితుడు కుదిరాడు; ఇహ వధువు కుదరవ 
లసి వుంది. 

- గురజాడ, కొండుభట్టేయము 
పిల్లవాళ్ళూ బుద్ధిహీనులూ తప్ప మరియెవరూ 
పెళ్ళికావలెనని కోరరు. 

- కందుకూరి, విచిత్ర వివాహ ప్రహసనము 
ఇతడు యింతకాలం బ్రతుకుతాడని తోస్తే నేన 
ప్పుడు పిల్లదాన్ని యిస్తునా? 

- కందుకూరి, (బ్రాహ్మవివావాము 
పడుచువాడికి లోకంలో అందరూ కన్యను 
యిస్తారు. అది వక ఫలంలోది కాదు. ముసలి 
వాడికి పిల్లను యివ్వటమే యివ్వడము. 

- కందుకూరి, (బ్రాహ్మవివాహము 
“చలం” చెప్పినట్లు స్ట్రీ - పద్మవ్యూహం. పెళ్ళి 
అనే పద్మవ్యూహంలో చిక్కుకుపోయి స్త్రీ ఎంత 
గిలగిలా కొట్టు సమాజం యేమాత్రం 
సానుభూతి చూపించదు. ఏమీ పట్టించుకోదు 

- ఆనందారామం, అద్ధంలోశతువు 


స్త్రీలకు పెళ్ళితోనే సమస్యలు ప్రారంభమవుతు 


న్నాయి. 

- ఆనందారామం, అద్దంలోశత్రును 
నిజం చెప్పాలంటే ఖర్చులేకుండా స్త్రీ సుఖం 
పొందటానికి పెళ్ళి ఆ పెళ్ళి ఖర్చుకూడా 
ఆక్కర్లేకుండా ఆడదాన్ని సంపాదించే ఉపక 
రణం (ప్రేమ. 

- మహీధర ఓనమాలు 
స్త్రీ పురుషులు ఏర్పడిన నాటినుంచీ వారి మధ్య 


సంబం; యి. ఆ సంబంధాలలో నిగ్రహం, 


బాధ్యత ప్రవేశపెట్టడానికి పెళ్ళిని ఒక ఉపక 
రణం చేశారు. 


- మహీధర ఓనమాలు 
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి, ఏవేవో అభిప్రా 
యాలకు, అభిరుచులకూ అలవాటుపడ్డ రెండు 
జీవితాలను కలిపేది పెండ్లిపీట. 

- వులికంటి, లోకంనవ్వింది 

అసలు వివాహమనేది వొకరాజీ అన్నమాట. 
- వూర్ణానందం, కొండమీద విడాకులు 
వివాహం లాటరీలాంటి దంటారు. దొరికిన 


వాళ్ళకుమాత్రం ఇంతకంటే విషమ పరీక్ష వేరా 
కటి ఉండదు. 

= రాజారాం, మరీచిక 
ఆడవాళ్ళకు పెళ్ళితో పెద్దరికం వచ్చేస్తుంది. 

- మారుతీరావు, నిజం నిద్రపోయింది 
మేరేజి అనేది పులిపిల్లల లాంటి మనుష్యుల్ని 
పిల్లిపిల్లల్ని చేస్తుంది. చ 
= అనిశెట్టి పంజరం 
జత కట్టడం ప్రకృతి పని. పెళ్లి అన్నది మన 
షు 


- తావీ, వెల్లిదాని వుట్టువూర్యోత్తరాలు 
మనస్సులు కలవని మనువు - ఆ మహాయ 
జ్ఞంలో ఎవరో ఒకరు దగ్ధమైపోతారు. లేదా 
ఇద్దరూ పోవచ్చు. 

- నంది, నైమి 
రెండవ పెళ్లివాడికి పల్లకీ యెందుకు? భజంత్రీ 
లెందుకు? 

= చిలకమర్తి, కాండూరి జానకిరామయ్యగారి 


వెండ్లి 
ఇప్పుడు పెద్దవాళ్ళను కట్టుకున్నవాళ్ళే తరచుగా 
సుఖపడుచు వున్నారు. 

- కందుకూరి, బ్రావ్మవివావము 

నిజమైన పెళ్ళిళ్ళకు సాక్షులే ఉండరు. 
- మహీధర, న్వయంవరణం 
పెండ్లికి ముందు బాగా కండ్లు తెరుచుకొని 
చూచి, పెండ్లి కాగానే సగం మూసుకొని చూచీ 


చూడనట్లుండాలి. 
- సామెత 


పెండ్లి పేరంటాండ్రు పెనురంకులకు నేడ్వ 
బాజాభజంత్రీలు పప్పు కేడ్వ 
రాజబంధువులంత రంకుముండల కేడ్వ 
బాజారు వెలందులు పసపు 'కేడ్వ 
వచ్చిపోయెడువారు వక్కలాకుల కేడ్వ 
గుగ్గిళ్ళకై పెండ్లిగుర్ర మేడ్వ 
పల్లకీబోయీలు భత్యాలకై యేడ్వ 
బలుపురోహితుడు నేబులకు నేడ్వ 
హారతిరూకల కాడుబిడ్డలు నేడ్వ 
కుజ్జివాం డ్రందరు కూటి కేడ్వ 

అల్లు డనాథయం చత్తమామలు నేడ్వ 


దానితో సర్దుకపోగలిగిన వాళ్ళను ఈ లాటరీ | కట్నంబుకై గ్రామకరణ మేడ్వ 


218 


చు పె 


టంచు పెనిమిటేడ్వ 


ఎదుట వున్నవాడే పెండ్లికొడుకు 
= ఉన్నవ, నాయవరాలు 

పెండ్లీకొలువు 
గ్రామదేవత కానాండె కానుకలును 
గొలుపులు న్వేటపోతులు గుంభములును; 
బింకముగ నైదు దినములు పెండ్లికొడుకు 
తల్లికొలు వక్కకొలువును దాసికొలువు? 

- కాళ్లకూరి, వర విక్రయము 
పెత్తనం 
అవకాశం అధికారం వున్నంత వరకు ప్రతీవ్యక్తి 
తనతోటి వ్యక్తిని దబాయించాలని... పెత్తనం 
చెలాయించాలని చూస్తారు. 

- ఆనందారామం. అద్దంలో శత్రువు 
కొడుకులికి యీడువచ్చినా యీ ముసిలాళ్ళు 
“పెత్తనం విడిచి పెట్టలేరులే. 

- స్నబ్రహ్మణ్యశాస్ర, నీలాసుందరి 
పెత్తనము రక్షించుకునేవాడే పెద్దవా డనిపించు 
కుంటాడు. సాగిందల్లా పెత్తన మనిపించుకోదు. 

- అబ్వారుస్వామి, ప్రజలమనిషి 
దూడా బర్రే ఉండగా మధ్య గుంజ అరచినట్లుగా 

- సామెత 
మేలి ఖద్దరు పగటివేషాలు జూచి 
బెదరం దెన్నడుం బగవాని పెత్తనంబు. 

- జొమవా, మలినిట్టూర్పు 

'పేనుకు పెత్తనమిస్తే, తెల్లవార్లూ తల తెగకొరి 
కిందట. 

- సామెత 
పెద్ద 
ఉన్నవాడు ఊరికి పెద్ద, పోయినవాడు కాటికి 
పెద్ద. 


" = సామెత 
తల్లి చస్తే కడుపు పెద్ద, తల మాస్తే కొప్పు పెద్ధ. 
- సామెత 
పెద్దరికం 
“పేదరికం మల్లబడితే 


పెద్దరికం బతుకదురా 


పెద్ద మనిషి 
పనిముట్లే పగబడితే 


దోపిడీలు సాగవురా 
- కెయల్‌, కొల్తగుడే 
చిన్నవాళ్ళుకాకుండా ఎవరూ పెద్దవాళ్ళు కాలేదు. 
- కాళ్లకూరి, గరల్‌వైఫ్‌ 


'పెట్టనేరని రండ పెక్కునీతులం బెద్ద 
గొడ్రాలి ముండకు గొంతు పెద్ద 
డబ్బురాని వకీలు డంబంబు కడుపెద్ద 
రిక్తుని మనసు కోరికలు పెద్ద 
అల్బవిద్వాంసుడు నాక్షేపణకు6 బెద్ద 
మూర్ధచిత్తుండు కోపమునకుం బెద్ద 
గుడ్డిగుజ్జము తట్టగుగ్గిళ్ళు తినం బెద్ద 
వెలయు నాంబోతు కండలకుం బెద్ద 
మధ్యవైష్ణవునకును నామములు పెద్ద 
కాసునియ్యని విటకాని గాసి పెద్ద. 
- వేంకటరాయకవి, వేణుగోపాలశతకము 

- పెద్దలనువారి యీప్సితములు 
పదవికై వారు పడియెడి పాటె కాని 
కార్య గౌరవ మింతేని కానరాదు 

- గోపాలరావు, అవూర్వు నంఘసంస్కురణము 
పెద్రప్లీడడు 
కష్టపడి కట్టలుమోస్తే ఎప్పటికైనా మేస్తీప్లీడరు 


వవుతావు: 
- బీనాదేవి, తీర్పు 
పెద్దమనిషి 
నేరం రుజువు అయేవరకూ, ముద్దాయి పెద్దమ 
నిషి క్రిందే జమ. 
- రామకృష్ణశాస్త్రి, కైంకర్యమ్‌ 
పెద్దమనిసి రాచరికం యెప్పుడూ సెయ్య 


నేడురా! 
= కాంతారావు, వంశధార 
ఈడులో చిన్నయినా ప్రవర్తనలో పెద్దతనాన్ని- 
అంటే ముసలితనం కాదనుకో- సూచించే వాళ్ళు 
పెద్దమనుషులు. 
- ధనికొండు పవిత్రులు 
తమ యెజుంగని నానావిష 
యములం దున్నతపదంబు లాశించి యన 
ర్థము లెన్నియొ చేయుచుం బె 
ద్దమనుష్యుల మనెడివారు ధరణిని లేరే? 
- గోపాలరావు, అవూర్వసంఘ నంస్కురణము 


219 


మనిషి 


ప్రజాసేవ పేరుతో గుడినీ, గుడిలో లింగాన్నీ 
మింగే పెద్దమనుషులు ఎందరో ఉన్నారు. 

- రామచంద్రమూర్తి, శ్రీరాగం 
పెద్దలనూట 
వెయ్యి అబద్ధాలాడి ఒక్క యిల్లు నిలపమన్నారు 
పెద్దలు. 

- రామక్యష్దశాస్త్ర అనవుడు-నావుడు 
పెద్దలు 
లిఖిత పూర్వకమయిన సాక్ష్యములేక పెద్దమను 
మాటలను నమ్మి పనిచేయంబూనుట 
యీ దేశములో క్షేమకరము కాదు. 

- కందుకూరి, స్వీయబర్శితము 
పెద్దవారికి స్ర్రీపుంవిభేద మేల? 
మాననీయంబు పుణ్యకర్మంబు గొక. 

- శ్రీనాథుడు, వరవిలానము 
జనానికి నచ్చకెప్పితే పెద్దలు వద్దన్నా మానరు. 
తమ పెద్దరికం నిలుపుకోడానికి జనులతోపాటే 
వారూ వస్తారు. 

- ఉన్నవ మాలవల్లి 
పెద్ద లసాధ్యులు. 

- బుచ్చిబాబు, మధురతరంగం 
నీవూ పెద్దల్లో ఒక డైనప్పు డెలాగైనా ఉండవచ్చు. 

- సుబ్రహ్మణ్యశర్థ, బంకోలా 
పెద్ద ఆకలి కలవాళ్ళకు పెద్దవిస్తరే కావాలి. 

- రెంటాల, ఇన్‌ స్పెక్టర్‌ జనరల్‌ 
ఉన్నదే నలుగురికి సర్దినోడు మనిషి. ఆడు తిన 
కుండా ఎదరోలకి ఇచ్చినోడు పెద్ద. 

= కాంతారావు, దగావడీన తమ్ముడు 
పెద్దల చరితం బల్బులకు 
నెజుగ శక్యమె యెందున్‌? _ 

- ఎత్తుయ,' నభావర్పము 
పెద్దవారి యట్ల పిన్నవారు. = 

- తిక్టున్న విరాటవర్దుము 
కోర్కిందీర్చుట పెద్దల గుణము కాదె? 

- తిక్కన, ఉద్యోగపర్వము 
పెద్దవాళ్ళలో అధిక సంఖ్యాకుల నిర్ణయానికి 
ఒప్పుదల కుదరదుకాని పిల్లల్లో నలుగురాడిన 
మాటప్రకారం నడుచుకోక తప్పదు. 


= వాస్తో బబ్బబ్భా 


వెన్నను 
పెద్దవాళ్ళ దర్శనం చేసుకోవడం ఎప్పటికైనా 
మంచిది. 

- గోపీచంద్‌, అసమర్థుని జీవయాత్ర 
ఇగో ఈ పెద్దవాళ్ళేం, ఎప్పుడూ ఏమిటీ సరిగ్గా 
చెప్పరు. దీన్నే లోపం అంటారుట. ° 

- ముళ్లపూడి, బుడుగు 

'పెద్దవాండ్లేమన్నా తల ఊపడంతో పెద్దవాండ్లు 
తమని తామే మరచిపోతుంటారు. 

- ఆళ్వారుస్వామి. ప్రజలమనిషి 


పెద్దలు లేని ఇల్లు ఎద్దుల కొటిక. 


పెద్దలోవం నావ 
ఈ విశాల ప్రపంచంలో లోపమంటూ లేని మాన 
వుడుండడు. ఐతే మిగిలిన లోపాలన్నీ ఒక ఎత్తు, 
తాము ఈ ప్రపంచంకోసం కాదనీ, తమకోసమే 
ఈ ప్రపంచమనీ భావించడం ఒక ఎత్తు. 
= రాజారాం, మరీచిక 
పెద్దానువత్రి 
జనరలాస్పత్రి కెల్తే పేషెంటుకు తోడెల్లినోడు 
ముందు సస్తాడు. ఆ ఎనక పేషెంటు సస్తాడు. 
- బీనాదేవి, డబ్బు 
పెద్దిల్లు 
పూరిగుడిసెలో నువ్వు బతికున్నావో చచ్చావో 
చూడ్డానికి ఎవడూ రాడు. పెద్దింటి శవమ్మీడ 
పాల రాతి మేడకడితే మాత్రం అది చూడ్డానికి 
వందల సంవత్సరాలపాటు వేలమంది జనం 
లక్షలు ఖర్చుపెట్టుకు వెళ్ళి చూసాస్తారు. 
- రావిళాస్త్రీ రత్తాలు - రాంబాబు 
పెనుకోరిక 
ఏ కోరికా కోరుకోకుండా ఉండాలనే కోరిక 
మరొక పెనుకోరిక. 
= రావిశాస్ర్రీ రత్తాలు-రాంబాబు' 
పెన్నిధి 
జ్ఞానానికి పెన్నిధి! యుక్తాయుక్త విచక్షణ. 
- హర్షవర్ధన్‌, కళ్యాణ ఘడియ 
పెన్షను 
ఉద్యోగంలో ఉండగా ఆతడు మరణిస్తే, అతని 
భార్యకు ఆ జన్మాంతం పెన్షను వస్తుంది. రిటై 
రయిన తరువాత మరణిస్తే అది హుళక్కి 
= నిరుద్యోగి బుజానందలహరిలో ట్వ్‌స్టు 


220 


పెంపకం 
సెంవకం 
మగవాళ్ళే పిల్లలను పెంచాలని ఏ గవర్న 
మెంటు అన్నా శాసించిందో సగం మంది మగ 
వాళ్ళు తక్షణం ఆత్మహత్యచేసుకుంటారని నాకు 


గట్టి నమ్మకం! 

- మునిమాణిక్యం, మా పీల్లలు 
'పెంచడం- అంటే, మనిషి నిద్దర్రానపుడు పడుకో 
అని కోప్పడే సెయ్యడం. 

- ముళ్లపూడి, పీల్లల్లి పెంచడం 
పిల్లల్ని ఒక్కొక్కప్పుడు తిట్టవలసి వస్తుంది, 
కొట్టవలసి వస్తుంది. ఎప్పుడూ కొట్టడం ఎంత 
తప్పో ఏం చేసినా ఎప్పుడూ కొట్టకపోవడం 
అంతే తప్పు. అయితే వాళ్ళు తమ పిల్ల లనే 
భావం కడుపునిండుగా వుండాలి. 

- చిరంజీవి, బోలోస్తతంత్రభారల్‌కీ జై 

తను వికారము వచ్చినం బెంపు దప్పునే? 
- తిక్టున విరాటవర్ణుము 
కూనని పెంచితే గండయింది. కూటి కుండలకు 
ముప్పయింది. 


పెరుగుదల 

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసి 
క్యూటర్లు, అసిస్టెంట్‌ పబ్లిక్‌ |ప్రాసిక్యూటర్లు, 
స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు- ఇలాగ పాపాలు 
పెరిగిన కొద్ది పీపీలు కాడా పెరుగుతూ 
ఉంటారు. 


- సామెత 


- రావిశాస్త్రి రత్తాలు రాంబాబు 
మనిషి తెలివితేటల్లోపాటు మారణాయుధాలు 


కూడా పెరిగౌయి. 
ఠా బెదురు 


మనుషుల విజ్ఞానంతోపాటు శిక్షల పరిమితి 
కూడా పెరిగిపోయింది. 

- ధనికొండ వవిత్రులు 
మనుష్యుల్లో జ్ఞానం పెరిగేకొద్దీ అజ్ఞానమూ 
అంతే పెరుగుతున్నట్టు ఉంది. 

- వీరేంద్రనాథ్‌, తులసీ 
పేకమేడ 


మేస్త్రీలు మేడ కట్టితే, కుక్కకాలు తగిలి కూలి 
పోయిందట. 
- సామెత 


పేకొటి 


21 


పేద 
ప్రియురాల్లేని (ప్రేమలాంటిది. 
- బీనాదేవి, మిడిల్‌క్లాస్‌ మొరాలిటీ 
పేచీ 
'పె్ళంమాట కాదనకపోతే పేచీ ఎందుకొ 
స్తుందేం? లే 
- మహీధరరావు, దేశంకోసం 
ఈ పేచీలున్నాయి చూడు! ఇవి రానే కూడదు! 
వః చెండుకు తినేస్తాయి. ఒహంతట 
వదలవు. చిన్న పేచీని సరిచెయ్యాలనుకుంటే 
పెద్ద పేచీ అయి కూచుంటుంది. .చాలా కష్టం. 
- కొడవటిగంటి, బ్రతువభోయం 
ఈ పట్నాలలో ప్రతి చిన్న విషయానికీ 
పేచీయే. 
- నూర్యారావ్ర, నాగరికాలు 
“పెళ్ళాంతో పేచీపడని సంసారి యెవడూ ఈ 
భూప్రపంచం మీద ఉండడు. 
- సూర్యారావు, ఒక గంట నంసారం 
పేద 
ఎన్నియున్నం బేద కిహమ? పరమ? 
- ఏటుకూరి, (వేమాలోకము 
కూలినాలిచేసి కుడుచు పేద సుఖంబు 
దక్క దిలను మకుటధారి కెపుడు 
తలకుం దాకకున్నం దనకేమి తెలియదు. 
- వేంకటరాయశాస్త్రి ప్రతావరుద్రీయము 
పేద కోప మెందుం బెదవుల చేటుగా 
కుడికి యేమి సేయనోపు? 
= పీంగలి కళావూర్ణోదయము 
బీదవాండ్ల ప్రాణాలకు విలువలేదు. 
- ఉన్నవ, మాలవల్లి 
ఎన్నెముక లేని మని సెలా ఉండడో పేదోల్లు 
లేని దేశ ముండదు. ఎంతమంది పేదోల్లుంటే 


- విశ్వం, వేదవాడికి జై 
'పేదలయ్యును గడు బిజ్జబిగిసి యుంద్రు 
వట్టి యభిమానములును, గర్వములుం బట్టి 
యల్లువారికి నెల్ల నీయవగుణంబు 
వెన్నతోం బెట్టినది యింత విసువనేల? 

- శ్రీనాథుడు, కాళీఖండము 
'పేదోళ్ళ నొకరు సంపాలా? ఆళ్లే సత్తారు. 


డబ్బులేని పేకాట అమ్మాయిలేని పార్టీలాంటిది. వదల పారిపోయన శనం 


పేద 


పేరు 


గరీజోడు తల్లికడుపులనుంచి ఈవల పడంగనే 
బయం ఒదులు కోవాలె, 

- వవన్‌కుమార్‌, నల్లవడ్రం 
ద్రవ్య మెంతున్నం దగు చరిత్రంబు లేని 
యతండెపో పేద యన, ధనచ్యుతుండు కాండు. 

- తి వేం, మృచ్చకటీకము 
'పేదవాం డనంగాం దనభోగములకుం దగినంత 
సంపద లేనివాండు. 

- విశ్వనాధ బద్దన్న సేనాని 
'పేదవాళ్ళు పెద్దవాళ్ళవటం ఎన్నటికీ జరగని 
మాట. లేనిదానికోసం- చేయి చాస్తే వున్నది 
పోవటం ఖాయం. నాల్రోజులు పస్తులున్నా 
వాళ్ల ప్రాణాలు పోవడంలేదు. ఆ మాత్రందానికి 
వున్నది చేయిజారితే తిరిగి రాదు కదా? 

- కాళీపట్నం, ఆర్తి 
స చుట్టములకు6 జుట్టములు కారు 
దా! 
- చిలకమర్తి, సుధాశరచ్చంద్రము 
ఘనలోభియు నిరు పేదయు 
గుణముల సరియగుదు రెన్న 
- గువ్వలచెన్న శతకము 
'పేదవాండ్ర మొజలు భగవంతునకు దేవాలయ 
ములలో మంత్రములకంటె ముందుగా వినంబ 
డును. 
- చిలకమర్తి, సుధాశరచ్చంద్రము 
పేదరికం 
మేలనుభవించి మీంద లేమిపడెనేని 
వాండు నిజముగ జీవచ్చవంబ చూవె. 

- తివేం., వృచ్చుకటేకము 
పన్నులిచ్చుకోవలసి వచ్చినప్పుడును, కొడుకు 
గాని, తమ్ముడుగాని చనిపోయిన తర్వాత కోడ 
లికో, మరదలికో మనువర్తి ఇచ్చుకోవలసి వచ్చి 
నప్పుడును మనుష్యులు పేదవారగుదురు. 


వెలిసే విధమును వెదకండీ! 

- రాయప్రోలు, వనమాల 
మరణమే మేలు దారిద్యభరము కంటె. 

= తివేం.. మృళ్ళకటికము 
సాధారణముగా జనులందజును మిక్కిలి బీద 
స్థితి యందున్నారు. అట్టి బీదస్టితికి కారణమే 
మని విచారింపగా మనలో పలువురు పాటుప 
డకుండుటయు, తమకున్న దానిని దుర్వ్య 
యము చేయుటయు తప్ప వేజు కారణము 
కనంబడదు. 

గ్లో - కందుకూరి, దేశాభిమానము 

లేమి నెవ్వం డుడుపున్‌? శ్రీకాళహస్తీశ్వరా. 

- ధూర్జటి, శ్రీకాళహస్తీశ్వర శతకము 
దరిద్రం ఆనుభవించేటప్పుడు ఎంత భయంక 
రంగా ఉంటుందో జ్ఞాపకం చేసుకున్నప్పుడు 
అంత ఆనందమయంగా ఉంటుంది. 

- అనంతం, నా దర్శిదపు రోజులు 
ఇతరుల భూములు వ్యవసాయముజేయు రహి 
తులు, ఈనాముదారులకు భూమిశిస్తు నీయవ 
లసి వచ్చినప్పుడు తప్పక పేదవా రగుచుం 
దురు. 


- చిలకమర్తి, నవ్వులగని 
'పేదటికము పెద్ద వింత విద్యాశాల 
దానిలోన లజ్జ గానంబడదు 
ఉదర మొజ్జ యగుచు నోరంత ప్రొద్దులు 
నోర్మి విద్దె నేర్చుచుండు నచట. 
- జామవా, స్పవ్షకథ 
పేరడి మ 
మొదటికవి కవిత్వముతో కము ఉన్నవా 
డయితే ఈ హ్‌ కా! మూ 
పోయినవాళ్ళకి ఇది స్వతంత్ర రచనగా కనిపి 
స్తుంది. ఇది వ్రాయటం కష్టం. కవి ఏయే 
నూత్నావలోకాలతో పద్యం ట్రాసేడో, ఆ 
నూత్నావలోకాలలోనే పేరోడిస్టు దూరి మరీ 
బ్రాయాలి. లేకుంటే అనుకున్న విసురుడు రాక 
'పేరడి ఫేలవుతుంది. ఇది పేరడీ వాజ్మయ 
వ్యాయామంలో కష్టమైన ఒక యోగాసనం. 
- మాచిరాజు, పేరడీ అంటే 
పేరు : 


కాంగ్రెస! సోషలిజమో! కాంగ్రేస్‌ సోషలిజం 
జారే సిగ్గుకు మూరెడు పాతా ఏమిటి! ఉన్న అవకతవక అంతా పేర్లోనే ఉంది. 
ఎల్లర కందే చల్లని రోజులు - గోవీచంద్‌, దేశం ఏమయ్యేట్టు? 


పేరు 
ఆలూలేదు, చూలూలేదు, కొడుకుపేరు సోమ 


లింగం. 
- సామెత 


'పేరులోన నేమి పెన్నిధి యున్నది? 
= గురజాడ, కన 
విశాలాంధ్ర రానీ చెబుతాను! తెలుగువాడు 
అనే పేరు మార్చి తెలివితక్కువవాడు' అని 
ను. 
పెట్టస్తాన నరసరాజు, ఈ యిట్లు అమ్మబడును 
గ్రంథంలో దిగింతర్వాత అసలు అవతారాలే 
దిగుతాయి. పేర్లతో ఏంపని? 
- గురజాడ కొండుభట్టీయము 
పేరు ఎప్పుడూ ఎంత పొట్టిగా అంతే 


మంచిది. 
- కాళ్లహారి, గరల్‌వైఫ్‌ 
అర్థంకాని కొత్త ఆలోచనలకి మనం వేదాంత 
మ భయంకరమైన ఆలోచనలకి 


మనం ముద్దు పేర్లు పెట్టుకుంటాం. 
- మారుతీరావు, మళ్ళీమధుమానం 
'పేరుంటేగాని నికి మంచిపని దొర 
కదు. మంచిపని చూపిస్తేనేగాని పేరు 
దొరకదు. 

- కొడవటిగంటి, జీవితం 

సంఘంనుంచి వ్యక్తిని వేరు చేసేది పేరే. 
- నార్ల వేరు వెన్నిధి 


'పేరు చేతనే గౌరవము పుడికి పుచ్చుకొనదలచు 
వారికి మొండిపేరు బండబూతు. 


- శివరామశాస్త్రి డి(వెషన్‌-చెంబు " 


మా ఆంధ్రలో నౌకర్లకూ, యజమాన్లకూ పేర్లు 
ఒకేలాగున ఉంటాయిలెండి. 


- నంది, వుణ్యస్టలి 
పేలు 
పేలు పడ్డాయని తలకు కొరివి పెట్టుకోవటం 
బుద్ధిహీనులు చేసే పని. 


- కొడవటిగంటి, మైరావణ రక్తబిందువులు 
పైకివటారం 


ఈ రామప్పంతులు కథ పైకి పటారం లోపల 
లొటారంలా కనిపిస్తుంది. 


- గురజాడ, కన్వానల్బుం 
పైచెయ్యి 


పెద్దోల్లకేం, కిందబడ్డా పైచెయ్యి మాదేనంటరు. 


పైరవి 
పైన రవి 
క్రింద భువి 
మధ్యనున్నది పైరవి 
- మాలకొండారెడ్డి. వైరవి 


ఇల్లాలి పెదవికి 
చప్రాసి పదవికి 
ఈనాడు చేయాలి పైరవి 
- మాలకొండారెడ్డి, వైరని 
పైవర్గొలు 


సై వర్గాల వాళ్ళు జైళ్ళదాకా ఎందుకొస్తారు? 
కటకటాల దాకా రాక్తేండానే తమ నేరాల 
నుంచే తప్పించుకోవటానికి అనేకమార్గాలు 
న్నాయి వాళ్ళకి, 

= ఆనందారామం, మరోముందడుగు 
పొగడ్త 
మనను యితరు లెవరూ పొడగకపోయినా 
మనమైనా పొగుడుకుందాం. 

- ఉన్నవ, మాలవల్లి 
మత్తుపానీయాలకంటే ఎక్కువ నుట కలిగిం 
చేది పొగడ్త. 

= శాయి నీకలల తట 
మనిషి పొగడ్తలకి దేవుడే పొంగిపోతాట్ట. 
- గంగాధరరావు, లంబాడోళ్ల రాందాను 
పాగమబ్బు 
మున్ను, తూర్పు కనుమలు విడుచు నిట్టూర్పు 
లట్టి విచటి యీ పొ, 
- విశ్వనాథ, కొండవీటి పొగమబ్బులు 
పాగరు 
పొగురు పోట్టాడమంటాది. మదం మాట్లాడ 
మంటాది. 
- కృష్ణరావు, పావీకొండలు 
పాగాకు 
ఖగపతి తేంగా 
భుగభుగమని పొంగిపొరలి భూస్థలిం బడి తాం 
బొగచెట్టయి జన్మించెను. 
పొగం ద్రావనివాండు దున్నపోతై పుట్టన్‌. 


బందునం 


- కెయల్‌., కొత్తగుడి  బావనుండగు లక్ష్మణుండు పడి మూర్చిలంగా 


2 


పొగాకు 
నావలం బాగ చెట్టుండినం 
బావని సంజీవి కేల పరుగెత్తునయా? 

క చాటువు 
పొగం ద్రాగనేర్చి భీముండు 
పగఅన్‌ బొగ రడంచె నాజి బాహాశక్తీన్‌ 
బొగం ద్రావని దుర్యోదనుం 
డిగిలించెను రణములోన నిహిహీయంచున్‌. 

= బాటువు 
సన్నంజై కుణుమట్టమై గరగరై 
జాపత్రితో సాటియె 
గన్నేరాకువలెన్‌ పసందుగలదై 
ఘాటున్నదై లాహిరై 
కన్నుందోయికిం జాలవేడ్క గొలుపం 
గాం దగ్గడై నిగ్గుదై 
వన్నెల్‌గుల్ము పొగాకు ముచ్చట వినే 
వా? శేషశైలాధిపా! 

- వేరయ్యళాస్త్ర చాటువు 

పొగక్రోవికి సతిమోవికి 
నగణితముగ నూరబావి కమృతంబునకున్‌ 
దగ నుచ్చిష్టత లేదని 


ఖగవాహనుతోడం గాలకంరుడు పల్కెన్‌, 
= చాటువు 
పొత్తు 


పాములతో స్వాములతో 
జామాతలతోడి పొత్తు చన దెవ్వరికిన్‌. 
- ఏటుకూరి, (వేమాలోకము 

పొత్తు అనేది సంపదలకే, 
ఆపదల కగునే! 

- గురజాడ డామన్‌ పేథియన్‌ 
నిచ్చనలని ఎక్కడానికీ అందానికీ పొత్తు 
కుదరదు. 


= వెంకటరమణారావు, కొలువు 
పొలతి దావవహ్ని పురుషం డాజ్యఘటంబు 
కరగకేల యుండు గదిసెనేని? 
బ్రహ్మయెన కూంతుం బట్టక మానండు 
వడుగు కింతి పొత్తు వలదు వలదు. 

- పోతన, భాగవతము 

బత్తితోడ కళకు పొత్తు లేదు. 

= జొవువా ముంటాజమహలు 
పొదువు 


పోటీ 
వుండే వాళ్ళందరూ తెలివైన వాళ్ళు కాదు. కానీ 
తెలివైన వాళ్ళందరూ మాటల ఎకనమిస్తులే, 

- వీరేంద్రనాథ్‌, వెన్నెల్లో ఆడపిల్ల 
ఖర్చు చెయ్యటంలో వున్న పొదుపు మాటల్లో 
వుండదు. 

- జయరాం, సీంహోద్రి స్వీట్‌హోన్స్‌ 
వొందు ఖే 
పొందు చేసిచేసి పొసంగక మతిపోయి 
తిరిగివచ్చునతండు తిరుగం జెడును. 
- దూబగుంట, వంచతంత్రము 
పార 
కాదూ జౌనుల నడుమ 
చేదుపొర లేదనకు. 
- సీనార్కె మధద్యాతరగతి మందహానం 
పొరపాటు 
తేనెటీంగలం బొరింగొనిగాని యల్ల 
తేనెంగొన వీలుగాదని మానందగునె? 
- నుందరరామయ్య, శద్ధాంధ్ర నిర్వచన 
రుక్టీజీపరిణయము. 
మనిషికే వుంటాయి పొరపాట్లు, ప్రింటింగ్‌ 
థైస్‌ అనగా ఎంత? 

- అవనరాల, వంజరం 
పొరపాట్ల మీద పోలీసు నిఘా వెయ్యందే 
తిరుగుబాట్లు నెరవేరవు. 

- కుందుర్తి సంఘోదయ 
ఫొరపాట్లు మనుషులకు అలవాట్లు 

- కుందుర్తి, తెలంగాణ 
పొనగుదల 
ఎదిరిం దః ల కొ 
మది తలంచినంబొసగుగాక, మాకుం గుడు మిం 
డిదె మీరు వ్రక్క గొనుం డని 
చదు రడిచిన మనసుపొందుచక్కంబడునే? 


- తిక్టును ఉద్యోగవర్పము 
పోక 
పోరు నీకేల గోపాల! పొమ్ము పొమ్ము. 
- పోతన భాగవతము 
పోటూ 


పోజు కీరోజుల్లో బ్రహ్మాండమైన మార్కెట్టుంది. 
జ - అదివిమ్ణు, ఎంతెంత దూరం 
వో 


మాట్లాడకుండా ఎప్పుడూ మౌనంగా గంభీఠంగా | మనస్సును శరీరము- నివి రేండు వస్తువులు, 


224 


ఒక దానితో నొకటి పోటీ సామా 
మనస్సు శరీరమును దిగంద్రాక్కి 
తాను ముందుకు పోవుచుండును. 

- విశ్వనాధ. తెజుబిరాజు 
అక్కన్న మాదన్నగార్లు అందల మెక్కితే సాటికి 
నరసప్ప చెరువు కట్ట ఎక్కినాడుట. 


- సామెత 
వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తులాభారం 
తూగితే కరెడ్ల కామక్క వంకాయల భారం 


గిందట 
టా - సామెత 


ఆంధ్రులకి ఒక సంఘం అంటూ వుండదు. 
రెండు మూడు సంఘాలు పోటాపోటీగా 
వుండొచ్చు 
- లక్ష్మణరావు, అతదమ-ఆమె 
సీతాకోకచిలుకలూ 
ఊసరవెల్లులూ 
ముఖాలు మాడ్చుకుని వెళ్లిపోయాయి 
మన రాజకీయనాయకులు మార్చే 
రంగుల ధాటికి తట్టుకోలేక! 
- రాజేంద్ర. గుండెచప్పుళ్లు 
రేడియోలో నాదస్వరం ఇంట్లో నాథస్వరం 
- శ్రీరమణ, న్యూనుడి 
తనకు లేక తంటాలు పడుతుంటే 
తొంటకాళ్ళపిల్ల వెంటబడ్డట్టు. 


- సామెత 
తాటి పట్టెకు ఎదురు దేకినట్లు. 

స - సామెత 
ముద్దుచేసిన కుక్క మూతి కరిస్తే, చనువు 
చేసిన చంకకెక్కింది. : 

భార్య చంకకెక్కిం' ms 


రాజు భార్య మేడయెక్కితే, కుమ్మరివాని కోడలు 


గుడిసె యెక్కిందట. షె 
- సామెత 


పోనిది 
మనుషులు పోయినా మాటలు పోవు. 

- వసుబాబు, ఆద్యంలాలూ- ఆంతర్యాలూ 
పోరాటం 
హక్కును గుర్తించినవాళ్ళే పోరాడగలరు. 
పోరాటం సలిపిన వాళ్ళే తమ బాధ్యతల్ను 
కూడా సక్రమంగా నిర్వహించగలరు. 

- వనశ్రీ, నివ్రమణ 


ప్రోలిక 

జీవితం చేజారిపోతోంది అని తెల్సిన 
"స్రీలు ఎదురు. తిరిగి పోరాడినట్టు పురుషులు 
పోరాడలేరు. 

= జయ, భ్రాంతి 
మేకొని మీలోన మీరు పోరాడం 
జూచెడువారికిం జులకన యౌను 
పలువలు మిముంజేరి పగంజావనీక 
చెప్పుచునుందురు చెనటి వాక్యములు. 

- శ్రీనాధుడు, వలనాటి వీరచరిత్ర 
పోరాట పటిమగల వాడికి అన్నీ లభిస్తాయి. 
లేని వాడికి మిగిలేది వాడి కర్యమే. 

- చిరంజీవి, బోలోన్వతంతో భారత్‌కే టై 
కొత్త ప్రాత పోరాటములోం బ్రజలు నలిగి 
చచ్చిపోవుచున్నారు. 


= త్రివురనేని, ఖూనీ 
వోరానివ 
పిలువని కూటికిన్‌, వెతల బెట్టు ధ 
రావరుం డేలు వీటికిన్‌, 
జలములు లేని యేటికిని, 


సారెకు బందుగు లున్న చోటికిన్‌, 
బలువుర తోటి పోటికి, నృ 
పాలుర సాటికిం బోవరాదయా! 


- బాటువు 
పోలిక 
మతమూ, యెలాంటివో వ్యాపారం 
కూడా అలాంటిదే. దానికి (ప్రేమా. ద్వేషమూ 
లేవు 

= తాళ్ళూరి, శ్రావణసంధ్య 
నవాబెంత దరిద్రుడో పులి ఆంత సాధువు. 

- సామెత 


శరత్కాల వర్షం కృపణుని బౌదార్యం మ్‌ 
- నొమెత 


మర్రిచెట్టు కింద మొక్కలు మొలవవు. ఆయ్య 
కింద ఎవ్వరూ ముందుకు రారు. 


పడినవాదు పచ్చబొట్టులాంటిది. 
- నాగచంద్రావతి, కాలం కరిచాక 
ఆడపిల్లని కన్నవాళ్ళు నూతితో సమానమట. 
మగ బిడ్డని కన్నవాళ్ళకి తోడుకోవటమే పనిట. 
- నాగబంద్రావతి, కొలం కరిచాక 
సంపత్తులేని కులీనుండు శ్మశానములోని తులసి 


- సామెత 


225 


పోలిక 


ఇత్ర మాళకాను కాళ్లకూరి, వరవిక్రయము 
ఇప్పుడు మేం వైద్యులం. బుర్రలు తీసి బుర్రలు 
'పెడుతున్నాం- వకీళ్ళలాగు. 

= లక్ష్రృణరొవు, అతడు- ఆమె 
“పెద్ద చెరువు నీటికి, పెద్దింటి రంకుకు” 
పోల్చారు. 


= కాంతారావు, దగావడిన తమ్ముడు 
ధనము బాసిన నరు జీవితంబుకంటె 
ధనము లేకున్న నరు జీవితంబు మేలు. 

- తివేం, వృచ్చకటికము 
ప్రభువు క్రోతియైన ప్రగ్గడ పందియా 
'సైనికుండు పక్కి సేన పసులు 

ములును నెలుకలు పీ 
నేన్లు లశ్వ వీల్లులు? 
భయానికీ మంచికీ పొందిక లేదు. పిరికి వారె 
వరూ కూడా మంచివారు కొజాలరు. మంచికి 


నిలబడలేరు. 

- రావిశాస్త్రి ఆకర్ష మాట 
పుట్టలో వున్నంతసేపూ విషసర్పమని తెలిసినా, 
నాగేంద్రుడని నమస్కరిస్తారు. పాలు పళ్లు 

పెడతారు. అదే పాము పుట్టవి 

డిచి బయటకు వస్తే కర్రతో కొట్టి చంపుతారు. 
రాజకీయ నాయకుడి బ్రతుకూ అంతే. 

- వెంకటోళ్ళోరరావు, నమాధికడుతున్నాం 

చందాలివ్వండ్‌ 

జాతి గాదెలోని వైన రాజనాలు... పేటగాదె 

లోని వైన పెద్దవరి. దినుసంతయు నొకటి... 

ఫలమంతయు నొకటి, 

- పానుగంటి, కంఠాభరణము 

సీమ ఇనుపరేకు డబ్బీలోని దైన యెడల నారతి 

కప్పురమ్ము, చిన్న గాజు బుడ్జిలోనిదైన యెడలం 


బు ము. 
చృకప్పుర = పొనుగంట్సి కంఠాభరణము 


మధ్యస్థుండు లేని వాదము పురోహితుండు లేని 
'పెండ్లివలె అసమంజసము. 

- పానుగంటి, కంఠాభరణము 
నేలవదిలిన సాము, భాష వదిలిన లేఖన 
ముండునా? 


పోలిక 
పుణ్యమున్నది. వాని సామీష్య మెజటురక యోగ 
భోగి యగుచున్నాడు భోగి యోగి యగుచు 
న్నాడు. 
స్ట - పానుగంటి స్యా 
గంగానది పైంబుడిన పులివిస్తరాకైన సముద్ర 
మున జేరుచున్నది. కాని గంగలో నున్న సుడి 
గుండములు షం పుట్టినప్పు. డెక్కడ 
నుండెనో ఇప్పుడు కూడ నక్కడే యున్నవి. 

- పానుగంటీ స్వా 
మర్రిచెట్టు కింద మొక్కలు మొలవవు. అయ్య 
కింద ఎవరూ పైకి రారు. 

- సామెత 
స్థితి కనుకూలమగు వేషము, వేషమున కనుకూల 
మగు భాష యుండుట తగునుగాని చాకివాండు 
సవారి నెక్కి చాకిరేవునకుం బోవుట సం 
నుండునా? కాషాయాంబరధారి కణశాస్త్ర ప్రశంస 
చేయందగునా? దేశ కాలస్థితుల కర్షముగ నుండు 
టయే యధిక యోగ్యతావధి. 

- పానుగంటి స్యా 
నాయనా! వాణేదాసా! పోతరాజగారిని రాజు 
లాదరింపలేదు. నిన్నును రాజు లాదరింపలేదని 
పోతరాజుగారితో సామ్యమును దెచ్చుకొనుచు 
న్నావా! _నందీశ్వరునకుం గొమ్ము లున్నవి. 
నాకును గొమ్ము లున్నవని నత్తగుల్ల యజచినట్లు 

ది. 


న్న = పానుగంటి, స్వా 
శాస్త్రీయ సాహితీ సమర్ధతలు స 
సనాతన దినములలో బిరుదముల చింత యెవ్వ 
రికిని లేనేలేదు. అది కలంతకొ 
కాంబోలు నివి పెచ్చు పెరుగుచున్నవి. అల్బజ్జుం 
డెప్పుడు నాడంబరమునకై యాశించును కదా! 
మరస కాలు ముల కాంత 
సంపాదించిన పండితునకు, 
sr న సాలువూ 
భుజమున కొక్క సాలువు. హృదయమున భక్తి 
లేశమైనం జేరనీయక గొంతుముడివరవం జిట్టి 
గారెలు సేవించిన భాగవతోత్తమునక, గోడపరదా 
లంత పట్టెనామములు - గాడిదెమోత యంత 
తులసి పేరులు. 


= పానుగంటి స్వక్షి - పానుగంటి, సాక్షీ 
బొగ్గు ప్రక్కనే వజ్రమున్నది. పాము విషపుం | మూర్భులకు మూర్చులతోం గలసినట్లు మంచి 
గోటక పైననే మణియున్నది. పాపము నంటియే | వారితో నెప్పుడును కలియదు. కప్పకు బురద 


226 


వాలా. 


నీళ్లింపయినట్టు పన్నీరింపగునా? 
- కందుకూరి, నల్ఫవతీ చరిత్రము 
పోలీను 
ఎడ్డు పొట్టేలైతే ఇనసషెట్రుజాబు పులి- ఆడుపు 
లైతే యీడు సింవం. 
- బీనాదేవి, తప్పు 
పోలీసువాళ్ళకీ స్నేహానికీ చుక్కెదురు. 

- భుజంగరావు, నిరపవాద ప్రహసనము 
ఆయన మీసాల పోలీసాఫీసరు. ఈ వూళ్ళో 
పరపతిని చలికాలంలో రగ్గులా కప్పుకున్న 
మనిషి. 

- అదివిమ్షు వాంటెడ్‌ ఫాదర్స్‌ 
పోలీస తలచు! ఒక మంచి మనిషి 
బ్రతుకు పదుగురినోళ్ళలో పడి నానిపోవడం 
ఏమంత దుస్సాధ్యమైన కార్యంకాదు. మీ మీద 
సవాలక్ష కేసులు బనాయించగలరు. 

- ఆదివిత్ణు, వాంటెడ్‌ ఫాదర్స్‌ 
ఒక్కసారి పోలీసుల చేతుల్లో పడితేసరి, యమ 
భటు లెలా ఉంటారో అర్ధమయిపోతుంది. 

- ఆనందారామం, ఆడదానికి మరోపేరు 
పోలీసుశాఖ తీరుతెన్నులను ఎంతైనా సంస్కరిం 
చవలసిన అవసరం ఉన్నది. వారు రక్షకభ 
టులు కావాలేగాని భక్షకభటులు కారాదు. 

- చిరంజీవి, చీమమనువులు 
కనిపించని పోలీసు దెబ్బల్లా మాటలలో 
కొట్టాడు బడిపంతులు. 

- బుచ్చిరెడ్డి, వెలుగు 
పోలీను స్టేషన్‌ 
తెల్లబట్టలోళ్ళు, ఖద్దరుబట్టలోళ్ళు అడుగు పెట్టందే 
పోలీస్‌స్టేషన్‌లో ఏ పనీ జరగదు. 

- సావిత్రి ఒడిలో చెలి మోహనరాగం 
తెల్లారి లేస్తే ప్రపంచంలో వున్న లిటిగేషనంతా 
పోలీసు స్టేషనులోనే తెముల్తుంది. 

న్న నాభోరెడి, మాయ 
పోషణ వడ క 
ఘోషణ అనేది ఈ రోజుల్లో ఎంతేనా అవ 
సరం. ఘోషణవల్లే పోషణ జరగడం! 
- భమిడిపాటి, తుక్కుముక్టుల హక్కు చిక్కు 
పోన్టుమాస్థరు 


జాగ్రత్తకోసం కాదు - ప్రపంచ జ్ఞానం కోసం. 

- రాముదాను, ఆకాశరామన్న 
పౌరుషం 
ఆత్మసుస్తుతి పౌరుషం బగునె చెపుమ? 

- తిక్షును ఉద్యోగవర్చము 
పౌరుషం మానవజాతికే ఏర్పరచబడ్డ జాడ్యం 
కాదు. జంతువులకీ వుంటుంది. కాని వాటికి 
మానసికమైన బాధ వుండదు. 

- నంది, నైమిశారణ్యం 
'సేతకానోడికి పౌరుషం యెక్కువ. 

- కొంతారావు, వంశధార 
పౌరోహిత్యం 
పోండిమిం బౌరోహిత్యం 
బేండుగడ మఠాధిపత్య మిం పెసంగంగా 
మూండు దినంబులు చేసిన 
వాండు సుమీ ఘోరనరకవాసుండు మీందన్‌. 

- దూబగుంట, వంచతంత్రము 
ఇంత చద్దన్నమో ఇన్ని యేన్నీళ్ళో కడుపులో 
పడితే రోజుకు 4న్‌ తద్దినాలు పెట్టిస్తాను. 

- వుందరీకాక్షుడు, నంఘనమన్య 
వృతి 
మానవ ప్రకృతి మనుష్యుని ఊహకు మించి 
నడుస్తూ వుంటుంది. 

- బావీరాజు గోన గన్నారెడ్డి 
ప్రకృతి చాలా విచిత్రమైంది. అదెంత సాధ్య 
మైందో అంతే ప్రమాదమైందిగూడా. దానికి 
కోపం వచ్చినప్పుడు మంచి చెడ్డలు లేవు. 
మంచివారిని గూడా బాధిస్తుంది. దానికి సంతో 
షంగా వున్నప్పుడు చెడ్డవానికి గూడా చక్కని 
ఆనందాన్ని కలుగజేస్తుంది. 

- నభా విచ్చిదంపతులు 
ఆడదానికి ఆవేదన ఎక్కువ. ఆడవాళ్ళకు (ప్రేమే 
ప్రాణం, కాని మగవాడికీ ఎంత (ప్రేమ ఉన్నా 
ప్రాణం మాత్రం కాదు. ఇది పురుషుడికి ఉన్న 
లోపం కాదు. ప్రకృతిసిద్ధం. 

- సరస్వతీదేవి ప్రణయ లేఖలు 
ప్రకతి యెంత కాలము పాడినను నొక్కటే 
పాట; యెంతకాల మాడినను నొక్కటే యాట. 

- పానుగంటి, చూడామణి 


నేను చదవందే వాక్య వత్తరాన్ని పైకి పోనివ్వను. 
Tl 


27 


కయప టే లిప్టమ్యం 


ఆకాశపు టెడారి 
లో కాళ్ళు తెగిన 
ఒంటరి ఒంటెలా 
గుంది జాబిల్లి! 
- శ్రీశ్రీ, ఒకరాత్రి 
మానవుల గర్వం నగరాల సర్వం 
'ప్రకృతి ముందు శ్రీకృష్ణార్పణం. 
- తిలక్‌, రాజమండ్రి పాటలు 
వ్రభతి 
తెలిసి సాగిపోతే ప్రగతి 
తెలివి ఆగిపోతే మృతి. 
- సీనార్కె మృత్యువునుంచి 
వ్రబారం 
వినియోగదారుడు కొనేవస్తువుపై మంచీ, చెడుల 
విచక్షణదాకా వార్ని పోనివ్వకుండా చేయటమే 
పబ్లిసిటీ ప్రధానోద్దేశం చాలా వస్తువుల వరకు. 
- రామమోహనరావు, మోడల్‌ 
ప్రజలు 
ప్రజలంటే బోడ్రావుండూ, గెడ్డం సన్యాసీను; 
ఆంటే మీరూ నేను అన్నమాట. మరోలా చెప్పా 
లంటే; జేబులో డబ్బు వేసుకువెళ్ళేవాళ్ళు 
ప్రజలు. అవి కొట్టేసి బాంకుల్లో దాచుకొనేవాళ్లు 


ఎన్టర్‌ ప్రయిజుగాళ్ళు 
- రావిశాస్త్రి కక్రుపిల్ల 


కాసు చేయని వెధవలంతా ప్రజ 

- ఆత్రేయ, అద్దెకొంప 
ప్రజలు వివేకముతో యుక్తాయుక్తములను 
విచారించుకొని, మేలుకీళ్లను గ్రహింపంజాలు 


స్థితియందు లేరు. 
= త్రపురనేని, ఖూనీ 


ప్రజల యనురాగమునకెక్కడకు? విరాగమునకె 
కడవ? అది యొక గాలిపాటు గంగ వెణ్టిపోటు. 

- పానుగంటి, వీరమతి 
ఒక (ప్రక్క డొక్క కాలుస్తుంటేగాని ప్రజలు 


- వేదాంతకని, ఆకలిమంట 
వ్రజూదరణ 
ప్రజాదరణ పొందటంకన్న మృత్యువు వేరేలేదు 
కవికి. 
- చలం, మ్యూజింగ్స్‌ 


ప్రజాధనం 
తలవెంట్రుక వాసి మనం కూడా స్వాహా చేయ 
కపోతే ప్రజాధనం ఎలా అనిపించుకొంటుంది 
చెప్పండి? 
- నంది, వుణ్యస్థలి 
పెజా సొమ్మంటే మా రాజులిరా. 
- వెంకటేశ్వరరావు, నమాధికడుతున్నాం 
చందాలివ్వండీ 
వ్రజావ్రతినిధి 
ప్రజలచేత ఎన్నుకోబడి, ప్రజాసేవలో మునిగి 
తేలే మనిషి ప్రజల డబ్బుతోగాక మరెవడబ్బ 
డబ్బుతో బొజ్జనింపుకోవాలి? 
= చలసాని, పుణ్యభూమి 
ప్రజాభిమానం 
Artists దేవుళ్ళాడేదే pంpularity కోసం. ఆతన్ని 
arlist కాకుండా చంపే శత్రువే ఆ pOpularity. 


- బలం, మ్యూజింగ్స్‌ 
వ్రజూస్వామ్యం 
అప్పోజిషన్‌వాళ్లు మిగిలివున్నంతకాలం ప్రజా 
స్వామ్యం సాగదు. 


- వతంజలి, అవ్చున్న సర్దార్‌ 
గొ(రై దాటు ప్రజాస్వామ్యం 
జేబుదొంగల సోషలిజం. 
= బైరాగి, పాంచజన్యం 
మనదేశంలో ప్రజాస్వామికం బతికేదీ చచ్చేదీ 
ఎన్నికల మీదకాదు ఆధారం పడింది, ప్రభుత్వం 
ఏర్పాటు కావటంమీద! 
- కొడవటిగంటి, దిబ్బరాజ్యంలో 
ట్రజాస్వామికం 
విషం కలిపిన పాయసం ఈ ప్రజాస్వామ్యం. 
డబ్బున్న భడవా వుంచుకొన్న పాయసం ఈ 
ప్రజాస్వామ్యం. 
- కివన్‌, లేవరేం.... 


ధనస్వామ్య జగతినుండి 
జనస్వామ్య ముదయించును. 


= సేనార్కె జాతిరత్నం 
ప్రజాస్వామ్య మొక 
ఖద్దరు తిరుగుడుపువ్వు, 
- ప్రనేన్‌, మవోభారతం' 
ప్రజాస్వామ్యం. ఒక్ళోస్తే పుచ్చువనేది కాదు. 


28 


ప్రజాస్వామ్యం 


ప్రతిఫలం 


బలంలేని జాతికది వరంకాదు. 

- మురళీధర్‌, గుండె ఆగిపోయినవ్పుడు 
ఎంత వెనకబడి ఉన్న ప్రాంతంలో కూడా ప్రజా 
స్వామికానికి విజయం సాధించుకోవచ్చు. 

- కొడవటిగంటి, దిబ్బరాజ్యంలో 

ప్రజాస్వామికం 

ప్రజాస్వామ్యం కాగితాల మీద పేదవాళ్ళకి, ఆచ 
రణలో పెద్దవాళ్ళకు ఉపయోగపడుతుంది. 

- వెంకటేశ్వరరావు. సమాధికడుతున్నాం 

చందాలివ్వండి 
ప్రజాస్వామ్యంలో పార్టీకి కావలసింది ప్రజల 
క్షేమం కాదయ్యా మెంబర్ల బలం. 

- వెంకటేశ్వరరావు, సమాధికడుతున్నాం 

చందాలివ్వండి 
మౌన రోదనలు విన్న 
జనఘోషను విన రెవ్వరు 
పట్టపగలు నడివీధిన 
ప్రజాస్వామ్యం ఖూని' 


వజ 
ప్రజ్ఞగలవాడు బతికున్నకాలం అంతా చచ్చిన 
ట్టుండి, చావడంతోటే బతకడం మొదలు పెడ 


- హర్షవర్ధన్‌ యువత 


- భమిడిపాటి, త్యాగరాజు మాటలు 
రసము సృష్టిచేయు ప్రజ్ఞావిశేషంబు 
సాధనమున రాదు చదువు గాదు. 

- జామువా, ముంటాజమవాలు 
ప్రణయం 
ప్రణయంలో ఉన్మాదం 
ప్రభవించింది 
సౌందర్యం చింకిపాత 


సవిరించింది. possi 
ఈ రాష, 
సంక్‌ విశ్వేశ్వ ల్చిపాట 


ప్రతి దానికి బ్రతిక్రియం జేయం బూనినచో 
సాధ్యమేకాదు. ఆ ప్రతిక్రియ భగవంతుని చేతి 
లోనున్నది. 

ప్రతిఘటన 

ప్రతిఘటనలు అతిక్రమించగలిగితేనే జీవితానికి 
విజయమున్నూ. 

'సుబ్రహ్మణ్యశాస్త్ర గులాబీ అత్తడు 


- విశ్వనాథ కడిమిచెట్టు 


ప్రతిఘటనలు తటస్టించితేనే జీవితానికి 


పరిణతి. 
- సుబ్రహ్మజ్యశాస్ర్ర. గులాబీ అత్తరు 
అచ్చమైన జీవితం 
అనుకరణంలో లేదు 
ప్రతిఘటనంలో ఉంది. 
= సినారె ముఖాముఖి 
చీమూ నెత్తురూవున్న చైతన్యవంతులు హింసని 
హింసతోనే ప్రతిఘటిస్తారు. 
- బైరవయ్య రా 


ద్రతెజ్ఞు 
కట్టాయము-నాన్‌ సాపడ 
మాట్టేన్‌ గోంగూర-పేస మాట్టేన్‌ తెన్లున్‌ 
విట్టుడరే నెల్లాం! ఆ 
కుట్టిన్‌ నీకొండువంది కుడుతాకపరం. 

- గునుపూడి, బీడాల శాస్ర 
ఒకని కవిత్వమం దెనయు 
నొప్పులు దప్పులు నా కవిత్వమం 
దొకనికిం దప్పుపట్టం బని 
యుండదు కాదని తప్పు పట్టినన్‌ 
మొక మటు క్రిందుగాం దిగిచి 
మొక్కలు వోయిన జంపకత్తితో 
సిక మొదలంటగాం దుణీమి 
చెప్పున గొట్టుదు మోము దన్నుదున్‌. 

- రామక్ఫుమ్ణుడు, చాటువు 
వ్రతివక్ష నాయకుడు 
ప్రతిపక్షనాయకుడు తిన్నగా. ముక్కుకు సూటిగా 
ఎప్పుడూ ప్రయాణం చెయ్యడు. 

- సూర్యారావు, నీలితెరలు 
వ్రతివక్షం 
ప్రతిపక్షం అంటే చెవిలో జోరీగలాగుండాలి - 
చెప్పులో రాయిలాగుండాల - కంటిలో నలు 


సులా గుండాలి. 

- వతంజలి, అప్పన్న నర్హార్‌ 
బక్కచిక్కిన ప్రతిపక్షాలు 
తెల్లబడుతున్న ఎర్రజెండాలు. 

- భాస్కురరావు వగిలిన నెత్తురు 
అప్పాజిషన్‌లో కూర్చున్నాక అన్ని ఆందోళన 
ల్లోనూ పాయింట్స్‌ కనిపిస్తాయి. 

- వివినమూర్తి, ఉద్యమం 
ప్రతిఫలం 


దున్నే ఎద్దునే పొడిచేది. 


- సామెత 


229 


ప్రత్యేకత 


Ten pr Ds, are 
లేంగదూడమీంది కాంబోతు పోవుట లేగకుం బ్రతి 


ప్రతిఫలాపేక్ష 
బ్రతిఫలా పెక 
ప్రతిఫలాపేక్ష లేకుండా ఎప్పుడూ ఏ పనీ జరగదు 
కా - విశ్వం, వేదవాడికి జై 
వ్రతిబంధకం 


వివాహము మనశ్శరీర స్వాతంత్ర్యములకు 
రెండిటికింగూడం బ్రత్యక్ష ప్రతిబంధకము 

= కూచి డూవలత 
ప్రతిబింబం 
ముష్టోడు అద్ధంల జూసుకుంటే ముష్టోడే అవు 


పిస్తాడు. 
= రావిశాస్త్రి రత్తాలు-రాంబాబు 
మాట్లాడకుండా ప్రతిబింబిస్తుంది. స్త్రీ 
ప్రతిబింబించపండా మాట్లాడుతుంది. 

- శ్రీరమణ, సొమ్యవేదం 
ద్రతిళ 
ప్రతిభవెంట ప్రతిష్టవద్దన్నా వళ్చిపడుతుంది. 

- విమలారామం, కిరణ్మయి 
ప్రతిభ కొల్లగొట్టు పగవాండు గల్లునా? 
చావలేదు తెల్లుజాతి చేవ, 

= జామువా, స్వేచ్భాదినము 
పరుసవేది సోకిన లోహం బంగారమైనట్లు ప్రతిభ 
సోకిన విషయం రసమయమై పోతుంది. 

- కృష్ణరావు, పాపికొండలు 
శౌర్య ప్రకటనమునం బెద్దపులి రూంకార 
మెట్టిదో దోమ హంకారముకూడ నట్టిదే. 

= పానుగంటి చూడామణి 
ఏదో కొంత యింగ్లీషు చదివినచో నా యుద్దేశ్య 
ములో? బ్రతిభ వృద్ధి పొందును. 

- విశ్వనాథ, తెజబిరాజు 
వట్టి యేదర్శనం బైనం బ్రతిభ కలిమి 
వలసినట్లు వక్కాణింప వచ్చియుండు. 

- శ్రీనాథుడు, శృంగారనైవధము 
బైతిమూాయ 
మాయలు గల పగజ మాయా ప్రకారంబులం 
బరిమార్చుటయ తగు. 

- తిక్టున, శల్యవర్వము 
ప్రతిష్ట 


చాలామంది కవుల మనేవారు యెంగిలి శ్లోకాల 
వల్లనే ప్రతిష్ట సంపాదిస్తారు, 
- గురజాడ, బిల్హణీయము 


ఫ్టయే యైనను నాంబోతున కపయశమే కాదా? 
- పానుగంటే, చూడామణి 
వెధవ పేపర్ల మాటెందుకు, నేను పేపల్లెప్పుడు 
చూడనే చూడను. 
- చిలకమర్తి, కాండూరి జానకీరామయ్యగారి 
వెండ్లి 
ప్రతీక 
రూపకంపేరు మార్చుకుని 
తననిప్పుడు ప్రతీక అనాలంటుంది. 
- హెబ్బార్చె, అతినవ్య వ్యక్తివాదం 
ప్రతీకారం 
అత్త పేరుపెట్టి కూతుర్ని కుంపట్లోవేసినట్లు. 
-సామెత 
అపకారిని అలక్ష్యంచేసి ఊరుకోవడమే అసలైన 
(ప్రతీకారం! అసలైన క్షమాభిక్ష కూడా! 
- భాస్కుర్‌, అర్ధరాత్రి ఆడవడుచులు 
ప్రత్యామ్నాయం 
సాధారణ మానవులు ఎప్పుడూ ఓ నాయకుడి 
'పైనో శాస్త్రంపైనో ఆధారపడ్డారు. ఈశ్వరుడి అధి 
కారాన్ని తీసేస్తే దాని బదులు పార్లమెంటు అధి 
కారానికి తలవొంచుతారు. శాస్త్రస్థానంలో ఈనాడు 
'సైన్సు వొచ్చింది. 
= చలం, 


ఎద్దు తంతుందని గాడిదకాళ్ళు పట్టుకున్నట్లు. 
- నామె 


తెలివికి తల లేకపోయినా, భోజనానికి పొట్ట 
ఉంది. 
- సామెత 

ట్రత్యుత్తరం 
మనం భవిష్యత్తుకు రాసే ఉత్తరం 
మనకు యింకా అందని ప్రత్యుత్తరం. 

- కుందుర్తి, అజ్ఞాత 
ప్రత్యేకత 
మానవత్వానికి 
నేనంటూ ఒక శరీరం లేదు 
అందుకే అది 
మనసుకు తప్ప 
కంటికి అగుపడదు. 


- రాజేంద్ర గుండెచప్పుళ్ల 
ణి 


ప్రత్యేకం... = మ ట్రీనీ రిల 


వత్వేకం 
ఒక్కొక ధర్మగ్లానికి 
నొక్కుపదేశంబుం జేయుచుందును. 

- త్రిపురనేని, భగవద్గీత 
సుఖంకోసం అన్వేషణ సాగిస్తూ పాకులాడుతూ 
పోయేకంటే; అది మనల్ని వెదుక్కుంటూ వచ్చి 


నప్పుడు అనుభవించటంలోనే ఎక్కువ 
ఆనందం వుంటుంది. 
= తాళ్ళూరి, శ్రావణనంధ్య 
కార్తీకం కలకొశ, వైశాఖం పులకాశ. 
- సామెత 


కట్టినవాడి కొకటేయిల్లు, కట్టనివాడి కన్నీ యిళ్ళే 
- సామెత 


ఊరంతా ఒకతోవ, ఉలిపికట్టెది ఒకతోవ. 

- సామెత 
జిహ్వ కొక రుచి, పుగ్రె కొక గుణము. 

- సామెత 
ఆస్తి కలిగి తీటువ లేని యప్పె యప్పు, 
నూరుగొని వేయికై వ్రాయు నోటె నోటు, 
పసిండి తాకట్టు పైనిచ్చు బదులె బదులు, 
రోజు వడ్డీలు వచ్చిన రోజె రోజు. 

- కాళ్లకూరి, వరవిక్రయము 
మనుష్యులు కనుక నైతికంగా నలిగిపోతూ 
అందుకు బాధ్యత మరొకరిమీద పెట్టి తమ 
అంతరాత్మను వోదార్చుకుంటారు. 

- ఆనందారామం, అద్దంలోశత్రువు 
మగవాళ్ళు చప్పున రెండు మాటలనేసి బయట 
పడతారు? ఆడవాళ్ళ కెన్నో బాధలు. అనిపిం 
చుకొన్న కష్టమొకటి. అంటూ ఉండగా ఎవర 
యినా విన్నారని తెలిసినా తరువాత కలిగే అభి 
మానమొకటీను. 

- సరస్వతీదేవి, డోలారోహణ 
ప్రథముడు 
నివృత్తి మార్గమున నుండు నరులలో భాగవతో 
త్తముం డెట్లు ప్రథముండో, ప్రవృత్తి మార్గ 
మునం దిరుగు విటులలోం గన్నెజీకపు పెండ్లి 
కొడు కట్లు ప్రథముడు. 

- పానుగంట విప్రనారాయణ 
ప్రదక్షిణ 


ఆహాహా! గ్రహము లన్నియు సూర్యుని చుట్టెట్లు 


తిరుగుచున్నవో! ఒకరి చుట్టాకరు తిరుగ వల 
సిన ప్రారబ్ధ మేలోకమునకుం బోయిననుం 
దప్పదుగదా? 


అ తిలక్‌, స్‌ 
రావి చెట్టుకు ప్రదక్షిణం చేస్తే బిడ్డలు పుట్టుతా 
రంటే చుట్టు చుట్టుకు పొట్ట చూసుకుందట. 

- సామెత 
ప్రధానం 
నిజంగా చూడవలసినది శక్తి సామర్య్యాలూ, యుక్తి 
ప్రయుప్తలూనే; కాని, జయాపజయాలు కావు. 
- నుబ్రహ్మజ్యళాస్త్రి వడ్షగింజలు 
కర్మ (ప్రధానం కాని కారణం ప్రధానం కాదు. 
= లకణరావు అతడు-ఆమె 
పూజకన్నా బుద్ధి మాటకన్నా మనసు ప్రధానం. 
= సామెత 
కవితకు మెప్పు కాంతకు కొప్పు, 
శ - సామెత 
వ్రవంచగతి 
ఆస్థానంలో వ్యవహారాలు నాన్ఫుతున్నారు గదా 
అని ప్రపంచ గతి నిలవదు గదా? 
శ +. బంకోలా 
వ్రవంచజ్ఞానం నుబవ్మణోర్ళ 
యీ రోజుల్లో పై చదువులు చదివిన వాళ్ళకు 
'ప్రపంచజ్ఞానం బొత్తిగా తక్కువగా వుంటోంది. 
- సూర్యారావు, నీలితెరలు 
వ్రవంభం 
ఈ ప్రపంచమే మనందరికీ పాఠాలు నేర్చు 
తోంది. నేర్చుకోడానికి తిరస్కరి 
స్తారు. బుద్ధి మంతులు ఇట్టే గ్రహిస్తారు. 

- సోమనుందర్‌, గుప్తసాలగ్రామం 
ప్రపంచ మున్న దనుకొన్నవాని కున్నది. లేదను 
కొన్న వానికిలేదు. నీ దాని 
రూపము. కవి కది గీతము. గాయకుని కది 
రాగము. సాలి కది మగ్గము. మచ్చి కది 


పటము. 

= పానుగంటి, చూడామణీ 
సుఖము లెల్లం గలలు, శోకంబులును గలల్‌ 
తాననెడు తలంపు హానిందెచ్చె 


21 


ప్రపంచం 


ప్రమాదం 


అరయ నింద్రజాల మభిల ప్రపంచంబు 
నిత్య సత్య మాత నెగడు నొకటి. 

- వేంకటరాయశాస్త్రి, బొబ్బిలియద్ధము 
దజాయింపు, బుకాయింపు, బనాయింపు, బజా 
యింపు, ఎడ్వర్దిజ్‌మెంట్‌, వీటిల్లో ఉంది, 
ప్రపంచం. వరల్స్‌. 
- భమిడిపాటీ, బాగుబాగు 
ఏదీ కోరకుండా ఏదో పని చేసుకుపోండి. 
ప్రపంచం మీ కాళ్లముందు వాల్తుంది. ఏమన్నా 
అడిగారా, చెట్టెక్కుతుంది ప్రపంచం. 

- బుచ్చిబాబు, చివరకు మిగిలేది 

ట్రబంధనాయిక 
అసలు ప్రబంధనాయికకు పిల్లలుండరు. 

- మునిమాణిక్యం, మా ఇంటావిడ 
వ్రభావం 
దరిద్రం స్నేహితులను పోగొట్టుతుంది. దరిద్రం 
పోయినమీదట వచ్చే ఐశ్వర్యం ఆ పోయిన 
'స్నేహితు లందరినీ శత్రువులుగా మారుస్తుంది. 

- కొడవటీగంట్స్‌ నద్యోగం 
తుపానుమీద సినిమాతీస్తే తుడిచి పెట్టుకుపో 
యిందిట. 

- శ్రీరమణ, న్యూనుడి 
క్రొత్త కుండమీందం జేసిన సంస్కారమట్లు లేత 
మనస్సు మీందం బడిన భావములు మరపునకు 
రాక యాజీవితాంత ముండును. 

- చిలకమర్తి, కడ్పూరమంజరి 
ప్రభుత్వం 
దిగువ జాతులలో ప్రబోధం కలుగందే ధనిక 
ప్రభుత్వం ఉంటుంది గాని ప్రజా ప్రభుత్వము 
ఉండదు. 
- ఉన్నవ, మాలవల్లి 
ఈ ప్రభుత్వం మాటలతో వినదు. నెత్తిన మొట్టి 
కాయ పడితేగాని వినిపించుకోదు. 
= గంగాధరరావు, ఇదా మనచర్శిత్ర 
ప్రభుత్వం జంతువుల నంటుంది బతికిన 


సరుకని. 
= నిరుద్యోగి కార్యాలయ బేతాళ 
విక్రమార్చీయము 


ఘనమైన డిగ్రీ సాధించాడు చదువుదొంగ 
ధనం పండే పదవి చేపట్టాడు పనికి దొంగ 


గద్దెనెక్కి యేల్తున్నాడు పగటిదొంగ 


282 


ఇందరు చేరింది సర్కారు 
ఏం చేయాలన్నా తఖరారు. 

- చూలకొందారెడ్డి, దొంగలున్నారు జ్యాగ్రత్త' 
ప్రభుత్వోద్యోగంలో ఒకసారి స్టిరపడిన తర్వాత 
వాడు పని చేసినా చేయకపోయినా, ఇంటి 
అల్లుడిలాగా కాలుమీద కాలేసుకు కూర్చున్నా 
ఎవ్వరూ ఏం చేయలేరు. 

= తాబ్ళూరి, ఢానణసంధ్య 
వ్రభుత్యోద్యోగి 
అసలు ప్రభుత్యోద్యోగి అంటేనే నీతి నిజాయితీ 
లకు మారుపేరు ఉద్యోగ మివ్వడానికి 
పూర్వమే అత డెలాంటివాడయినదీ పోలీసులు 


వాకబుచేస్తారు. 
- నిరుద్యోగి, కార్యాలయ బేతాళ 
విక్రమార్శీయము 
వభువు 
సాంఘిక విషయములలో ప్రభువులు జోక్యం 
కలుగజేసికొని జనులను శిక్షించడం అక్రమం. 
- ఉన్నవ, మాలపల్లి 
ప్రమాణం 
మహాత్ములు చెప్పినదానికి 
యెందుకు? వారు ప్రమాణాతీతులు. 
- కందుకూరి, వోస్యనంజీవని 
తెలిసి చేస్తే ప్రమాణంగాని చిలుక పలుకులు 
ప్రమాణాలౌతాయా? 
- వేంకటరామశాస్త్రి వ్యామోవాము 
స్వానుభవంబులె తుదకుం బ్రత్యక్ష ప్రమా 
ణంబు లౌ. 


ప్రమాణం 


- జగన్నాథం, వియోగి 
బ్రమాదకొరి 
ఒక్కొక్కసారి దుర్మార్గునికన్నా అమాయకునివల్ల 
ఎక్కువ కీడు జరగడంకద్దు. 
- కేశవరెడ్డి అతడు అడవిని జయించాడు 
ప్రమాదం 
అలల్ని అదుపులో పెట్ట గలిగిననాడు సముద్రమే 


పొంగవచ్చు 
- చలం, మ్యూజింగ్స్‌ 
'ప్రమాదో ధీమతామపి, యంతటి వాడికైనా ఒక 


ప్రమాదం 


ప్రయత్నం 


ప్పుడు కాలుజారుతుందిగా! 
gE - గురజాడ, కన్యావల్మం 
- స్పర్శ - మహా చెడ్డ ప్రమాదం 


- లక్ష్రుణరావు, అతడు-ఆమె 
ఏ ప్రమాదం వచ్చినా జంద్యం ముడి నొక్కుకుని 
హనుమాన్‌ చాలీసా' చదవడటం కారణంగా 
అన్ని ప్రమాదాలు వాటంతటవే ఎగిరిపోయాయి. 

- లకణరావు అతడు- ఆమె 
ప్రేమ కలాపాల్లో పెళ్ళి అవనివాళ్ళ కంటె పెళ్ళి 
అయిపోయినవాళ్ళే ఎక్కువ డేంజరు. 

- రావిశాస్త్రి బంగారిగాడి కత 
(ప్రేమలో దెబ్బతింటే తేరుకోవొచ్చును గాని, డబ్బు 
విషయంలో కాలు జారితే మాత్రం ప్రమాదం. 

- యజ్ఞనశా్ర. విశ్వం వెళ్ళి 
చదువు నేర్చిన ఆడదానితోనూ, వంటనేర్చిన 
మగవాడితోనూ వోపరాదు. 

- కందుకూరి, హోస్టసంజీవని 
మనిషి సుఖంగా జీవిస్తున్నా ఒక్కొక్కప్పుడు 
ప్రమాదమే అనిపిస్తుంది. క్‌ 

- ముద్ధంశెట్టి తప్పించుకోలేవు 
ప్రేమని గురించి ఎన్ని పిచ్చి అభిప్రాయాలున్నా 
ప్రమాదం లేదు. డబ్బు విషయంలో తప్పు 
అడుగు వేశామా, దెబ్బ తినేస్తాము. 

- యజ్ఞన్నశాస్త నిశ్ళం వెళ్ళి 
అర్ధ లౌకికము నూతన వైద్యము వలెనే ప్రాణ 
'సంకటముకొజకే. 

- పానుగంటి, ప్రచండ చాణకము 
అంతిపురము చుట్టణీకం 
బెంతయుం గీ డంతకంటె నెగ్గు తదీయో 
పాంతచర కుబ్బవామన 
కాంతాదులతోడి పొందు కలిమి. 

- తిక్కన, విరాటవర్వము 
పని లేకుంటే పంట కాపింటికిపో, పందిటిగుం 
జకు కూడా పని చెప్పుతారు. న 
ప్రాణానికి ప్రాణం ఇచ్చేవాళ్ళున్నప్పుడు నిజం 
చెప్పటం కూడా ఒక ప్రమాదమే 

- విమలారామం, కిరణ్ఞుయి 
తుపాను వచ్చినరోజే అత్తగారు కూడా వచ్చినట్టు. 

- శ్రీరమణ, న్యూనుడి 


నేరకపోయి పత్రికపెడితే 
పెళ్లాం నవల రాస్తానందిట. 

- శ్రీరమణ, న్యూనుడి 
గ్రీటింగ్‌ కదా అని చెయ్యి చాస్తే డ్యూకవరు 
తగులుకున్నట్టు. 

- శ్రీరమణ, న్యూనుడి 
శ్రోత మెత్తనైతే కవి రెండునోళ్లతో విన్పిస్తాడు. 

- శ్రీరమణ, న్యూనుడి 
మున్నూరు శిఖలైనా కూడవచ్చునుగాని, మూడు 


కొపులు కూడరాదు. 
భా - సామెత 


ఎలుకకు పిల్లి సాక్షి 
మల = సామెత 
ఆఫీసు జ్ఞానం లేనివాడు ఆడిట్‌ కొచ్చినవాళ్లను 


అప్పు అడిగాట్ట. 


ప్రమోషన్‌ 
సీనియారిటీని బట్టి, కులాన్ని బట్టి ప్రమోషనిచ్చే 
ఆచారం ఈ దేశంలోనే తగలబడింది. 
- నంది, నైమిశారణ్యం 
ప్రమోషన్లకి పుస్తకాల వాసన లక్కరలేదు. 
- చిరంజీవి, బీమమనువులు 


- శ్రీరమణ, న్యూనుడి 


ప్రయత్నం 
మించిన కార్యమునకు విచారించ బనిలేదు. 
మన ప్రయత్నలోపము లేకుండ నింకను పనిచే 
యవలెను. 

- కొచ్చెర్లకోట, అవవాద తరంగణి 
ప్రకృతిని మనిషి చేతులూ మెదడు ఉపయో 
గించి సాధిస్తే లొంగుతుంది గానీ, ఊరికేనే 
సహజంగా మనం కోరినట్లు నడుచుకొంటుందా 

- నుబ్రహ్మణ్యశర్ణ, బంకోలా 
(ప్రయత్నించి నెరవేర్చుకోవటం కూడా 
- గోవీచంద్‌, అసమర్దుని జీవయాత్ర 
పురుషకారముచేతం గార్యములు సిద్ధించును. 
రిత్త కోరికలచేత సిద్ధింపవు. 
- చిన్నయనూరి, మిత్రలాభము 
ప్రారబ్ధమని పురుష ప్రయత్నం యే వ్యవహా 


రంలో మానేశారు? 
- గురజాడ కన్యాతల్యం 
(ప్రయత్నమే మనుజుని యధీనము. ఫలము 
దైవాధీనము కాదా? 
- పానుగంటి, సూ 


28 


ప్రయత్నం 


ప్రయోజనం 


మన కార్యములు మన బుద్ధినిబట్టియుం 
'బ్రయత్న బలమునుబట్టియు నుండును. 
- పానుగంటి, సాక్షీ 

ప్రయాణం 
వాచ్యార్ధం వంటి భూతకాలం వెనక 
దాక్కున్న ధ్వనివంటి వర్తమాన వాహనంమీద 
పరనిర్వతి ప్రాయమైన 
భవిష్యత్తుకు నా పయనం. 

- కుందుర్తి, నాలోని నాదాలు 
కాలరాత్రి జీవితయాత్ర . 
ప్రొద్దు పొడవదు, కూచునేందికి వీలులేదు 
ఒంటరిగా ఒంటరిగా మంటల్లో మాటల్లో 
పయనిస్తున్నాడు నరుడు 
తా నెరుగని దిక్కుకేసి 

= బైరాగి, నూతిలో గొంతుకలు 
కన్ను తెరిస్తే జననం 
కన్ను మూస్తే మరణం 
రెప్పపాటే గద ప్రయాణం? 


- చంద్రనేన్‌ కంటి తెలివి 
వ్రయాన 


ప్రయోగం 
యధథార్థంగా శిక్షలు, జేళ్ళు దండనీతి సమాజ 
విద్రోహులకై పుట్టాయి. కాని స్వార్థులు వాటిన 
న్నిటిని దేశభక్తులపై ప్రయోగిస్తున్నారు. 
- ఆళ్వారుస్వామి, ప్రజల మనిషి 

వ్రయోగళౌల 
మథనపడే మేధావుల 
శిధిలాశలు చివురించే 
రసరాజ్యం లేబొరేటరీ! 

- దాశరథి, మస్తీవ్యంలో లేబొరేటరీ 
వ్రయోజుకత్వం 


డబ్బులు సొమ్ము చేసుకోటమే ప్రయోజకత్వం. 

- చిలకమర్తి, బధిర చతుష్టయము 
పంచాయితీలో ఓడినవాడు 
పార్లమెంటుకు గెలిచినట్టు. 

= శ్రీరమణ, 
గాదెనిండా బియ్యముంటే, కరువునా కాలానా నా 
భార్యను, పిల్లలను నేనే రక్షిస్తాను అన్నాడట. 
- సామెత 

వ్రయోజకుడు 
సూక్ష్మములో మోక్షము సంపాదించినవాడే 
ప్రయోజకుడు. 

- చిలకమర్తి, వరన్ఫర స్తోత్రసమాజం 
కడుపు బరువు గాంగం గొడుకులం గనుకంటెం 
దల్లి కొకండె చాలు బల్లిదుండు. 

- పోతన, భాగవతము 
ప్రయోజనం 
చెట్టుపేరు చెప్పి, కాయ లమ్ముకొన్నట్లు. 
- సామెత 
అరణ్యానికి క్రూరమృగంవల్ల యేం ప్రయోజన 
ముందో మానవసంఘానికి తమరివల్ల అక్ష 


రాలా అదే ప్రయోజనం. 
- వరద నాధ 


అన్నం పెట్టితే అరిగిపోతుంది. చీరయిస్తే చిరి 
గిపోతుంది, వాత పెట్టితే కలకాలముంట్టుంది. 
= సామెత 
ఏ క్షణంలోనైనా ఒకడు రెండోవాణ్ణీ ఏదో ఒక 
కోణంనుంచే చూడగలుగుతాడు. ఆ కోణం, 
చూసే మనిషి యొక్క తక్షణ ప్రయోజనాన్ని 
పట్టి వుంటుంది. ఆ ప్రయోజనాన్ని గుర్తించిన 
రెండో వాడు ఎప్పుడూ హెచ్చరికగానే వుంటాడు. 
- మహీధర కత్తులవంతెన 
ఎవరితో ప్రయోజనముండునో వానియందు 
విరోధమున్నను రాజనీతివేత్తలు తమ ప్రయోజ 
నము తీఅువలకు వానిని వధించరు. 

- విశ్వనాథ నందోరాజా భవివ్యతి 
భగవంతుడు మడిసి జనమిచ్చింది బలవంతంగా 
సావటానిగ్గాదు... బతికేందుకు... అందుకే ఈ 
'పేనాలు నిలుపుకుందికి దొంగతనం సెయ్యి ఫర 
వాలేదు.... నేకపోతే రంకుతనం... 


వాళ్ళ జుట్టు, వీళ్ళ జుట్టు ముడివేసి వీలైతే - వెంకటనరసింహోరావు, సీన్‌ 
కోర్టులోకి లాక్కుపోయి ఏదో విధంగా నాలుగు ఆత్మాభిమానముగల ప్రతిజాతికినిం గ్రూరదండ 


ణి 


ప్రయోజనం 


ప్రశ్న 


నము స్వాతంత్ర్య రక్షణాసక్తినిం బుట్టించును. 
- తివురనేని, శంబుకవధ 
వనక 
ఒకరి మాట పదిమందీ పాటించేటట్లయితే 
a ప్రతివ్యక్తీ ఒక ప్రవక్త. 
- గంగాధరరావు, లంబాడోళ్ల రాందాను 


సమాజంలో మనిషి మంచి చెడ్డలు నిర్ణయిం 
చేది కేవలం ప్రవర్తనే. 

కొడవటిగంటి, వంచవళ్యాణీ 
ఎదిరి వారి చిత్త ౩ మెటీంగి వర్తించెడు 


వారి కేల కీడు వచ్చు నురక? 

- గోవరాజు, సేంహాసనద్వాత్రింశిక 
వైద్యునికిని, వంట బ్రాహ్మణునకును క్యారక్షరు 
బ్లాటయినచో నుదర పోషణము జరుగుటయే 
'దుర్లభముగా నుండును. మీందు మిక్కిలి పాద 
రక్షా ప్రయోగములు గూడ తఅచుగాం దగులు 
చుండును. 

- వెంకటరమణారావు, పెట్టమారి మగడు 
మాస్టరు యొక్క (ప్రవర్తనను బట్టి పిల్లల ప్రవ 
ర్తన యుంటుంది. 

- చిలకమర్తి, నవ్వులగని 
చేయంగ వలయు వానిం 
జేయుట యిట్టివియె కొన్ని చేయకునికి ధ 


ర్మాయత్త చిత్తుండై నా 
నాయోగ్యస్థలము లెజింగి నడవంగ వలదే? 

= తిక్కన, కర్ణపర్వ్వము 
ట్రవానం 


వన మిడిసిన కోతి ఊరిడిసిన మనిషి ఒక్కటే, 
- రాజయ్య, ఎదురు తిరిగితే... 
అలుబిడ్డల, నన్నదమ్ముల, నాప్త బంధుమిత్రుల 
విడుచుట యెంత కష్టమో, స్వదేశమును విడు 
టయు నంత కష్టమె. 
- చిలకమర్తి, కర్పూర మంజరి 
వళంన 
ప్రశంసలను భరించట మేమంత సులభమైన 
పనిగొదు. అలా భరించగలిగిన వాడు అయితే 
సర్వజ్ఞుడైనా కావాలి, లేదా అజ్ఞాని అయినా 


కావాలి. 
= రాజారాం, ధర్డగ్లాని 


త్తం 
పాత చింతకాయ పచ్చడిలాగ, పాత కవులే, 
పాత నాటకాలే ప్రశస్తి. 

- యజ్ఞన్నశాస్త్రి మూయనొవ్యలు _ 
వళౌంతి 
లేదు లేదు ప్రశాంతి భువిలో! 
లేదు లేదు ప్రశాంతి దివిలో! 
ఆధి నొందుచు దాసు డొక్కం 


డడలు నన్నాళ్లు. 
- కాశీవిశ్యనాధం. ట్రేబ్బుడీ 
ప్రశాంతత 
గ్రామీణ ప్రశాంతత మురుగునీటి నిశ్చలత్వం 
లాంటిది. 
- నుబ్రహ్మణ్యశర్ణ, బంకోలా 
వ్ర 


వెలందీ! యెవ్వతెవు నీపవిటపీవనిలోన్‌? 

- దేవులపల్లి అనేషణము 
గవ్వర్నరుకు గడ్డం గొరుగుతానంటే, వెంట్రుక 
న్నరకు ఎంత? అన్నాడట. 

- సామెత 
చెప్పేవానికి చాదస్తమయితే, వినేవానికి వివేకం 
వద్దా? 


- సామెత 
విభూతి ప పట్టెలు పెట్టుకుంటే విష్ణుమూర్తి వనుకు 
నానే, Sn వటోయ్‌ వెంకటేశ్వర్లూ? 

- సామెత 


ఆ ఇంట్లో తారాడే వితంతువు మీ భార్యా? మీ 
అని అడిగాడట. 
hast న సామెత 


ఏమీ దొరకనమ్మకు ఏగాని దొరికితే, ఎందులో 


బెడుదునే ఎంకటః దట. 
మ్మా? అన్నదట స్యా 


మొదటి మనువువాండె మూఢాత్ముండై యుండ 
మాటు మనువుగాని మాటయేమి? 
ఆరగించు జ్వరితుం డనుసంశయుండుగాంగ 
మటల దినెడువాని మాటయేమి? 
ఈ - పానుగంటి, సరోజిని 

రాసి చెడ్డావా? చెడి రాశావా? 

- శ్రీరమణ, న్యూనుడి 
చిత్తుముందా? అచ్చుముందా? 

- శ్రీరమణ, న్యూనుడి 


25 


ప్రశ్న 
వెయ్యని ప్రశ్నలు 
కరం. 


వేసిన ప్రశ్నలకంటె ప్రమాద 
- బీనాదేవి, తీర్చు 
ఎండ కన్నెజుగవు యేడుమేడల మీద 
పండుకొని కారులో పరవళ్లు పోతావు 
రాచబిడ్డవు నీవు రైతుపస్తే మెరుక? 
- అజ్ఞాతకని (కృష్ణావత్రికు, రాచబిడ్డను నీవు 
ఆకుల్ని రాలుస్తాయి చెట్లు 
కొత్త చివురులు పుట్టడానికి 
అసమానతల్ని వదలదేమిటి ఈ సంఘం 
కొత్త వ్యవస్థ పుట్టడానికి? 
= భాస్మరరావ్యు మారేస్థితి 
చీనిచీనాంబరల్‌ సిలుకు రవసెల్లాలు 
సరిగవల్లెల కొడలు బరువెక్కు దొరః 
నిరుపేద రైతు వెతలారునే నీచేత? 
- అజ్ఞాతకవి (కృష్ణావత్రికు, రాచబిడ్రవు నీవు 
వ్రనంగం 
అనుభవ భవ సంస్కారం 
బున కుద్చోధము ప్రసంగమున నగును గదా? 
- పింగళి, ప్రభావతీ వ్రద్యుచ్నుము 
వ్రసొదం 
ప్రసాదమంటే లంచమేనా? 

- అవ్పల్నాయు, బెల్లం 
పిండీ మనమే యిచ్చి కట్టెలు మనమే యిచ్చి 
పిన్నమ్మా నీ ప్రసాదం అని అడుక్కు తిన్నట్లుం 
టుంది. 

= సామెత 
ప్రసూతి 
దాగి ఉంది మృతిలోనె ప్రసూతి 
కర్రను కాల్చి పుట్టే చిచ్చులా. 
- సినారె మృత్యువు నుంచి 
ప్రళయం 
అందరూ ఒకేసారి ఆలోచిస్తే 
అదేరా బాబూ, ప్రళయం. 
- కుందుర్తి, సంఘోదయ 
పాకెక్టు 
సిమెంటుకు బదులు యిసుక 
జొరబడటం చూడలేక 
కడుపు మండి ప్రాజెక్టులు 
గంగలోన దూకెనంట! 
- మల్పారెక్డి సత్యలవధ - ధడ్డంచెర 


2 


ప్రాతినిధ్యం 
ప్రాణభయం 


జీవిత మాధుర్యం ఎరగని వారికి ప్రాణభయం 
ఉండదు 

- కొడవటిగంటి, గ్రహశకలం 
ప్రాణభయ మెట్టి వారిం గీడృజుప వన్నె? 

- తిక్కన. భీవ్యవర్దుము 
కొసర కాంబోతు నాంబోతు గ్రుమ్ములాడ 
నడిమి లేంబెయ్య గతి వచ్చె నాకు నిపుడు. 

- శ్రీనాధుడు, కాళీఖండము 
తిండి లేక చావటానికి ప్రజలు వెనకాడుతు 
న్నారు కమ్యూనిస్టులతో పోరి చావటానికి 
పోలీసులు వెనకాడుతున్నారు. 

- కొడవటిగంటి, దిబ్బరాజుగారి ప్రతిష్ట 
ప్రాణం 
పరువు పోయిన మజల రావచ్చు గాని 
నాశమొందిన మరలం బ్రాణములు రావు. 
= తివేం, పాండవ విజయము 
ఎడసందిని, బయ్యదకొం గడ్డమైనం బ్రాణము 
వెడలున్‌. 

= పోతన భాగవతము 
పని వచ్చినచో బ్రాణముల నైనం బోనీయంద 
గును. కాని దయిన సొమ్ము పోనీయ గూడదు! 
ప్రాణములలో నేమున్నది? గాలియేగా! 
పైసయట్టిదా! ప్రపంచమంతయు దానిలో 


నున్నది? 

- కాళ్లకూరి, వరనిక్రయము 
భౌతికంగా ప్రాణానికి అర్ధం ఏదైనా, నైతికంగా 
మాత్రం దాని అర్ధం స్వే త్ర్యాలు. 

© (1 యా. 
చరిత్ర మరచిన వీరుల ప్రాణాలు 
రేపు చలామణీ జరిగే నాణాలు. 
= దాశరథి, వునర్జవం 
ప్రాణాంతకం 
అన్ని చోట్లా మనం అనుకున్నట్టు జరిగిపోతే, 
సౌఖ్యం ఎక్కువైపోయి, జబ్బు చేసి ప్రాణం 
తీసేస్తుంది. 
- భమిడిపొటే ఎవళ్ల గొడవ వాళ్లది 
ప్రాతినిధ్యం 
అందరికీ ప్రాతినిధ్యం వహించాలని చూసేవాళ్లు 


ఎవరికీ ప్రాతినిధ్యం వహించరు. 
- కొడవటిగంటి, అనామిక 


ప్రాతిపదిక ప్రియుడు 
ప్రాతివదిక పైకం ఒకడిది, మైకం మరొకడిది. 
అనేక రకాల స్వార్థాల ప్రాతిపదిక మీద లోక - శ్రీరమణ, న్యూనుడి 
వ్యవహారాలు జరుగుతున్నవి. ప్రాయం 
- తాబ్ళూరి, శ్రావణనంధ్య | ఉవిద ప్రాయ మూంచబియ్యపుం బదునే! 
ప్రాధమిక వాక్కు - సామెత 
అ పాయళ్సిత్తం 
అమ్మడానికి వచ్చిన ప్రతి ఇల్లూ చూడటం ఆడ టి బల 
వాళ్ళ ప్రాధమిక హక్కు ఎంత ఘోరపాపమైనను ప్రాయశ్చిత్తము లేని 


- నరసరాజు, ఈ యిల్లు అమ్మబడును 
ప్రాధాన్యం 
ఎందరో ఉంపుడుగత్తెలున్న రాజకీయ నాయకు 
లెందరో పత్రికల్లో ఫోటోలకి మాత్రం తమ 
బార్యల్నే పక్కన నిలబెట్టుకుంటారు. 

- ఆనందారామం, అద్దంలో శత్రువు 
ఒక విషయం మంచిదా చెడ్డదా అన్న తార్కిక 
సంశయానికి సంఘంలో అంతగా తావులేదు. 
ఎటొచ్చీ ఆ విషయాన్ని ప్రతిపాదించిన వ్యక్తి 
మృతుడై వుండాలి. 

- బుచ్చిబాబు, నన్నుగురించి కభరాయవా? 
ప్రాంతం 
నా దేశం నా రాష్ట్రం 
నా పట్నం నా జిల్లా 
మట్టిగడ్డ కాదుకాదు 


మానవజాతి పురోగతి! 
- అబ్బూరి, కవిత 


ఒక ప్రాంతం ప్రజలు ప్రాంతీయ తత్వాన్ని 
రద్దుచేసుకుంటూ వస్తే దేశానికి చెందుతారు. 
ప్రపంచానికి చెందుతారు. 
= బుచ్చిబాబు, ఒకేన్నిద - ఎన్నో కలలు 
ప్రాత్తం 
నేర్చుగల అమ్మనేతితో అతిరసాలు కాలిస్తే 
ఓర్పుగల అమ్మ ఒళ్ళో కట్టుకొని పోయిందట. 
= సామెత 
పేరు పెనిమిటిది, అనుభవం మామగారిది. 
- సామెత 


చచ్చినవాడి పెండ్లికి వచ్చిందే వరకట్నం. 
గతి లేనమ్మకు, మతిలేని మగడు. 


గడించేవా డొకడు, గుడించేవా డొకడు. 
- సామెత 


పాపము లేదు. 
- చిలకమర్తి, సుధాశరచ్చంద్రము 
గోడల మధ్య చేసే పాపాలకి కిటికీలు ప్రాయ 
0. 
శి - పురాణం, రాదే చెలీ! నమ్మరాదే చెలీ! 
కాని కూడు తిన్నవాళ్ళకి కిలం వదిలిస్తాం. పశ్చా 
త్తాప పడ్డవాళ్ళని ప్రాయశ్చిత్తం చేసి వుద్ధరిస్తాం. 
- సుబ్రవ్యాణ్యూస్ర. బ్రాహ్మాణాగ్రహారం 
ప్రాయశ్చిత్తము లేని దోషము లేదు. 

- బిలకమర్తి, గణపతి 
శాస్త్రంలో వున్న బండారం అంతా ప్రాయశ్నిత్తాలే 
కాదుటోయ్‌? 

- నుబ్రవ్యాణ్యశాస్త్ర బ్రావ్మణాగ్రహారం 
ప్రారబ్ధం 
కంటే ఖర్మం గాని పెంచుకుంటే ప్రారబ్ధం. 

ఖు అందాలూ, అనుభవాలూ 
ప్రార్థన 
లోపల గొణంగుకొనుచుం. జేసిన ప్రార్ధనలో" 
కంటె బిగ్గరగం జేసికొను ప్రార్ధనములోం బటు 


ృమెక్కువ. 
ప = పానుగంటి మారులీమాల 
పన 
కుళ్లు ముండకి అల్లం పచ్చడి అన్నట్లు. 
చ్చడి అన్న - సామెత 


(ప్రాసకోసం ఏడ్చానే కూసుముండా అన్నట్లు. 
- సా 


వ్రీయుడు 
భర్తని భరించడం సులభం. ప్రియుడి కళ్లు 
కప్పడం కష్టం. ఎందుకంటే ప్రియుడికి చాలా 
అనుమానం, భర్తని వంచనచేసి వొచ్చిన స్త్రీ అని. 
- చలం, వాళ్లు నలుగురూ 
భర్తకన్న ప్రియుడే నయం. వయసు మళ్లాక 
భర్త అవసరం కనబడొచ్చు. 
- పాష, కొలవరాని దూరం 


27 


ప్రియుడు 


ప్రేమ 


ప్రియులు ఉండొచ్చు కాని ఏ ప్రియుడూ భర్త 
కాడు. ఒకవేళ అయినా తరవాత ప్రియుడుగా 
ఎక్కువ కాలం ఉండలేడు. 

= పావ, కొలవరాని దూరం 
ప్రేమించాడంటే పెళ్ళి కాదని అర్ధం. పెళ్ళి చేసు 
కుంటానంటే వాడెపో! (ప్రేమికుడు! 

- హర్షవర్ధన్‌: వనంతగీతం 
ప్రియురాలు 
భార్యలో _్రియురాలిని చాలామంది భర్తలు 


చూడలేరు. 
- సరస్వతీదేవి, బ్రతికిబబ్చిన వాళ్ళు 
లోకంలో కొన్ని సందర్భాలలోనే గాదు అనేక 
సందర్భాలలో కట్టుకీన్న  భార్యలకంటే 
so pane, ఎక్కువ భోగా లనుభ 
= సభా, నీటి దీపాలు 
ప్రియుల మాటలు 
కథల్లో కావ్యాల్లో ప్రియుల మధ్య గొప్పగొప్ప 
సంభాషణ పెడతారా? అట్లా యేప్రియులూ 
మాట్లాడరు (ప్రపంచంలో! 
= భలం, ఆ రాత్రి 


ప్రీత 
భిన్నరుచు లైనవారికిం బ్రీతి సియ 
తగవుగా దిందులో ననేకతరగర్హ. 
- శ్రీనాథుడు, శృంగార నైషధము 
వ్రూఫ్‌రీడరు 
ఫ్రూఫ్‌ దిద్దటందు పూర్ణు డాత డటంచు 
వాని తెచ్చి (ప్రెస్సు వద్ద బెడితె 
అచటి విచటి తప్పులంచు దిద్దాడురా 
దిద్దినట్టి చోటె దిగెను తప్పు! 
- మాచిరాజు, ప్రూథ్‌రీడరు 
ఫెస్‌ 
ప్రజాతంత్రాల పేర నడిచే కుతంత్రాల్లో తెరవె 
నుక పాలకుల్చేతి అతి పెద్ద సాధనం (ప్రెస్‌ 
అన్నాడు, ఓ పొలిటికల్‌ ఫిలాసఫరు. 
- కాళీపట్నం, కుట్ర 
(సెసిడెంటు 
మనం ఒకటి దలిస్తే పెసిడెంటు గోళ్ళు ఉంకోటి 
దలుస్తరండి. 
= రావిశాస్త్ర సొమ్ములు పోనాయండి 


(యేమ 
ప్రేమా గీమా స్త్రీ పురుష వాంఛప ఆధునికులు 
తగిలించిన పంచదార పూత మాత్రమే. 

- మహీధర, స్వయంవరణం 
(ప్రేమ సర్వరోగ సంహారకం. ఏకమూలిక. 

- మహీధర, స్వయంవరణం 
పురుషుని బహిరంత స్తత్వములకుం గాంతాను 
రాగ మిచ్చు నంతటి సాపునంతన మార్దవము 
తళుకు మటేవియు నీయంజులవు. 

- పానుగంటి, వీరమతి 
(ప్రేమ వృత్తికి చండాల భేదమేల 
బ్రాహ్మణాగ్రహారమునందు పవలురేలు 
విసరు పవనుండు కడజాతి వీటియందు 
తాకలేక వీచునె పక్షతంత్ర జడిమ? 

- రాయప్రోలు, తెనుగుతోట 
ఇద్దరు స్త్రీ - పురుషుల మానసిక దాంపత్యానికి 
పుట్టిన బిడ్డ (ప్రేమ. 

- బుచ్చిరెడ్డి, తేనెకోరని 
(ప్రేమికుల మధ్య సదవగాహన, parr! 
లోపిస్తే ఎప్పుడూ కీచులాడుకునే దంపతుల 
మధ్య బిడ్డల్థా (పేమ కూడా సరిగా ఎదగలేదు. 

- బుచ్చిరెడ్డి, తేనెకోరని తుమ్మెద 
తపసుచే వేల్మిచే ధ్యానధారచేత 
లీనమై ఐక్యమీయం జాలినది (ప్రేమ. 

- రాయప్రోలు, తృణకంకణము 
నాల్గుకొంపలు దూటు శ్వానంబు పోలి 
మన హృదయములు దూరి (ప్రేమంబు మెలగు 
మనము విడకుండ హత్తించు పనికి మంచి 
బంక జిగురంచు (ప్రేమను పలుకవచ్చు. 

- గునువూడీ, బిడాల శాస్త్ర 
'వలపుం దలంపులు పూల సంకెలలు గావె? ' 

- దువ్వూరి, కడపటి వీడుకోలు 
పవలు రేయు గ్రంథాంతర ప్రాంతరముల 
నర్ధమృగముల వేంటాడునట్టి బోయ 
యంతరంగంబున రసార్ధమైన వలపు 
తొలకరించునె? 

- దువ్వూరి, కడపటి వీడుకోలు 
వలపు కొలువులో6 బడినవారికి తెలివి తేటలు 
చచ్చిపోవునని పెద్దలు చెప్పుదురు. 

- చిలకమర్తి, సుధాశరచ్చంద్రము 
వారకాంతలకు వలపుండ చనువార లేటి యా 


bas 


ప్రమ ప్రేమ 

వల నూళ్ళుండ వనువారి వంటివారు. | (ప్రేమ ప్రసక్తిలో ఆడదానికి కూడా అధికారాలూ 
- కాళ్ళకూరి, చింతామణి | యి. 

'ప్రేమ కలుగక బ్రతుకు చీకటి. - ముద్దుక్ళష్ణ, ఆడవాళ్ల తెలివి 

- గురజాడ పెన్నిధి | (ప్రేమించడానికి పెట్టబడేం కావాలి? ఫలించ 


మనసులో రక్షణ ధీరత్వ భావం కలిగిన నిమి 
షాన పురుషుడు స్త్రీ (ప్రేమని అనుభవించగలిగి 
నట్టు ఇంకెప్పుడూ అనుభవించలేడు. 
- చలం, హంవీ కన్యలు 

(ప్రేమ జీవితాన్ని ధ్వంసంచేస్తుంది. జీవితాన్ని 
ఎదుర్కోలేని వాళ్ళకు (ప్రేమించే హక్కులేదు. 

- వురాణం, అనవసరపు దాంపత్యం 
(ప్రేమే కాదు, ఏ అనుభవమైనా అనుభవించి 
నంతసేపే ఆకర్షణ. కాని ఆ తర్వాత యాతనే 
అనుకోండి. 


- శ్రీశ్రీ, అనంతరయాత్ర 
ప్రేమ పెన్నిధి గాని, 
యింటను నేర్చరీకళ, 
లె; లేరు 
ఒజ్జ లెవ్వరు - గురజాడ, కాసులు 


మూర్భుల్ని (ప్రేమించు, వాళ్లని హడలగొట్టకు. 
- భమిడిపాటి, అన్నీ తగాదాలే 

మరులు ప్రేమని మది దలంచకు; 
మరులు మరలును వయసు తోడనె. 

= గురజాడ, కాసులు 
మగవారి (ప్రేమము నీటిపై నురుంగు వంటిది. 
పట్టి చూడకున్నంత వటికే పైబండారము. 

= పానుగంటి, రాధా! 

లోకం తనని ద్వేషించేటంత లోకం మీద (ప్రేమ 
వుంటేనే కాని బౌన్నత్వం లేదు మనిషికి. అంత 
కన్న వున్నతమైన (ప్రేమగల మనుషుల్ని లోకం 
గుర్తే పట్టదు. 

= బలం, 
ప్రజల మీది (ప్రేమకన్న కమ్యునిజం మీద 
ఎక్కువ (ప్రేమ చాలామంది నాయకులకి. 

- బలం, 
చాలామంది స్ట్రీలకి వీలైనంతవరకే (ప్రేమ. 

- చలం, 
భార్యకి భర్తమీద (ప్రేమ శాశ్వతంగా ఉండవలె 
నంటే, అడపాదడపా అయిదారు దెబ్బలు 
పడడం మంచిదన్నాడు వాత్సాయనుడు కామ 


సూత్రాలలో. 
- ముద్దుకృన్థ ఆడవాళ్ల తెలివి 


టమే కష్టం. 
- రాధాకృష్ణ, ఇదేమిటీ 
(ప్రేమ వున్నచోట భయం వుండదు. 
- ముద్దంకెట్ట నిమిత్రమాశ్రులు 
వలపెరుంగక (బ్రతికి 
కులికి మురిసే కంటె 
వలచి విఫలమ్మొంది 
విలపింప మేలురా! 
న జు, (వేమతల్పము 
జగద్విజేత కావ + కాని మర 
pe స క పేరిట 
జంతువులుగా మారటం కన్న ముక్తిసాధన 
కోసం శిలగా మారటమే మంచిది. 
= బుచ్చిబాబు, త 
(ప్రేమ అనేది Pree gets 
కల్పించిన మధురమైన పేరు. లేదు నాయనా 
స్త్రీలకది. 

- బుచ్చిబాబు, ఒమర్‌ ఖయామ్‌ 
సకల మానవకోటిని ఏకం చేసేది కన్నీరు. 
దీన్నుంచే (ప్రేమ జనించింది. 

- బుచ్చిబాబు, ఒమర్‌ ఖయామ్‌ 
చదువుకున్న వాళ్ళకి (ప్రేమంటే ఏమిటో తెలుసు 
కాని, మీలాగ (ప్రేమించుకోటం చేతగాదు. 

- బుచ్చిబాబు ఉత్తమా యిల్లాలు 
కావల్సినప్పుడు అందని ప్రేమకంటె తీవ్రంగా 
కాల్చివేసే జ్వాల మరొకటుందా? 

= బుచ్చిబాబు రాయల కరుణళ్టుత్ళం 
పరిపూర్ణత చెందుతే (ప్రేమ, స్వతంత్రం రెండూ 


- బుచ్చిబాబు, స్వతంత్ర జీవులు 
బుజువు చేసుకోలేనిది (ప్రేమ వొక్కటే సుమా. 
- బుచ్చిబాబు, న్వతంత్ర' జీవులు 


(ప్రేమ మూర్థత్వాన్ని కూడా జయించగలదు. 
- బుచ్చిబాబు, అంతమ అడ్డానం 
తండ్రి మీదం జూపించు (ప్రేమ వేటు, భర్త 
- విశ్వనాథ, తెజచి రాజు 
స్రీ (పేమ లేనిచో దుర్జమరాలు, ఉన్నదో లజ్ఞావతి, 
- విశ్వనాథ, బద్దన్న 


2 


ప్రేమ 
తండ్రి యందలి ప్రేమ తానిచ్చిన జన్మను స్ఫూరిం 
పం జేయునది. స్నేహితుని యందలి (ప్రమ 
తాను ,బ్రతుకుటను స్ఫురింపం జేయునది 

“ విశ్వనాధ, తెజబిరాజు 
భ్రష్టుల మధ్య (పేమ యుండదు లది వట్టి 
యిచ్చ 

స్ట - విశ్వనాధ, చెలియలికట్ట 
బంధువుల యందలి (ప్రేమ వేరు. స్నేహితుల 
యందలి (ప్రేమ వేజు స్నేహితుల యొక్క 
(ప్రేమను జీవుం డెక్కువ. వాంఛించును, అది 
వాని వ్యక్తిత్వ స్ఫోరకము. 

- విశ్వనాధ, తెజబిరాజు 
(ప్రేమ సమస్య స్త్రీ పురుషులిద్దరిదీ అయినా, 
దానివల్ల పురుషుడికన్న స్త్రీ ఎక్కువ లాభం 
పొందుతుంది. 

- కొడవటిగంటి, జీవితం 
అపరిపక్వంగా నిలిచిపోయిన (ప్రేమలే అమర 
(ప్రేమలు. 

- కొడవటిగంటి, వంచరత్నాలు 
ఒకడి పెళ్ళాన్ని చాటుగా (ప్రేమించటం సాధ్యమై 
నప్పుడు ఒక వితంతువును బహిరంగంగా 
(ప్రేమించటం ఎందుకు అసాధ్యం కావాలి? 

- కొడవటిగంటి, ఐశ్వర్యం 
తినటానికి పుష్టిగా ఉండి తన కోరికలన్నీ అవ 
లీలగా తీర్చుకునేటందుకు డబ్బున్న వాడికి 
(ప్రేమ ఒక జీవితావసరంగా పరిణమిస్తుంది. 

- కొడవటిగంటి, పచ్చకాగితం 
ఒక మనిషి కామించగలడు కాని (ప్రేమించ 
లేడు. ప్రేమించటానికి ఇద్దరి ప్రయత్నమూ 
అవసరం. 

- కొడవటిగంటి, కొత్త పద్ధతులు 
ప్రేమించి, (ప్రేమించబడని వాడికి తెలుస్తుంది 
(ప్రేమించటం ఎంత కష్టంతో కూడుకున్న విష 
యమో. 


- కొడవటిగంటి, ఆడవలనిన అబద్ధం 
(ప్రేమకు మంచు విచ్చినట్టు విచ్చిపోయే దుర 
భ్యాసం ఉంది. 

- కొడవటిగంటి, వెళ్ళి - వ్యవహారం 
(ప్రేమ ఎప్పుడు ఏ బలి కోరుతుందో ఎవరూ 


"- కొడవటిగంటి, వెళ్ళి - వ్యవహారం 
మనం మనుషులను (ప్రేమించమల్లే ఉంది, 


ప్రేమ 
మనుషుల్లో ఏదో చూసి దాన్ని (ప్రేమిస్తాం, 
'డవటిగంటి, (వేమించిన మనిక్షి 
(నాకు ప్రేమ మీద నమ్మకం లేదు) తల మీద 
వొక్క వెంట్రుక కూడా లేకుండా జీవించటం 
ఎంత సులభమో (పేమ లేకుండా జీవించటం 
అంత సులభం 
- కొడవటిగంటి, కొత్త వద్ధతులు 
(ప్రేమ అనేది మానసిక ధర్మం. 
- కొడవటిగంటి, గాలిపాట 
(ప్రేమ రావొచ్చు నన్నవారు పోవొచ్చునని 
వొప్పుకోరు. 
= చలం, శశిరేఖ 
జీవించే (ప్రేమ ఎప్పుడూ పెరుగుతుంది. మారు 
తుంది. అందుకనే అశాశ్వతము, చంచలము. 
= చలం, శశిరేఖ 
పురుషునికి (ప్రేమ ఆటగాని, స్త్రీకి (ప్రేమయే 
జీవనము. 
- చలం, శశిరేఖ 
(ప్రేమ అంటే పనిలేని వాళ్ళుంటారే, సోమరిపో 
తులు, వాళ్ళు కనిపెట్టిన ఉబుసుపోక... 

- పిచ్చేశ్వరరావు, మనసులో మనిషి 
కొందరు ఆత్మీయత కివ్వని (ప్రేమని, ధనానికర్పి 
స్తారు. ఇంకొందరు వాటి రెంటికీ అందని 
(ప్రేమని ఆదర్శాలపరం చేస్తారు. 

- వీచ్ళేశ్యరరావు, మనసులో మనిషి 
నెమ్మి యొక యింత నామీంద నిల్చుమనుము. 

- కంకంటి, ఉత్తరరామాయణము 
(ప్రేమ మానవుల కంటే జంతువుల్లోనే ఎక్కువ 
ఉంది. 
= సభా నీటి దీపాలు 
మగని పైం గూర్మి యధికంబు మగువ కెపుడు. 
- చిలకమర్తి, గయోపాఖ్యానము 
లోకంలో తమ యెడల భక్తిగల వారిమీద 
(ప్రేమ కలిగి యుండుట న్యాయము. 
- బిలకమర్తి, గొట్టాలమ్మ తాఖీదు 
... ప్రీమయన్ననో 
విరతి యెజుంగ నట్టి యట 
వీ రసకుల్య, సమాగమం బనం 
తర పరపీడన ప్రియము. 
- దువ్వూరి, కడపటి వీడుకోలు 
నిజంగా డబ్బు లేకపోతే (ప్రేమకూడా వుండదు. 


240 


ప్రేమ 


ప్రేమ 


కడుపు కాల్లూంటే (ప్రేమ దగ్ధం. అయిపోతుంది. 
- లక్ష్యణరొవు, అతడు- ఆమె 
'ప్రేమంత వెర్రిభావం, దురదృష్టమూ ఇంకోటి 


లేదు. 
- బాపీరాజు, కోనంగి 


ప్రేమ అనేది ఒక రోగం. అది సోకితే జ్వరం, 
తల తిరగటం, మతిపోవటం మొదలయిన లక్ష 
ణాలన్నీ కలుగుతాయి! 

- బాపిరాజు, గోనగన్నా రో 
భర్తల (ప్రేమ బదలాయింపు ఎంత చౌకజిరం' 
భార్యల (ప్రేమ బదలాయింపు ఎంత ఘోర 


నేరం! 
- భమిడిపాటి, రెండురెళ్ల 


అనుమానం లేనివాడి (ప్రేమ అత్యుత్తమ 

(ప్రేమ అనుమానంతో కూడినవాడి (ప్రేమ అత్య 
ధిక (ప్రేమ. 

- భమిడిపాటి, రెండురెళ్లు 

(పేమ ఎంత ఉజ్వలంగా ఉంటుందో, అది భగ్న 

మయి నప్పుడు అంత పెళుసుగానూ కరుకుగా 
ఉంటుంది. 

- సరస్వతీదేవి, ప్రణయలేఖలు 

జాతి కుక్కలు, నాటు కుక్కల్ని (ప్రేమించవచ్చు 

నేమోకాని అలగాజనంతో అటువంటి (ప్రేమలో 


పడ్డం కష్టం. 
- రావిళాస్త్ర. రత్తాలు- రాంబాబు 
గొప్పవాళ్లని (ప్రేమించటం గొప్ప న్యూసెన్సు 


గురూ! 
- రావిశాస్త్ర. కుక్కపిల్ల కద 
కోరికని (ప్రేమతో కన్‌ప్యూజ్‌ (00౧1158) చేసు 


కుంటారు హు. 
- మారుతీరావు, నిజం నిద్రపోయింది 


నిన్ను విడిచిన బ్రతుకు లేదన్న మాటకన్న మగ 
వాడు ఆడదాని వెంట చూపగల (ప్రేమకు మరో 
మాట లేదు. 

- మహీధర, ఓనమాలు 


నిజం చెప్పాలంటే ఖర్చు లేకుండా స్త్రీ సుఖం 
పొందడానికి పెళ్ళి ఆ పెళ్ళి ఖర్చు కూడా అక్క 


గ్లేకుండా ఆడదాన్ని సంపాదించే ఉపకరణం 
(ప్రేమ. 
- మహీధర ఓనమాలు 
ఈ (ప్రేమ భిన్నలింగాల మధ్యనే వుంటుంది. 
- మహీధర, ఓనమాలు 


(ప్రేమను ప్రేమించలేవు. 
తొడిమ తావికి పూవు 
ఉసురులేదు, (ప్రేమించే 
నీవు కావాలి! 


అది వంచన, పూవుకు 
కావాలి! మన్ను లేక 
ప్రతి నేనుకు మరొక 


- బైరాగి. (వేమ కవితలు 
(ప్రేమన్నది 
మరణ మహాఫణి 
ఫణాగ్ర దివ్యమణి 

+ బైరాగి. (వేమ- మృత్యువు 
వరునికి మూలమంత్రం (పేమ! 
= బైరాగి, శాంతివథం 
నీ (ప్రేమ తిరిగి రాదు; పెరిగి రాదు 
అది ఎవ్వరికీ ఏమీ కాదు. 

- బైరాగి, (వేమ కవితలు 
పేమ ఓ దుఃఖం. (ప్రేమ విషాదమయిన 
సుఖం. (ప్రేమ ఓ బాధ. (ప్రేమ హింసించీ 
ఓదార్చే పిచ్చి వెలుగు. 

- వేణుగోపాలరావు, (వేమనక్షత్రం 
(ప్రేమ పొందినా దాహం తీరని ఎండమావి. 
(పేమ అందినా మధురమయిన స్వప్నంగా 
మిగిలేభ్రమ. 

- వేణుగోపాలరావు, (వేమనక్షత్రం 
విశ్వంలోనివి అనంతకోటి (పేమలు. ఏ 
పేరుతో. ఉన్న (ప్రేమకయినా వృద్ధిక్షయాలు 
ఉండవచ్చు కాని నిర్మలమైన స్నేహంలోని 
(ప్రేమకు క్షీణతలేదు. 

న జే, జీవవాపొని 
(ప్రేమ యనగా చూచుటగాదు, పలుకుటగాదు, 
విహ్వల చిత్తముతో వాపోవుటగాదు! (ప్రేమ 
యనగా మంత్రముగాదు, తంత్రముగాదు. ఆత్మ 
నిర్వాణమునే ఆరాధించుటయే! 

- ఉమామ హేశ్వరరావు, (వేయ 
జీవితంలో (ప్రేమ ఒక భాగమంతే. (ప్రేమే జీవి 
తమంతా కాదు. 

- వీరేంద్రనాథ్‌, సంవూర్ణ (వేమాయణం 
డ్రేమించడాని కావల్సింది ఆందం, ఆకర్షణ 
కాదు, గుండె నిబ్బరం. అది ఉన్న నాడు ఈ 
భగ్న(పేమలూ, ఈ ఆత్మహః ఉండవు. 

ce బీనాదేవి, క్‌ was డియర్‌? 
ఆడదైనా, మగాడైనా అలా జీవితాంతం కనిపిం 
చిన వాళ్లందర్నీ (ప్రేమించుకుంటూపోతే ఆంతుం 


241 


ప్రేమ 


ప్రైవేటు 


డదు. ఉపయోగం అంతకంటే వుండదు. 
- బీనాదేవి, పెళ్ళిఫాద్భు 

ప్రేమకు జననమే కాని మరణం లేదు... 
- రామమోహనరావు, డియర్‌ 
(ప్రేమను కొందరు ఏక్సిడెంట్‌తో పోల్చేరు, 
ప్రమాదవశాత్తు కారు కింద పడ్డట్టే అనుకో 
కుండా కొందరు (ప్రేమలో పడతారుట. 

- ఆదిని: 
గుండెగది ఇనప్పెట్టిలో (ప్రేమ అనేది అపూర్వ 

మయిన ఆభరణం. 

- వీరేంద్రనాధ్‌, ఆఖరిపోరాటం 
అరచేత్తో సూర్యుడిని ఆపలేరు. లారీకర్రతో 
(ప్రేమని ఆపలేరు. 

- వీరేంద్రనాథ్‌, ఆఖరిపోరాటం 
ప్రేమను (ప్రేమిస్తే తప్ప జీవితం జీవించదు. 

- రామమూర్తి, అగ్నిగర్భ 

(ప్రేమ రేఖాచిత్రమూ కాదు ఊహాచిత్రమూ కాదు. 

- శ్రీనివాసన్‌, (పేమివడు 

మృత్యువు జగద్విజేత కావచ్చును. కాని మర 
ణాన్ని (ప్రేమ me 

శ్రీశ్రీ, సుస్తాస్టీకలు 


స్టో (ప్రేమ ar దాదాపు విషాదాం 
తాలే. వీటికి ఆనందం నాంది అయితే అశ్రుత 
ర్పణమే భరతవాక్యమేమో! 

- రామమూర్తి, అగ్జిగర్భ 
కవులు కళ్లు చూసి (ప్రేమించాలనీ, మిగతావాళ్లు 
మిగతావాటిన్ఫూసి లవ్‌ చెయ్యాలని అదేదో ఒక 
రూలుందిట. 


ల్లు 


- రావిశాస్త్రీ కుక్ళపేల్ల 
పబ్లికులో (పేమ ప్రదర్శనలు పట్నంలోనే 


- రానుల్య్మీ, బ్రతకవలసిన మనిషి 
ప్రత్యుత్తరం సాధించలేని (ప్రేమలేఖలా 
జీవితం చికాగ్గా వుంది. 
- వందుర్తి నగరంలో వాన 
నాకు వ్రాసిన (ప్రేమ లేఖలు 
పోస్టు చేయుట మానివేసెను. 
- తీత అిడ్రస్పష్టి 
కొన్ని హృదయాలు 
ఎప్పటికీ (బ్రతికుంటాయి 
అయితే - 


అమృతాన్ని తాగి కాదు 
హి ౌరపోసి. 

- రాజేంద్ర, గుండెచప్పుళ్ళు 
(ప్రేమికుడు సు 
(ప్రేమించలేని వాడికన్న (ప్రేమించగలవాడు 
హెచ్చుగా పరిణతి పొందినవాడు. 

- కొడవటిగంటి, అనామిక 
(ప్రేమించటానికి పనికివచ్చే వాళ్ళంతా పెండ్లాడ 
డానికి పనికిరావలసిన అవసరం లేదు. 

- కొడవటిగంటి, సవతి తల్లి 

(ప్రేమికులు. కలుసుకుని పెళ్ళితో ముగిస్తే 
సుఖాంతం. ఆత్మహత్యతో ముగిస్తే విషా 
దాంతం. ఒకరి కోసం ఒకరి త్యాగంతో ముగిస్తే 
తెలుగు సినిమా కథ. 

- రామల్నక్ష, (బ్రతకవలసిన మనిషి 
నాగరికత ఎక్కువవుతున్న కొద్దీ ప్రణయ 
రోగులు కూడా ఎక్కువవుతున్నారు. 

- సూర్యారావు, శ్రీమతులు-శ్రీయుతులు 
డబ్బూ, హోదా మరచిపోలేని మనిషి (ప్రేమించ 


లేడు. 
- ఆదివిము, భూడుచూడునీడలు 


(ప్రేమికులు తమను తామే వేటాడుకునే విచిత్ర 
కిరాతకు లనిపిస్తుంది - తమకే తెలిసీ తెలియ 
కుండ ఏ కాంతతమస్సుల్లో రహస్యంగా వలపుల 
వాగురల్ని పన్నుతారు.... ఆ ఉరులలో తామే 
చిక్కుకుని గిలగిలా కొట్టుకొనే దయనీయమైన 
సాధుజంతువులు (ప్రేమికులు కదూ! 
- రామమూర్తి, అన్నిగర్భ 
(పేయని 
ఓటుదో నాటుదో కున్కిపాటుదోను 
(ప్రణయకవిరాజుగాడి కోపడతి గలదు 
కాని నాకు ఆమాత్రపుం దైన లేదు. 
- మాబిరాజు, పాతికపొదాల ఓబాధ 
టేరేవణ 
కాముడు (ప్రేరేపింప వావి వరుస లెవ్వరు 
గణింతురు? 
= ధర్మవరం, విషాదసారంగధరము 
(సైవేటు. 
సమస్య అంటే కొత్తొప్రవేటు మాష్టర్ని తేవటం. 
- ముళ్లపూడి, బుడుగు. 


242 


సైవేటు 


న్లీడరు గుమాస్తా 


అసలు ప్రవేటు చెప్పడం అంటే తిట్టడం అని 
అర్ధం. కొట్టడం అని “కూడా అర్ధం. 

- ముళ్లపూడి, బుడుగు 
జ్రతానాం 


మనిషి నమ్మకాలకి ప్రోత్సాహమే వూపిరి 


పోస్తుంది: - లక్ష్మీ, తెల్లగులాబి 
కాపీ కొట్టరా (క)దస్తూరి రంగా! 

- శ్రీరమణ, న్యూనుడి 
వచనం చెబుతూ అసాధారణంగా అభినయించే 
నటుడికైనా సరే, వన్స్‌మోర్‌ లభించదు. 

- భమిడిపాటి, మేజువాణి వన్ఫుమోర్‌ 
గాలిచేతం దిత్తి, కరతాడనముచేతం 
గందుకంబుం బెంపుం గాంచురీతి 
పొంత నిలిచి యొరులు ప్రోత్సాహపటిచిన 
జనుల శక్తియుక్తు లినుమడించు. 

- కాళ్లవోరి, వద్ధవ్వుహం 
వ్లీడడు 
ఈ వూభీ వాళ్లంతా చెట్టుక్రింద ప్లీడర్లు. 
పట్నంలో వాళ్లంతా చెట్టుమీద ప్లీడర్లు... 
- బుచ్చిబాబు, ఆద్యంతాలు, మధ్యరాధ' 
చెట్ల క్రింద ప్లీడర్లు 
గట్ల మీద ప్లీడర్లు 
కల్లబొల్లి మాటలాయె 
ఇల్లు వల్లు గుల్లలాయె 
- గోవీచంద్‌, వుస్తకాలు అమ్మేవాడు 
హైకోర్టు వకీళ్ళు కూడా తిరగేసి కొట్టమంటారు. 
- గురజాడ, కః 
దినుసు కూడా వొకీళ్ళ నెత్తినకొడితే, 
యేటికేడాదీ బతకడం యలాగు? 
= గురజాడ, కన 
కోర్టువారికి అవకాశం అయే వరకు. ఉండలేని 
వకీళ్ళు కేసు యెందుకు దాఖలు చేయవలె? 
= గురజాడ, కన్యాశుల్చుం 
వాదిని బాధించే నిజం వాది తరపు వకీలుకి 
అక్కర్లేదు. ప్రతివాదిని బాధించే నిజం ప్రతి 
వాది వకీలుకి అక్కర్లేదు. 
= గురజాడ కః 


'న్యాశల్బుం 
అళ్ళేపీడర్లు! అటూ ఇటూ డబ్బుచ్చుకు ఓదించే 


వళ్ళు 
= రావిశాస్త్ర రత్తాలు - రాంబాబు 
పోలీసోడికంటే డాకూ నాకొడుకు ఈ బూమ్మీద 


ఒవుడైనా ఉన్నాడా అంటే ఆడు పీడరు నాకొడు 
కన్నమాటే! 
- రావిశాస్త్రి బంగారిగాడికత 
ప్లీడర్లు మైరావణులు. 
= బిలకమర్తి, కనకయ్య వంతులు కంతి 
పూర్వకాలములో మంచి కాషాయ వస్తాలు కట్టు 
కొన్నవాళ్ళే పూజ్యులు. ఇప్పుడు కోట్లు లొడిగి 
కొన్న వాళ్ళే పూజ్యులు. _ చిలకమర్తి, గణపతి 


తక్కిన ప్లీడర్లలాగ మేము దగా చేసి పార్టీల 
సొమ్ము అపహరించము. 

- బిలకమర్తి. వ్లీడరు తమాషా 
లోకంలో న్యాయాన్ని ధర్మాన్ని చంపేయటానికి 
ఎన్నికోర్టులు, ఎన్ని నల్ల కోటులు? 

= విశ్వం, మునుగు 
వేశ్యల తలదన్నేస్తున్నారు ఇప్పటి 
నిర్ణయం ఒకటి గుంజుకోవడం వేరొకలాగ 
సంసారాల్ని తినేస్తున్నారు. 

- అప్పారావువట్నాయక్‌, రేవతి 
ప్లీడరీ నిజంగా అబద్ధం. అభినయం అబద్ధంగా 


నిజం. 

- భమిడిపాటి, కాలక్షేపం 
గెలియనట్టిది యైన గెల్బునటంచును 
లాంజూచి కల్పనలను ఘటించి 
తప్పుం జెప్పుమటన్నం దప్పుం జెప్పనివారి 
నోటి రా నూరిపోసి 
జెడ్డిగారికి నేను జెప్పు మాటలు వథ్య 
జగ సుమాయని వాని మోసపుచ్చి 
రేపు చేప మాపిచ్చెద నటన్నం 

ని ముందుగానె కొనియు 
మొకవేళం బోయిన వాని సాక్షి 
మీంద నెపమిడి, గెల్చిన మీందం బెట్టు 
కొని నటింతురు ప్లీడరుల్‌ గొంద టీలను 
న్యాయవాదుల మంచు నన్యాయ లీల. 
- తీవేం., శతావధానసారము 
వ్లీడరు గుమాస్తా 


స్వంత గొడవలకన్నా పరాయివాళ్ల గొడవలంటే 
ఎక్కువ సరదా ఈ వకీళ్ల గుమాస్తాలకు. 
- రాజుమన్నారు, బంధాలు 
ప్లీడరు ఫైలు గుమాస్తాలో నున్నది. 
- హనుమంతరావు, లేడీ డాక్టరు 


248 


ఖే 
వతవా 


ఆదాయం నేకపోయినా పరవానేదు గాని, ఎవు 
ప్పుండ కూడ 
కసా ప భా. మార్లు 
ఫలసాయం 
చిత్త చిత్తగించి, స్వాతి చల్లచేసి, విశాఖలో విస 
రకుండా ఉంటే అనూరాధ నాటికి అడిగినంత 
ఫలసాయం ఇస్తానంటుంది భూమాత. 
- కొంతారావు, దగావడీన తమ్ముడు 
ఫలితం 
కాకీని కొడితే గద్ద సచ్చిందట. 

- వేంకటరాయశాస్త్రి, ప్రతాపరుద్రీయము 
త్యాగం, జైలు, వెలి, నిరాహారం, అపనిందలు, 
వీటి ఫలితం మనిషికి గొప్పదనం రావటం 

= బలం, ్స్‌ 
ప్రయోజనం తీరిన తరువాత గుడ్డుపైపెంకు 
పగలక తప్పదు. 


= బలం, జిం) 
కృష్ణలీలల్లో కృష్ణుణ్ణి చూసింతరువాత భాగ 
వతం చదవటం పాప మనిపిస్తుంది. 

= బలం, 


చేసిన పనికి ఫలితం కనబడకుండా ఎందుకం 
టుంది? 

= నరనస్వతీదేవి రాజహంనలు 
ఉడకపెట్టిన కొలంది కోడిగుడ్డు కరినాహారమ 
గును. తడిపిన కొలంది నూలు గణు 
పెక్కును. దట్టించినకొలంది తుపాకిదెబ్బ తీవ్ర 
మగును. వలదన్నకొలంది వనితవాంఛ పురియె 


హ్‌ - పానుగంటి, సాక్షి 
నిప్పు ముట్టికొనిన పొక్కక మానదు. చేసిన 
పాపఫల మనుభవించక తప్పదు. 

- హనుమంతరావు, లేడీడాక్టడు 
ఇంతం దెచ్చికొంటి వంతసేసి! 

- తిళ్టున. భీమ్థువర్సము 

ధనమునకు దానమును దప 
మున కాచారమును, రాజ్యమున కాజ్ఞయు జీ 
వనమునవ యశము విద్యకు 


244 


వినయంబును నీతులకు వివేకము ఫలముల్‌. 
= గోవేరాజు, సింహాసన ద్వాత్రింశిక 
అల్బపుణ్యుండు తొలి తొలి యమరతాసు 
ఖంబు గయికొని మజీయు దుఃఖములనొందు 
భూరిపుణ్యుండు మునుమును ఘోరనిరయ 
యాతనల నొంది వెండి సౌఖ్యంబు లొందు. 
- తిక్టున న్వర్గారోహణపర్వము 
గురిలేనివాడు రాయి విసిరినా తగిలితే నొప్పె 
త్తుతుంది. 
- కొడవటీగంటీ తీరని న; 
రాత్రి రహస్యం ప్రొద్దున బట్టబయలు. 
= రాజుమన్నారు. మనోరమ 
తేలకపోయినప్పుడు (ప్రేలకుండా వుండదు. 

- వేదాంతకవి, కష్టకాలం 
పరీక్ష యెంత విషమమయితే ఫలితం అంత 
దారుణంగానూ మహోన్నతంగానూ లభిస్తుంది. 

= రాధాక్భృష్ణశాస్త్ర. జన్యభూమి 
నీది పోయిందంటే మరొహడికి దొరికిందన్న 


మాట. 
- మాడతీరావు, ఈ 

మనిషికి స్వర్గంగాని, నరకంగాని 

వుండవు. చేసుకున్నవారికి చేసుకున్నంత అని 

ఫలితం ఇక్కడే అనుభవిస్తాం. 

- కాళీవట్నం, మహదాళీర్వచనం 
అప్పులాళ్ళు కనిపిస్తే యముళ్ళు, పోలీసులు కని 
పిస్తే జెయిళ్ళు అయ్యర్లు కనిపిస్తే ఇడ్జెన్లు. 

= రావిశాస్త్రి, ఆరుచిత్రాలు 
'సైనికుడివంతు పోరాడటం మాత్రమే. గెలుపు 
ఓటమి ఒక్కడివే. అవి యుద్ధం ప్రారంభించిన 
వాడెవడో వాడివి. 

- గంగాధరరావు ప్రార్ధన 
నిన్ను దీని ఫల 
ముం గుడిపీంపంగ లేకయున్న నా 
పేరు కిరీటి కాదితండు భీముండు 
భీముండు కాండు పూజ్యుండున్‌. 

= తివేం., పాండవ విజయము 
ఇవ్వాళ సహపంక్తి భోజనాలు. రేపు సరిగంగ 

నాలు, 

- సుంకర - వాసిరెడ్డి, అపనింద 
మనం చేసిన పనులవల్ల ఏ ఫలితం అయితే 
కలుగుతుందో ఆ ఫలితం కలగడమే మన 


ఫలితం 
ఉద్దేశ్యం అనుకోవాలి. 
= రావిశాస్త్రి నిజం 
పున్నెంకొద్దీ పురుషుడు, భక్తికొద్దీ ఫలితం. 
- ఫులీకంటి, బీయలేని కలువు 
ఒక్కమనిషి నిద్రలేచి 
లక్షమందిని లేపుతాడు 
ఒక్క "అణువు కడుపుపగిలి ' 
మహాశక్తి జనిస్తుంది. 0 
- కుందుర్తి, తెలంగాణ 
చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే, ఆ 
వంకరటింకరవి ఏమి కాయలు అన్నదట. 

- సామెత 
కోరి, వీగి కొడుకునుకంటే, మూగ, చెవుడు 
ముంచక వచ్చినదట. 

- సామెత 
మూడుజన్మల సంగతి చెప్పగలను. పూర్వజ 
న్మలో ఇచ్చి పెట్టుకోలేదు. కనుక ఈ జన్మలో 
దేవుడు నాకీయలేదు. కనుక ముందు జన్మలో 
నాకేమీ ఉండదు. 


- సామెత 
యతి కొరకు పోతే మతి పోయింది. 

- సామెత 
చస్తేనేగాని బర్రెపాడి” బయపడదు. 

- సామెత 
చేసింది పోదు, చేయంది రాదు. 

= సామెత 


కోళ్లకు మొక్కేవాడుపోయి' అ పట్టుకొనే 
వాడు వచ్చినట్లు. 
చ్చిన - సామెత 
తోలు కొరికేవాడుపోతే, బొమికలు నమిలేవాడు 
వస్తాడు: 
- సామెత 


చావాలని సన్యాసం తీసుకుంటే గంతబొంత 


.గాడిద మోత ,అయినదట. 
- సామెత 


(గ్రహచారం జాలక రాచాలకుబోతే జన్మనక్షత్రం 


జూచి నెత్తి గొరిగిరట. 
= సామెత 


ముద్దుచేసిన కుక్క మూతి కరిచె 
చనువు చేసిన ఆలు చంకనెక్కె. 
క , = దేవులవల్లి ఏడాదిపొడుగునా 


అయిందట. 

= శ్రీరమణ, న్యూనుడి 
ఎప్పుడూ చెడు చూడటమే అలవాటుగా 
కున్న వ్యక్తి కొన్నాళ్లకు తానే చెడై కూర్చుంటాడు. 

- గోవీచంద్‌, ఆత్యపరిశీలన 

వాదాలు ముదిరితే దావాలు. 

- శ్రీరమణ, న్యూనుడి 
నవలా నవలా రాసుకుంటే కాపీపొడి రాలు 


తుంది. 
= భ్రీరమణ, న్యూనుడి 
వేసింది ఒక గుటక ఆగింది ఒక గుండె. 
- శ్రీరమణ, న్యూనుడి 
చీరచిరిగినా లుంగీ అంత. 
- శ్రీరమణ న్యూనుడి 
మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన. " 
- సామెత 
అనం గనంగా రాగము, మూల్గంగ మూల్గంగా 


రోగము. 

- సామెత 
కంకి ఎర్రనైతే కన్ను ఎర్రనౌతుంది. 

- సామెత 
కన్ను ఎర్రనైనా మిన్ను ఎర్రనైనా కారక 
మానదు. 


- సామెత 
వలితార్థం 
తుళ్ళే యెద్దే గోనె మోసేది. 
ఫిడేలు 


వీణమీధి తానం పిడేలుమీద రాదు. ఫిడేలు 
మీది సంగతి వీణకు రాదు. వీణ ఒదుగు ఫిడే 
లులోలేదు. వీణలో ధ్వని 'ఫిడేలులో లేదు. 

- బాపిరాజు నారాయణరావు 
ఫీరంగి (గుండు) 
ఫిరంగి యెక్కడుందో తెలియదు, గుండు 
మాత్రం వచ్చిపడి భళ్ళుమంటుంది. 
ప - నుబ్రహ్మజ్యశాస్త్రీ ఆత్భబలి 


రోగి చావనీ బ్రతకనీ రొక్కమెటులొ 
లాంగ జూచును వైద్యుండు లాఘవముగ 
వ్యాజ్య మోడనీ, గెల్వనీ వాటమెణింగి 
పిండుకొనయిచు ప్లీడరు ఫీజుముందె! 


డాక్టరు దగ్గర డాబుసర్లు కొడితే బిల్లు బారెడు. - కాళ్లవరి, వరవిక్రయము 


245 


పూలు 
శాలు 
అంతా వట్టి పూల్స్‌ యీ మనుష్యులు. 
నవ్వాల్సిన దానికేడుస్తారు, ఏడవాల్సిన దానికి 
నవ్వుతారు. 
ఫెయిల్‌ 
'ఫేలైతే సమాజంపట్ల ఒక కసి ఏర్పడుతుంది. 
ఆ కసి, కొత్తకార్యానికి పురిగొల్పుతుంది. ఏంగ్రీ 
ఎంగ్‌మాన్‌ అవుతాడు. 

- బుచ్చిబాబు, ఒకేనిద్ర - ఎన్నోకలలు 
ఫొటో 


ఎవరి ఫొటోలన్నా చచ్చిపోయిన తర్వాతే 
పేపర్లో పడతాయట. 
- కొండలరావు, కుక్కపిల్ల దొరికింది 


- ఆత్రేయ, ప్రగతి 


ఫోను 
భార్యకూ నాకూ ఫోన్లా దెబ్లాట వచ్చి 
బడితెతో దాన్ని ఫోన్లోనె బాదినాను. 

- మాచిరాజు అహం 
ఫ్యాషన్‌ 
గడ్భానికీ, మతానికీ ఈ రోజుల్లో సంబంధం 
లేదు. ఇది ఈనాటి ఫ్యాషన్‌. 

- నరస్వతీదోవి, దగావడ్డ డాక్టరమ్మ 
పంచాంగం యింట్లో వుండటం ఫేషన్‌కా దీ 
రోజుల్లో, నగ్నశరీరుల బొమ్మలు ఫేషన్‌. జీవి 
తాన్ని నడిపిస్తున్నది కేలెండర్లు కాబో లీ 
రోజుల్లో. 


- వెద్దిభట్ల నయనతార 
భాగ్యవంతుల్లో చాలామంది సోషలిస్టులు. అదో 
ష్యాషను. 

- యజ్ఞన్నళాస్త్ర విశ్వం పెళ్ళి 


మగని యనుగ్రహమే భాగ్యవంతురాలికిం గూడ 
భాగ్యము. పేదరాలికిం బెన్నిధానము. 
- చిలకమర్తి, నుధాశరబ్బంద్రము 


a 


బంగారం 
బంగారం కరగడంలో కొంచం కొంచం చెయ్యి 
తడిచేసుకోవచ్చును. 

- గురజాడ, కొండుభట్టీయము 


బడి పంతులు 
మనిషి కస్టం బంగారం, మనిసి మాయ 
బంగొరం. 
- రావిశాస్త్రి బంగారిగాడీ కత 
బంగారం అంటే అది మనిషి కష్టం. 
- రావిశాస్త్రి, బంగారుబాబుకధ 
బట్టి 
తల్లి గర్భమందు దాం బుట్టినప్పుడు 
మొదల బట్టలేదు తుదకు లేదు 
నడుమం బట్టంగట్ట నగుంబాటు గాదొకో? 
= వేమన 
బట్టతల 
అనప్పిండి విస్సన్నగారిదీ బట్టతలే, మా వారిదీ 
బట్టతలే. 

- చెళ్ళపేళ్ల, కధలు-గాధలు 
బట్టతల వెధవలకు కూడా అదృష్టం పట్టుతూ 
వుంటుంది. 

- వతంజలి, అప్పన్న నర్జార్‌ 


బట్టీ 

పారాలు బట్టీ పెట్టినవాళ్లే పరీక్షలో తప్పుతారు. 
- కుందుర్తి, న్యాయదాన 

బడాయి 


బజారు మనిషికి బడాయి హెచ్చు! 

- హర్షవర్ధన్‌ అక్షరలక్షలు 
ఈ మానవుడున్నాడే, వీడు స్వప్రయోజకత్వాన్ని 
గురించి బడాయి మాటలైతే చెప్పుకోగలడుగానీ 
బాహ్యా పరిస్థితులనుంబీ (ప్రేరణ లేనిదే గరికపో 
చనా కదలక - రాజారాం, ధర్థగ్లాని 


బడాయికి బయట పడుకుంటే, పై పంచెకు 


రం తగిలిందట. 
ద్వి - సామెత 


మ్రింగ మెతుకు లేదు, మీసాలకు సంపంగి 


నూనె. 
- సామెత 


పగలెల్లా బారెడు నేశాను, దివ్వెతేరా దిగనేస్తాన 
న్నట్లు. 


- సామెత 
డిక్లరేషన్‌ రాకముందే సర్క్యులేషన్‌ సంగతులు 
చెప్పినట్టు. |; 

హ్‌ - శ్రీరమణ, న్యూనుడి 
బడివంతులు 


కాస్త పెద్దలు గడించింది వుంటే పంతులు 


26 


బడి పంతులు 


ఉద్యోగం అంత సుఖం మరే ఉద్యోగంలో 


వుండదు - కాంతారావు, బూబీ 


బంట్రోతు 
ఆఫీసులో పనులు చెయ్యడానికి, ఆఫీసు రికార్డులు 
మొయ్యడానికి ప్రభుత్వం బంట్రోతులను నియ 
మించింది. అధికారులు మాత్రం జోళ్ళు మొయ్య 
డానికి యిళ్ళు తుడవటానికి, తోడడానికీ 
బంట్రోతుల్నీ ఉపయోగించుకుంటున్నారు. 

- సూర్యారావు, దేశదివ్మడులు 
బండారం 
ఇంటిపేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల 


కంపు. - సామెత 


ఇంట్లో యీగల మోతా, బయట పల్లకీల మోత, 
- సామెత 

బండీ 

దేవుం డెదురు తిరిగినపుడు బస్సులు బళ్లవు 


- బీనాదేవి, తొడీమిలేని వువ్వ 
బతుకు 
బ్రతుకొక కాలక్షేపం! 

- ఇంజనీర్‌ రావ్‌, (బ్రతుకు 
దేనికోసం బ్రతకటం అనే ప్రశ్న అర్ధంలేని 
ప్రశ్న. బ్రతకటమే ఆనందం. 

= గోవీచంద్‌, ఆశాజ్యోతి 
ట్రతుకంటే ఉద్దీప్త చైతన్యం. 
- సినారె, మంటలూ మానవుడూ 
భయం బానిసత్వం బ్రతుకుకాదు. 
- చెరబండరాజు ఫో 
బతుకు కూలిన పందిరి. 
- జ్వాలాముఖి, కధ అడ్డం తిరిగింది 
బ్రతుకు అతుకు బొంత 
జగము యిరుల కంత 

- రమణారెడ్డి భమ్మమోష 
నన్ను నరికేశినా నాను బతుకుతానుగాని, యెల్లి 
లేకపోతే నాను బతకలేను మా రాజా! 

- వేంకటరాయశాస్త్రి బ్రతావరుద్రీయము 
ఏ ఒక్కరి బ్రతుకూ 
నీడలేని వెలుగు దివ్వె కాదు. 
ఏ ఒక్కరి బ్రతుకూ 
వెలుగులేని చీకః కాదు. 
స రంగారావు, ముక్తకాలు 


బతుకుపూలు తొడిగిన రేకుల్లో 
ఒకటే రంగు- అది నలుపు. 

- కుందుర్తి, తెలంగాణ 
ముదిసెను దంతావళియును 
ముదిసెను కేశములు దనువు ముదిసెం దనకున్‌ 
ముదియనివి రెండు చిక్కెను 
'బతికెడి తీపియును విషయపక్షస్పృహమున్‌. 

- పోతన భాగవతము 
(బ్రతకవచ్చు నొడలం బ్రాణంబు లుండిన 
(బ్రతుకు గలిగెనేని భార్యగలదు 
బ్రతికి తీవు భార్య పట్టు దైవ మెజుంగు 
వగవ వలదు వైద్య! వలదు వలదు. 

- పోతన, భాగవతము 
ఈ కాలంలో ఆర్థికమైన ఆసరా లేకపోతే 
(బ్రతుకు, బజారు కుక్కకంటే నికృష్ణమయింది 
అవుతుంది. 

= తాబ్యూరి శావణసంధ్ధు 
మీలాగే వాడు జంరూలు వొడుక్కుంటూ బత 
కాలని వుందా యేవింషి? 

- గురజాడ కన్యాచల్బం 
డబ్బున్నా అతికారంవున్నా ఈ నోకంల నంజిబ 
తుక్ళంటె చుబ్బరవైన బతుకూ చుకంవైన 
బతుకూ వింకోటినేదు. 

- రావిశాస్త్రి రత్తాలు రాంబాబు 
కాలం అనే సముద్రంలో 
కదుల్హున్న తెప్పలు బ్రతుకులు. 

. = థందుర్తి, ఆశ 
బ్రతుకే ఉలిపిరి కాగితం చందం, 

- తిలక్‌, చిన్నారికి చిన్నమాట 
బ్రతు కొక బజారు. ఆందులో విలు 
వను పెంచుకోడానికి ప్రయత్నిస్తాడు. నిత్యం 
సైకో కిందకో పోతుంటాడు. 

- పావు, చిట్టితల్లి 
ఇచ్చ వుండడమే (బ్రతకడం, చావడమంటే 
స్వేచ్చ లేకపోవడమే. 

= రారా ఎదురుతిరిగిన కథొనాయకుడు 
ఒకకంట నీరు కారితే ఇంకో కన్ను నవ్వితేనే 
బతుకు. 
- కొంతారావు దగావడిన తమ్ముడు 
ఆత్మ యాశాశ్శశానధూమాంకితంబు, 


21 


బంధువు 


బతుకు 


బ్రతుకు నాకు దుర్వేదనాభారభూతః 
- దువ్వూరి కడవటి వీడుకోలు 
అనుక్షణం చావుకై నిరీక్షించే 
మనం బ్రతికి చచ్చి దెప్పుడు? 
= కాళోజి నా గొడవ 
చావునుంచి పారిపోవటమే బ్రతుకు. 
- బైరాగి, పలాయనం 
బతుకు తెరువు 
బతుకుతెరువు శానా సెడ్డది 
- బుచ్చిరెక్టి, నగరంలో అడవి 
బ్రతుకు తెరువుకు అన్ని పనులూ సమానమే. 
- కెయల్‌., కొత్తగుడి 
బదలాయింపు 
ఆడలేక మద్దెల ఓటి దన్నదట. mee 
బదిలీ 
రాజు పాపం పురోహితుణ్ణి కొట్టుక పోతుంది. 
- సామెత 
బదిలీ అంటే మనుష్యభాషలో చావు. 
- కొడవటిగంటి, కింకరుడు 
బదులు 
ఆహితుల నెల్లవిధంబుల 
విహితలంగాం జేయునది వివేకవిది. 
- నన్నయ, నభాపర్వము 


మంత్రంలో పసలేకున్నా తుంపర్లకు లోటు 
లేదు. 

= సామెత 
బదులుకు బదులు 


గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె 
అందానికి గాడిద మూర్భపోయిందిట. 


బద్ధకం 
ఎదర పెద్దపని పెట్టుకుని చూద్దాంలే అనుకొనే 
వాడికి నిద్రవస్తుంది తప్ప పని జరగదు. 

- చినరామచంద్రరావు, అమ్మతబిందువు 
ఏ ఆఫీసులోనూ పనులేమిటో తెగ పెరిగిపోతు 
న్నాయి. దానితో సమానాంతరంగా పనిచేసే 
వాళ్లలో బద్దకం బలిసిపోతూంది. 

- మహీధర కత్తులవంతెన 


సామెత 


బంధం 
మనసుల బంధం తెగిననాడు మనుషుల 


నిలవదు. 

- వడ్జెర చండీదాన్‌, హిమజ్వాల 
బాధలన్నిటికి మూలకారణం మనిషి పెంచు 
కునే బంధం అతని చుట్టూ అల్లుకునే పాశం. 

- వెంకటిక్టష్ణమూర్తి, పడమటి నంధ్యారాగం 
బంధురం 
బ్రాహ్మ బుద్ధికి, భంగు వైరాగ్యమునకుం, 
గవితకు హరీతకియు6, బాలు గానమునకుం, 
గుక్కుటపుగుండె దైర్యముకొఅకు, మటియు 
నరములకు నల్లమందు బంధురములగును. 

- పానుగంటి, వీరమతి 

బంధువ 
సుద్ది పగవారి పగవారు చుట్ట లగుట. 

- శ్రీనాధుడు, కాశీఖండము 
నా కున్న బంధువులంతా నా దగ్గిర డబ్బు 
లాగాలని చూసేవారేగాని, నా కష్టసుఖాలకి 
పనికి వచ్చేవాడు ఒక్కడయినా కనపడ్డు. 

- గురజాడ, కన్యాశుల్యం 
ఆపద కడ్డంబడ్డవారే బంధువులు. 


- గురజాడ, కన్యాళుల్బుం 
మనకు దేవతలు బంధువు లుండకూడదా? 

- రామక్ఫృష్ణశాస్త్రి అసురాసంద్భ 
సుఖముపడెడు నాండు సుతసతీజనములం 
జేరనిత్తుమేనిం జింత లడంగుం 
జరమదశల వారు సన్నిధి నుండిరా 
జ్ఞానచిత్త మైనం గలత నొందు. 

= చిలకమర్తి, గయోపాఖ్యానము 
తమ మరణానంతరము బంధువులు తమ 
నిమిత్తమెట్లు విలపింతురో చెవులార వినియెడి 


భాగ్య మెన్వరిఃకబ్బరు!. చిలకమర్తి, గణపతి 
బంధువుల్ని తిట్టుకుని పిల్లలముందే, ఆ 
బంధువు(ల) మీదే తమతో కలిసి (ప్రేమ 
నటించమంటారు పెద్దలు. 

- చలం, నవయవ్వనం 
ఆలివంక వార లాత్మబంధువు లైరి 
తల్లివంక వారు తగిన పాటి 
తండ్రివంక వారు దాయాదు లైరయా 


బావమరిది కంటె మించిన బంధువు లేడు. 
- సామెత 


248 


బంధువు 


బలహీనత 


బంధువులచేత ఒక మంచిమాట అనిపించు 


కోవటంకంటే స్నేహితులచేత అనిపించుకోవటం _, 
* అంతశ్మౌర్యము ప్రధానము కాని యంగబల 


తేలిక. 
= కొడవటిగంటి, అనుభవం 


సంపద లున్ననాడే బంధువుల రాక. చెరువు 


నిండిననాడే కప్పల చేరిక. స 
బరులు 
కవికి కళ్లజోడు బరువా? 

- శ్రీరమణ, న్యూనుడి 
ఎట్టులిక భరియింలు 
నీ జీవితపు బరువు? 


- విశ్వనుందరమ్మ, కవితా కదంబము 
బ్రతికిన దినాల తలపోత బరువుచేత. 

- శ్రీశ్రీ, నుప్తాస్టికలు 
బర్త్‌కంట్రోల్‌ 
బర్త్‌ కంట్రో ల్లేకపోతే మరికొన్నాళ్లకి ట్రెయిను 


సిద్ధాంతాలూ, శాసనాలు, చట్టాలు కావు, 
= చిరంజీవి, బోలోన్యతంత్ర భారత్‌క్షీజై 


ముతో బనియేమున్నది? తాటికాయంత దళ 
సరి గల కత్తి ప్రధానమా? తాండ్రబెత్తంత దళ 
సరిగల యొర ప్రధానమా? 

- పానుగంటి, సాక్షి 
జనానికి సహజంగా బలం వుంటుంది. అగ్గికి 
గుగ్గిలం తోడయినట్టు ఆ సహజబలానికి 
ఆయుధబలం కూడా జోడయితే మన 'పెద్దలం 
దరికీ వల్లకాడే గతవుతుంది. 

= రావిళాన్హీ గోవులొస్తున్నాయ్‌ జాగ్రత్త 
మానవ జీవితంలో విశ్వాసాలకున్న బలం దేని 


' కీలేదు. 


ప్రయాణా లుండవు. అంగుళానికి మనిషి | 


చొప్పున నిల్చుంటే మరిన్ని (ట్రెయిన్లకీ కార్లకీ i ఇంట్లో బలమైనా ఉండాలి. ఒంట్లో బలమైనా 


చోటెక్కడుంటుందీ? 
- రావిశాస్త్రి గోవులొస్తున్నాయి జాగ్రత్త! 

బరె 
కర్ర ఎవనిదో బ్రె వానిది. 

- సురవరం, గ్యారాకద్దూ బారా కొత్వాల్‌ 
బడితె గలవాడిదె బర్రె. 

- చిరంజీవి, బోలో స్వతంత్ర భారక్‌కీ జై 
బలం 
ప్రవాహం వచ్చినప్పుడు తలవంచడం మంచిది. 
యెదటి బలం మించివున్నప్పుడు రొమ్ము విరిచి 
లాభంలేదు. 

- ఉన్నవ మాలపల్లి 
మొండివాడు రాజుకంటె బలవంతుడు. 

- ఉన్నవ మాలపల్లి 
బలమున్నచోటం బౌరుషము తజిచుగా లేదు. 
పౌరుషమున్నచోట బలము తఅచుగా లేదు. 

- పానుగంటి, సాక్షి 
తనదాకా వచ్చినప్పుడే తన విశ్వాసాల బలం 
బయటపడుతుంది. 

- మహీధర, ఓనమాలు 
దేనినైనా అమలు పరిచేది బలం. సూత్రాలు, 


- నరస్వతీదేని, మెవ్హారాని 
తాళిబొట్టు బలంవల్ల తలబ్రాలవరకు బ్రతికి 


"నాడు. 


- సామెత 


నీతిబలం నాలుకపైన. 
- సామెత 


ఉండాలి. 
- సామెత 
బలం వుంటేనే బ్రతుకు 
బలం లేనివాడు పుడమి తల్లికి కడుపుచేటు. 
- నదానంద, గందరగోళం 
వస్తుగతం కాని కవితకి భావం బలం. 
- మోహనప్రసాద్‌, నిరీహ 
రుజువకాని అబద్దాలు నిజంకన్న బలమైనవి. 
న్‌ - కొడవటిగంటి, "రసికుడు 
ఒరులపాలైన తమ సొమ్ము మజలం గొనుట 
యార్తిం జెందిన చుట్టాల నరసికొనుట 
నిజకులోచిత ధర్మంబు నిలిపికొనుట 
బలియు6 డగుటకు ఫలమండ్రు. 
- కంకంటి, ఉత్తర రామాయణము 
బలహీనత 
మానవునిలో ఉండే బలహీనతలన్నింటిలోనూ, 
ఇతరుల బాధచూసి కపోవటం వంటి 
దురదృష్టకరమైన బలహీనత మరొకటి లేదు. 
ఏరకం కిరాతకుడిలోనైనా సరే, ఇది యేమూ 
లనో ఒకమూల ఇంతోఆంతో అణగివుంటుంది. 
- నూరి భుఘీజ్‌ఖాన్‌ 
అందమైన ఆడవాళ్లకి అందమైన మనసులే 


249 


బాగు 


త్వాలని తొందరపడి నిర్ణయించుకోవడం మాన 
సికంగా ఓ బలహీనతే. 
- కళ్యాణచక్రవర్తి. మొగలిపువ్వు 
బలహీనులు 
మంచి సన్నాసులెప్పుడూ బలహీనులే(బావగారూ) 
- ఆదివిము, ఎంతెంతదూరం 


సంస్కృతికన్న సంప్రదాయం బలమైనది. అర్థం 
కంటే నినాదం బలమైనది. 

- కొడవటిగంటి, చదువు 
బలి 
పెద్దపులికి ఎంత ఆకలేసినా మరో పెద్ద పులిని 
చంపదూ, తినదూ పాము మరో పామును 
కాటెయ్యదు. కాని మనిషి తన ఆకలికోసం, తన 
బాగుకోసం మనిషినే బలి పెడుతున్నాడు. 

- గంగాధరరావు, లంబాడోళ్ల రాందాను 
న్యాయం, సత్యం, సమత వీటికోసం బలిదా 
నాలు కావాలి 

- రంగాచార్హ జనపదం 
ఉరి కంబాలకు మన ఆశయాలు బలి. 
- ఆరుద్ర రొండూ రోకళ్లు 
బలీయం 
సాక్ష్యంలేని యథార్థం కన్నా, సాక్ష్యం చూపగల 
అబద్ధం చాల బలీయమయినది. 
- అల్లాదేవి యశోధర 
బలువు 
పత్తిలోంచి నూలుతీసినట్టు ప్లీడర్లు సారాలోంచి 
ఫీజులు వడుకుతూ దుక్కబలుస్తున్నారు. 
గుమాస్తాలంతా తినమరిగి పోతరిస్తున్నారు. 


- రావిశాస్త్రీ మోక్షం 
బస్తీ 
బస్తీకి బోయినోల్లు _దొరలన్నయ్యొస్తరు- 
ద న స్తరు 
య్యాలన్షయ్యతరు. వ ్రడారథం 
బస్తీకెళ్లే వాడికి పల్లెటూళ్లో పనులు చెప్పేవాళ్లు 
కరువా? 
- సుంకర కోతలరాయుడు 


నేనుండేది బాధల బస్తీ 
- శేషేంద్రశర్మ, మండే సూర్యుడు 


= జానవదగీతు 


బస్సువాశైప్పుడూ వాళ్ల జుట్టును చేతిలో ఉంచు 
కున్నవాడికే వంగి వంగి సలాములు చేస్తారు. 
- సీతారామారావు, తారాబలం 
బహిరంగం 
దారుణాలు బహిరంగంగా చేస్తే ఎవడికీ అను 
మానం వుండదు. 
- బుచ్చిబాబు. దారినపోయే దానయ్య 
బహివ్మరణ 
తుపాకి మందుం గనిపెట్టిన తరువాత, అమ్ములు 
విండ్లు మూలడుడినట్లే పూర్వాచార పరాయణుల 
చేత _గొప్పయాయుధమయిన బహిష్కార 
మిప్పుడు మూలడ్పుడీ తుప్పుసట్టుచున్నది. 
- చిలకమర్తి, సుధాశరబ్చంద్రము 
బహుమతి 
మడ్డి ముండకు మల్లె పూవిస్తే, ముడిచి ముడ్డి 
కింద పెట్టుకొన్నదట. a 
శిక్ష కౌషధము బహుమానముగాని శిక్ష కాదు. 
- పానుగంటీ, రాతి స్తంభము 
తెచ్చిన బహుమతికన్నా ఇచ్చిన హృదయాన్ని 
చూసి పుచ్చుకోవడం సంస్కారం. 

- రాధాట్టట్ట, మనస్తత్వాలు 
ఆడవాళ్లకీ పువ్వులకన్న అందమైన బహుమతి 
ఏముంది? 

- మహీధర, కత్తులవంతెన 
అభ్యుదయ నాటకాలకు డబ్బురాదు. ప్రభుత్వపు 
రజిత పతకం మాత్రం దొరకవచ్చు. 

- నూర్యారావు, నీలితెరలు 
బవావచనం 
బహువచనం  దగ్గరితనాన్నీ, ఆత్మీయతనీ 

పజెయ్యదు. 
- వడ్డెర చండీదాస్‌, పీమజ్వాల 
బాగు 


మనుషులు బావుంటే వూరు బావుంటుంది. 
- బలం, వివాహం 


20 


1|| 
- అవర్‌, ఎండకన్నులలో. .! 
కరువులో అధికమాస మన్నట్లు. 


మస. 


- సామెత 
మానసికబాధ సైతము మరణసమమె. 

- ఏటుకూరి, (పేమాలోకము 
బాధ లభ్యాసమున సుఖప్రాయములుగ 
నరులు భావింత్రు విషక్రిమి న్యాయమునను. 

- చిలకమర్తి, గయోపాఖ్యానము 
బతకడవేం పెద్దబాద బాబు. 

- రావోాస్త్రీ రత్తాలు-రాంబాబు 
ఫలానాది కావాలని ఎవర్నడిగినా వాళ్లకుండే 
బాధలన్నీ వెళ్లబుచ్చక తప్పుదు. 

- రావిశాస్త్రే జరీఅంచు తెల్లబీర 
నోరు తెరచి పైకి బోరున నేడ్చినయెడల బాధతీ 
అయే పోవునేమో? అట్లుకాక నోరుమూసికొని 


- పానుగంటి, సాక్షి 
నలుగురు జనం మనలాగే అవస్థ పడుతుంటే 
మన బాధ సగం తీరుతుందన్న ఆశ, 

- బుచ్చిబాబు, గొలును 
బ్రహ్మచర్యం బాధ. సంసారం అంతకన్నా బాధ. 
- చలం, మ్యూజింగ్స్‌ 
నీచున కధికారంబును 
బాచకనకు నాగ్రహంబు6 బంకజముఖికిన్‌ 
వాచాలత్వము బహు సం 
కోచముం గడు బాధకములు. 

- గువ్వలచెన్న శతకము 
బాధలనేవి డబ్బునిబట్టీ, వుద్యోగహోదానిబట్టి 
దూరంగా పోవు. 

- నంది, నైమిశారజ్బం 
బాధ ప వాళ్లకే యింకొకరి బాధలు 


అగుపీస్తాయ్‌. 
= కొంతొరావు, శ్రామికుడు 


బానిస 


యజమాని బాధల్ని సౌకరోళ్లు బరించాలి. 
- ముద్దుకృష్ణ ఆడవాళ్ల తెలివి 


తనకు పట్టని బాధ - ఎవరికో జరిగిన 
అన్యాయం. 

- కాళీవట్టం, పొంన 
బాధకుడు 


కవియొకడు, గాయకుడొకడు 'వద్దురా బాబూ! 
యని బ్రతిమాలినను వినకుండ మోతలు 
మోగి ప్రాణము విసిగింతురు. 

- నూరి, నారాణీ 
బాధ్యత 
అధికారాన్ని చేపట్టదలచినవాడు బాధ్యతలను 
కూడా నెత్తిన వేసుకుతీరాలి. 

- నూరి చంఘీజ్‌ఖాన్‌ 
ఉదయం పది గంటలకు రావాలనేది బాధ్యత. 
పదిగంటల తరువాత ఎప్పుడైనా ఆఫీసుకు 
రావటం హక్కు 
“నిరుద్నోగి, కార్యాలయ బేతాళవిక్రమార్సీయము 
అంటూ సొంటూ ఆసాది వానిది, రట్టూ రవ్వా 
గంగానమ్మది. 

- సామెత 


ఏ అదృష్టాలు వక్రించినా మన కర్తవ్యాన్ని విస్మ 


రించకూడదు. 
- శ్చామలారాణ్కీ పవిత్ర 
బాధ్యతలకు మానసిక సుఖానికి చుక్కెదురు. 
స. చిన్నబాబు డబ్బు 
బానిన 
కులము గలుగువారు గోత్రంబు గలవారు 
విద్యచేత విజ్ఞవీంగువారు 
వసిండి గలుగువాని బానిస కొడుకులు 
- వేమన 
పలాయనవాదులకు భావాలు బానిసలౌతాయి. 
= కొంతారావు, వంశధార 
ఈ దేశమే బానిసదేశం! ఇక్కడ ఒక 
బానిసకూ, ఇంకో బానిసకూ చాలా కొద్ది భేదం! 
- హనుమంతరావు, పవిత్రులు 
జగత్తు అంతా మిథ్య అనుకుని నిర్లిప్తతే పట్టుకు 
పాకులాడేవాళ్లకి బానిసతనం కాకపోతే మరేం 


సిద్ధిస్తుంది? 
- నుబవ్మాజ్యశాస్త్ర మార్గదర్శి 


బాంధవం బేధ 
బాంభవం బాన 
..చీవ్యష్టాగత బాంధవంబు నిజమా? శ్రీకాళ | ఎక్కడైనా బావగాని, వంగతోటలో బావ కాదు. 
హస్తీశ్వరా? - సామెత 
" - ధూరట శ్రీకాళవాస్తీశ్వర శతకము | బానలు 
సారసనయనల యెదుటం జేసిన బాసలు 


బాబా 
పాపాలు - బాబాలు - గణం ఒక్కటే! 

= శ్రీరమణ, న్యూనుడి 
బారు శ 
బారు మంచిదయితే బీరు మంచిదవుతుంది. 


- శ్రీరమణ, న్యూనుడి 


బాలలు 

బాలలే విజ్ఞాన కేతువులు 
నేడు రేపులమధ్య సేతువులు 
చంద్రబంధుర సుధాశీతువులు 
మానవత్య వికాస హేతువులు 


- శ్రీశ్రీ, బాలల వత్సరం 
తొలి తొలిం గోరికొనన్‌ బాలునికి దగుం 
బాడిమెయిన్‌. 

- తిక్టున ఉద్యోగపర్వము 
బాట్ధాం 


బాల్య యవ్వనాలవి బేఖాతరుగా తిరిగిన వాళ్లు 
ఎంతటి ఇంట బుట్టినా కౌమార వార్ధక్యాలలో 
కష్టపడక తప్పదు. 
= కాళీపట్నం, నేనావతి వీరన్న 
బాల్యమున నున్న గుణములు వయస్సు ముది 
రినను పోవు. 

- చిలకమర్తి, స్వీయ చరిత్రము 
మానవుడి జీవితములో మధురాతి మధురమై 
నది బాల్యదశ. 

. = వులికంట్సి మరపురాని మా ఊరు 
బాల్య వివావం 
కొన్ని యుద్యోగములకు బాల్య వివాహములు 
మంచివి. 
॥ - శివరామశాస్త్రి వివాహబలి 
బాల్య స్నేవాం 
చొన్నపీల్లల స్నేహాలు బీరకాయ పీచులాంటివి. 
అవి అతి విచిత్రంగా ఒక వీధినుండి ఇంకోవీధికి, 
ఒక పేటనుండి ఇంకో పేటకూ విస్తరిస్తాయి. 

- కొడవటిగంటి, చదువు 


వాసిగ నిలుచునా? అంచయానలం గూడు వేళ 
మంచన గుణీకట్లు కట్టుకు నిలుచునా? 

- కోలాచలం, శిలాదిత్య 
బిచ్చగాడు 
మతాలు, అధికారాలు, రాజ్యాలు సంసారులకు 
పట్టవు వాళ్లు మేకలవంటివాళ్లు. అవన్నీ బిచ్చ 


.గాళ్లకు మాకు పట్టుతవి. మేము తోడేళ్లవంటి 


వాళ్లం. 
న - విశ్వనాధ ముగ్గురు బిబ్బగాళ్లు 
ఊరికంతా పీలువని పేరంటం- బిచ్చగాడు. 
- వరవరరావు, చంద్రోదయం చూడాలని 
బిడ్డలు | 


అడ్డాలనా౭డే బిడ్డలుగాని గడ్డాలనాండు 
? 

న్‌ా - సామెత 

బిరుదు 


కవిసింహము కవినాగము 

కవిశార్ద్టూలము కవికిటి కవిఖడ్గంబున్‌ 

కవివాజి మున్నుగాంగల 

కవి మృగముల నిర్వచింపం గవి! నాతరమా? 
- రామలింగస్వామి, శవము 

బీది 

సాయంత్రం బీచికి వెళ్లేవారు, రానివారికన్న 

సాంఘిక సోపానాల్లో ఒక ఎత్తు. బీచ్‌లో 

తక్కినవారు అనుభవించే ఆనందం 'మిస్‌' అవు 

తున్నామనే ఆశతో వస్తారు. 


- చలం, మ్యూజింగ్స్‌ 
బీజుం 


ఒక్క మనిషి నిద్రలేచి లక్షమందిని లేపుతాడు. 
ఒక్క అణువు కడుపు పగిలి మహాశక్తి జనిస్తుంది. 


- కుందుర్తి, బీజోత్సన్న. 
బీద 
బాకీవున్న ప్రతివాడూ బీద అరుపులు అరు 
స్తూనే వుంటాడు. 
- తాబ్ళూరి, గ్రావణనంధ్య 


22 


బుద్ధి 


బీదరికం 

బీదరికం లేపండినం గొజంత లేదు. 

బీదరికమే మురికికి కారణం. - చిన్నయనూరి, మిత్రబేధము 
- చలం, హంతకుడు | మన సుఖదుఃఖములకు మన బుద్ధులు, మనము 

బీరం కర్తలముగాని యదృష్టలోపములు గావు. 

జేలతనంబుతో ఘనులు - చిలకమర్తి, నుధాశరచ్చుంద్రము 


'పెద్దణీకంబు గణించుకొందురే 
యాలములోపలన్‌ తెలియ 
నందఅ బీరములంచుం బల్కుచున్‌? 
- కంకంటి ఉత్తర రామాయణము 
బుకొయింవు 
బుకాయించగలిగితే భూము లేలవచ్చన్నారు. 
- చిలకమర్తి, అవూర్వయజ్జము 
బుగత 
బుగత లొప్పుడూ బయ్యం బడకూడదు. 
బయ్యబడ్డ ట్టవుపించగూడదు. 
- రావిశాస్త్రి గోవులొస్తున్నాయి జాగ్రత్త! 
బుద్ధ 
పుణ్జెను బుట్టిన బుద్ధి పుడకలతోడనే కదా పోవ 
లసినది? 
= తి.వేం, పాండవ విజయము 
...పుట్టని చావని, త్రోవ వెదకికొనుట దొడ్డ 


బుద్ధి. 

s - పోతన, భాగవతము 
అచ్చపు బుద్ధికి లే వగమ్యముల్‌. 

- పింగళి ద్రభావలీ ప్రద్యుమ్నుము 
బుద్దీ బుద్ధీ కలిస్తే రాపాడుతుంది. 

- గురజాడ, కన్యాశల్మం 
కుర్రవాళ్ళ బుద్ధి మిల మిల పరుగెత్తుతుంది. 
ముసలి బుర్రలు కొంచెం పస్తాయిస్తాయి. 

- గురజాడ, కొండభోట్టేయము 
శీఘ్ర బుద్ధే! పలాయనం. 

- గురజాడ కన్యావల్బుం 
అడుగడుక్కి బుద్ది  దాట్లేస్టూంటుందిగాని, 
నేనంత వాణ్ణి కానా యేవింటి? 

- గురజాడ కన్యాశుల్కం 
శరీరం కృశించిన కొద్దీ బుద్ధి వికసిస్తున్నది. 

- ఉన్నవ మాలపల్లి 
బుద్ధిగలవారు గెలువ నోపుదురు పరుల. 


- దూదిగుంట, పంచతంత్రము 


బుద్ధిబలంబు గలవానికిం దక్కు బలంబు 


బుద్ధి చిన్నతనమునం బొట్లపిందెవలె మిగుల 
వంకలు కలిగియుండును. భవభారము దిగలా 
గిన కొలంది తిన్నయిడును. 

- పానుగంటి విప్రనారాయణ 
మన కార్యములు మన బుద్ధినిబట్టియుం 
(బ్రయత్న బలమునుబట్టియు నుండును. 

- పానుగంటి, వీరమతి 
నీ బుద్ధి వెడత్రోవ పట్టినది కాని దాని నైశిత్య 
మప్రతిమాన మైనది కదా! 

- విశ్వనాభ వేనరాజు 
(ప్రపంచమునకంతకు మతిలేదని నేను గని' 
వెల్లడించుటయేమి? నాకు మతిలేదని వీరు 
నన్నిక్కడ బంధించుటయేమి? 

- పానుగంటి, సాక్షి 
నీకే వోటిపైనా బుద్దు లెట్టగొచ్చినై? 

- బుచ్చిబాబు, ఉత్తమా యిల్లాలు 
ఒక యెధవకి బుద్ధి సెప్తెకాని ఇంకోయెధవకి 
బుద్ధిరాదు. 

- రావిశాస్త్ర కథలు, దిస్మోకింగ్‌ టైగర్‌ 
ఎంత తెలివిగలవాడైనా పరిస్థితులకు మించిన 
తెలివి చూపించగూడదు. తన తెలివిని 
తులకు సమన్వయం చెయ్యగలగటమే గొప్ప 
వాని లక్షణం. 

= గోవీచంద్‌ అస జీవయాత్ర 
జీవితంలో వున్న విచిత్రమే. తెలివి ముదిరిన 
వాళ్ళకు బుద్ధి సరీగా వుండదు. 

- రెంటాల జనరల్‌ 
బుర్రుంటే చాలదురా. అందులో బుద్ధుండాలి. 
- బీనాదేవి డబ్బు! డబ్బు! డబ్బు! 
పాండిత్యం ఎక్కువైతే బుద్ధికి పడిశం పడు 
తుంది. 


- చాసో పరబ్రహ్మము 
యథార్థ మేమనంగ మనకు స్వతంత్రబుద్ధులు 
తక్కువ. ఎవండైన నొక్కండు శాసించినట్లు 
తెలిసినంగాని మనము ప్రపంచ వ్యాపారమునం 
బ్రవర్తింపనేలేము. శాసనవాక్యములకు, శాసకు 


28 


బుద్ది 
లకు బంట్లమై బానిసలమై నూజులకొలంది తర 
ములనుండి  ప్రవర్తించియుంటిమి.. ఎవండో 
యొక్కం _ డాజ్ఞాపించివలసినది ఆ దారిన 
మనము పోవలసినది ఇంతే మన బ్రతుకు. 
పూర్వ మంతే, ఇపుడు కూడ నంతే. 
= పానుగంటి సాక్షి 
బుద్ధి అదేపనిగా వికసిస్తే చెవులు మూసుకుపో 
తాయ్‌. 
= నరసరాజు ఈయిల్లు అమ్మబడును 
పెడసరపు బుద్ధీ ఉన్నాక ఎన్ని గుణాలున్నా 
రాణించవు ¥ 
- కాళీపట్టం, వలాయితుడు 
మనిషి మోటా, బుద్ధి జూటా. 
- కొచ్చరకోట, వెట్టమారిమగండు 
పెద్దతనము వచ్చె బుద్ధి పెడతలం బట్టెన్‌. 
- కాళ్లకూరి. బింతామణీ 
దొంగతనము చేసినను సరె. పట్టుబడకుండుట 


తెలివి. 
- చిలకమర్తి, గణవతి 


అదృష్టం అందలమెక్కిస్తానంటే, బుద్ధి బురద 
లోకి లాక్కెళ్ళిందట. టా 
శక్తిగలుగు పనులు చక్కగా నెబివేజు 
భక్తిగలుగు పూజ ఫలమునిచ్చు 
యుక్తిగలుగు మాట యొప్పునురా భువి 
- వేమన 
ప్రతి బుద్దిగల మనిషీ జన్మరాహిత్యం కోరాలి. 
- కొడవటిగంటి, దుష్టగహం 
చాకి కోక లుదికి చీకాకు పడంజేసి 
మైల దీనీ లెస్స మడిలినట్లు 
బుద్ధి చెప్పువాండు గ్రుద్దిన నేమయా? 
ద్ధి చెప్పువాండు గ్రుద్దిన ము 
నెయ్యావణ్ఞం తినే మహారాజులకు, నీచపు బుద్ధులు 
పుట్టిస్తాడు ఎందుకు బాబూ భగవంతుడు? 
- రామకృష్థశాస్త్ర చామనచాయ 
చెప్పిన బుద్దీ, కట్టిన సద్దీ ఎంతకాలం నిలు 
స్తాయి? 


- సామెత 


ఎట్టియర్ధమును దగు 
ల్కొనం దివియక వెలివోని 


బూడిద 
బుద్ధిమంతుడు 
ఎవ్వండు బుద్ధిమంతుండో వాండు వృద్ధుండు 
గొని యేండ్లు మీజీనవాండా వృద్దుడు? 
= బిన్నయసూరి, మిత్రలాభము 
బుద్ధిమంతులు రానిదాని కెదురు చూడరు. 
పోయిన దానికి వగవరు. విపత్తు వచ్చినప్పుడు 
వితాకు పడరు. 
- బిన్నయనూరి, మిత్రలాభము 
తగవునకుం 
జని యోడిన నరుండు ముదిసి చచ్చిన వగవం 
బనిలేదు బుద్ధిమంతులు. 
= అనంతుడు, భోజరాజీయము 
బుద్ధిహీనుడు 
వేషధారి కాని మహాత్ముడు యుగానికి ఒకడైనా 
ఉండవచ్చు. కానీ బుద్ధిహీనులు గాని యువ 
కులు మచ్చుకైనా కనిపించరు. 
= కొడాలి సుబ్బారావు, చేసీనపావం 
బుద్దుడు ag 
విశ్వాసాలమీద ధ్వజమెత్తిన గౌతముడు 
ఒక పాలరాతి విగ్రహమైన విశ్వాస మైనప్పుడే 
శిధిలశిధిలాలై పోయాడు... 
తానెదిరించిన దేవుళ్ల పేకముక్కల్లో 
ఒక జోకర్‌గా చేరిపోయాడు. 


- హెబ్ఫార్మె రహస్యావివ్కరణం 
బుర్ర 


కుర్రవాళ్ళ బుద్ధి మిలమిల పరుగెత్తుతుంది. 
ముసలి బుర్రలు కొంచెం పస్తాయిస్తాయి. 
- గురజాడ కొండుభ 
మనిషి జీవితానికి చలనం కలిగించే యంత్రాలు 
మనిషి బుర్రలోనే ఉన్నవి. 
= కొడవటిగంటి, నిలవనీరు 
క్లిష్టపరిస్టీతులలోనే 


(ప్రభుత్వోద్యోగి బుర్ర 
తీవ్రంగా పనిచేస్తుంది. 
- నిరుద్యోగి, కాళ్లబేరం 


బూది 
చీకటిలో 
కనువిప్పిన వారికి 
వెలుతురంటె బూచి 
- కాళోజీ పునరావృత్తి 
బూడిధ 


సే J 
= వింగళి ప్రభావతీ ట్రేద్యుమ్నము | చివరికి మిగిలిన బూడిదలో 
bb తన. 


254 


బూడిద 


బొంకు 


చిన్నమెత్తు స్వర్గం దొరకదు. 
= తిలక్‌, కాయ్‌రాజాకాయ్‌ 

బూతు 

పరమాత్మకు తట్టని బూతు పామరుల కెందు 


కోయ్‌? 

- రామళ్ళచ్ణళాస్త్ర. మధ్యాళ్ళుర 
నీతులకేమి? యొకించుక 
బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో 
నీతులు బూతులు లోక 


ఖ్యాతులురా. . a 
- కవి బొడప్పు శతకము 
అసలేదో నకలేదో తెలియని లోకంలో బూతు 
శృంగారంలా చలామణి అవుతున్నది. 
- దాశరధి, జిజ్ఞాస 
బెంగ 
భయం వేరు, బెంగ వేరు. జీవితంలో క్షణం 
సేపు భయంపడొచ్చు కాని గంటసేపు బెంగపె 
ట్టుకోహడదు. 
- రావిశాస్త్ర గోవులొస్తున్నాయి జొగ్రత్త! 
బెదిరింవు 
కడుపు కొడతానని బెదిరించటం, 
బెదిరింపుల్లో కల్లా బెస్టు బెదిరింపు. 
- రావిశాస్త్రి గోవులొన్తున్నాయి జాగ్రత్త! 
నవనీతంబుల ముద్దగాదు మెసంగన్‌ 


నామస్టీ గహర 
- పోతన, భాగవతము 
ఎప్పటికైనా మీరందటు నాచేతిలో. బడువారె. 
- చిలకమర్తి, గణవతి-1 


పసిదాన్ని గుజ్జనగూళ్ళు నవలమంటే ఆ 
పేరుతో నవల రాస్తానే అమ్మా అందిట. 

- శ్రీరమణ, న్యూనుడి 
బెదురు 
లోకం వుత్త పిరికిగొట్టు భయపడేవాళ్ళని 
భయపెడుతుంది. భయపడని వాళ్ళని చూసి 
బెదురుతుంది. 


- వడ్డెర చండీదాస్‌ హిమజ్వాల 
బేరం 
పొసుగుడు బేరమే లొసుగులబేరం. 
= రాం రత్తాలు-రాంబాబు 


రూపాయలకు తక్కువ యీయంయూడదు. 

- చిలకమర్తి, వెండ్లీ కొడుకుల ధరలు 
అతివలందు వైవాహికాలందు అదేదో ఆడరాద 
న్నట్లు సిన్మా వేళలందు రిక్షా బేరమాడరాదు. 

- వడ్డెర చండీదాస్‌. హిమజ్వాల 
ఆహార విహారములకొ 
యాహారంబునకునో విహారంబునకో 
బేహారము..? 

- వల్లభరాయడు, శ్రీదాభిరామము 
కాళ్ళదగ్గరికి వచ్చిన బేరం, కాశికి వెళ్ళినా దొరక 
దన్నట్లు. 

అ - సామెత 
కూలికి వచ్చి పాలికి మాట్లాడినట్లు. 
- సామెత 
తిరిపెపు మజ్జిగకు వచ్చి పొడిబ్యరైను బేరంచేసి 
నట్లు. 


బేరీజు 
గొప్పలాభము ల్బాల చేకూలునపుడు 
స్వల్చ్బ నష్టము ల్లల౭పున నిల్చరాదు 
పిడుగు లొకటిరెం డెప్పుడో పడునటంచు 
వాన వలదంచు. గోరెడు వారు కలరె? 
= చిలకమర్తి, చతుర చంద్రహాసము 


- సామెత 


బేల 
తియ? బెట్టిన యశనంబు తొలంగం దోచి 
పిదపం గుడిచెద ననువాండు బేలగాండె? 

- అనంతుడు, భోజరాజీయము 


బైఠాయింపు 

దసరాకిదిగిన అల్లుడు దీపావళిదాకా నిలవాగినట్టు. 
- శ్రీరమణ, న్యూనుడి 

బైరాగి 


బైరాగివాళ్ళకి మాకు డబ్బు మీద తనువుంటుం 
దటోయి? ఒకళ్ళకి యిచ్చేది కానం - పుచ్చుకొ 


న్నదీ కానం. 
ఇశవరతాడ కన్యాటల్బుం 
బొంకు 


ఆడి తిరిగిన జండాలు. డండ్రుగాని 

కులము చండాలుం డైనను గొజంత లేదు. 

బొంకకున్నం జండాలుండె పో ధరిత్రిం 

బూజ్యుం డనుమాట వినవయ్య పులులరాజ? 
- అనంతుడు, భోజరాజీయము 


నింత బన ఫష్తూండమూని ము | అుతడలాజనను 


255 


బొంకు 
నేటి నిజం రేపు బొంకు 
అన్నిట స్వార్థం మస్తు! 

- దాశరధి, తిమరంతో సమరం 
బ్బా 
ఏదేశ మేగినా ఎందు కాలిడిన 
చూడరా నీబొజ్జ పూడు మార్గంబు 

- కాళోజీ చాటువు 

బొమ్మ-బొడును 
వినోదమూ, విషాదమూ ఒకే ఒక నాణానికి 
బొమ్మా, బొరుసూ మాత్రమే. 

- రాజారాం, వగవేటికి చల్లబిందినన్‌ 
ప్రతి పురుషడికీ నాణానికిలాగే రెండు పక్క 
లుంటాయి. బొమ్మబొరుసు. ఒకటి భార్యలకు 
తెలిసింది. రెండోది భార్యలకు తెలియదని 
వీళ్ళు అనుకునేది. 

- శ్రీరమణ, న్యూనుడి 
బోడి 
పూబోడి అంటే ఎవర్రా బోడి? నీ అమ్మ బోడి, 


నీ ఆక్క బోడి అన్నదట! 
బోధన 
ప్రశ్నలకి సమాధానం రప్పించుకుంటే చెప్పినట్లే 
- పేచ్చేశ్వరరావు, వింతవ్రక్రీయ 
పుట్టిన యిండ్లు మాని పతిం 
బొందక యిట్లనిశంబు నుందురే? 
= పోతన, భాగవతము 
మంచి గతమున కొంచెమేనోయి 
మందగించక ముందు ఆడుగేయ్‌ 
వెనుకపడితే వెనకెనోయ్‌ 
- గురజాడ, దేశభక్త 
ఓడిపోయామని క్రుంగిపోవడం ఎంత అవివే 
కమో, గెలిచామని పొంగిపోవడం కూడ అంత 
అనుచితమే. 
= శ్రీశ్రీ, ఆనంతం-ప్రారుభం-ఒకటీ 
స్వార్థ పరిత్యాగమని, శాంతియని, దేశక్షేమమని, 
త్యాగమని యెన్నియో సద్గుణములను బోధిం 
చుచున్నారు. ఎంతసేపు బోధనమే. ఆచరణ 
మన్న మాటయైన లేదు. ఇట్టి గుణములను 
బోధించువారైన నాచరించుటలేదా? లేదు, 
= పానుగంటి సాక్షి 


= సామెత 


అనుభవంకలవాళ్ళు చెప్పరు, చెప్పినా తెలుసు 
కునే స్థితిలో వుండరు చిన్నవాళ్ళు, 

= బలం, వివావం 
అదృష్ట దురద్భృష్టాలు ఆచరణ రంగంలోకి 
దిగిన వ్యక్తికి గాని బోధపడవు. 

- భమిడిపాటి, ఎవళ్ళగొడవ వాళ్ళది 
ఏటో ఈ జలము? ! బోదపడి సవ్వదు, సవ్వడా 
నికి ఒప్పదు, బతకనివ్వదు! 

- రావిశాస్త్రి, రత్తాలు-రాంబాబు 
బ్యాంకు ఖాతౌ 
గవర్నమెంటుకి ఏ నిమిషానికేనా కళ్ళుకుట్టా 
వచ్చు సంస్థలపేర బ్యాంకులో ఖాతా వుంట్లే 
అంచేత వ్యక్తుల పేర వుంటేనే సురక్షితం. 
- లక్ష్మణరావు, అతడు-ఆమె 
దవా 
విత్త మొకని కిచ్చి వితరణ భరణంపుం 
జిత్త మొకని కిచ్చి చెజిచినాండు 
బ్రహ్మ యాలిత్రాడు బండరేవునం డ్రెంప 
రెండు నొకని కీక బండు చేసె. 
- చాటువు 
బ్రివ్మాభర్యం 
శీతలవారి స్నానము 
భూతలశయనంబు నొంటిపూ టశనంబున్‌ 
నాతిగల బ్రహ్మచర్యము 
నాతరమా పూట గడప? నారయభూపా! 
- చాటువు 
ట్రహ్మాబారి 
(బ్రహ్మచారి బ్రతుకు పగవానికైనను 


ట్రహ్మాజ్ఞానం 
అర్ధం కాకపోవటమే బ్రహ్మజ్ఞానానికి గీటురాయి. 
- కొడవటిగంటి, అలీత జ్ఞానం 
బ్రహ్మముడి 
మనం ముందుకు రావాలంటే ఇంగ్లీషువాడిని 
అనుసరించి తీరాలి. ఇంగ్లీషువాడిని ఆశ్రయించి 
తీరాలి. వాడికీ మనకీ పుస్తెముడే. ఈవేళ 
యిది బ్రహ్మముడి. రేపు ఏ విప్లవమో వచ్చి 
అది జారుముడి కావచ్చు. 
- లకణతావు, అతడు-ఆమె 


లా వదనా మాజా సు 


258 


బ్రహ్మరాత 


భక్తి 


బ్రవ్వారాత 
వైదీకివొళ్ళని పుట్టించినపుడే బ్రహ్మరాసిపడే 
శాడు? 'ముష్టైత్తుకోండ్రా” అని. 
- గురజాడ, కొండుభోట్టేయము 
బ్రహ్మాండం 
మూడడుగుల్‌ మేరయ త్రోవ కిచ్చు టది 
బ్రహ్మాండంబు నాపాలికిన్‌. 
- పోతన, భాగవతము 
బ్రాహ్మణుడు 
ని పిల్లనమ్ముకున్నావు సరేకాని, యిలాటి 
హు చేయిస్తావూ? బ్రాహ్మల్లో 
వున్నంత ఖంగాళీ మాలకూడూ మరెక్కడా 
లేదు. Free 
బాపనో! చ్చలు, కొంచెం సెయితడి 
జేస్తే ల్‌ బాబూ. 

= గురజాడ కన్యానల్భ్బం 
మా బ్రాహ్మల్లో యిది పరిపాటే. పెళ్ళిళ్ళలో 
పంపించేది ఒక జుతకవూం నిజం వుండదు. 

- గురజాడ, కన్యావుల్చం 
పెట్టడానికీ పుచ్చుకోడానికీ నియ్యోగ ప్రభువులు, 
తమకి చెల్లిందిగాని, మావాళ్ల ఉద్యోగాలు 
మంటిగడ్డ ఉద్యోగాలండి. 

- గురజాడ, కన్యానల్మం 
వివాహం చేయించడానికి నేను వైదీకిని కాను. 
నాకు మంత్రాలు రావే? 

- గురజాడ, కన్యానల్భుం 
వైదీకపాళ్ళం మాకా శృంగారాలు యలా అను 
భవ వౌంతాయండి? 

- గురజాడ కన్యావల్దుం 
ట్రాహ్మలలో ఉపదేశం లావూ, ఆచరణ 


బ్రాహ్మలు యంతకైనా తగుదురు. 
- గురజాడ కన్యాళల్చుం 
ద్రాహ్మలు కాగానే, దేవుడి కంట్లో బుగ్గిపొయ్య 


లేరు అనుకుంటాను? 

- గురజాడ కన్యావల్చుం 
యీ రోజుల్లో బ్రాహ్మణ్యం యెక్కడుంది? 

- గురజాడ, కన్యావల్బం 


బ్రాహ్మలు యిల్లు తినేస్తారు. అంతకంటే 
పోలీసు వాళ్ళు నయం. 
= గురజాడ కన్యాళుల్బుం 
ఉపనయనము చేసెడు పక్షమున రెండు గ్రామ 
ములలో బ్రాహ్మణార్ధములు చేయవచ్చును; 
పొత్తరలు పెట్టవచ్చును, ద్వాదశీ బ్రాహ్మణుం 
డుగ నమావాస్య బ్రాహ్మణుండుగ నుండవ 
చ్చును; సంభావన మునకు వెళ్ళవచ్చును. 
- బిలకమర్తి, గణవతి 
పెండిలిలో, సదస్యసం 
భావన నాడు చూడవలె 
బాపనసాముల సాము లన్నియున్‌. 
= శ్రీరాములు, తెలుగునాడు 


భక్తీ 
వేళకు భక్తి నిలుస్తుందో నిలవదో, చేతికట్టలు 
మాత్రం మరువకండి. 

- గురజాడ, మీ వేరేమిటీ? 
పామరులకు వుండే గాఢభక్తి పండితులకు 


వుండదు. 
- గురజాడ మీవేరేమిటీ? 
తెలుగునాట భక్తిరసం 
తెప్ప పారుతోంది 
wed స్కీములేక 
రుగా మారుతోంది. 
- మల్లారెడ్డి, భక్తీరసం 
ఆనురాగాధిక్యమున్న హృదయమందే కాని భక్తి 
నిలువదు. 


- పానుగంటీ విప్రనారాయణ 


- మల్లారెడ్డి భక్తిరసం 
ఒకలాగు చూస్తే భక్తి అంతా మూఢత్వమే. 

- చలం, వివాహం 
భక్తికి బడుచుందనము చుక్కయెదురు. రక్తపు 
వేండి యున్న దేహములో భక్తి మొలకలెత్తదు. 

- పానుగంటి, విప్రనారాయణ 


27 


భక్తి 
ఒక స్వాముల వారొక గృహస్థుని యింటికి 
భిక్షకు దయచేసిరంట. భిక్షానంతరమున 
వేదాంత గ్రంధ పారాయణము చేసికొందురేమో 
యని తలంచియా యింటి గృహిణి యతీశ్వరుని 
కడకు వచ్చి “స్వామీ! భగవద్గీతలు తెత్తునా? " 
యని యడిగెనంట. ఆ పే రాస్వాములవా 
రెన్నడును విన్నదికాక పోవుటచేతం గొంత 
సేపాలోచించి యదియు నేమో భక్ష్యవిశేష 
మని భావించి “అమ్మా! ఇప్పుడు కడుపు 
నిండుగా నున్నది. మరిరెండు గడియల సేపు 
తాళి తీసీకొని రమ్ము" అని యుత్తరము చెప్పె 
యట! 
స్థ - కందుకూరి, స్వీయ చరిత్రము 
ముండ్లలో నివసింపవచ్చును. మంటలో నుండ 
వచ్చును. కత్తులబోనులో గాపుర మొనర్భవ 
చ్చును. కొని దైవచింత లేనిచోట మాత్ర మొక్క 
నిముస ముండందగదు. 

- పానుగంటీ, సాక్షీ 
ఈశ్వరబలము ముందఅను సత్యబలము 
ముందజను మనుష్యబలమును, ధనబలమును, 
గవ్వకును కొజిగావు. ఈశ్వరబల మున్న పక్ష 
మున పూరిపుడకయు వజ్రాయుధ మగును. 
ఈశ్వరబలము లేనిచో వజ్రాయుధము సహి 
తము పూరిపుడక యగును. 

- కందుకూరి, స్వీయ చరిత్రము 
అన్నిరోగాలూ కూడా వంటిని జీర్ణిస్తే బహుమం 
చిది. వాటివల్ల భగవద్భక్తి కూడా కుదురు 
తుంది. 

- కందుకూరి, హోస్యనంజీవని 
భారతదేశంలో నిజమైన భక్తి శ్రద్ధలు ఉన్నా 
లేకపోయినా “బ్రాహ్మణులు” ఆంటే భిక్షవే 
స్తారు. హత్యచెయ్యటానికి వెనుకాడుతారు. 

- ఆనందారామం, ఇదాభారతం? 
భక్తులు 
మారరుగా మాయదార్లు 
మత భక్తులు దగాకోర్లు 


= మువరాల, 'త్తులు 
భగీరధయత్నం నవక 


ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్సు సరిగ్గా సక్ర 
మంగా కదలడం అంటే గంగను భూమ్మీదకు 


భయం 
తరలించినట్లే. 
నట - తేజోవతి, విజయ 
భద్రత 
సంస్కారములో సంప్రదాయములో నున్న 
భద్రత లేదు. 
- విశ్వనాధ, చెలియలికట్ట 
గుడి కంటే యిల్లే భద్రం ఈ రోజుల్లో. 
= వులికంటి శివవూజు 
ఆడదానికి మొగుడి కవుగిట్లో కూడా సోషల్‌ 
సెక్యూరిటీ లేదు. 
= వురాణం, ఇల్లాలిముబ్బుట్లు 
కూర్చున్నవాణ్ణి కుక్క కూడా కరవదు. 


- గోవీచంద్‌ ఆకారాలు 
భయం 
జీవితంలో సజీవమైన మృత్యువు - భయం, 
- నువ్రనన్న, ఆవేళ 


చావు, మృత్యువు, యముడు, ఒక్కోసారి పదాలే 
మనిషిని భయపెడ్డాయి. 

5 1 మోదుగుపూలు 
మొహమాటం, పిరికితనం, సంకోచం, జంకు, 
బెదురు, దడ యివన్నీ భయానికి లక్షణాలు. 

- నూర్యారావు, ఒకగంట సంసారం 
తగునిది తగదని యెదలో 
వగవక సాధులకుం బేదవారల కెగ్గుల్‌ 
మొగి జేయు దుర్వినీతుల 
కగు ననిమిత్తాగమంబు లయిన భయంబుల్‌. 
- నన్నయ, ఆదివర్పము 
నేను స్నానాలంటే అ ps 
నీళ్ళు తోడడం అంటే భయపడతాను. 

- కందుకూరి, వోన్యనంజీవని 
యెంత సాహసం గలవాడూ కూడా ధైర్యం గల 
వాడికి వెనుక తీస్తాడు. 

- కందుకూరి, అనహాయశూర ప్రహసనము 
వూళ్ళోవాడికి కాటిభయం. పొరుగూరివాడికి 
నీటి భయం. 

౧ కథలు-గాధలు 


కామయ్యని చంపేస్తే కామయ్యే చస్తాడు; ఆతని 
భయం వుండి పోతుంది. 

- రావిశాస్త్రి మంచిబెడ్డల్లో ఏకథ? 
యుద్ధం ఆంటే భయం వేస్తుంది కాని, రంగం 
మధ్యకి దిగిపోయేక ' (లేదా, - ఉండిపోయేక) 


28 


- చెళవీభ్ర 


భయం 
మాత్రం భయం గురించి మనం మర్చిపోతాం. 

- రావిశాస్త్రి గోవులొన్తున్నాయి జాగ్రత్త! 
భయం అలవాటైపోయిన మీదట భయం 
అంటే కొన్నాళ్ళకి భయం పోతుంది. 

- రావిశా్ట్ర గోవులొస్తున్నాయి జాగ్రత్త! 
నీడ లొకప్పుడు భయంకరంగా ఉంటాయి; ఒక 
ప్పుడు నిజస్వరూపాలకంటె భయంకరంగా 
ఉంటాయి. 

- రావిశాస్త్రి గోవులొస్తున్నాయి జాగ్రత్త 
భయం వేరు, బెంగ వేరు. జీవితంలో క్షణం 
సేపు భయపడొచ్చు కాని గంటసేపు బెంగపెట్టు 
కోకూడదు. 

- రావిశాస్త్రి గోవులొస్తున్నాయి జాగ్రత్త! 
పెట్రోలుకి నిప్పంటించినట్టు జనానికి భయం 
అంటుకందంటే భగ్గున మండి అందర్నీ చుట్టుబె 
డుతుంది. కాని ధైర్యం అలాకాదు. అది చాలా 
కాలం రాజుకొని రాజుకొని ప్రజ్వరిల్లుతుంది. 

- రావిశాస్త్రి వియత్నాంవిమల వృత్తాంతం 
భయపడితే నువ్వు నిజం చెప్పనే లేవు. 
= రావిళాస్త్ర, నిజం 
భయం అందరికీ వుంటుంది. భయపడ్డా నిల 
వాడే ధైర్యవంతుడు. 
దిడ్గదార. కో - రావిళాస్త్ర నిజం 
వెజచి యెజుంగని నేనిష్టు వెజవవలసె 
నిండు నెలకును పండు వెన్నెలకు నకట. 

- చిలకమర్తి, ప్రనన్నయాదవము 
ఒకదానియొక్క మొదలు చివళ్ళు మనకుందెలి 
యనిచో దానిని గూర్చి భయపడుదుము. 
భయ మనంగాం దెలియకపోవుట. అజ్ఞానము. 
అజ్ఞానమునకు భయ మింకొక పేరు. 
భయంలేనివాడు బ్రతకలేడు. 

- వేదాంతకని, ఆకలిమంట 
'హెచ్చుధరలంటే ప్రజలకుండే భయం సహజమై 
నది కాదు. స 

- కొడవటిగంటి, న్యాయసూక్ష్యాలు 
హోమియోపతి మందుల్లాగే భయంకూడా 
చిన్న చిన్న డోసుల్లో చాలా మేలు చేస్తుంది. 

- కొడవటిగంటి, స్వర్గంలో బందీలు 
దరిద్రుడు తాను సంపాదించబోయే లక్షలను 
దొంగలు దోస్తారని భః 
- ద. మనిషి 


భయం 
లోకం వృత్త పిరికిగొడ్డు. భయపడేవాళ్ళని 
భయపెడుతుంది. భయపడని వాళ్ళని చూసి 
బెదురుతుంది. 
- వడ్జైర బండీదాన్‌, హి, 
మనిషిని చూచి మనిషికే భయం. 
= ఆత్రేయ, భయం 
అసలు భయపడేవాళ్లు బ్రతకటం అనవసరం. 
- ఆత్రేయ, భయం 
జీవితంలో భయానికంటే మించిన భయంకర 
మైంది మరొకటి లేదు. భయమే దుఃఖం. 
- సంజీవదేవ్‌, మరణమనస్తత్వం 
మరణభయంబు నాకు నణు 
మాత్రము లేదు, మదీయ జీవసం 
భరణ భయమ్మె మిక్కుటము. 
- దువ్వూరి, పొంథశాల 
పాపం యెక్కడుంటే భయం ఆక్కడే 
దని చెప్పారు. 

- ముద్దంశెట్టి ఈ అనుభవం బాలు 
మిలటరీ వాళ్ళకి శత్రువుని చూసినదానికన్నా 
జర్జీని చూస్తేనే భయం. 

- బీనాదేవి, మినెన్‌ అండ్‌ మిస్టర్‌ నఖ్లేనా 
(నాకు) పెద్దపులిని చూసినా భయంలేదు. కాని 
యీ మహిళా సంఘం సభ్యురాండ్రను చూస్తే 
వల్లమాలిన భయం. 

- సూర్యారావు, శ్రీమతులు-శ్రీయుతులు 
మానవ సమాజంలో భయం అనేది ఎలా అంటు 
వ్యాధిలా వ్యాపిస్తుందో అలాగే దైర్యంకూడా. 

- ఆనందొరామం, అద్దంలో శత్రువు 
భయం లేనిచోట బాధ్యతలు కార్యరూపం 


చెందవు. 
= కొంతారావు, వంశధార 
ఆడది మగాడి బీదరికాన్ని చూసి భయపడు 
తుంది. మగవాడు ఆడదాని డబ్బుని చూసి 
భయపడతాడు. 
- మారుతీరావు, ఒకబెట్టు : రెండేవూలు 


భయం 
త్యాగం కూడా ఆంతే భయాన్ని కలిగిస్తుంది. 
- పినిశెట్టే వంజరంలో వక్షులు 
జీవితం చుట్టూరా 
గుడ్లగూబ పెట్టిన కాపలా 
భయం. 
- హెచ్చాడ్చె, నీకటన్నలు 
భరతనాట్యం 
కాదు యమాంతకముగ 
రేడియోలో భరతనాట్య మాడినాను. 
- మాచిరాజు, అహం 
చీకటికోణాల చిందులా టరయ 


పాకమ్ము తప్పని భరతనాట్యమ్ము! 
- నాయని, భాగ్భనగరకోకీల 
భరోసా 


మనిషిలో సాహసానికైతేనేమి, బ్రతుకులో ఆనం 
దానికైతేనేమి మూలం భరోసా- అది లేనినాడు 
మనిషి జీవచ్చవంగా తప్ప మనిషిగా బతక 
లేడు. 


- కాళీవట్నం, ఇల్లు 
భర్త 
శాస్త్రకారులు శాసనకర్తలు 
జనులకు తాళికట్టని భర్తలు. 

- కాళోజీ ద్వైతజగత్తు 
చాలామంది భర్తలు మోటారుకారుల్లాంటివారే! 
కొత్తల్లో బాగానే ఉంటారు. క్రమేపీ తెగతాగడం, 
పొగవదలడం ప్రారంభమౌతుంది. 

- శ్రీరమణ, వోస్యజ్యోతి 
వివేకి ఆయిన భర్త భార్య మనస్సు చలించ 
వండా పట్టుకరావాలి. 

- కొడవటేగంటి, రాధమ్మ కూతుళ్ళు 
జనక గురులనైనం జంపు నర్ధమునకై 
ప్రాణమైన విడుచు భార్య కొటుకు! 

- పోతన భాగవతము 
పడ్డ అవమానం గురించి చెప్పుకునే శక్తయినా 
లేదు ఆడదానికి. చెప్పుకున్నా, శక్తిగల మగాడు 
కనిపించనైనా కనిపించడు, 

= రానిశాస్త్రీ జరీఅంచుతెల్లబీర 


భారతదేశం 
యింటి యజమానుండును, జీతంమిచ్చువా డు 
కులవినోదియు, పన్నులు కూర్చువాండుం 
బుస్తె కట్టని మగలె పో పూరుషులకు! 

- కాళ్లకూరి, వరవిక్రయము 
భర్త భరింపలేని మగనాండ్రను బావులు భరిం 
చును. వాగులు భరించును. భగవానుడైన 
పావకుడు భరించును. 

- చిలకమర్తి, కర్పూరమంజరి 
ఉల్లములు నొవ్వనాడినం 
గల్లలు చేసినను నగినం గలంచిన నైనన్‌ 
వల్లభులు సేయు కృత్యము 
వల్లభలకు నెగ్గుగాదు వల్లభ మధిపా! 


- పోతన, భాగవతము 
భవివ్యత్తు 
భవిష్య త్తెప్పుడూ వర్తమానాన్ని కాదని నిలువదు. 
= కిషన్‌, లేవరేం... 
రాబోతున్న భవివ్యత్తు 
అంతుతేలని కల 
వింత ఆశయాల వల. 
- వెంకటరంగారెడ్డి, వర్తమానగీతం 
పాదరసం వంటిది 
వచ్చే భవిష్యత్తు. 
- చిరంజీవి, కాలరథం 


భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయంవేసినప్పు 
డెవరన్నా గతాన్ని తలచుకొని ధైర్యం తెచ్చు 
కోక తప్పదేమో. వ్యక్తులయేది, జాతి అయేది, 
జీవితంలో అయేది, సాహిత్యంలో అయేది. 

- కొడవటిగంటి వ్య్వోర్యం 
అనాగతం వేచి ఉండదు 
మనిషి సిద్ధమయ్యేవరకు. 


= బైరాగి, చెప్పనిది 
భాగవతుడు 


భాగవతోత్తముం డనగం బణ్యస్త్రీప్రాయుం డన్న 
"మాట! 

= పానుగంటీ విప్రనారాయణ చరితము 
భాగ్యవంతుడు 


రొట్టకట్టే దేశంలో పుట్టగోచీవాడే భాగ్యవంతుడు. 
- సామెత 
ఖారతదేోళం 


కళాశాలలో జ్ఞానం వెలగదు 


20 


దుకాణాలలో సరుకులు దొరకవు. 
గుడిలో దేవుడు గైరుహాజ రని 
దిగులేలా? ఇది హిందూస్తాన్‌! 

= శ్రీశ్రీ వంచరళ్నాలు 
భారత రామాయణాలు 
కర్ణుండి తల భారతం; రామాయణం యొక్క 
ఆయువుపట్టు ఆంజనేయులు. 

- చెభ్సపీళ్ల కధలు - గాధలు 
భారతీయుడు 
ఏడు గంటలకు రమ్మంటే, విధిగా ఎనిమిది 
తర్వాత బయలుదేరే వాళ్ళే భారతీయులు. 

- కౌసల్యాదేవి, శాంతినికేతన్‌ 
నాకు ఇండియన్లను చూస్తే నవ్వ వస్తుంది. తోటి 
మనిషి తిండి లేక ఛస్తూవుంటే చూస్తూ వుంటారు. 
రాతిదేవుడికి పట్టికెళ్లి బంగారం పెడతారు. 

- సూర్యారావు, తాంతియాలోవే 
ఐహికాముష్మిక జీవిత సమన్వయమే భారతీయ 
జీవితం. 

= బుచ్చిబాబు, గొలును 
భారం 
పెద్దదాన్ని రొమ్ముమీద కుంపట్లాగ భరిస్తూనే 


వున్నాం. 

- గురజాడ కన్యావల్బం 
తల్లికి భారమా శిశువు? 
తామర తూటికి పువ్వు భారమా? 
విల్లొక భారమా కడింది 
వీరున, కొంటెకు గూను భారమా? 
వల్లికి భారమా? ఫలము, 
బట్టెకు కొమ్ములు భారమా? నుతుల్‌ 
చెల్లును లింగధారులకు 
లింగపుం గాయలు భారమా మహిన్‌? 

= శ్రీరాములు, తెలుగునాడు 

మనుష్యుడు సాధారణ పరిస్థితిలో భరించట 
మన్నది తలపునకు కూడా సాధ్యం కాదనుకొనే 
భారాలను ఎన్నిటినో ప్రత్యేక పరిస్థితుల్లో అవ 
లీలగా తలపై మోసుకు తిరగగలుగుతాడు. 

= కాళీపట్నం, అభిశప్తలు 


భార్య 
ఆడకూతురు సొమ్మెత్తికెల్లి తాగుడుకు బోనే 
మొగాళ్ళతో ఏ ఆడదిమటుకు పెల్లావుంకు మల్లే 


వుంటదీ? 

= మా గోఖలే మార్షాల వండగ 
నిజానికి మగవాడికి భార్య రాజ్యమంత 
గొప్పది. 

- ఆచార్య ఎవరీ మనిషి? 
చక్కగా ఐపీ పెడితే డబ్బు దాచడానికి - 
కావాలో శ్రీమతి. 

- ఆరుద్ర, ఇంటింటి వజ్యాలు 
లేపు కోపపడునేమోయని మాయక్క యీ దిన 
ముననే మా బావను మొట్టుచుండెడిది. అందు 
చేతనే యాతం డంత యోగ్యుం డని శౌండుం 


డని ఖ్యాతి చెందుచున్నాడు. మగవాని మంచి 
ప్రవర్తన మాండుదాని యజచేతిలో నున్నది. 
= పానుగంట్సి సాక్షి 


కన్యకాదానవేళలం గలదు చనవు 
క్షితి గృహస్థులకంటె సద్గేహినులకు. 
- శ్రీనాథుడు, వారవిలానము 
పతుల యనురాగ లీల లేపగిదినైన 
వెలయం గోరియుం దాంచు టింతుల గుణంబు. 
- పింగళి కళావూర్ణోదయము 
స్త్రీలు అప్పుడప్పుడు అవసరంగాని. భార్యలు 
కొదు. 
= బుచ్చిబాబు, ఒమర్‌ఖియామ్‌ 
మొగాజ్జి' ఇంట్లో కట్టి పడేసేది భార్య. బాహ్య 
ప్రపంచంలో కట్టి పడేసేది న్యూస్‌ పేపర్‌ 
= బుచ్చిబాబు, ఆద్యంతాలు, మధ్యరాధ' 
దీన్ని కట్టుకోబోయ్యె వాడెవడో అదృష్టవంతుడే. 
పాతపడ్డాడని, మొగుణ్ణి కూడా వేలంపాడును. 
- బుచ్చిబాబు, కారదర్శి కల్యాణి 


-పల్లెలయందు పడుచు భార్యలు జంకు చేసియ 


యినను పలువురిలో నిర్భయముగా తలయెత్తు 
కొని తిరుగవచ్చునుగాని పట్టపగలు మగనితో 
మాటాడి తోడివారిలో తలవంపులు లేకుండ 
తిరుగుట శక్యముకాదు. 

- కందుకూరి, సత్యవతీ చరిత్రము 
కోపం ప్రకటించినప్పుడు తను అందంగా 
ఉంటానని భార్య తెలుసుకుంటే, మహాప్రభో 
భర్తగారి అవస్థ మజాగా వుంటుంది. 

- స్వతంత్రజీనులు 
కూలినాలి జేసి గుల్లాము పనిచేసి 
తెచ్చిపెట్ట నాలు మెచ్చుచుండు 


261 


wh tenn కరా 


లేమి జిక్కు విభుని వేమాలు దిట్టును. 

- వేమన 
మొగుడుగల పెళ్ళామయితే యే పని చేసినా 
సర్దుకుపోతుంది! 

- వేంకటరమణారావు, ఓన్లీడాటర్‌ 


భార్యలో ప్రియురాలిని చాలామంది భర్తలు 


- విశ్వనాధ చెలియలికట్ట 
మగని పైం గూర్మి యధికంబు మగువ కెపుడు. 

- చిలకమర్తి, గయోపాఖ్యానము 
మగని తోడిద లోకంబు మానవతికి. 

- చిలకమర్తి, గయోపాఖ్యానము 
కూచుండి కూడొండలేదు, వంగుండి తీర్ధం 
'పెడుతుందంట. 

- చెళ్ళపేళ్ల కథలు - గాధలు 
భార్య యుండీన వనమైనం బట్టణంబు 
పత్ని లేకున్న గృహమైన బహుళగగన 
మగుచు6 గాస్పించు నరులకు, నంతయేల? 
యాలు లేకున్న విధినైన నధముం డండ్రు. 
- కదిరీపతి చకసప్తతి 
ఎంత తెలివి వుండి ఏంలాభం? 
అది రాణింపుకి వచ్చే వీలేది? ఆ తెలివి బయ 
టపడే అవకాశం భర్త ఇవ్వకపోతే అంతా 
బూడిదలో పోసిన పన్నీరు అవవలసిందే. 

- గోవీళంద్‌, అసమద్డని జీవయాత్ర 
వాడ కుజీకి తిట్టు వలదన్న మొటి పెట్టు 
ముందు మగనిం దిట్ట ముసు(గు పెట్టు 
గడుసురాలు మగని గంపతో నమ్మురా. 
తమ  ఆత్మబలంవల్ల భర్తల 
సహజ గుణాన్ని మార్చి సన్మార్గానికి తిప్పగలి 
గిన స్త్రీలు ఒక్కళ్ళు లేరు. దుర్మార్గాని కీడ్చిన 
వాళ్లున్నారు. 


- బలం, శశిరేఖ 
మొగుడు లేడనే చింతే అయితే ఏ ఆడదాన్నీ 
కుంగదీయదు. 

- కొడవటిగంటి, తీరని సమస్య 
మొగాళ్లు బాగుపడే వరకూ, ఆడది గుట్టుగానే 


ఉండాలి. గత్యంతరం లేదు. 

- భమిడిపాటి, ఇవ్చుడు బాగు బాగు 
ఆస్తో అర్జనో ఉన్నదనే హజంతో వేలకువేలు 
కట్నా లడిగే దౌ దేశంలో ఉండగా 
లేందీ, తన ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని ఆధారం చేసు 
కుని తనకు కావలసిన భర్తను తాను వెతు 
క్కునే ఆడవాళ్ళు ఎందుకుండరాదు? 

- కొడవటీగంటి, పెళ్ళిచబేయకుండా చూడు 
పెళ్ళాం పెద్దది కావటం ఆయుఃక్షీణం. 
3 - మహీధర ఓనమాలు 
ఇరువురు పెండ్లముల మగని కిబ్బంది మరణం. 
= తివేం., దంభవామనము 
దాసీది రోజుకు కొన్ని గంటల బానిసయితే - 
భార్య జీవితాంతం వరకూ, రోజులోని ప్రతి 
నిముషమూ బానిసే! 
- ధనికొండ, వవిత్రులు 
తన భర్తయె స్త్రీకి (ప్రేమలో 
శిశువై తోచు నొకొక్క వేళలన్‌. 
- జరుక్‌శాస్రి గ్ర 
క్యూలో నిలబడి తెచ్చిన రాళ్ళతో 
అన్నం వండి పెడుతుంది 
అనసూయను తలదన్నిన మాయావిడ. 
= హెచ్చొర్చె,. నగరం 
భార్యాభర్తలు 
...పతి' 
హమ కామినులకు బలవం 


తము పెజినెయ్యములు వేయుం దత్సదృశ 


ములే? 

- నన్నయ, ఆదివర్సము 
భార్యాభర్తలిద్దరూ ఒకరి అభిప్రాయాలు ఒకరు 
మన్నించాలి. 

- నూర్యారావు ఒక గంట నంసారం 
ఆలు మొగుళ్ళ దెబ్బలాటల్లోకి వెళ్ళవద్దని మన 
పెద్దల శాసనం. అవి అభేద్యాలు, అగమ్యగోచ 
రాలు. మధ్యవర్తులు, కాపరం చక్క చేదావంని 
చెక్కలు చేసి వెళ్ళిపోయి వస్తారు. 

= గురజాడ, మెటిల్లా 
భగవంతుడి సృష్టిలోకల్లా ఉత్కృష్టమైన వస్తువ 
విద్య నేర్చిన స్త్రీ రత్నమే. శివుండు పార్వతికి 
సగం దేహము పంచి యిచ్చాడు. యింగ్లీషు 
వాండు భార్యను బెటర్‌ హాఫ్‌ అన్నాడు. అనగా 


భార్యాభర్తలు 


భావి కవిత 


పెళ్ళాము మొగుని కన్న దొడ్డది అన్నమాట. 
- గురజాడ, దిద్దుబాటు 

గడనగల మగని జూచిన 
నడుగులకును మడుంగు లిడుదు రతివలు 
తమలో 
గడ నుడుగు మగనిం జూచిన 
నడపీనుంగ వచ్చెననుచు నగుదురు సుమతీ! 

- బద్దెన, సుమతి శతకము 
మొండి చేతుల పెండ్లానికి మోరుగాళ్ల 


మొగుడు. 
- ఉన్నవ మాలవల్లి 


విజయానికి వేసిన రాజబాటలో భర్తని ముందుకి 


- బుచ్చిబాబు, ఆద్యంతాలు, మధ్యరాధ' 
నువ్వు మొగుడివవుతే, నేను పెళ్ళాన్నవుతాను. 
= బుచ్చిబాబు, ఉత్తమాయిల్లాలు 
పవిత్రతకు భయమునకుం జాలదూరమే. 
వాలు చూపులు నక్కటక్కులు పక్క కొత్తిగిల్లు 
టలు తప్పించుకొని తారుటలు నెదుటబడకటు 
జంగుటలు మొదలగు లక్షణములు, భార్యాభ 
రల పవిత్ర శృంగారమున కుండునా? 'ఇమిటే 
వను' దంపతులకే యింత పోంాలము! 

- పానుగంటి, సాక్షి 
ఆడదానికి యీసులేని చోట మగాడి 
కుంటుంది. పెళ్ళాంమీది (ప్రేమ ఒలకబోసే 
వారికంటే లేనట్టు కనిపించే వారివల్లే కుటుం 


బాలు యి. 
- కాళీవల్షం, ఆదివారం 


భర్త జడ్జీ అయితే భార్యెప్పుడూ జ్యూరి. 

- ఆరుద్ర నేరము-క్షిగా 
భార్యాభర్తల మధ్య జీవితం అనుక్షణం ఇచ్చి 
పుచ్చుకోవడాల మీద ఆధారపడి సాగుతుంది. 

- మహీధర స్వయంవరణం 
భార్యాభర్తలు ఒకరు చెప్పింది ఒకరు వినని 
నాడు ఆ బంధమే నిరర్ధకం. 

- రంగనాయకమ్మ, వేకమేడలు 
భార్యావిధేయులు 


వరుస లెణింగి యథోచిత వర్తనముల 
మెలంగుచుండుట తమయాండ్ర సొలపు మాట 
లోలిం జెవిం బడ్డ పిమ్మట నేలజరుగు? 

- అనంతుడు, భోజరాజేయము 
భార్యా విధేయత కృష్ణభగవాను నంతటి వాడికే 
తప్పింది గాదు. 

- రాజారాం, మరీచిక కారణభూతుడు 
భావకవి 
మెరుగు కళ్ళ గిరజాలు సరదాలు 
భావకవికి ననా స్స లేవు 
కవితయందు తప్ప గట్టివాడన్నింట! 

- దేవులపల్లి బాటువు 

భావళవిత 
ఎదియొ అపూర్వమధుర 
రక్తిస్తురియించుగాని అర్ధమ్ముకాని 


భావగీతమ్ములవి... 
ఇ దేవులవల్లి, దోర్చశి 
తెనుగు కత్తి నవకవితను 


తెగనరికింది! 
- విశ్వేశ్వరరావు పీచ్చిపాట 
భావన 


ప్రాణముతోనేగాని తుడిచి వేయుటకు వీలులేని 
భావములు కొన్నియుండును. 
- చిలకమర్తి, నుధాశరబ్బంద్రము 
కళల విషయంలో ఎవరి భావన వారిదీ! 
- కొడవటిగంటి బెదిరిన మనువులు 
నిర్దేశించిన భావాలను 
వాక్యాలు బట్వాడా చెయ్యవు. 
- ఆరుద్ర తృమేవాావమ్‌ 
భావం 
భావములకుం గ్రొత్తప్రాంతలు పట్టించి 
మెజిపు విజుపు లంది మెలంగ రాదు 
పామరుల విధాన, భావముల్‌ నిత్యనూ 
త్నములు తెలిసికొన్న తరము కొలంది. 
- విశ్వనాథ రామాయణకల్పవుక్షము 
ఖావి కవిత 
ఇంక ఆలునూతేండ్లకు వేరు దొరతనములో 
కొన్ని తావుల మీబోంటి రసజ్జులే బహుళమ 
గుదురు. వారికై మీబోంటి రసికులే కవనములు 


అన్నదమ్ములు దమలోనం జిన్న పెద్ద సేయుదురు. మీవలెనే వారుభయులు చదువు 


2% 


కేవిత భాష 
కున్నవారికన్న తామే మేలని తలంచువారే నికి భావాలను మార్చాలి. జీవితపు పోకడలనే 
- వేంకటరాయశాస్త్రి వ్రతావరుద్రీయము | మార్చాలి. 


భావిజీవితం 

మానవుడు తన జీవితాన్ని సుఖంవంతం చేసి 
కొనడం తన చేతులలోనే ఉన్నది. కాబట్టి ఎవరి 
భావిజీవితానికి వారే నిర్మాతలు. 


- బుల్చిెడ్లీ తనమర్దుని ఆత్చహత్య 
భావ 


కాలముయిట్టి దేశమును గాంచి ప్రభుత్వము 
నెంచి, దేశభాషాలలితాంగి మాజు. 

- తివేం, పాణిగ్భహీత 
జనని సంస్కృతంబు సకలభాషలకును 
దేశభాషలందు? దెనుంగు లెస్స 
జగతిం దల్లికంటె సౌభాగ్య సంపద 
మెచ్చుటాండుబిడ్డ మేలుగాదె 

= వల్లభరాయడు, క్రీడాభారామము 


= బెళ్ళవీళ్ల, కథలు - గాథలు 
పునస్సుంధానపు గదిలో మాట్లాడుకోవడానికి 
యిప్పటి నాగరీకానికి మాతృభాష పనికిరావడం 
లేదు. 


- చెళ్ళపళ్లు కథలు-గాథలు 
మాతృభాష అంటే యెవ్వళ్ళకేనా వ్యావహారిక 
మవుతుందిగాని గ్రాంధికం కాదు. 

- చెళ్ళవళ్లు కథలు - గాథలు 
వెనకటి కవులు కొందజూ నేంటికవులు 
కొందయా అచ్చ తెలుంగు కవిత్వం చెపితే అది 
యెక్కువ గొప్పనుకొని రచించిన ప్రబంధాలు 
న్నాయి కొన్ని. అవి యేదో కోయ భాషలా 
వుంటాయి. సహజధారల్లా వుండవు. 

= చెళ్ళవీళ్ల కథలు - గాథలు 


ఈనాడు సంఘంలో రావలసిన విప్లవం శ్‌ ల్‌ 
ముందుగా భాషలో రావాలి. భాషను మార్చడా - కొడనటీగంట్సీ వీడకళ 


24 


- శ్రీశ్రీ, అనంతం 
మనః ప్రపంచానికి బాహ్యస్వరూపం భాష 
భాషా విష్లవమే భావ విప్లవం 

- శ్రీశ్రీ, ఒకటీ - వదీ 
భాష చాలా అసమగ్రమైన పనిముట్టు. ఏ 
ఊహనీ అది విస్పష్టంగా, అసందిగ్ధంగా తెలియ 


జెయ్యలేదు. 

= శ్రీశ్రీ, మరోవ్రవంచు 
పరువుదూలిన నీ యనాదరణకతన 
మేటి నీ భాష పొలిమేర దాటలేదు. 

- జామవా, తెలుగు వెలుగు 
ఆగ్రహించిరేని ఆంగ్రంబునం దక్క 
దెలుంగు భాషలోనం దిట్ట రెవరు 
మకరకుండలాల మహిత విద్వద్వర్యుం 
డేని నాగరకత లేని పశవు. 

= జామవా, నాకథ 

ముఖ్యమైన అకశ్లీలాలు ముందుగా నేర్చుకుని 
మరీ మాట్టాడు, అన్యభాష! 

- భమిడిపాటి కాలక్షేపం 
ఇందులో ఏదో ఉందిరోయ్‌ అని మూర్చలు 
భయపడేటట్టు భాష ఉన్నప్పుడే మూర్చలు 
దణ్ఞంపెట్టీ ఒప్పుకునేది. 

- భమిడిపాటి, తుక్క.ముక్కల హక్కుచిక్క 
భాష అనేది భావం దాల్చే వేషం. 

- భమిడిపాటి, వేషం తగాదా 
మనుష్యుడు ఇంత భాషను పెంచుకొన్నది ఆలో 
చనలు కలవకుండా వుండేందుకా? 

- మహీధర దేశంకోసం 
ఏ భాష కవిత్వాన్ని ఆ భాషలో వింటేనే 
సొగసూ, రుచీ, ఆనందమూను! 

= సోమనుంధర్‌, అంగారతల్బం 
వేషమునకుం దగిన భాష యుండవలెను. 

- కోలాచలం, శిలాదిత్స 
తెలుగుకి అలవాటుపడ్డ జంతువులు అరవాన్ని, 
ఇంగ్లీషని అర్ధం చేసుకోలేవు. 

చలం, 
వాడుక భాష 


భాష 


యుల్లాసమును బుట్టించు కొన్ని గ్రంధములు 
మాత్రము పద్యరూపముగా నుండవచ్చునుగాని, 
జ్ఞానాభివృద్ధికయి రచియింపంబడు శాస్తాది 
కము తప్పక వచన రూపముగనె వ్రాయంబడ 
వలయును. 

- కందుకూరి. విద్య 
మనుష్యులు బట్ట కట్టని స్థితిలో వారి మనోగత 
విషయాలు వారి వాక్కు ద్వారా తెలుసుకో 
వచ్చు అదే ఆధారం కూడా. కాని బట్ట కట్టి 
తిరిగేవారు తమ నగ్న శరీరాలను కప్పే బట్ట 
లులానే వాక్కును తమ మనస్సులను దాచడా 
నికి మాత్రమే ఉపయోగిస్తారు. 

- కాళీపట్నం, రాగమయి 
ఛందో బందో బస్సులన్నీ 
ఛట్‌! ఫట్‌ ఫట్‌ మని తెంచి 
Damnit! ఏమిట్రా ఇదంటే 
Pray! itis Poety అందాం. 
= శ్రీశ్రీ కొంటెకోణాలు 
ఒక్కొక్కళ్ల మాతృభాషలో అంత విషం 
ఉంటుందని- నాకు అంతకుముందు ఎన్నడూ 


ఆపోవ లేదు. 
- దామళ్ళష్హోస్ర లాలి 
భిక్షాటన : 


అదితి కశ్యపులకు గుజ్జు వగుచుం 
యడుగుకొనలేదె నేల మూ౭ డడుగు లీవు? 
నీవు నేర్చిన విద్యయే నీరజాక్ష 
భిక్షమెత్తుట యిది క్రొత్త విద్యగాదు. 

- చిలకమర్తి, గయోపాఖ్యానము 


భిక్షువు 

భిక్షువులు నాండును నేండు జగత్ర్రబోధకుల్‌. 
- జాషువా, వ్యత్తయము 

భిన్నరుబి జ 


లోకమంతయు భిన్నరుచికమే కదా? 
= ధర్థవరపు, విషాదసారంగధరము 
భూతకొలం 
భూతకాలం 
బంగారు పంజరం. 
- శివారెడ్డి, గతంనీది భవివ్యత్తునాది 


భేదం 


కవితా చమత్మృతులును, _ వర్దనలును కలిగి | భూతం 


భూతాలు ముఖద్వారంలోనుంచి ప్రవేశించవు. 
ముఖద్వారంలోనుంచి ని[ష్కమించవు. 

= గోపీచంద్‌, నేనూ భూతం 
భూభ్రమణం 
భూమి సూర్యుడి చుట్టుకాదు బ్రదర్‌ తిరుగుతు 
న్నది, రూపాయచుట్టు. 


భూమి 


భూమి తిరుగుట లేదన్నవాండు భూమిపైను 
న్నాండు. అది తిరుగునని చెప్పినవాం డంతక 
పురియందున్నాండు 


- రామదాసు, మాస్టర్థ 


- పానుగంటి, సాక్షి 
భూమి ఏ భారమయినా మోయగలదుగాని 
ధనికుడి భారము మోయలేదు. 

- ఉన్నవ, నాయతరాలు 
ఎన్ని మార్పులు వచ్చినా 
యీనాటి వంకర ధాత్రి 
శచద్దించలేని తంత్రి. 


(ప్రేమవృత్తికి చండాల భేదమేల? 
బ్రాహ్మణాగ్రహారమునందు పవలురేలు 
విసరు పవనుండు కడజాతి వీటియందు 
తాకలేక వీచునె పక్షతంత్ర జడిమ? 
- రాయప్రోలు, తెనుగులోట 

భేదం 
జాతికి రాజకీయాల వడదెబ్బ- 
ఆశలకు వేడి వేడి వర్షాకాలం. 

- జ్వాలాముఖీ, కథ ఆడ్డం తిరిగింది 
చావయగుట్టలేని పురికొస సాలెపురుగు. తీవ్రత 
లేని రాజు దిష్టీపిడత. కాంతుని తల మొట్టలేని 


కాంత గడ్డిబొమ్మ. 
- పానుగంటి, ముద్రిక 
మహారాజులు - ఉన్నవారు ఎక్కువ తొగి పడి 


భేదం 
పోతే, మేము ఉన్నంతవరకు తాగుతాం! 

- పుండరీకాక్షుడు, సంభఘసమస్య 
అధిగమంబు వేటు ననుభవం బది వేజు 
విద్య కివ్వి రెండు వృత్తు లరయ. 

- విశ్వనాధ రామాయణ కల్పువ్టక్షము 
“ఇంట గెలిచి రచ్చ గెలవమని నానుడి. 
కొందరు ఇక్కడా అక్కడా కూడా గెలుస్తారు. 
వాళ్లనే అదృష్టవంతు లంటారు. రెండింటా ఓడి 
పోయిన వారిని చేతగానివా శ్లంటారు. 

- బీనాదేవి, వారిళ్ళంద్రమతి 
ప్రబంధ కవిత్వానికి భావ కవిత్వానికి ఎంత 
తేడా ఉందో నవలకూ కధకూ అంతే తేడా 
ఉంది. భేదం కూడా ఒక్కటే- కథకు ఆవేశం 


- గోవీచంద్‌ కధకి క్లయిమాళ్స్‌' 
రాజు చేస్తే రసికత్వం, చాకలాడు చేస్తే రంకు 
తనం. 

- సామెత 
పెద్దోళ్లవి పలహారాలు, చిన్నోళ్లవి చిల్లర తిళ్లు! 

- భూవణం, కొండగాలి 
అత్తగొట్టిన కుండ అడుగోటికుండ, కోడలు 
కొట్టిన వండ కొత్తకుండ. 

- సామెత 
అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ 
లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. 

- సామెత 
ఆవులింతకు అన్న ఉన్నాడుగాని, తుమ్ముకు 
తమ్ముడు లేడు. 

- సామెత 


ఎదుట అన్నది మాట, ఎదాన బెట్టినది వాత. 
= సామెత 
ఇచ్చినవాడు దాత, ఇవ్వనివాడు పాత, 

- సామెత 
పడుగువేయుట క్షణము, పేకనేయుటకు మాస 
ములు. 

- వేంకటరాయశాస్త్రి ప్రతావరదీయము 
త్రవ్వి తలకెత్తినన్నాళ్లు దాత యండ్రు 
లాభముం గోరినన్నాళ్లు లోభి యండ్రు 

- ఏటువారి, (వేమాలోకము 
అహంభావం అనేది మనిషిని అగాధాలకు లాగే 
స్తుంది. అమాయకత్వం పదిమందినీ ఆకట్టు 


268 


భేదం 
కుంటుంది. 

- రామచంద్రమూర్తి, మనుగడలో మలుపుల 
తనను నరికేవరకూ చెట్టు, మనిషికి ఫలాన్సీ 
నీడనీ ఇస్తూనే ఉంటుంది. కానీ, నీడనవన్న 
మనిషి మాత్రం నిదానంగా జీవించక - మరీ 
ఫలానికి అశపడతాడు. 

- రామచంద్రమూర్తి, శ్రీరాగం 
దారిద్ర్యం, ఐశ్వర్యం తరతమ భేదాలున్న 
కలుషాలు. న్‌ 


- సామైల 
రాత్రిదొంగల్ని పట్టడం సులభంకాని, పగటి 
దొంగలు పట్టుబడరు. దొంగలిస్తున్నారో, అరువు 
తీసుకుంటున్నారో నిర్ణయించలేరు, స్వంతదార్లు, 

- చలం, అరుణ ఆర్గ్యుమెంటు 
యెంకి ప్రియుడికోసం యేడిస్తే బూతు 
అయింది. రాధ శ్రీనాధుడి వీధినాటకంలో కన్న 
బూతుగా యేడిస్తే పవిత్రమయింది. న 

= చలం, స్ట 
ఇతరులు తనని శంకిస్తే దూషిస్తే, తప్పు అర్ధం 
చేసుకుంటే, బలహీనుడు కుళ్ళి ఏడుస్తాడు; బల 
వంతుడు తంతా నంటాడు. 
= బలం మ్యూజింగ్స్‌ 
తంతివార్త చేత్తో కొడతారు. నేత్రావధానం 
కళ్లతో కొడతారు. అంతే భేదం. 
- నుబ్రవ్మాజ్యశాస్త్ర అనుభవాలూ - 
జ్ఞాపకాలూనూ 
భేదాలు పై పూతలోనే! పూత కరిగిపోతే అంతా 
ఒకటే సరుకు 
- గోవీచంద్‌, అనమద్డని జీవయాత్ర 
వైలుపెట్టెలో ముందు యెక్కి కూర్చున్నవారు 
బూర్జువాలు. రైలు కదిలేటప్పుడు యెక్కి నిల 
బడ్డవాళ్లు సోషలిస్టులు. 
- వూర్జానందం, ఆవకాయ - అ 
ఆడది లేనిది అడివి, మగవాడు లేనిది మఠం. 

- సామెత 
నోరుమూస్తే మూగ, నోరు తెరిస్తే రాగ 

- సామెత 
నామాలవారేగాని, నీమాలవారు గారు. 

- సామెత 
పుట్టినంత 
ఇంటాయన 


పుచ్చుకున్నప్పుడు పుత్రుడు 
సంతోషం, ఇచ్చేటప్పుడు 


మగని అమగ్రహం 


- సామెత 
రిదాసు, సంసారం విడిస్తే 

- సామెత 
ర్తి చేస్తే శృంగారం. చాకలి చేస్తే వ్యభి 
- సామెత 
బావమరిది బతుకుగోరును. దాయాది చావుగో 
రును. 


చ 


- సామెత 
తప్పులు వెదికేవాడు తండ్రి ఒప్పులు వెదికే 
వాడు ఓర్వలేనివాడు. 

- సామెత 
కొండంత తన తప్పు గోరంత. గోరంత ఒరు 


తప్పు కొండంత పత 


భేదించటం 
నీళ్ళు భేదింపని వస్తువులును దురాత్ములు 
దూషింపని మహాత్ములును లేరు. 

= తివేం., బాలరామాయణము 


భేషజం 
ఉత్తగొడ్డుకు అరుపులు మెండు 
- సామెత 
భోగం 
భోగసంసక్తిం జెడు జ 
ధర్మచక్ర సంక్షుణ్ఞపథమ్మునందు. 
- కాటూరి, ఆగస్టు 15 


లోకంలో కొన్ని సందర్భాలలోనేగాదు అనేక 
సందర్భాలలో కట్టుకొన్న భార్యలకంటే పెట్టు 
కొన్న ప్రియురాళ్ళే ఎక్కవ భోగాలను భరి 
స్తారు. 


- సభా వుట్టగొడుగు 
బొర్రలకు, భోగాలకు దగ్గర చుట్టరికం. 
- ఉన్నవ మాలపల్లి 
ఏనుంగు నెక్కినాము ధర 
జీంద్రులు మొక్కంగ నిక్కినాము స 
న్మానము లందినాము బహు 
మానములన్‌ గ్రహియించినార మె 
వ్వానిని లెక్కపెట్ట కని 
వారణ దిగ్విజయం బొనర్చి ప్ర 


నారము నీవలనన్‌ సరస్వతీ! 
- తివేం., నానారాజు సందర్భనము 
భోగి 
"కర్మ" అని తలకొట్టుకునే భోగి రోగి కాదు. 
- శామలారాణ్కీ గాలివాన 
భోగివళ్ళు 


కాణీలూ రేగిపళ్ళూ కలిపితే బోగిపళ్ళు 
ఆంటారు. 


- ముళ్లపూడి, బుడుగు 
భోజనం 
“సత్రే భోజనం, మరే నిద్ర” 
- గురజాడ కన్యావట్బుం 
(భమ 


అంతరాత్మను నమ్ముకుని అది చెప్పినట్టు చేస్తే 
పొరపాటు జరగదన్న (బ్రమ చాలామందికి 


ఉంటుంది. 
- కొడవటిగంటి, చదువు 


అప్పొప్పుల్‌ అపోహల్‌, భ్రమల్‌. 
- ముళ్లవూడి, కబుణావయోనిధీ! 
కడుపులో లేనిది, కౌగలించుకుంటే వస్తుందా? 
- సామెత 
లేనిదానికి, రానిదానికి చేతులుచాచటం మనిషి 
లోని ప్రధానగుణం. ఆదే దుఃఖానికి హేతువు. 
ఆ భ్రమని జయిస్తే యతి అవచ్చు 
- వెంకటక్ళజ్ణమూర్తి, పడమటి సంధ్యారాగం 
భవుడు 
ఉన్నత స్థానమందు గూర్చుండంగానె 
భష్పు భ్రష్టే యగుంగానీ శిష్టుగాండు. 
- వేంకటరాయకవి, వేణుగోసాలశతకము 


మక్కువ 
ఆడదానికి అభూత కల్పనలమీద, మగవాడికి 


వాస్తవికతమీద మక్కువ ఎక్కువ. 
- మారుతీరావు, పోయింది నిజం నిద్ర 
మగని అనుగ్రవాం 


జ్ఞానిధులంచు6 బేరుగొని మగని యనుగ్రహమే భాగ్యవంతురాలికింగూడ 


267 


మగని అనుగ్రహం 
భాగ్యము. పేదరాలికిం బెన్నిధానము. 
మగబిడ్డ 
మగపిల్లలంటే అమ్మకం పన్ను లేని కార్లో! 
దాచిన బంగారం. 

= కొడవటిగంటి, వంబరత్నాలు 
సంపద బలిసిన వారింటిలో ఒకేసారి ఒకేనె 
లలో అత్త, కోడలు, మనుమరాలు నరుసగా 
పురుళ్లు పోసుకుంటుంటారు. కానీ ఏ కూలివాడి 
పెండ్లామో తీర్థమాడిందని వింటే “కూలాడికీ 
మగబిడ్డే” అని విస్తుపోతారు. 

= సభా ఒకనాడు 

“సేద్యగాడికి కూడానా మగబిడ్డ" 

- సదానంద, రామదాసు చెర 


మగవాడు 

ఒక్క సీతతో శ్రీరాముడికి ఇన్ని సమస్యలు. 
పదహారువేలమందితో ఏ సమస్యా లేదు శ్రీకృ 
మడికి. అతనూ పురుషుడంటే. 

- చలం, 
మొద్దుమొగాడికోసం ఆయిల్‌ పెయింటింగ్‌ 
కనుక్కున్నారు. 

- బుచ్చిబాబు, ఒ కేరిద్రఎనో కలలు 
మగాళ్లల్లో రెండురకా లున్నారు. ప్రతి ఆడ 


దాన్నీ ఆకర్షించగల మనుకునే వాళ్లూ ఏ ఆడది 
గానీ తమకేసి ఎందు కాకర్షించబడేది ఊహించ 
లేని జ 


- కొడవటిగంటి, వారసత్వం 
ఈ మొగాళ్లంతా ఒక్కటే. పదిరోజులు ఆళ్లతో 
కాపరం చేస్తే ఆళ్లమొహం చూడబుద్ధి అవదు. 
- గోవీచంద్‌, కూవస్ట మండూకం 
వధూటికల యిచ్చకంబులెల్ల 
విశ్వసించిన మగవాండు వెట్టివాడు. 
= కదిరీపతి శుకసప్తతి 
స్వకార్యపరుల్‌ మగవార లెంచంగన్‌. 
- కంకంటి, ఉత్తర రామాయణము 
మగవారి మాట పొసంగదు నమ్మన్‌, 
- వీంగళి ప్రభావతీ వ్రద్యుమ్నుము 
మొగవా డయినవాడు యెదట నిలిచి కొట్టాలి. 
- గురజాడ, కన్యావల్కం 
ఈ పురుషలోకానికున్న వెర్రి వర్ణించలేం. ఎంత 


268 


మగవాడు 
తొందరపడతారో అంత జారిపడతారు కూడా. 
- వేదాంతకని, ఆకలిమంట 
పురుషులు చదువు లేనప్పుడే పశువులు. కోతికి 
కొబ్బరికాయవలె వారికి చదువుగూడ వచ్చినప 
క్షమున, స్వభావదువ్ణులయిన పురుషులు ప్రశ 
వుల కన్నను తక్కువ వారగుదురు. 
- కందుకూరి, సత్యరాజావూర్చదేశయాఆ్రలు 
పున్నెం కొద్దీ పురుషుడు, భక్తి కొద్దీ ఫలితం 
= వులికంటీ తీయలేని కలువు 
చిన్నపిల్లలంత పిచ్చివాళ్ళు మగవాళ్లు స్త్రీల విష 
యంలో. 


- బలం, అరుణ ఆ 
స్త్రీ చూపుని భరించలేక, ఉద్యోగంలో చీట్లపే 
కలో, క్లబ్బుల్లో, వార్తాపత్రికల వెనక ధీరంగా 
దాక్కుంటాడు పురుషుడు. 

- బలం, వాళ్ళు నలుగురూ 
ఆండుదాని నెత్తిమీందికిం గిరీటము వచ్చినను 
బేడతట్ట వచ్చినను మగవాని ప్రయోజకత్వము 
చేతనే కాని మణీ దేనిచేత రాంగలదు? 

- పానుగుటి, సాక్టీ 
వాదంలో స్త్రీని గెల్చిన మొనగాడు యికముందు 
జన్మించాలని రామాయణం రచించిన మీమొల్లే 


అంది. 

- బుచ్చిబాబు, ఆత్థవంచన 
అండగా తగిన ఆడది ఉన్న తరువాత మగవాడి 
కంత బలం కానుల్లు! 

= కొడవటిగంటి, వెంవుడుతల్లి 
ఆడసంగతులు పైసలు చెయ్యడం, మొగాడివల్ల 


కొద 
య్యా - భమిడిపాటి బాగుబాగు 
స్త్రీని పురుషుడు శంకించినంత సులభంగా 
నిరూపించలేరు. కాని - స్త్రీని ఏ మాట అంటే 
తలవంచుకుని వెనక్కు తగ్గుతుందో పురుషుడికి 
తెలుసు. ఆ తురుపుముక్కతోనే ఆమె జీవి 

తంతో పేకాట మొదలు పెడతాడు. 
- సరస్వతీదేవి, జీవితానికొక జోడు 
మగవారు కార్యవృద్ధికి బడుగులు కాని గర్భ 


వృద్ధికిం బిడుగులే కారా? 

= పానుగంటి స్మక్షి 
మాయాశీలులు చంచలాత్ములనుకం 
పాశూన్యులాత్మైకకా 


ర్యాయత్తుల్‌ సమయానుకూల హృదయ 


మగవాడు 

వ్యాపార గోపాయనో 

పాయజ్ఞుల్‌ మగవార, లాపయి మహీ 
పాలు ర్యహావైభవ 

శ్రీయోగాంధులు సెప్పనేల మగవా 

క న్నమ్మం గావచ్చునే? 

- రామరాజభూనణుడు, వసుబరిత్ర 
మనసు మనిషి జారిపోవటం చాలా తేలిక 
మగవాడు ఆముదంలాంటివాడు. 

- కురుమద్దాలి, డక్టర్‌ తనూజు 
మగవాడు పాదరసంలాంటివాడు. ఎ క్షణాన ఏ 
పక్కకి పాకిపోతాడో తెలియదు. 

- కురుమద్దాలి, డాక్టర్‌ తనూజు 
ఆడదానికి అభూత కల్పదుమీద. మగవాడికి 
వాస్త్రవికతమీద మక్కువ ఎక్కువ. 

- మారుతీరావు, పోయింది నిజం నిద్ర 
వేడి సోకిన మంచుముద్ద ఎంతసేపో నిలవ 
లేదు మరుక్షణమే కరిగి నీరై ప్రవహిస్తుంది. 
మగవాడి మనసు కూడా అంతే. 

- కురుమద్దాలి. డాక్టర్‌ తనూజ 
ఒకరు తల్లి. ఇంకొకరు భార్య మొగవాడిని 
తీర్చిదిద్దేది కేవలం వీళ్లిద్దరే చాలా భాగం. జీవి 
తాన్నే కాదు, మనసుని, సంస్కారాన్ని కూడా. 

- వెంకటక్ళన్ణమూర్తి, పడమటి సంధ్యారాగం 
మగవాళ్లని ఎప్పుడూ గజం దూరాన ఉంచాలి. 
కాస్త చనువుయిస్తే చాలు నెత్తిన ఎక్కుతారు. 

- వరుమద్దాల్సి డాక్టర్‌ తనూజ 
మగవాళ్లు ఎలాంటివాళ్లో తెలుసా? సుతిమెత్తని 
ముళ్లు. గాయం అయినదాకా ముల్లు గుచ్చుకు 
న్నదే తెలియదు. ఆ తరవాత లబోదిబోమన్నా 
ఒకటే, అనకున్నా ఒకటే... 

- కురుమద్దాలి, డాక్టర్‌ తనూజ 
మగవాళ్ల బుద్దే అంత, వూసరవెల్లుల్లాగా 
రంగులు మార్చే జాతి. సమయానుకూలంగా 
రామావతారం ఎత్తుతారు, కృష్ణావతారం ఎత్తు 
తారు. గజకర్ణ, గోకర్ణ టక్కుటమారంగాళ్లు 

- తరుమద్దాలి డాక్టర్‌ తనూజు 


మంచి 

దురములైన దివురుదురు తమయంతన 
పిజీకికండ లేని బిరుదు మగలు. 

- నూరన, ప్రభావతీ ప్రద్యుమ్నము 
మంగళనూత్రం 
మనిషి గుణాలన్నీ రంగురంగుల పూసలైతే, 
పెళ్లనేది వాటిని గుచ్చే దారం లాంటిది. 
బహుశా ఆ దారమే మంగళసూత్రమేమో? 

- బీనాదేవి. న్వేచ్చాయజ్ఞం 
అతులితంబైన యల పతివ్రతకుంగాక 
శుద్ధవేశ్యకు మంగళసూత్రమేల? 

- వేంకటరాయకని, వేణుగోపాల శతకము 
మజా 


జనం పంపినమీదట పాలకసంఘంలోకి వెళ్లి 
వెంటనే ఆ జనాన్ని మరిచిపోవటమే ఎన్నికల్లో 
మజా; ఒకవేళ జ్ఞాపకం ఉంచుకున్నా ఆ 
జనుల్లో మొదటి జనుడు తనేగదా అనుకోడం 
మరీ మజా! 
- భమిడిపాొట, పాలకసంఘాల్లో ఎన్నికలమజా 
మచ్చ 
అంటరానితనం జాతికి మచ్చ అది నిప్పుకి 
లేదు. 
= రావిళాస్త్రీ ఆరుచిత్రాలు 

చచ్చినా మచ్చ మచ్చే 

- వులికంట్సి లోకం నవ్వింది 
మంచి 
మనుషుల తాలూకు మంచితనం పాలమీద 
మీగడలా, తేలి, తెట్టకట్టి ఉండదు. సంవత్సరా 
లకొద్దీ కలిసి మెలసి ఉన్నా మనుషుల అసలు 
స్వరూపా లేమిటో తెలుసుకోలేం... 

- భరద్వాజ, కాదంబరి 
లోకంలో అందరికీ మంచి చేసేవాడు పుట్టకుం 
డానే పోయాడట. 

- సామెత 
మంచివాళ్లకు ఎవరైనా అబద్ధం చెప్తే వినబ 
డదు. నిజం వినిపిస్తుంది. 

- కాంతారావు బూబీ 
మంచివాళ్లు మట్టిముద్దల్లా ఒక మూల 


- పాష వడవప్రయాణం | కూర్చోరు. గొప్ప పనులుచేసి గొప్పగా చచ్చిపో 
తమకుం దామె ప్రల్లదంబునం బనిలేని తారు. 
కయ్యమునకుం జనరుగాని తగిన - కాంతారావు బూబీ 


269 


మంచి 
అత్తయేలిన కోడలు, చిత్త పుట్టిన వరిచేను 
బాగౌతుంది. 

- సామెత 


అత్తలేని కోడలు ఉత్తమురాలు. కోడలు లేని 


అత్త గుణవంతురాలు. 
- సామెత 


మంచితనం క్షణమూ, దినమంతా మంకుతన 
మూను. 

- నుబ్రహృడ్యాగప్రు యావక్టనం వోస్టామి 
మందులకంటే మంచితనం వల్లనే రోగాలు 


మంచితనానికేనా కోరలూ గోళ్ళూ ఉండాలిరా! 

- కొడవటిగంటి, బతుకుభయం 
మంచివాళ్ళకు మితం కూడా తెలియదు. తమ 
మంచితనం ఎటుతీసుకు వెళుతుందో కూడా 
తెలియదు. 

- నరన్వతీదేవి రాజవాంనలు 
మనిషి మంచితనం పెళ్ళాంపట్ల ప్రవర్తించ 
టంలో బయటపడుతుందిట. 

- కొడవటీగంటీ, (వేమించిన మనిషి 
గణిక మంచి, గ్రామకరణంబు మంచియు 
మెచ్చునారు లేరు మచ్చునకును. 

- కాళ్లకూరి, చింతామణి 
మంచి అంత ముఖం మొత్తే వస్తువు ప్రపం 
చంలో మరొకటి లేదు. 

- మారుతీరావు, మళ్లీమధుమానం 
మనకి జరిగిన లాభం బట్టేగా అవతలవాడి 
మంచి కొలవటం? 

- రాధాకృష్ణ, దంతవేదాంతం 
వెనక చచ్చిన వాళ్ళ సంగతులు తవ్వుకునే 
బదులు, ఎదురుగుండా ఉన్న మనిషిని చూసి 
నిర్ణయించుకోడం మంచిది! 

= రా . ఇదేమిటి? 
మంచి మాటలు సెప్పినోడు, మంచి దారంటే 
యెల్హాడని యెవురు సెప్పగలరు? 

= కొంతారావు, వంశధార 
కొని అహంభావం అంత సుళువుగా చచ్చేది 


మంచిచెడ్డలు 


కాదు. మంచి నశించినంత తేలికగా చెడు నశిం 


చదు 
- కొడవటేగంటి, ఐశ్వర్యం 


మంచిపని చెయ్యడానికి ఒకరి పర్మిషన్‌ దేనికి? 

- బీనాదేవి. ది ఎటర్హుల్‌ ట్రయాంగిల్‌ 
మనం మంచి వాళ్ళమైతే ప్రపంచమంతా 
మంచే! 

- ముద్దంశెట్టీ నిమిత్రమాత్రులు 
మంచిదని తోచినవి తోటి వారికి చెప్పటంలో 
తప్పుందనుకోను. 

- కెయల్‌., కొత్తగుడీ 
మొదల నప్రియ మయ్యును దుదిం గరంబు 
పధ్యమగు పల్కు ప్రియులందు. బలిమినైనం 
బలుక వలయు మోమోడక. 

- నన్నయ, నభావర్వము 
మంచిమాట రోగాన్ని పోగొట్టే 
మందులా - చేదుగా ఉంటుంది. 
| - సూర్యారావు, ఎవరోపీలివారు 
నిజొనికి మన అంతరాత్మల్లో ఉండే అశాంతిని 
వుపశమింపజేసేవాళ్ళ కన్నా మనకు మంచి 


రుంటారు? 
వాన - కొడవటిగంటి, చదువు 
చెడుచేసి దొరికిపోని వాళ్ళందరూ మంచి 
- బుచ్చిబాబు, స్వతంత్ర జీవులు 
మంచిబెడ్డలు 


మంచితనానికి మలేరియాలాగ డి(గ్రీలుండవ. 


చెడ్డతనానికి నిచ్చెనమె ట్లుండవు. చెడ్డతనం 
అవిభాజ్యం. 


- గురజాడ, ముత్యాలసరములు 
చెడ్డవారివల్ల చెప్పుదెబ్బలు తినవచ్చుగానీ, 
మంచివారివల్ల మాటకాయడం కష్టం. 


- గురజాడ కన్యావల్చం 


210 


"బలవా నింద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి" 
అని గీత చెబుతూంది. ఎవడి చెడ్డవాడు దాచు 
కొని, మంచినే పైకి కనపర్చుతాడు. 


- గురజాడ, కన్యాసల్మ్కం 
మంచి కీలోకం గుడ్డిది. చెడ్డ వెతకడానికి 
చారెడు కళ్ళు. 

= గురజాడ, కన్యానల్బం 


మంచి చెడ్డలు యేర్చర్చగలిగినవాడు ఎవడు? 
మంచిలోను చెడ్డ ఉంటుంది. చెడ్డలోను మంఛి 


ఉంటుంది. 
= గురజాడ, కన 


మంచి చెడ్డల్ని ఆలోచించేటప్పుడు ఎవరికివారు 
దానిని తమకు వర్తింపచేసుకొని ఆలోచన 
ప్రారంభిస్తే సమస్య సులువుగా పరిష్కారం 
అవుతుంది. 

- మహీధర ఓనమాలు 
ఏ విషయం మీదయినా మనసుకుతోచే మంచి 
చెడ్డ అభిప్రాయాలు సర్వస్వతంత్రంగా ఉండవు. 

- మహీధర ఓనమాలు 
మరణిస్తే మిగిలేది డబ్బుకాదు; మంచి చెడ్డలు. 

= సూర్యారావు, పజరం 
ప్రకృతిలోని నిమ్నోన్నతాలలాగా మనుషుల్లో 
మంచి చెడ్డలు తప్పనిసరి. 

- రాజారాం, కారణభూతుడు 
ఒక విషయం మంచిదా చెడ్డదా అన్న తార్కిక 
సంశయానికి సంఘంలో అంతగా తావులేదు. 
ఎటొచ్చీ ఆ విషయాన్ని ప్రతిపాదించిన వ్యక్తి 
మృతుడై ఉండాలి. 

= బుచ్చిబాబు, నన్నుగురించి లత 
మడుసులకైతే మంచుంటది, సెడ్డుం దబ 
రాచ్చసులకైతే అదేటుండదు. gms 
పండ దారికినోళ్ళందర్నీ ర ఆళ్ళ 
పని. 


- రావిశాస్హ్ర రత్తాలు-రాంబాబు 
మంచిచెడ్డ లెపుడు మనములో నుండును 
గాని వస్తుచయములోన లేవు. 

- పానుగంటి, కంఠాభరణము 
మంచిని చెప్పువాడు మంచివాండు. చెడ్డని 
చెప్పువాండు చెడ్డవాండు. ఇదియే ప్రపంచ 
స్వభావము. 

- పానుగంటి, సాక్షి 


నుండును. అట్లుండుటయే దేశాభివృద్ధి కత్యం 
తావశ్యకము. మన తప్పులను కప్పిపుచ్చి 
మంచివారని ఇతరులకు తోచునట్లు చేయవలెన 
నుట కొందరి మతము. మన తప్పులను వెల్ల 
డించి వానిని తొలగించి మనవారిని నిజము 
గానే మంచి వారిని చేయవలెననుట మరి 
కొందరి మతము. 

- కందుకూరి, దేశాభిమానము 
మేలు చెప్పెనేని మేలండ్రు లోకులు 
చేటు చెప్పెనేని చెడ్డ యండ్రు. 

- పోతన, భాగవతము 

మఠం 


మఠాలూ, యతులూ నాశనం కారు. 
యతి ఎక్కుడుంటే అక్కడే మరం! 
మఠాధివత్యం 
పోండిమిం బౌరోహిత్యం 
బేండును మాఠాధిపత్య మిం పెసంగంగా 
మూండు దినంబులు చేసిన 
వాండు సుమీ ఘోరనరకవాసుండు మీందన్‌. 

- దూబగుంట, పంచతంత్రము 
మడి 
నీళ్ళు లేకపోయినాకానీ రి బురదలో 
a ముంచి పిడిచి దేవ మడిబట్ట ఆవు 


తుంది. 
- కందుకూరి, హోస్యసః 


జపతపములంచు మడియంచు స్నానమనుచు 
నొజలుచున్నార లెముకలు గొజుకుచుండ 
కంటంబడవు మెతుకు లొంటిగంటకైన 
నెందుకది యూసులెస్‌, వట్టి యేభ్యరాశి. 

- హనుమంతరావు, లేడోడాక్టరు 
మంట 
పొరుగు పచ్చగా ఉంటే, పొయ్యిలో నీళ్లు పోసిం 
దట. 


- సామెత 
గాలిలో మంటలు కొరివి దయ్యాలు 
అడవిలో మంటలు ఆకాశ దీపాలు 
వేసవిలో గుడిసె మంటలు దోసాల తంటాలు. 
ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల. 


లోకములో  నభిప్రాయభేదము లెప్పుడు - నరసింహం, సావలు 


m1 


Wo ns ae D0! 


మతం 
సమత లేనట్టి మతమది సర్వహరము. 

- వీరనాగేశ్వరరావు, వడమరగాలి 
మతము లన్నవి మోక్షసామ్రూజ్యమునకు 
వివిధ మార్గములన్‌ జూపు విధులుగాని 
కజకుం గత్తుల చాటునం బెరుగుచున్న 
వికటమృత్యు కరాళదంష్టికలు కావు. 

= మాదిరాజు య 
మనిషిని బాటలో నడిపించే కళ్లెమన్నమాటేమో 
గాని _ కత్తికరార్లిచ్చి ఉన్మాదప్పురెక్కించడం 
మాత్రం చరిత్రనిండా నిండిన ఖరాబు నిజం. 

= అశోక్‌ వీడ కలలు 
ప్రజోః “పెరుగుతున్న రాష్ట్రాలకు 
ab ra నా 

- కుందుర్తి, తెలంగాణ 
మతం మొదట్లో మహా పతివ్రత 
కాలం రాజుగారి గారాబు పెద్దరాణీ. 

- కుందుర్తి, తెలంగాణ 
మత ప్రవక్తలకి కట్టుకొన్న మానవుడు నిండుగా 
జీవించి, సుఖించి, ఇహంలోనే ముక్తుడవుతాడు. 

= బుబ్బిబాబు, తివ్యరక్షేత 
ఆర్యమతం కంటే ఉత్తమమైన మతమైతే లేదు 
గాని ఆ మతంలో వుండి ఆ మత ధర్మాలు నెర 
వేర్చుకోవాలంటే చాలా దుస్తరం. 

- బెళ్ళపిళ్ల కథలు-గాధలు 
అన్నదమ్ముల వలెను జాతులు 
మతములన్నీ మెలగవలెనోయ్‌! 

- గురజాడ దేశభక్తి 
మతము విభూతి పండుతోంగాని చిట్టిగారెతో 
గాని గోపీ చందనముతోగాని నిల్చునదికాదు. 
పోవునది కాదు. 

- పానుగంటి, సాక్టి 
లంగరులేని నావలాగ మతం మనస్సుయొక్క 
శరీరముయొక్క స్థీతినిబట్టి _ చెలిస్తూ 


వుంటుంది. 
= గురజాడ కొండుభట్టీయము 
సామాన్యులకు మతము లేదు. మహర్షులకే 
మతము ఉంటుంది. 
- విశ్వనాథ వోహాహూహూ 
మతం లేని మానవుడు మానవుడు కాడు. 
- ఆత్రేయ అశ్వ్చఘోముడు 


272 


ఆదిమ మానవులకు మతమే సంస్కృతి 
ఆధునిక మానవులకు సంస్కృతే మతం. 
- నంజీవదేబ్‌, నంన్కుతివభంలో 
మతం నల్లమందు 
గతం ముదిమికి విందు. 
- తిలక్‌, న్యూ సిలబస్‌ 
తన కార్య మొరు మతంబున 
నొనరింపంగ నేర నగునె యొరుని మతంబుం 
దన మతము నొకండుగా నో 
పునె చెచ్చెర నిశ్చయింపం బోలునె దానిన్‌? 
- నన్నయ, నభావర్వము 
మత మనుమాట మోసము సు 
మా! యిదె మూలము ధర్మపీడకున్‌. 
= (త్రివుంనేని, భగవద్గీత 
గుడిపేరు పెట్టుకొని యె 
క్కడి ధనమును నపహరించి కనుకట్టుగ ము 
క్కడి వేడ్క లొనర్తురు క 
ట్టడి జనులు; మతోపకృతి ఘటింపంగరాదే! 
- గోపాలరావు, అవూర్వనంఘనంన్మరణము 
మతావేళం 
మనుష్యునకు మనోవైకల్యమును దెచ్చుటలో 
మతావేశము వంటిది వేరొకటి లేదు. 
- చిలకమర్తి, కడ్పూరమంజ॥ 
మతావేశములోనున్న మనుజు లేదైనను జేయ. 


దురు. 
= విళ్ళనాథ వేనరాజు 


మతిమడువు 


మతిమరుపుతో నీళ్ళలోబడి ఈదను మరలిపో 
యినాడట. 


- సామెత 
మతి-నుతి 
మతిలేని మాటా, సుతిలేని పాటా. 
= గురజాడ కన్యాశుల్చుం 
మదం 


పొగురు పోట్టాడ మంటాది. మదం మాట్టాడ 
మంటాది. 

- కృష్ణరావు పాపీకొండలు 
మద్యపానం 


'సరసులకు మద్యపానము ముఖ్యముగా నుండం 
దగినది. మద్యపానము చేసినప్పుడే 


మచ్యపానం 
మహోదయమగును. 

- కొబ్బోర్లకోట, అవవాద తరంగిణి 
లోలంబ రాజీయం అనే వైద్యగ్రంధంలో దుఃఖ 
నివారణకు మందేమిటంటూ  ప్రశ్నించుకొని 
దానికి మద్యపానాన్ని మందుగా వ్రాశాండు 
గ్రంధకర్త. 

- చెళ్ళపీళ్లు కధలు-గాధలు 
మధ్య 
కొసరి యాంబోతు నాంబోతుం గ్రుమ్ములాడ 
నడిమి లేంబెయ్య గతి వచ్చె నాకు నిపుడు. 

- శ్రీనాథుడు, కాశీఖండము 
మధ్యతరగతి 
సమాజం అంటే, ప్రధానంగా మధ్యతరగతి 
మాత్రమే! సామాజిక నియమాల మంచిచెడ్డలు 
రెండూ ఎక్కువగా అనుభవించేది వాళ్లే. 

- ఆనందారామం, ఉరిమే మః 
మధ్యతరగతిలో చాలామందికి, తాము అన్యా 
యానికి గురి అవుతున్నామని తెలుసుకోవ 
టమూ, తమ్ము చూసి తాము జాలిపడటమూ 
ఒక పరమార్ధం. 

- కొడవటిగంటి, సవతితల్లి 
మధ్యవర్తి 
మధ్యవర్తులెప్పుడూ గోడమీది పిల్లివాటంగా 
ఉండాలి. 

- కొడవటిగంటి. మధ్యవర్తి 
మధ్యస్థుడు లేని వాద మసమంజసము. 

- పొనుగంటి సాక్షీ 

మధ్యేమార్గం 
ఫాసిజానికి కమ్యూనిజానికి నడుమ మధ్యే 


లేనేలేదు. 
దాం - లక్ష్రుణరావు, అతడు-ఆమె 


నునది 
మనకున్నది వర్ణవ్యవస్థ కాని జాతీయత కాదు. 
- సుబ్రహ్మణ్యశాస్త్రి కొత్తచూవు 
మనం ఎక్కడుంటే అదే మనఊరు. మనతో 
మనసువిప్పి ఎవరు మాట్లాడతారో వాళ్లే మన 

వాళ్లు, 
- రామచంద్రమూర్తి, అనుభూతీ-అనుబంధం 

నా కందినది నాది- నాకందనిది మనది. 

= కాళోజీ నా ఇజం 


మనసు 


మనదేమో నంబర్‌ వన్‌ డెమోక్రసీ 
టు బి ష్యూర్‌, ఇది స్వర్గాదపి గరీయసీ 
మనకున్నది ఉక్కు చట్రపు బ్యూరోక్రసీ 
మనమనసులు వదలని మసి హిపోక్రసీ. 
= శ్రీశ్రీ బాలల వళ్ళరం 

మన సంగతి మనకొక్కరికీ తప్ప కడమ అంద 
రికీ తెలుస్తుంది. 

- భమిడిపాటి, మే్టరీహడా 


ఒకో ఉద్బోగమేనా? 
మనళ్ళాంతి 


మనస్సులోని బాధ ఇంకొకరితో చెప్పుకుంటే 
కొంత ఆవేదన తీరుతుంది. 

- నరసింహశర్ణ, మనస్తోక్షీ 
మనళ్ళద్ధి 
వ్రాంతలను గూంతలను గాదు చేంతలందు 
చూపవలయును మన మనళశ్ళద్ధి నెపుడు. 

= గోపాలరావు, అవూర్వ నంఘసంస్కరణము 
మనను 
అవయవమునం గురుపువేయ నది మాంటిమాం 
టికి రేగినట్లు మనసునం గలుగుబాధ ప్రతి 
స్వల్పాంశము చేతను వృద్ధియగును. 

- పానుగంటి, ప్రచండ బాణకృము 
ఇల్లూ ఒళ్ళూ శుచిగా వుంటే మనసు కూడా 
నిర్మలంగా ఉంటుంది. 

- కృష్ణంరాజు, దొరీతప్పేనా మాట తప్పినా 
మనమా! వద్దిత నాదు మాట వినుమా, 
మర్యాదం గాపాడుమా! 

-తివేం, ్రవణానందము 
ఇనుము విజిగెనేని యిమ్మాలు ముమ్మాజు 
కాంచి యతుకనేర్చు కమ్మరీండు 
మనసు విజిగెనేని మజి యంట నేర్చునా? 

= వేమన 
ఏ కాలానికి మనసు యలా వుండునో? 

- గురజాడ కన్వాజల్టుం 
ఎండిన ను జిగిరించునుగాని విరిగిన 
మనస్సు లతుకుకొనవు. 

- చిలకమర్తి, నుధాశరబ్చం[ద్రము 
కడుపులో దిగమింగిన పక్షమున బాధలు 
దుఃఖము మనస్సును దహించివేయును. తల్లి 
తోడుతో కష్టముం జెప్పుకొన్న పక్షమున కొంత 


218 


మనసు 


మనసు 


మనస్సునకుం దెజిపిగా నుండును. 

- చిలకమర్తి, సుధాశరచ్చంద్రము 
అంతఃకరణము మలిన మైనప్పుడు మానవుని 
కెదుటివారి మనస్సులు కూడ మలినము 
లైనట్లు గనంబడును. 

- బిలకమర్తి, కట్ఫూరమంజరి 
మనసులోని మాటను కళ్లు చెప్పినంత స్పష్టంగా 
నోరు చెప్పలేదు. 

- వేసుభాబు, ఆద్యంతాలూ - ఆంతర్జాలూ 
" మనస్సు వంటిది. 

- గోపాలచశ్రవర్తి, మాంజనేయులు వస్తీవ్యం 
ఎదుటి వస్తువు ఎలా ఉన్నా మనసెలా చెబితే 
కళ్లలా చూస్తాయట. 

- నరఖాదేవి కుంకుమరేఖలు 
కాతరుండు మదింగల పాముంగాంచునెదుట, 
విరహి యెదుటంజూచును లోనవెలయు ప్రి 
యను, మెదడులోని స్వర్గము కవియెదుటం 
గాంచు మనసు చూడు మన్నట్టులే కనులు 


గాంచు. 
= పానుగంటి, కల్యాణరాఘవము 


మనసు స్వాధీనపర్చుకోవలెనని ప్రయత్నించాడు. 
కట్టివేసిన కక్క గుంజుకుంటూ మొరిగినట్లు, పరు 
గులు ప్రారంభించింది. కుక్కయినా కొంత సేప 
టికి అలుపువచ్చి వూరుకుండేది. మనసు బంధిం 
చినకొద్ది పలుపు పొడుగవుతున్నది. 

- ఉన్నవు మాలవల్లి 
మనకి మనుసిచ్చినా కస్టివేం, మనసుచ్చుకున్నా 


కస్టివేం! 
= రావిశాస్త్రి, రత్తాలు రాంబాబు 
చెప్పుకొన నోరులేని నీ చిత్తమందు 
నెన్ని భావాలు చుట్టలై తన్నుకొనునొ? 
- జాషువా గోవు 
క్షోభపడిన మనసుకుం జుజుకుదన మెక్కువ, 
- విశ్వనాధ తెజబిరాజు 
మనస్సును వివేకవంతము ' చేసికొని కంటిని 
మనస్సు చెప్పినట్లు వినిపించుము. 
= విశ్వనాథ, వేనరాజు 
మనస్సు దానిలో అది యిమిడి ఉన్నది. అది 
స్వర్గమును నరకముగాం జేయును; నరకమును 
స్వర్గముగాం జేయును. _ 
- విశ్వనాథ, చెలియలికట్ట 


మోజు దప్పి మనసు బూజుం బట్టి. 

- జామువాా నా కధ 
మానవుడు తనలోం దానెంత యూహించుకొ 
నుట కావలయునో యేకాంతముగా నొక స్నేహి 
తునిలో మనసు విప్పి మాటాడుట యంత కావ 
లయును. లేనిచో మనస్సునకు రాందగినంత 


వికాసము రాదు. 
= విళ్వనాధ, తెజబిరాజు 


మనిషి మనసు రస్తామీద 
గుచ్చుకుంటున్నది కంకరే. 

- కుందుర్తి, అనగా అనగా 
రూపంలేని మనస్సు రూపమున్న మనిషిమీద 
ఎంత పెత్తనం చేస్తుంది? 

- విశ్వం, కోడ్డు 
మనసులోంచి సరైన నిర్ణయాన్ని తీయటం, 
పెట్టెలోంచి సిగరెట్టు తీసినంత సులభమైతే? 

- విశ్వం, కోర్టు 
సరిగ్గా చెయ్యలేదని అనుకుంటేగానీ... సరైనది 
చెయ్యడానికి మన సుండదుకదా? 

= కాంతారావు, వంశధార 
నోరు మారితే మనసు మారుతాదా? 

- కాంతారావు, వంశధార 
ఆకర్షించుకోగల శక్తివున్న మనస్సే అన్యుల ఆక 
ర్షణకు కూడా లోనవుతుంది. 

- వీనిెట్టి వంజరంలో వక్షులు 
మాటకన్నా మనస్సు బలమైనది. 

- వీనిశెట్టి వంజరంలో పక్షులు 
మనిషిని చూచి, మనసుని తెలుసుకోలేమండి. 

- ముద్ధంశెట్టీ తప్పేంచుకోలేవు 
మనసుమీద శరీరం గుడ్డి నిఘా వేస్తుంది, 
శరీరం మీద మనసు వ్యర్థ విప్లవం సాగి 


స్తుంది. 

- వడ్డెర బండీదాన్‌ హీమః 
బయటికి వచ్చినా, మరెక్కడికి తను పోయినా, 
తనతోపాటే వుండే ఈ మనస్సు బాధపెడు 
తూనే వుంటుంది. 

- బుచ్చిరెడ్డి, ఎప్పుడొస్తుంది దీపావళి 
శారీరక రోగాలకు మందులున్నాయిగాని మన 
స్సుకు మందులేదు. మనస్సుకు వేరొక మంచి 
మనస్సే మందు. 


కొదమ నేత్ర మపుడు ముదిరి ప్రకృతిమీంద - చిరంజీవి, -బోలోస్యతంత్రభారల్‌కీ జై 


మనసు 


మనిషి 


నిత్తుగా త్రాగినా మనస్సుకు మత్తెక్కదు. మనసు చూడమన్నట్టులే కనులు చూచు. 


- ముద్దంశెట్టి జ్వలిత జ్వాల 
ఎడద మేక, మెదడు నక్క 
మనసూ తోడేలు కుక్క. 

- కాళోజీ నాక్షేమైనది? 
మనసు విరిగాక అతకదు. బలవంతాన అతికిం 
చినా అతుకు అతుకే. 

- సుంకర పిచ్చివాడు 
ఎంత అదుపులో ఉంచుకోవాలనుకున్నా, మన 
మనస్సు మన స్వాధీనం తప్పి పరుగులు పెడు 
తూనే ఉంటుంది. అంతే, తిరిగి తిరిగి అదుపు 
లోకి తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండవల 
సీందే. 

- ఆనందారామం, మళ్ళీవచ్చిన వసంతం 

ముఖం మీదికి నవ్వొచ్చేలా మన 
మనసుని కాపాడుకోవడంలోనే వుంది మన 
గొప్పతనం. 

- ఆనందారామం. అద్దంలోశత్రువు 
తల్లిగానీ, తండ్రిగానీ, భార్యగానీ, కొడుకుగాని 
మమకార హృదయానికి అంతా ఒకటే. 

- రంగనాయకమ్మ, పేకమేడలు 
మనసు తెలియనివేళ 
మంచియే చెడుగాయె! 
- నండూరి, ఎంకీపాటలు 
మధనపడే మనసుతో రాసిన రాత 
అనంత విశ్వానికి వెలుగు పంచు! 


, కవీ 
మనస్సుతో చూడు. మసిబొగ్గు మాణిక్య మైపో 
తుంది. 


- చాసో ఊహాటోర్వశి 
వొంటికి సులభంగా సిల్కులు తొడగవచ్చుగాని 
మనస్సుకు తొడగడం సులభంకాదు. 

- కొడవటిగంటి, నద్యోగం 
ఎన్ని కోర్కులు తంత్రంబు లెన్నియెన్ని 
యెన్ని పన్నాగములు మనసున్నవేళ 
నది రవంత స్తంభింపంగ నన్ని బందు; 
అఖిల సృష్టికి కారణ మగునుమనసె. 

- పానుగంటి చూడామణి 
ఇంద్రియాన్ని నిగ్రహించగలిగినవారికి కూడా 
మనసుని పాలించడం చాతకాదు. 


- చలం, మ్యూజింగ్స్‌ 


- పానుగంటి, సాక్షీ 
పనికిమాలిన యన్నింటిలోను బనికి మాలినది 
మనసు. సిగ్గుమాలిన యన్నింటిలోను సిగ్గుమా 
లినది మనస్సు నీతిమాలిన యన్నింటిలోను 
నీతి మాలినది మనస్సు. దాని కదియే సాటి. 

- పానుగంటి, సాక్షీ 
కళా సృష్టిలో మనసుతో చేసే పని, చాలా 
తక్కువ రకపు బజారు పని. 

- బలం, 
మనస్సుందే, యినప్పెట్టిలాంటిది. 
- లకృణరాను, అతడు-ఆమె 
తనువున విజిగిన యలుంగుల 
ననువునం బుచ్చంగవచ్చు నతినివ్టరతన్‌ 
మనమున నాంటిన మాటలు 
విను మెన్ని యుపాయములను వెడలునె 


యధిపా? 
- తిక్కన, ఉద్యోగపర్పము 
మనన్థితి 
ఎవరిని ఎక్కడ ఏది గుచ్చుకుంటుందో, గాయ 
పరుస్తుందో చెప్పటం కష్టం. ఒకప్పుడు తిట్టినా 
కొట్టినా బాధపడకపోవచ్చు ఒకప్పుడు చిన్న 
మాటే వీషం పూసిన కత్తిలా గుచ్చుకోవచ్చు. 
అప్పుడు లేనిదీ ఇప్పుడు వున్నదీ ఏమిటంటే 
చెప్పలేము. అప్పటి వారి మానసికస్టితినిబట్టి 
స్వీకార తిరస్కారాలనుబట్టి వుంటుందది. 
- చిరంజీవి, బోలో స్వతంత్ర భారళ్‌కీక్రై 


మనిషి 
నా సంగీతం 
మానవుడే నా సందేశం! 
- శ్రీశ్రీ, మహాసంకల్పం 
రెండు కలిసుంటాయి. రెండు పుల్లు 


కలుసుంటాయి. కానిద్దరు మనుషులు కలుసుం 
డరు, డబ్బు సంవందం ఏంవీం నేకపోతే. 
- బీనాదేవి, డబ్బు 

మందిర మెరుగని దేవుడు 
మనిషిగాక యింకెవ్వడు? 

- సీనారె మానవగీతం 
పరిస్థితులవల్ల తయారైనవాడు మనిషి. కాని ఆ 
పరిస్థితులను మార్చగలిగినవాడు గూడా ఆ 


25 


మనిషే. మనిషికంటే విలువైన వస్తువేదీ ప్రపం 


చంలో లేదు. 
= చిరంజీవి శాంతినమరం 


జానెడు పొట్టకోసం 

గుప్పెడు డబ్బుకోసం 

మనిషి, తనను తాను 
తగలెట్టుకోడానికైనా తయారు. 

- సూర్యప్రకాశ్‌, మంటల్లో మనిషి 
మానవుడు సగం జీవితం నేర్చుకోవటంలోను, 
మిగిలిన సగం తాను నేర్చుకుంది తప్పని తెలు 
సుకోవటంతోను గడుపుతున్నాడు. 

- గోవీచంద్‌, మానవజీవితం 
తిరుగుబాటు మనిషి బతుకు. 

- కాళోజీ నా గొడవ 
మనిషి లక్షణం డబ్బు దగ్గర బయటపడు 
తుంది! 

- అనిశెట్టి గాలిమేడలు 
జంతుసంతతికన్న 'స్వేచ్ళా ప్రవృత్తి 
ప్రజకు లవలేశ మన్నం జొప్పడదుగాని 
దురభిమాః తుటింగలించు. 
శ మహా; క్షేతలక్టీ 
శాస్త్ర మాచార్యసన్నిధిం జదుపండేని 
నిద్ధబోధంబు మది సంగ్రహింపండేనిం 
దెగువ మీటీ ప్రతిజ్ఞ సాధింపండేని 
జ్ఞాతిజయ మందండేని తజ్జనుండు జనుండె? 
= శ్రీనాథుడు, కాళీ ఖండము 
మనుష్యులకు క్రమంగా అభివృద్ధి పొందుతూ 
వుండడం సహజగుణం 
- కందుకూరి, నవనాగరికులు 
పాము క్రూరమండ్రు ప్రాణులలోనెల్లం 
బాముకంటె నరుండు పాతకుండు. 

= గోవరాజు సీంవో, (తింశిక 
మనిషయినవాడు, ని చెడ్డా లేదు, 
చెయ్యలేని మంచీ లేదు. మనిషయినవాడు, 
పాల్చ్పడరాని లేదు, సాధించలేని 
పరార్థమూ లేదు. మనిషయినవాడు, దిగరాని 
నైచ్యమూ లేదు, అందుకోలేని ఉచ్చస్థితీ లేదు. 
మనిషయిన వాడు, చెయ్యరాని నాశమూ లేదు, 
చెయ్యలేని నిర్మాణమూ లేదు. 

- నుద్రహ్మజ్యశాస్త్రే గురప్పుందాలు 
గొప్పవాడు కావాలనుకున్న మనిషి సకల 


మనిషి 
కష్టాలూ అనుభవించాలి 
- నుబ్రవ్మాణ్యశాస్త్ర, ఆత్భబలి 
మంచితనాన్ని చంపెయ్యడం మనిషి లక్ష్యం. 
- పావ, దారితప్పేన బన్ను 
దేశమంటె మట్టికాదోయ్‌ 
దేశమంటె మనుషులోయ్‌! 

- గురజాడ దేశభక్తి 
తిండి కలిగితె కండ కలదోయ్‌ 
కండ గలవాడేను మనిషోయ్‌! 

- గురజాడ దేశభక్తి 
మనిషి కాటుకు మందు లేదన్నారు. 

- గురజాడ కన్యాశులం 
నరుడు జరాయుజములలోం 
దరుణీ! విను ముత్తముండు; శ్రతము లేకున్నన్‌ 
సరి నతండు బశువుం గావున 
వరిష్టమగు నట్టి వినికి వలయు నరునకున్‌. 
= తిక్కన ఆనుశాసనిక వర్షము 
అంతిమ విజయం కాలానిదే అనుకుంటారు 
కొందరు! కాదు మానవుడిదే అని గర్జిస్తాన్నేను. 
= శ్రీశ్రీ, అనంతం 
దేశమునుబట్టి మనుజుడు కాని, మనుజుని 
బట్టి దేశముకాదే? మనుజునిబట్టి దుస్తుగాని, 
దుస్తునుబట్టి మనుజుండు కాండే. 

= పానుగంటి, సాక్షీ 
మనుష్యుండంత మాయకాండు మణీయొకండు 
న్నాండా? ముందునకు వాండే నడచును. ఆ 
కాళ్ళతోనే వెనుకకును వాండే నడచును. 

- పానుగంటి, సాక్షి 
ప్రతి మనుజునకుం దనకు లేనిదేదియో 
యుండవలయునని మహాభిలాష యుండును. 
అది తనకు నెంత కష్టము పడినను సిద్ధింపక 
పోవుటచే మనస్సు చెడియుండును. ఇట్టి 
స్థితియే క్రమ క్రమముగ నెదిగి పురుషులకు 
బిచ్చిక్రింద దిగును. SN 
సృష్టిలో మనుష్య లెందజో మనుష్య ప్రకృతు 
లన్నియైయున్నవి. ఏ రెండును సమములుగావు. 

- పానుగంటి, సాక్షి 
తనకిష్టమైన పనియే పైవారు చేయవలయునని, 
తన కనిష్టమైన పని నెల్లరు మానవలయునని, 
తన యసదుపాయమే యెల్లరూనిరాకరింపవల 


216 


మనిషే 


మనిషి 


యునని. లోకము తన కొజకే సృష్టింపంబడిన 
దనియు మనుజునకెంత గర్వము! ఎంత 
మౌఢ్యము! ఎంత యహంభావము! ఎంత పర 
నిరసన బుద్ధి! ఎంత తలతిక్క! ఎంత కొసవెళ్టి! 

- పానుగంటి. సాక్షి 
మనుషుల తెలివితేటలముందు దేవతల తెలివి 
తేటలెంత? 

- కొడవటిగంటి, ఆడజన్య 
మనిషికంటె ప్రపంచం గొప్పది. మనిషికంటె 
మనుషులు గొప్పవారు. 

- అనంతం, జనార్థనరావు జ్ఞావకాలు 
దేవుడు చేసిన పాపమంతా 
మనిషిలా గడ్డకట్టింది కాబోలు! 
- కుందుర్తి, నాలోని నాదాలు 
లోకంలో కారుణ్యాన్ని పెంపొందించేది మనిషే 
తప్ప ఆ పని దేముడు చెయ్యడు, ఏ జంతువూ 


చెయ్యదు. 
= రావిశాస్త్రీ, బుక్కులు 
ప్రతి మనిషీ కూడా పుట్టగానే తను పులిలా 
బతకొలో, ఆవులా బతకాలో, మేకలా బతకాలో 
తేల్చుకోడు. జ్ఞానం వచ్చాక తేల్చుకొంటాడు. 
- రావిశాస్త్రి షోకువిల్లి బాకీ కథలు 
మానవుడు ప్రతిభా జీవి, ప్రతిభా సంపత్తిలేని 
జీవాలు మానవ శరీరాలతో పోరాడుతున్నా 


అవి మృగాలే. 

- నూరి భంఘీజ్‌ఖాన్‌ 
పేరుతో, ప్రాంతంతో, భాషతో ముడిపడి కొట్టు 
కుంటుందా మనిషి గుండె? మరోచోట ఊపిరా 
డదా? 

- బుచ్చిబాబు, ఒకేనీద్ర - ఎన్నో కలలు 
ఆకలేసినప్పుడు కూడా తిండికోసం తంటాలు 
పడని జంతువు మానవు డొక్కడే. 

- బుచ్చిబాబు, దారినపోయే దానయ్య 
ఎడం ఎడంగా నాటిన మొక్కలు కూడా పెరిగి 
నకొద్దీ దగ్గరపడి కలుసుకుంటాయి. మనుషులు 
పెరిగినకొద్దీ దూర మవుతారు. 

- కొడవటిగంటీ, ఐశ్వర్యం 
మనిషిని నమ్ముతే సెప్పు దెబ్బలు. అంగుతె 
(వంగుతే) ఎక్కుతడు, కూకుంటే తొక్కుతడు, 
నిలబడితె మొక్కుతడు. 

- రాజయ్య, నృష్టకర్తలు 


2 


'రూలుకన్నా ఆమనిషి ముఖ్యంగదా? 
- రాజారాం, వగవేటికి. ? 
ప్రకృతిలో మానవుడే 
పరమాద్భుత పరాకాష్ట. 
- ఆరుద్ర. ల్వమేవా౭హబ్‌ 
మాయలేని మహిమలేని 
మానవుడే మన దైవము. 
- అబ్బూరి, కవిత 
పశువుకి ఆశాలేదు-నిరాశాలేదు. మనిషికి రెండు 
యి. 
= గోవీచంద్‌, అసమడ్డని జీవయాత్ర 
గడియారంలో చక్రంవంటివాడు మనిషి-సమా 
జంలోనూ బళ్ళోనూ. 
= బలం, 


మనుష్యుడే అన్ని అంద వికారాలకూ, అసహ్యా 
లకూ కారణం. సృష్టియెంతో సుందరమయింది. 


స్వచ్చమైనది. 
= బలం, హంవీకన్యలు 
మనిషన్నాక ఒకమాట మీదుండాల. 

- బీనాదేవి, డబ్బు! దబ్బు! డబ్బు! 
ప్రతి మనిషి, చల్లగా, తెల్లగానుండే చంద 
మామ. రాహువులాంటి పరిస్థితులు మెల్లగా 
మానవ. చంద్రుణ్ణి మింగేస్తుంటాయి. 

- ము! విషవలయం 
కాలంతోపాటు మారని మనిషి మసైపోతాడు. 
- కాంతారావు, వంశధార 
యేదో ఒక వంపు లేనిది మనిషెలా అవు 
తాడు? మనిషికి రోగంరాని శరీరం లేదు. 
చంచలంకాని మనసు లేదు. 
- కాంతొరావు, వంశధార 
మనసు వెర్రయిపోతే మనిషి లేడు. 

- కాంతారావు, దగావడిన తమ్ముడు 
ఉన్నదే నలుగురికి సర్దినోడు మనిషి. 

- కాంతారావు, దగావడిన తమ్ముడు 
ఆశ ఉత్తర ధ్రువం, విధి దక్షిణధ్రువం 
మనిషి రెండింటి మధ్య 
బంతిలా ఎగిరిపడే ప్రహసనం. 

= తిలక్‌, న్యూ సీలబస్‌ 
మనిషి మోటా, బుద్ధి జూటా. 
- కొచ్చర్లకోట, పెట్టమారి మగండు 


పరిస్థితులకు బలయ్యేవాడు నిన్నటి మనిషి, 


మనిషి 

ఎదురు తిరిగేవాడు రేపటి మనిషి, పరిస్థితుల్ని 
తన. స్వార్థంకోసం వినియోగించుకొనేవాడు 
ఈరోజు మనిషి. 

- వీరేంద్రనాథ్‌, రఘువలిరాఘవరాజారాం 
మానవుడు రాజరాజు, అతని నవరత్న ఖచిత 
సింహాసనం ఈ భూతలి. 

= బైరాగి హునేన్‌సాగర్‌ 
మనిషిగా గొప్పవాడు కావడం మంచిదిగాని, 
అంతస్టులోనూ, డబ్బుతోను కాదు. 

- ముద్దంశెట్ట తప్పేంచుకోలేను 
మనిషి చాలా చిత్రమైనవాడు. అతడెప్పుడూ 
వర్తమానంలో జీవించడు. భూతకాలంలో 
మరుగు పడిపోయిన జ్ఞాపకాలను పెకిలించా 
లని చూస్తాడు, లేదా భవివ్యత్తుని గూర్చి 
కలలు కంటాడు. కాని అతడు వర్తమానంలో 
జీవించాలని ఎప్పుడూ అనుకోడు... 

= నుజాత కనువిప్పు 
బలధరముల పొదుగుపిండి 
జల రాసుల జతలు గూర్చి 
అదుపులేక పరుగులెత్తు 
నదులకు ముకుద్రాళ్ళు గుట్టి 
సృష్టికి ప్రతిసృష్టి జే 
కష్టజీవి మానవుండు. 

- మల్లారెడ్డి, అంధపథం 
మనిషి సుట్టూ గీతలు గీసి ఆటిల్లో మసల 
మంటం నా సేతకాదు. 

= బుచ్చిబాబు, ఉత్తమా యిల్లాలు 
మనీవ 
ఈ మనిషి ఆ మనిషిని బంధిస్తాడు 
ఇద్దర్నీ కలిపి బంధిస్తుంది మనీషు 


= ఇస్మాయిల్‌, న్వేచ్చాగానం 
వమునుమార్థం 


జనులకు నొడం బాటగు విధ 
మున నడచుచు లోకనింద్యముల నడుగుచు మీం 
దని యొకని కలిమి కులుకక 
మనుజులతోం బొందిపొసంగి మనుటొప్పు నృపా! 


అ 'పర్షము 
IPE తిక్కన, ఉద్యోగపర్వ, 


మతోన్మాది అయిన టెర్రరిస్టుకి, మంచి 
ఆశయం అని తను నమ్మినదాన్ని ఆచరించే 


278 


మంత్రం 
తీవ్రవాదికి సమానంగానే 


ఉంటుంది. 


మనోధైర్యం 


- చల్లా టెలిఫోన్‌ ఆవరేటర్‌ 
మనోబలం చేత యెటువంటి రోగాలనైనా 
మళ్లించవచ్చును. 

- కందుకూరి, యోగనిద్రాప్రహననము 
మనోబలం లేకపోతే దృఢనిశ్చయం కూడా 
కొంతకాలానికి సడలిపోతుంది. 

- సరస్వతీదేవి, మెహ్హరాని 
మనోవ్యథ | 
'పేదతండ్రి మనోవ్యథ నేకవి వర్ణింపంజాలును? 

- చిలకమర్తి, సుధాశరచ్చంద్రము 
మంత్రగాడు 
తన మనుగడతో మనుష్య జాతికి మంచి చేసి 
నవాడే నిజమైన మంత్రగాడు... “మం” అన్నది 
మంచికి సూచన. 'త్రి' అన్నది సర్వ లోకల్నీ 
సూచిస్తుంది. 

- వీరేంద్రనాథ్‌, తులసీ 
మంత్రం 
మంత్రంద్వారా వచ్చే తరంగాలద్వారానే మని 
షిని చంపవచ్చు. 

- వీరేంద్రనాధ్‌, తులసీ 
భాష అనేది భావం తెలియడానికి కాని, అది 
అందరికీ అర్ధం అయితే దాని విలువ పోతుం 
దనుకున్నారేమో మన పెద్దలు. ఎవరికీ అర్ధం 
కాని భాషలో పెట్టేరు మంత్రాలు. 

- బీనాదేవి, వెళ్లిఫార్భు 
మందాగ్నికి మామగారికి మంత్ర మొక్కటే 
కాదా! 

= పానుగంటి ప్రచండ చాణక్టము 
మనిషిని గెలియడం శక్యంగాని, మంత్రాన్ని 


గెలియడ వెంలాగ? 

- గురజాడ, బిల్హణీయము 
మంత్రాలలో గొప్ప మహత్యం ఉన్నది. వుపదే 
శమయినవాళ్ళు తిన్నగా పునశ్చరణ చెయ్యక 
పోతే ఫలం కనుపడదు. అదంతా మనలోపమే 
కాని మంత్రము యొక్క లోపము ఏమీ లేదు. 

- కందుకూరి, హోస్ఫసంజీవని 
శాస్తాలనగా మంత్రాలనగా అందరికీ తెలిస్తే 
పాటి తవి. 

తపసో - కందుళూరి, వోస్యనంజీవని 


మంత్రం 
బాగుపడదలచిన ఉద్యోగి మంత్రం బాసు దేవో 


య - నిడద్యోగి, కార్యాలయబేతాళ 
విక్రమార్శీయము 


మంత్రానికి అసాధ్యం వన్నది వుండగూడదు. 

- గురజాడ, కొండుభట్టేయము 
మంత్రాంగం 
మనుషుల మంత్రాంగాలు నిజంగా చదరంగపు 
టెత్తులేమో. 

- సీతారామారావు, తారాబలం 
మంత్రి 
అమాత్యుని శేష చిహ్నాలు 
అత డావిష్కరించిన ఎలుక కన్నాలు! 

= బైరాగి అమాత్యుని అకాలమరణం 

మినిష్టరయితే చెప్పకూడదుగానీ, చాలా రాబడి 
వుంటుంది. 

- పతంజలి, అప్పన్నసర్టార్‌ 
చదువుచున్నావె పత్రికాచయమునందు 
నాంధ్రమంత్రుల రాజకీయాల రభస? 

- జామవా, నా కథ 
మాటలు చెప్పి మంత్రం వేసేవాడు మంత్రి లేక 


త్రగాడు. 
ss - భమిడిపాటి, ఇవ్పుడు 


అట్లొక అమాత్యు గాణ్నైతె అమలు పెడుదు 
లిప్రలో ప్రణాళికల మాలికలు వేలు 
"ఆరి అనే ప్రతిపక్షు లాహా! యనంగ 
జనులు సుఖడోలికా రుమంరుమల పొంగ? 

- మాచిరాజు, (క్రాను 
ఆపి కావ్యాలు, చేసి పద్యాలు హాల్టు 
శారదాశాప కలివిమోచనము పొంది 
డింగనేట్టు నిలిచి ఒక్క ఓటింగు గెల్చి 
మంత్రి నౌదును నేను అమాంతముగను. 

- మాచిరాజు, శ్రాను 
మంత్రులకూ, అవినీతికి 
మనస్పర్ధ లేలరా? 
పొలయలుకల్లో వచ్చిన 
పొరపొచ్చెం గురువరా! 

- మల్లారెడ్డి యక్షవ్రశ్న్శలు 

సర్వజ్ఞాలు ఎవరంటే 
సణుగుతా వదేలరా? 
మంత్రివర్యు లుండంగా 


మందు. 
మరియెవ్వరు గురువరా! 

- మల్లారెడ్డి, యక్షప్రళ్లలు 
మందలింవు 
మందలించటంలో కూడా అందం ఉంది. 

- రంగనాయకమ్మ, వేకమేడలు 
ఒక (బ్రాహ్మడు తన కొడుకుని “చదువుకోకపోతే 
గాడిదెలను కాసుకొస్తావా? ” అని మందలిస్తే 
గాడిదెల యజమాని తన కొడుకుని “గాడిడె 
లను కాయవుకదా? బ్రామ్మల్లాగా యేదం చదు 
వుకుంటావా? ” అని మందలించినట్లు చెప్పుకుం 
టారు. 

- చెళ్ళవళ్ల, కథలు-గాథలు 
మంది 
చాలామంది విశ్వసించనూ విశ్వసించరు. సందే 
హంచనూ సందేహించరు. 
- చలం, 
(ప్రేమించే వ్యక్తులు కాని (ప్రేమించబడే వ్యక్తులు 
కాని ఒకరికంటే మించిన కొద్దీ (ప్రేమలోని 
తీవ్రత పలచబడిపోతుంది! 
- సంజీవదేవ్‌, ఒకే ఒకటి 
మందు 
జలుబు మందు తింటే వారం దినా 
లుంటుంది. తినకపోతే ఏడు దినా లుంటుంది. 
- సామెత 
కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక 


ఊడిపోయిందట. 
న్‌ా - సామెత 


గాయపర్చినవాడు గాయపడి మరణించటమొ 
క్కటె గాయానికి మందు. 


= శివా! గాయపడలేదా? 

ఆకలికి మందు వైద్యంలో లేదు. రాజకీయంలో 
ఉంది. 

జనపదం 


అడిగిన వాడు ఒక మందు చెప్తే అడగనివాడు 
ఐదు మందులు చెప్తున్నాడు. 

- కుందుర్తి, ఇదీ నాదేశం 
రొంప మందు పు వారంలోనూ, పుచ్చు 
కోకపోతే ఏడు రోజుల్లోనూ పోతుందంటారు. 


- బీనాదేవి, డబ్బు! డబ్బు! డబ్బు! 
చదువు మందుగాదు జాతి రుజకు. 


- జామవా, ఇంటిగుట్టు 


29 


మందు 


మ 
డ్‌! = నరసరాజు, స్వర్గసీమ 
మానిందే మందు. బతికిందే వూరు. 

- భమిడిపాటి, దగావడిన తమ్ముడు 
మందుగుండు 
సైన్యానికి మందుగుండు సామగ్రి యెలాగో 
ఆంధ్ర సంసారానికి ఆవకాయ అలాంటిది. 

- లక్ష్మణరావు, అతడు-ఆమె 
మందూ, మందుగుండూ .రెండూ ఉంటేనే కధ 
నడుస్తుంది. 

- రావిశాస్ట్ర నిజం 
మమత 
మనుష్యులు దూరమైనకొద్దీ మమతలు ఎక్కువ 
వుతాయి కాబోలు. 

- మొక్కపాటి, బారిష్టరు పార్వతీశం 
మడిగట్టుకు కూర్చున్న మగవాడిమీద ఆడదానికి 
మమత ఉండదురా. 

- రామరృష్థశాస్త్ర, భుదానంద్‌ 
మరణయోగ్యత 
చావు బ్రతుకులు రెండూ సమాన దృష్టితో 
చూడగలిగినవాడే ఏ పనైనా చెయ్యగలుగు 
తాడు. చస్తాను చస్తాను లని బెదిరించి, భయ 
పెట్టి సంఘదృష్టినీ, సానుభూతినీ సంపాదించ 
దలచినవాడు చావలేడు. 

= గోవీచంద్‌, అసమద్దుని జీవయాత్ర 
మరపు 
మరచిన వెత చూపుతుంది 
అరచేతిలోన స్వర్గం 
మరపుల మతి తెరుస్తుంది 
ఊహానూతన దుర్గం. 

- బైరాగి, హామ్లెట్‌ న్వగతం 
ఒక సుఖం రుచి కష్టాలను మరిపించగలదు. 
ఒక కష్టం వంద సుఖాలన్ను మరిపిస్తుంది. 

- వేణుగోపాలరావు, విజ్ఞానం-అజ్ఞానం 
మరుపు అనేది ఎప్పుడొస్తుంది? ఎదుటివారి 
మీద లక్ష్యం లేనప్పుడు, ఎదుటివాడి మాటమీద 
గురిలేనప్పుడు. 

= బీనాదేవి, హరిశ్ళంద్రమతి 
మరుపు ఎంతవాళ్లకేనా ఉంటుంది, ఏ విషయం 


280 


మరునాడు 


నుషులకి వేసేమందు కుక్కకేస్తే చావకేంజే | లోనేనా ఉంటుంది. 


- భమిడీపాటీ నామాటో నెగ్గింది 
ఎప్పుడూ చూస్తున్న మనుష్యుల గొప్పతనం 
మర్చిపోతుంటాం. పైవాళ్లు జ్ఞాపకం చేస్తేనే 
అప్పుడు కళ్లు తెరుస్తాం. 

- లక్ష్మణరావు, అతడు-ఆమె 
తలపునుంచి పారిపోవటమే మరుపు. 

- బైరాగి వలాయనం 
అసలు ఎప్పుడు విషయాలప్పుడు మర్చిపోక్ష 
పోతే ఈ లోకంలో బతకలేమండి. 

- వతంజలి, అవన సర్జార్‌ 
తగిలిన అఘాతం- తీరని అపకారం మరిచిపో 
లేదెవరూ. 

- నుబ్రవ్మాణ్యశాస్ర్ర అనుభవాలూ - 

జ్ఞాపకాలూను 

హిందువు లెంత భాగ్యవంతులైన, నెంత దురా 

చారములలోంబడి ్రష్టలైనం దమ చట్టము 
లను గౌరవించుట మాత్రము మరవరు. 

- చిలకమర్తి, నుధాశరచ్చుంద్రము 
పెళ్లికి మంత్రాలు ఎంత ముఖ్యమో ఎలక్షన్‌ 
ముందు వాగ్దానాలు కూడా అంతే ముఖ్యం. 
"పెళ్లయ్యాక మంత్రాలు మరిచిపోయినట్లు ఎల 
క్షన్లు ముగియగానే వాగ్దానాలు మరచిపోవాలి. 

- వెంకటేశ్వరరావు, నమాధికడుతున్నాం 
చందాలివ్వండీ 
మరపే మనిషి జన్మకు దేవుడిచ్చిన వరమైతే 
మరచిపోలేకపోవటం అతనికి దేవుడిచ్చిన 
శాపం అయ్యుండాలి... 
- రొమచంద్రమూర్తి, శ్రీరాగం 
మరబియ్యం 
మంట లొలుకంబోయు మరధాన్య మాశించి 
ఉడుకుందిత్తు లయ్యె నొడలు లెల్ల. 

- ఏటుకూరి, క్షేతః 
మరుగు జ ల 
కన్నతల్లికైనా, కనుమరు గుండాలి. 

సళ - సామెత 
గాజులన్నకు బుడుబుడుక్కులవాండ్లకుం దెర 
మరు గవసరములేదు. 1 

- నంబూరి, దుర్గావతీ 
మరునాడు 
నిన్నటి కేటుగాడు నేటి ఖూనీకోరు. ఈవేళ బడి 


మరునాడు 
కెళ్ళని పిల్లడు తర్వాత జైలుకెళ్ళక మానడు. 

Ge - Ye తీర్పు 
మర్యాద 
ఆండుదాని మర్యాద స్వచ్చమైన యుద్ధము 
వంటిది 

- పానుగంటి, ప్రచండచాణక్యము 

లోకములో మనదైన పని కావలసినప్పుడు 
రెండు విధములుగా నగును. మన మర్యాద 
పాటించి యాతలివారు చేసి పెట్టుదురు. ఈ 
మర్యాద లేని వారి పనులు పరుల కాశపెట్టుట 
వలన జరుగుచుండును. 

= విశ్వనాధ, తెజిబిరాజు 
మర్యాద లేనివాళ్లని అది వొప్పుగోదు, వున్న 
వాళ్లు దాన్ని ఒప్పుకోరు. 

- బుచ్చిబాబు, తీసినతెర 
మాబోటి బీదవాళ్లపాలిటి మృత్యువు మర్యాదే 
బాబూ. 

- బుచ్చిబాబు, తీసీనతెర 
కొద్దిరోజులు జరిగే మర్యాద చాలాకాలం జరగదు. 

- కొడవటిగంటి, చదువు 
మర్యాద చేయించుకోవటంలో చాలా ఆనందం 
ఉన్నది. అర్హత మాట ఏమైనప్పటికీ. 

- కొడవటిగంటి, అనుభవం 
అవతలివాణ్ణి నీతో సమంగా చూచుకోవటమే 
నిజమైన మర్యాద. 

- కొడవటిగంటి, అనుభవం 
పెంపుడుముండ. మర్యాద సంగతి దానికేమి 
తెలియును? 

- కాళ్లకూరి, చింతామణి 
రాలలో మగు వాద్యాలు 
పూలలో దాగు మర్యాదలు. 

= దాశరథి, వునర్జ్నవం 

మర్యాదలో మహమ్మదీయుల్ని మించినవాళ్లు 
లేరు. తలుచుకుంటే అమర్యాదలో కూడా! 

- చలం, అరుణ అధ్యుమెంట్‌ 
అగ్ని గుండాలవారి మర్యాద గొప్ప 
(ప్రేమతో వారు పెట్టెడు పెట్టు గొప్ప 
భానుం డపరాద్రి లోపలం బడక మున్న 
నింతలోపల ప్రాణంబు లెడల కున్న! 

- వీరభద్రకని, చాటువు 


21 


మర్యాదగా మాట్లాడటం ఒక కళ. 
- రామమోహనరావు, త్రినేత్రుడు 
మల్లెవ్రూవ్చ 


మల్లెపూల తెల్లదనం, పరిమళం మనుషుల 
హృదయాలకు ఉంటే ఎంత బాగుండును? 

- బుచ్చిరెడ్డ, తప్పు 
నీ హృదయపు కధ విప్పి చెప్పటానికి 
ఒంటరితనాన్ని ఒంటరి చేయటానికి 
మల్లెలకు మించినది ఏదీలేదు. 


= బైరాగి, ముల్లెవూలు 
మసీదు 
నమాజు చేయబోతే మసీదు మీద పడ్డట్లు. 
- సామెత 
వమువోకవి 
ఎన్నెన్ని జన్మాలెత్తి 


ఎంత పొంకంగా రాసినా కథకుడు 
మహారచయిత అనబడడు. 


- కాళోజీ నరన్వతీవ్యుతుల్లారా! 
మవోత్ముడు 
నడుం వంచినవాడే నేడు 
అక్షరాల మహాత్ముడు. 


= తిరునగరి, వురోగమనం 
లోక జీవనపు చండభాను తప 
నాగ్ని ఢాకలకు తాళినవాడే 
మహాత్ము డనగా మహర్షి యనగా. 

- రమణారెడ్డి, ధన్ముఘోవ 
మహాత్ములు కాబోయేవారంతా మొదట పీచ్చివా 
రిలానే కనబడతారు. 

= చిన్నబాబు, 
'ప్రణయము లామరణాంతములు, కోపములు 
తక్షణ భంగురములు, త్యాగములు 
ములు నగుట మహాత్ములకు సహజము. 

- చిన్నయసూరి, మీత్రలాభము 
మద్యం, మాంసం విసర్ధించినవాళ్లే మహానుభా 
వులైతే, దేశంలో దున్నపోతుల కంటె మహాను 
భావులు మరెవరూ ఉండరు. 

= రావిశాస్త్ర బుక్కులు 
అనంతకాలము మీద సముద్భవించిన మహాపు 
రుషుల బోధలన్నియు వ్యర్ధము లైనవని చెప్ప 
వః 


- విశ్వనాథ నందోరాజా భవివ్యతి 


మహాపురుషులు ప్రపంచానికి రెండు విధాల 


వుపకరిస్తారు- కార్యాలవల్ల, బోధనవల్లా, 
రెండోది తమ దర్శన సాంగత్యాలవల్ల. 

- చలం, మ్యూజింగ్స్‌ 
మవాయోగం 


జరగడానికి వీల్లేని మహాయోగాలు, జాతకాల్లో 
పట్టినప్పుడు గొప్ప మేలుకు బదులుగా గొప్ప 
కీడు సంభవిస్తుంది. 
- గురజాడ, కన్యాశల్బం 
మవోరొజు 
పోయినవాండ్లే మహారాజులు. 
- ఆళ్వారుస్వామి, (ప్రజలమనిషి 
మహావాక్యం 
అబ్బ, తెనుగులో కాంప్లెళ్సె సెంటెన్స్‌ మహాకష్టం. 
- బుచ్చిబాబు, ఆద్యంతాలు, మధ్యరాధ" 
ముహపిమ 
కట్టెలు కదిపినచో నిప్పుమండును. తాకిడి తగి 
లినచోం బాము పడగ యెత్తును. మనుజుడు 
క్షోభపడి తన మహిమను దాను పొందును. 
= విశ్వనాథ, తెజబిరాజు 
కాని కాలాలు వచ్చినవి, యిప్పుడు దేవుళ్ల 
మహిమా విస్తారంగా కనపడటం లేదు. 
- కందుకూరి, వోస్యనంజీవని 
మపాళానంఘం 
సంసారం అనే ఎడారిలో మహిళాసంఘం 
'ఒజయాసిస్సు' వంటిది. 
- సూర్యారావు, శ్రీమతులు-శ్రీయుతులు 
మవోత్తమం 
ఏపని అయినా ఆత్మను చంపని ఉద్యోగం 
మహోత్తమం. 


- బావీరాజు, కోనంగి 
మాజీ 
మాజీమంత్రులు వుంటే ఎంత? చస్తే ఎంత? 
- వతంజిల్సి అప్పన్న నర్జార్‌ 


పనీపాటూ లేని రిటైరయిన ఉద్యోగికి చచ్చే 
పర్యంతం హాబీ ఆఫీసుల చుట్టూ తిరగటం. 


పెన్షను, పి.ఎఫ్‌. రాబట్టుకుందామని ప్రయ 
త్నిస్తూ శేషజీవితాన్ని గడుపుతారు. మాజీ 
ఉద్యోగినయినా సరే, ప్రభుత్వం సోమరిగా 


మాట 
కూర్చోపెట్టదు. 
- నిరుద్యోగి, కార్యాలయ బేతాళ 
విక్రమార్శీయము 
మాట 
మాన్న్చగలిగితి కత్తికోతలు, 
మాన్చ వశమే, మాట కోతలు? 
కత్తి చంపును, మాట వాతలు 
మాన వేనాడున్‌. 
= గురజాడ, లవణరాజుకల 
పుస్తకంబులలోని మాటలు 
విస్తరించుచు, ననుభవమ్ముల 
తత్వ మెరుగక, శుకము లగుదురు 


వొట్టి శాస్త్రజ్జుల్‌! 

క్ట గౌస్రజ్లు - గురజాడ, లవణరాజుకల 
మాటలు నేర్చిన శునకాన్ని వేటకి పంపితే ఉసు 
కోమంటే ఉసుకోమందిట. 

- గురజాడ, కన్యావల్కం 
నే చెప్పిన మాట ఈ భూప్రపంచంలో యవడూ 
కొట్టివేయలేడు. 

= గురజాడ, క 
మాటలకున్న విలువ, శక్తి చేతలకు లేదు. 

- బాపిరాజు గోనగన్నా రెడ్డి 
కవి వాక్కు వృథా కాదంటారు. 
- నభా ప్రజానేవకుడు కాళాస్త్ర 
మనిషి మిగల్డుగానీ, మాట మిగిలిపోతుంది. 
- కాంతారావు, దగావడీన తమ్ముడు 
ఏ మనిషి దగ్గర ఆ మనిషి మాట కాకపోత్తే 
ఒక మనిషి దగ్గర మరో మనిషి మాట 


అంటారా? 

= బుచ్చిబాబు, ఆత్మవంచన 
కలిసి బతకాలంటే మాట కలుపుకోవాలి. 

- నరన్వతీదేవి, అడ్డుతెరలు 


నూలు మాటలాడవచ్చును గాని యొకమాట 
నెరవేర్చుట దుర్లభము కదా! 

= తి. వేం., పొండవోద్యోగము 
మాటకి అక్షరజ్ఞానం కావాలి. బొమ్మకి కన్ను 
చాలు. 

- భమిడీపొట్సీ టాకీ 

ఎదిరికి పొితమునుం (బ్రియమును 
మది కింపునుగాంగ బలుకు మాటలు పెక్కై 
యొదవినను లెస్స, యటుగా 


22 


మాట మాధుర్యం 
కిది యది యన కూరకునికి యెంతయు తమ నగ్న శరీరాలను కప్పే బట్టలు లానే, 
నొప్పున్‌. వాక్కును, తమ మనస్సులను దాచడానికి 


= తిక్కన, ఉద్యోగపర్పము 
మాటకు వశుండుకాని మనుజుండేండీ? మాట 
కున్న శక్తి మనుజున కెక్కడిది? మాట కున్న 
వేగము గాలి కెక్కడిది? మాట కున్న మైకము 
కల్లున కెక్కడిది? మాట కున్న యాకర్షణ శక్తి 
భూమి కెక్కడిది? Ere 


ఒక పరుషమైన వాక్యం పూర్తివాక్యం కానక్కర 
“లేదు. అందులోని ఒక్కమాట చాలు జీవి 
తాంతం వెంటాడి వేధించవచ్చు. స్థలాంతరా 
లకు సైతం వ్యాపించే శక్తి ఈ మాటలకు 
వుంటుంది. 

- చిరంజీవి, బోలో స్వతంత్రభారల్‌కీ జై 
చలిపిడుగులు మా వాక్కులు 
జడివానలు మా సూక్తులు. 

- మల్లారెడ్డి, మహర్షులు 

మనుష్యులు యెటు వాలుబడితే ఆటు మాట్లా 
డుతుంటారు. 


మాటలచేత మా, పొందవ; 
న్యాలు చ్చు Sas 
నాగరికం లేనిమాట నాలుకపై తీట. 
- సామెత 
పగటిమాటలు పనికిచేటు, రాత్రి మాటలు 


ద్రకు చేటు. 
స - సామెత 


నూతిలోని సూదిని తీయవచ్చేమోగాని నోరు 
జారిన మాటను వెనక్కు తీసుకోలేం. 

= వసుబాబు, ఆ తాలూ-అంతర్యాలూ 
భావవ్యక్తికరణకు అసమర్ధలైన మానవులకు 
మాటలు అంతిమ శరణాలయాలు. 

- రామమూర్తి, అగ్నిగర్భ 
మనస్సులు మాట్లాడుకోగలచోట, అంతరంగాలు 
నిండుగా ఉన్నవేళ మాటలకు స్థానం ఉండదు. 

- కౌసల్యాదేవి, శాంతినికేతన్‌ 
మనుష్యులు బట్టకట్టని స్థితిలో, వారి మనోగత 
విషయాలు వారి వాక్కుద్వారా తెలుసుకోవచ్చు. 
అదే ఆధారం కూడా. కాని బట్టకట్టి తిరిగేవారు 


మాత్రమే ఉపయోగిస్తారు. 
- కాళీవట్నం, రాగమయి 
కొన్ని మాటలు అర్ధం కాకపోతేనే అందం. 
- సులోచన, మామూలుమనిక్షి 
మాటలు నేరకున్న నవ 
మానము న్యూనము మానభంగమున్‌. 
- చాటువు 
చెలిమియుం బగయును దెలివియుల 
గలంకయు ధర్మంబు6 బాపగతియును బెంపుం 
దులునతనంబును వచ్చును గ 
బలుకయిడిన కాన పొసయగం బలుకయగవలయున్‌. 
= తిక్టున ఉద్యోగపర్పము 
కోట్లకి విలువైన మాట అన్నావు బావా? 
= గురజాడ, కన్యాశల్చుం 
పదుగు రాడు మాట పాటియె ధరం జెల్లు 
ఒక్కం డాడు మాట యెక్క దెందు 
ఊరకుండువాని కూరెల్ల నోపదు. 


మాతృత్వం 


మాతృత్వానికి మొగుడనే ఒక లైసెన్సు 


వుండాలి. లేనిపక్షంలో ఆది ఒక శాపంలా 
అయిపోతుంది. క 

= బీనాదేవి. న్వేచ్భాయజ్ఞం 
మాత్మపేమ 


(ప్రేమ అంత ఘాతుకమైన బలవంతం ప్రపం 
చంలో లేదు. అందువల్లనే తల్లిప్రేమ అంత 


వుక్కిరిబిక్కిరి. 
= చలం, మ్యూజింగ్స్‌ 

మూదోళం 
హిమాద్రి మొదలుగ కుమారి వరకూ 
హిందూస్తానం మాదేశం 
సమస్త భాషా జాతి మత సరిత్‌ 
సంగమ జలనిధి మాదేశం. 

- వరదాచార్యులు, మాదేశం 


మాధుర్యం 

అన్యాయముగా వచ్చిన ధనము ననుభవించు 
టలో నున్న మాధుర్యము న్యాయముగా వచ్చిన 
దాని యనుభూతిలో లేదు. 

- విశ్వనాథ, నందోరాజా భవివ్యతి 


మానధనుడు 

మానధనుడు 

సమరమం దడ్డు దిరుగక చచ్చుకంటెం 
బలికి బొంకక నిజమునం బరంగుకంటె 
మానధనులకు భద్రంబు మజీయుంగలదె? 

- పోతన, భాగవతము 
బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన 
వచ్చుంగాక లేమి వచ్చుంగాక 
జీవధనములైనం జెడుంగాక పడుంగాక 
మాటం దిరుగలేరు మానధనులు. 

- పోతన, భాగవతము 
మానం 
మానము గోల్పోయిన ప్రాణ మేటి, కిక 
నెన్నా ల్లీ ప్రజాపీడనల్‌? 

- రాఘవళర్థ, పాంచాలి 
మానవత్వం 
మానవత్వం మాత్రం 
ప్రతిరోజూ ప్రతిక్షణం పుట్టిచచ్చే 


వెలుగు కిరణం. 
- నగ్షుముని, కొయ్యగుర్రం 
మూనత్చుడు 


ఎందుకో మనిషి ఏమీలేని రోజుల్లో కష్టాల్లో, 
బాధల్లో ఇతరులతో కలిసివుంటాడు. అన్నీ 
వున్న రోజుల్లో సుఖాల్లో సంతోషాలతో విడిపో 
తాడు. ఇది మానవనైజం. 

- ఇనాక్‌, వివీయు హేవీ క్రిస్మస్‌ 
మనసును సమాధానపర్చుకోవడం, పరిస్థితుల 
కనుగుణంగా సర్దుబాటు చేసుకోవటం, చేసు 
కొన్న నిర్ణయాలను సమర్థించుకోటం అనేది 
ది నుంచి అవలంబిస్తూన్న 


మానవుడు సృష్ట 
ప్రక్రియలు. 

- తాబ్ళూరి, (ావణనంధ్య 
మానవజాతి సూక్ష్మమతి, 
మాధవుం డిచ్చటనే జనించెడున్‌. 

- విశ్వనాధ రామాయణ కల్పవృక్షము 
చిత్రంగా ఉంటాయి. అమ్ముడుపోతాయి. 
బాధకి రుద్ధమైపోతాయి. చిత్రంగా చాలా 
చిత్రంగా ఉంటాయి ఈ మానవకంఠాలు. 

= రావిశాస్త్రి కలకంఠి 


మాయ 
యెక్కువేమో! 
- మొక్కపాటి, బారిష్టరు పార్వతీశం 
ఆణవ శక్తికన్న 
మానవశక్తి మిన్న. 4 
= శ్రీశ్రీ ఖడ్గసృష్టి 


నిప్పులోంచి అప్పుడప్పుడు పొగ పుడుతుంది. 
నీళ్ళలోంచి విద్యు త్తను సెగ పుడుతుంది. 
ఈ దానవ లోకంలో ఎన్నటికైనా 
మానవులని పిలువదగిన తెగ పుడుతుంది. 
= దొశరథి, రుభాయీ 
మామ 
అల్లుడు మామల తగవు తలలో పేని సందం. 
- కాంతారావు, వంశధార 
మామూలు 
'పెద్ద వుద్యోగులకు పెదపెద్ద మామూళ్లు 
'పెద్దమ్మయే వార్ని పెంచుకుందేమో! 
= రైతు భజనావళి 
డిష్టీ కలెక్టరుగారికీ సబుమేజిస్ట్రేటుగారికీ ఆఫీ 
సులో వారికీ యేటా ఇచ్చే మామూః 
కేసు వచ్చినప్పుడు వేరే ఇవ్వక తప్పదండి. 

- కందుకూరి, హోస్యసంజీవని 
బంతి భోజనా లయినాకే యేనాదాళ్ళకు యెంగి 
లాకులు! పండగెళ్ళిన మర్నాడే పాకీవాళ్ళ 
మా 

= కొడవటేగంటి, ఎండమావులు 
మామూలిచ్చి నోరు కట్టేసిన తర్వాత గప్‌చిప్‌గా 


వూరుకోవాలి. 
- అనిశెట్టి గాలిమేడలు 
మాయ 
కలంచునే సతుల మాయల్‌ ధీరచిత్తంబులన్‌? 
-వెద్దన, మనుచరిత్ర 


దేముడు చేసే అనేక మాయల్లో అతి గొప్ప 
మాయ ఇదే. నువ్వేది కోరుతావో అది చిక్కదు. 
ఏది చిక్కుతుందో అది కోరవు. 

- వెంకటక్ళన్ణమూర్తి, పడమటి సంధ్యారాగం 
బోధపడని దానికే బౌననియుం గాదనియుం 
గూడ జెప్పుటకు వీలులేని దానికే, వేదాంతులు 
'మాయ' యని పేరు పెట్టినారు. 


కష్టము వచ్చేటప్పటికి మానవులంతా ఒకటే - పానుగంటి, సరోజిని 
నేమో; అందులో ఆ మానవవత స్త్రీలలో మరీ | స్త్రీత్వంలోని 'మాయ' శరీరాన్ని తాకి శోధించిన 


24 


మార్చు 


మాయు 


వాళ్లకి కాని తెలియదు. 
- బుచ్చిబాబు, చివరకు మిగిలేది 

ఇవి మాయకే రోజులు 
- చిలకమర్తి, వోట్లకై తిరుగుట 
తేలు మాయ కావచ్చు కాని తేలుకుట్టు బాధ 


మాయకాదు. 

= చలం, మ్యూజింగ్స్‌ 
తెరమీద చూపిస్తున్నదే మాయ. ఆ మాయను 
కూడా మాయగా చూపిస్తారు మాయ వెధ 


వల - కాళీవట్నం, నో రూమ్‌ 


ప్రపంచమంతా మాయ అయినా, అనుభవం 
మాయకాదు. ఆ అనుభవం మాయ కాకపోతే 
అనుభవాన్ని కలిగించే అందాలు, విచారాలు 


మాయ కావు. 

- చలం, మ్యూజింగ్స్‌ 
ఉన్నది దాచుకుంటాననే వాడికీ దేవుడి భయం 
లేదు. నీది లాక్కుని పంచుతాననే వాడికీ 
దేవుడు లేడు. అందుకని పశుబలం, య్మక్తీ, 
తెలివీ, ఇవే ప్రాబల్యంలోకి వొచ్చాయి. ధర్మం, 


న్యాయం, పత్యం అనేవి ఉత్తమాయమాట 
లైనాయి. 

- చలం, మ్యూజింగ్స్‌ 
మారు పేరు 


ఆడదానికి మరోపేరు... పాపం పిచ్చిది. 

- ఆనందారామం, ఆడదానికి మరోవేరు 
ఉడుకు పేరువల్ల అనేక ప్రాఫిట్స్‌ ఉన్నాయి. 
ఏడ్చేవాణ్ణి అతి త్వరగా, కానీ ఖర్చు లేకుండా 
ఏడిపించవచ్చు. కోప్పడేవాణ్ణి ఇంకా కోప్పడేటట్టు 
చెయ్యచ్చు. 


- భమిడిపాటి, బాగుబాగు 
మూరుమనువు 
మాజు మనువు దాన్ని కట్టుకుంటే మొదటి 
మొగుడు సోది మొదలెట్టింది. 
- చెబ్సపిళ్లు కభలు-గాభలు 
మార్గం 
పరిస్థితుల్ని మనం శాసించలేనప్పుడు, పరిస్థి 
తులు శాసించినట్లు బ్రతకాలి. 
- తాట్లారి, ్రావణసంధ్య 
నిజమైన జ్ఞానతృష్టే విద్యకు రాజమార్గం. 
- లల్లాదేవి, శ్వేతనాగు 


అఖాడాకి వొస్తేగాని పరభైమ్మం పట్టుపడ్డం 
యెలాగు? 

- గురజాడ కన్వాళుల్చం 
సత్యానికి వక్కటే మార్గం. కాని అబద్బానికి 
అన్నీ మార్గాలే. 

- కందుకూరి, కలివురుషశనైశ్ళర విలాసము 
మంచాడదాని మనుసు సంపాయిచ్చాలంటే 
రౌండే రొండు మారగాలు. ఒకుటి మంచితనం, 
రెండు మాటకారితనం! ఈ రొండున్న సరె 
మూడోది గుండెనిబ్బరం. ఆదుంటెగాని ఆడది 
లొంగదు. 

- రావిళాస్త్రీ బంగారిగాడి కల 
నేరం చేసి తప్పించుకుపోవడానికి అన్నీ 
సందులే. 

- లకణరావు అతడు-ఆమె 


మార్గొంతరం 
పొమ్మనక్కర్లేదు, పొగబెడితే చాలు. 

- గురజాడ కన్వాళుల్సుం 
మార్చు 


నేటి అత్యున్నత శిఖరము 

రేపు పెన్సల్లము నిఖరము 

ఎందులకీ కొలమానమ్ములు? 

దండుగ మన ఉపమానమ్ములు? 
- ఆరుద్ర ఇసుకగడియారం 

పురాణం విన్నప్పుడు పుట్టెడు బుద్దులు, అవతల 

పోతే అదవ (అపర) బుద్దులు. 


2 - సామెత 
కళత్ర నష్టమైనప్పుడు ముసలివాడు తప్పక 
పడుచువా డగును. 

- చిలకమర్తి, నవ్వులగని 


జీవితంలాగే ఊరుకూడా రోజురోజుకీ మారు 
లోంది. 

- రొవిశాస్త్రీ రత్తాలు-రాంబాబు 
దశాబ్దాల తరబడి జీవితంలో మార్పు లేకపో 
యినాక జనం మార్చంటే భయపడతారు. 

- కొడవటిగంటీ, అనామిక 
ప్రత్యక్షంగా జరిగే ఏ మార్చునైనా సహించి 
మనసు సరిపెట్టుకోవచ్చు కాని పరోక్షంగా 
జరిగే మార్చులు గురించి మనసు సమాధానప 
రచుకోవటం చాలాకష్టం. 

- కొడవటిగంటి, అట్టడుగు 


285 


మార్పు 


జీవితంలో మనం నిజంగా పాటించేది స్థాయి 
కాదు. పరిణామగతి. 
- కొడవటిగంటి, భార్యా రూవవతీ.. 
ఏ మార్చులయినా బలాత్కారంగా పరిస్థితుల 
ప్రోద్చలంవల్ల జరగవలసిందేను. 
- కొడవటిగంటి, అనామక 
మనుషులు మార్తుంటే వూళ్ళూ మార్తాయి. 

- మా గోఖలే మార్చు 
పెద్దతనం వచ్చేసరికి ఎంతవారూ పిల్లలుగా 
మారిపోతారు. 

- పెద్దిభట్ల-కప్పుగంతుల, నయనతార 
ఇది వరకు రహస్యంగా జరిగేవి ఇప్పుడు 
దైర్యంగా బహిరంగంగా జరుగుతున్నాయి. అదే 


చి - చలం, ఆ రాతి 


దగ్గరుంటే తప్ప, దూరంగా వెడితే మొగాళ్ళు 
మారిపోతారు. 

- బుచ్చిబాబు, చివరవ మిగిలేది 
కూకున్న కూతురు కూలిపోయింది. చేసిన 
కోడలు సేవతేరింది. 

- కాంతారావు, దగావడిన తమ్ముడు 
మనుషులు మారిపోతారు కాని తత్వాలు 
మారవు. 

= నంది, నైమిశారణ్యం 
అధికారంలోకి ఎవరొచ్చినా ఏం చేసిశా సామా 
న్యుడి జీవితంలో మార్చు రాదేమిటి? 
- చిరంజీవి, బోలోన్వతంగ్ర' భారత్‌కీ డై 
కథలు చదివి మనిషి ఆలోచిస్తాడు. ఆలోచనలే 
మారుస్తాయి. మారిన మనుషులే 
సమాజాన్ని మారుస్తారు. 

- నీతాదేవి, తనదాకా వస్తే...? 
మారక తీరని దీ లోకం 
మారని దొక తీరని శోకం. 

- బైరాగి అనిలతరంగం 
స్వభావ సిద్దంగా ఒక పురుషుడు గాని, స్రీగాని 
ఒక స్తీతోను, పురుషడితోను సంతుష్టి 
పొందరు.జీవిత మన్ని విషయములలోను 
మార్పు కోరుతుంది. మార్చే జీవనానికి 
ప్రాణము. 


= బలిం శశిరేఖ 
...చెజికు వంకర బోయిన యంత మాత్రనే, 


మిగలనిచి 
పోవునె తీపి..? 

= శ్రీరాములు, తెలుంపనాంయ 
ప్రభుత్వం వచ్చిం దంటున్నదీ మార్చే 
ప్రజలు రాలే దంటున్నదీ మార్చే. 

- కుందుర్తి, మీ ఓటునాకే 
సామాన్యుల కడుపుమంటల్ని ఆర్చేదే మార్చు 
మిగిలింది సత్యమే అయినా 
సాక్ష్యంలేనిది కొట్టేసే తీర్చు. 

- కుందర్తి, ప్రగతి 
మార్చు అనేది సహనం ద్వారా గాని, విప్లవం 
ద్వారా గాని రావాలి. 

- వేణుగోపాలరావు, జోగబాల 
బ్రహ్మచారిగ నున్నంతకాలము చిత్తము జాయి 
వలె నుండెను గాని వారకాంతా సహవాసము 
కలిగిన తరువాత మెత్తంబడినది సుమా! 

- పానుగంటి ప్రచండ చాణక్ట్యము 
కొందరి జీవితాల్లో అతి చిన్న సంఘటన 
సయితం గొప్ప మార్చును తెస్తుంది- మరికొం 
దరి జీవితాల్లో ఓ పెద్ద సంఘటనగాని 
మార్పుకు నాంది పలకదు. 

- రామమోహనరావు, డియర్‌ 
ఒకవూరి కవి వొకవూరి శ్రోత, 

- శ్రీరమణ, న్యూనుడి 
కవిత సానం దీరెం గాల మెంతో మాతె. 

- ఏటుకూరి, క్షేత 
న క్షేరల్ష 
మంచి చెడ్డలు మనుజులందున 
ఎంచి చూడగ రెండె కులములు 
మంచి యన్నది మాల్వయైతే 
మాలనే యగుదున్‌. 

- గురజాడ, లవణరాజుకల 

మమత దప్పిన యాతండు మాలగాక 
మాట దప్పిన యాతండు మాలగాక 
అన్నెమును బున్నె మెటుంగని యట్టి మాల 
మాలయే? దేవుమెడం బూలమాల గాక? 

- వేంకట పార్వతీశ్వర కవులు 


వంచమాభినందనము 
మిగలనిది 
గడియ తీరదు - గవ్వ మిగలదు. 
- అవల్నాయ్డ, వువ్వుల కొరడా 


286 


మిగిలేది 

మిగిలేది 

మనిషీ చస్తే మాట మిగుల్తాది. ఎద్దు చస్తే 
మెముక మిగుల్తాది. 

- కాంతారావు, దగాబడీన తమ్ముడు 
పొట్టకు తిన్నది మిగలదు; నలుగురికీ పెట్టిందే 
మిగిలేది. 

- నార్ల వైవంట 

మిగులు 
మనం జీవితంలో అన్నీ సాధించగలమనే 
ధీమా మన అల్పజ్ఞానానికి చిహ్నం, నీవు ఎంత 
చదువు, ఎంత పరిశోధించు, నీ పరిశోధనలకీ, 
చదువులకీ అందకుండా మిగిలిపోయిం దింకా 
ఎంతో, ఎంతెంతో మిగిలివుంటూనే వుంది.... 

- మహీధర ఓనమాలు 
సారహీనపు జీవితమునకుం 
గోరికలె మిగిలెన్‌! 

- దేవులపల్లి, చుక్టులు 
చావుదప్పి, కన్నులొట్టపోయినట్లు. 

- సామెత 
మనకి _మిగ్గిలినది మంత్రాలు కాదు; 
మంత్రాంగం! మంత్రులు. 

- యజ్ఞన్నశాస్త్రి ఓ మనిషే నూతిలో పడితే 
మింగటం 
చిన్నచేపని మింగిన పెద్ద చేపలాగ 
నేడును తినేసింది రేపు. అది చాలదన్నట్టు తాను 


నేడయి పోయింది. 
- విశ్వం, ఎన్‌. జి వో భార్య 
మిడిసిపాటు 
వువ్వప్పుడే మిడిసిపడితే, పిందప్పుడే రాలిపో 
తారు. 
- కాళీపట్నం పొంస 
మితం 
మితం తప్పితే అమృతమైనా విషమే. 
సామెత 
మితవొది 


మితవాదులు నేర్చే గుణపాఠం 
ఏయే యెండల కాయాగొడుగులు. 
- మల్లారెడ్డి, సామవేదం 


ముక్కుసూటి 
జీవిస్తున్నారు; సుఖాలు మిథ్య అనుకున్నవాళ్ళు 
కూడా సుఖాలలో జీవించవచ్చు. 

- కొడవటిగంటి, వారసత్వం 
మినవోయింవు 
ఏదేనా ఒకటి ఉండదేమో అనుకుంటూ మనం 
దానికోసం వెతికితే, ఆ ఒకటీ తప్ప కడంవి 
అన్నీ కంటికి కనపడతాయి. 

- భమిడిపొట్సీ కాలక్షేపం 
ప్రతీ నియమానికి కొన్ని మినహాయింపులు 
ఉంటాయి. లేకపోతే అది నియమం కాదు. 

- తులసి, తిరోగామి 
మిన్న 
పదవుల పట్టాల్ని వరించి 
వాగ్దానాల నూకల్ని విసిరే 
నాయకులకన్నా 
జీవితాన్ని కత్తుల వంతెనమీద నడిపే 
ఒక ఉద్యమకారుడు మిన్న. 

- హరనాథ్‌ వ్యత్యాసం 
హిందువుల మనస్సులో సమస్త భావముల 
కంటె మాతృదేవత యెడల భక్తి భావము 
మిన్నయె వెలుగుచుండును. 

- చిలకమర్తి, నుధాశరవ్బంద్రము 
మిరియాలు 
...ఎంత దజీగిన మిరయా 
లుం జొన్నల సరిపోవే..? 
- నాచన సోమన, ఉత్తర హరివంశము 
మీనం 
రొ లేదా బారెడు మీసం. 
'య్యకు స 
నత్తులో మీసము చుట్టుకొన్నది సుమీ! యిటు 
మో మటు తిష్ట 
- &వేం, శతావధానసారము 
ఇయ్యంగ నిప్పింపంగల 
యయ్యలకేగాని- మీస మన్యులకేలా? 
రొ లేదా బారెడు? 
'య్యకు - కని చౌడప్ప 
వాసి మీసాలు లౌకికాగ్రేసరులకు. 
= తి వేం, శతావధానసారము 
ముక్కునూటి 
తరం నడిపించే దారివెంట ముక్కుకు సూటిగా 


ముక్కుసూటి 

నడిస్తే మాత్రం వెళ్ళి చేరవలసింది, బ్రహ్మంగారి 

మరాన్ని. , పిచ్చి ఆసుపత్రిని. 
బంక కృ టు షం 

ముఖం 

హృదయానికి ముఖం అద్దం లాంటిది. 

- నుంకర కోతలరాయుడు 
మొహం చూసి, గుణగణాల్ని నిర్ణయిస్తారు 
కదండీ మనవాళ్ళు? 

- ముద్దంశెట్టి తప్పించుకోలేవు 
నీ మొహ మంత సందమా ముంటే, గుడ్డి దీప 
మొకటా? 

- బుచ్చిబాబు, ఉత్తమా యిల్లాలు 
ముఖన్తుతి 
నీ మహిమ నీకు సహిత మెజుంగం దరంబు 
గాదు. 

- నముఖం, జైమిని భారతము 
ముఖస్తుతికి పొంగి వుబ్బిపోయేవాడు, వత్తి 
నీచు డన్నమాట. 

- కాంతారావు, అభ్యదయం 
మనిషిని నిలువునా పూడ్చగలదీ ముఖస్తుతి! 

- వడాల, అల్లూరి సీతారామరాజు 
ముఖ్యం 
(ప్రజలకన్నా దేశం ముఖ్యం 
దేశంకన్నా లః 
స క ప ఆఖిరిపోరాటం 
తప్పు బాహాటముగా నొప్పుకొనుటయే పశ్చాత్తా 
పమునకు ముఖ్యలక్షణము. 
= పానుగంటి, ముద్రిక 


సిద్ధాంతాలు ముఖ్యం కాదు. ఆచరణలో పెట్టే 


= కాంతారావు, అభ్యదయం 
ముఖ్యమంత్రి 
అసలు చదువేం రాదా? ఇంకేం. నీకు ముఖ్య 
మంత్రి అయ్యేంత క్వాలిఫికేషన్‌ ఉంది. 

= నంది, వాన వెలిసింది 

ఎటుబోయి ఎటొస్తుందో? ఏ క్షణంలో ఏ 
గాడిద కొడుకుతో అవసరం వస్తుందో... 
అందరితోనూ మంచిగా వుండటం ముఖ్య 
మంత్రి అవుతున్న వాడికి శాన ముఖ్యం... 


ముదిమి 
ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఎవద్ని 
ఎన్నుకుంటే ఆడే ముఖ్యమంత్రి గావాల. మరో 
దారి లేదు. 

- వతంజలి, అవ్చున్న నర్జార్‌ 
ఎవరికి బలం వుంటే వాడే ముఖ్యమంత్రి అవు 
తొడు.... వాడికి రెండోవాడు దండవేస్తాడు... 
అదీ న్యాయమైన రాజకీయం అంటే. 

- వతంజలి, అప్పన్న నర్జార్‌ 
ముఖ్యమంత్రిగా ఉన్నా వాడి రోజులు బాగోలేక 
పోతే చచ్చయినా చచ్చిపోతాడు. లేదా ఏదోది 
క్కుమాలిన రాష్ట్రానికి గతిమాలిన గవర్నయినా 


అవుతాడు. 
= వతందిలి, అవ్చన్ననర్జార్‌ 
ఒక ముఖ్యమంత్రి పోతే పదిమంది పుట్టుకొ 
స్తారు. 
- వతంజలి, అప్పన్న సర్దార్‌ 
ముగ 
బాలికల చిత్తము లంబుతరంగలోలముల్‌. 
- శ్రీనాథుడు, శృంగారనైవధము 
తథ్యమిథ్యావివిక్తి ముగ్ధలకుం గలదె? 
- శ్రీనాథుడు, శృంగారనైషథము 
ముచ్చట 
సంసారితనంలో ఉండే ముచ్చట సానికే తెలి 
యాలి. 

- రామళ్ళష్థశాస్త్రి రసమంజరి 
ఆడవాళ్ళు నిత్య భాషణలో తమకు నచ్చే 
మాటలు కలకాలం చెప్పుకుంటారు. 

- కొడవటిగంటి చదువు 
ముక్కువపడి ముక్కాలిపీట చేయించుకుంటే, 
డోరియా కోక కత్తిరించుకుపోయిందట. 

- సామెత 


మొండి ముక్కున ముక్కర వుంటే, మూతి తిప్ప 
డమే ముచ్చటనుకొంటుందట. at 


ముదరటం 
తొండ ముదిరితే ఊసరవిల్లి అవుతుంది. ఊస 
రవిల్లి ముదిరితే చచ్చిపోతుంది- కాని మొసలి 
అవదు. 

- బీనాదేవి, తొడిమలేని పువ్వు 
ముదిమి 


- వతంజలి, అప్పున్నసర్హార్‌ | ముసలితనమునం బగయంటి భోజనంబు 


28 


ముదిమి 
విధవ కూంతురు దిక్కౌట విధి లిఖించె. 
- తీ వేం, పాండవ విజయము 
ముదిమికి ముచ్చట్లు లావు. 
- గురజాడ. కన్యావల్భం 
త్వంలో యితరులు చేసే ప్రతీ పనియం 
'దున్నూ తనకు యేదో విధమైన దోషమే పొడ 
కడుతూ వుంటుంది. ఆకారణం చేత ఆయా 
పనులను నిషేధించబోతే ఆవలివాళ్ళు వినరు. 
పైగా తిరస్కరిస్తారు. దానిమీద మణీ కోపం 


హా చెళ్ళపిళ్లు కధలు-గాధలు 
యేమీ చదువుకోని వాళ్ళక్కూడా వృద్ధత్వం 
కొంత వివేకాన్ని కలిగిస్తూందంటారు. 

- చెళ్ళపీళ్లు కధలు-గాభలు 
మగవాడు ఆలోచనలబట్టి ముసలి వాడవు 
తాడు. ఆడది అనుభవాన్ని బట్టి వీగిపోతుంది. 

- మాడుతీరావు, మళ్లీమధుమానం 
ముదిమి రెండవ బాల్య మన్చదము నిజము. 

- చిలకమర్తి, ప్రసన్న యాదవము 
పెద్దతనము వచ్చె బుద్ధి పెడతలం బట్టెన్‌. 

- కాళ్ళకూరి, చింతామణి 

ముద్దు 
వయసు భేదములేని చెయిదంబు ముద్దు 
పలు మెచ్చుకోలు మాటల ముద్ద ముద్దు. 


- శ్రీవతిశాస్త్రి, ముద్దు 
పక్కను ముద్దాడితే, మూతెల్ల నాకిందట. 
- సామెత 
కాకిపిల్ల కాకికి ముద్దు. 
- సామెత 


గాఢ పరిష్వంగంలో వేడివేడి ముద్దు 
గబ్బుకొట్టు నరకానికి ఇవతలి సరిహద్దు. 
- ఆరుద్ర లొమ్మిదితో వచ్చు 
(గుద్దులాట దందడిలో ముద్దులాట సంద 
డియా? 
- పానుగంటి చూడామణీ 


చిలుక తన ముద్దేకాని ఎదటి ముద్దు కోరదు. 
- నార్ల పిచ్చాపాటీ 
_..కొందరికిని 


మును శిశువు నేడిపింపక ముద్దు రాదు. 
- కూడ్డనాధకవి, సింహోధి 


వట్టి ముద్దుల్లో ఏ పసాలేదు. 
= వేదాంతకవి, ఆకలిమంట 
ఆడదానికి పని ముద్దు. మగాడికి ఉద్యోగము 


ముద్ద 
- కాళ్ళకూరి, గరల్‌వైఫ్‌ 
ఎంతైనా కాకిపిల్ల కాకికి ముద్దుగదూ! ॥ 
= బుచ్చిరెడ్డి, రాలినమొగ్గ 
అసలు కంటె వడ్డీ ముద్దు. 
= సామెత 
ముని 
పవనపర్ణాంబుభక్షులై నవసి యినుప 
కచ్చడాల్‌ గట్టుకొను మునిముచ్చు లెల్లం 
దామరసనేత్రలిండ్ల బందాలుగారె? 
- వెద్దన మనుచరిత్ర 
ముందుదూవు 
అభేద్యమైన సంబంధం ఏర్పడ్డానికి ముందే 
ఎదుటివాళ్ళ తలతిక్కలూ, తప్పు ధోరణులూ, 
అర్ధం కావటం మంచిది. 
- చుహీధర కత్తుల వంతెన 
జీతాల నీద బ్రతికే వాళ్ళకి ముందు ఆలోచన 
ఉండాలి. 


- తాబ్ళూరి, థ్రావణసంద్య 
దొంగండీ అంటే, ముక్కు గం జాగ్రత్త 
అన్నట్లు - సామెత 


మలబారులో చెవులు కుడతారని మాయవరం 
నుంచి చెవులు మూసుకొని పోయినట్లు. 
- సామెత 
ముందు వెనుకలు 
నాకు ముందు నిర్యాణం, తరవాత కళ్యాణం. 
- భమిడిపాటి ఎవళ్లగొడవవాళ్లది 
"| దొరల చెంగట వెనుకముందును దలంప 
కార్యుండు వచింపం దగునె యేకార్యమైన? 
- కదిరీపతి, శుకస్తపతి 
ముందుకు పోవడ మొక వేడుక 
వెనుకబడ్డం అదో వాడుక. 
- వద్ధునాభాచార్భ సుఖదుఃఖాలు 
పప్పు కూటికి ముందు, వెట్టి మూటకు వెనుక, 
- సామెత 
ముభావం 


నారసింహ శతకము | మొదట కాళ్ళూ పట్టుకోను, తరవాత పేరూ 


289 


ముభావం 


మూర్గత్వం 


జుర్రుకోను. 
- భమిడిపాటి తుక్టుముక్కుల వాక్టుచిక్కు 
ముల్కీ 
కుచ్చుటోపీల్‌ పెట్టుకొని 
పట్టు షేర్వానీల్‌ తొడిగి 
నేనుసైతం ముల్కినంటూ గర్వపడతాను. 
తెలుగుతల్లికి స్వస్తిచెప్పే 
'దేశభాషని ఉరు నేర్చి 
నేనుసైతం ముల్కినంటూ గర్వపడతాను. 

- పీనవీరారెడ్డి, ముల్కీ 
ముష్టి స్ట 
నీకున్నదాంట్లో కాస్త లేనివాడికి ముష్టివేస్తూ 
ఉండు. వాడు కనీసం ఊపిరితోనైనా బ్రతికి 
ఉండేలా చూడు. లేకుంటే వాడు నీమీదే తిరగ 
బడి, నీవు కష్టపడి పేర్చుకుంటున్న బ్యాంకు 

సఫా చేయగలడు! 
జు - చలసాని, ఇండస్ట్రీ 
వైదీకపాళ్ళని పుట్టించినప్పుడే బ్రహ్మరాసి పడే 
శాడు! “ముష్టెత్తుకొండర్రా” అని. 

- గురజాడ, కొండుభోట్టేయము 
శుంఠ దొడ్డి సంభావనకుం, బండితుని 
పారితోషికమునకుం బ్రధానుని బహూక్యతికి. 
శబ్దభేదమే కాని యంతకంటె నేమున్నది? 
పరమార్థమున నంతయు ముష్టియేకదా? 

- పానుగంటీ కళ్యాణరాఘనము 
నీవు నేర్చిన విద్యయే నీరజాక్ష! 
భిక్ష మెత్తుట యిది క్రొత్తవిద్య గాదు. 

- చిలకమర్తి గయోపాఖ్యానము 
మునలి 
మనస్సుకు యౌవనము పోలేదు కాని శరీర 
ముకు ముదిమి వచ్చింది. 

- దీక్షితులు, శర్చిష్ట 
మగడు పెద్దవా డయిపోతే, ముఖ్యంగా చిన్న 
భార్యకు పరాయివా డయిపోతాడు. 

- శివరామశాస్త్రి తల్లిలేనిపీల్ల 
ముస్తాబు 
ముస్తాబు మజుగున ముదిలంజయును లేంత 
పిందెవోలెను గానిపింపవచ్చు! 
- కాళ్లకూరి, చింతామణ్‌ 


మూగనోము 
గొంతుదాటి పలకని శబ్దాలు 
దాగున్నై ఇన్ని శతాబ్దాలు! 
- దాశరధి, ఉవన్ఫంధ్య 

మూఢనమ్మకం 
మూఢనమ్మకం మనిషిని ఎంతకైనా దిగజారు 
స్తుంది... బలి కావడానికైనా బలి చేయడాని 
కైనా సిద్ధపరుస్తుంది. 

- బుచ్చిరెడ్డి, ఇడుగో సూర్యుడు 
మూఢమి 
మూఢమి అనగా మూఢులు పెట్టిన శూన్య 
భోజన నియమం. 

- భమిడిపాటి, భోజనోపదేశం 
మూఢుడు 
మనలోం బెక్కండ్రు గొప్ప గ్రంథములనే మొట్ట 
మొదట పఠియించి యెట్టెట్టో కష్టముపడి 
వల్లించి తుట్టతుదకు పండిత నామమును 
సహితము నహియించి లోకవృత్తంబున 
మూఢులయి యున్నారు. 


మూర్ధత్వం 
తాడు చాలకపోతే నుయ్యి పూడ్చ మన్నట్టు. 
- సామె 


- కందుకూరి, విద్య 


గాలిలో దీపంపెట్టి దేవుడా నీ మహత్వం 
స = సామెత 


ఊరే చేరవద్దు రౌతా అంటే, గుర్రాన్ని ఎక్కడ 
కట్టేది అన్నాడట. 

- సామెత 
సమయం కానప్పుడు చేసే మొండి ధైర్యం 
మూర్ధత్వ మవుతుంది. 

- ధనికొండు వవిత్రులు 
మన మెరిగినదే మనము గొప్ప యనుకొం 
దుము.అది మనుష్య స్వభావము. ఈ లోకము 
మూర్థ మగుటకుం బ్రథమకారణమే యది. 

= విశ్వనాథ, తెజిబిరాజు 
తాళికట్టిన మొగుడ్ని కొంగున ముడికట్టుకో 
వటం చేతకాక, పరాయివాళ్లపై పడి ఏడ్వటం 
మూర్థత్వం! 

- రొమచంద్రమూర్తి, మనుగడలో మలువులు 


290 


మూద్గుడు 
మణీ యెజింగి యెజుంగ నొల్లని 
క్రజిటిం దెలుపంగం గమలగర్భుని వశమే? 
- నన్నయ, అదివర్వము 
గ్రాస మింత లేక కడుం గష్టపడుచున్న 
విద్య యేల నిలుచు వెడలుంగాక 


పచ్చికుండ నీళ్లు పట్టిన నిలుచునా? 
పచ్చి tn - వేమన 


పోంగాలము దాపించినవారు దీప నిర్వాణ 
గంధము _నరుంధలతిని _మిత్రవాక్యమును 
మూర్కొనరు కనరు విన రని పెద్దలు చెప్పు 


- చిన్నయసూరి, మిత్రలాభము 
... తెలిసియుం 
దెలియని నరుం దెల్ప బ్రహ్మదేవుని వశమే? 

- లక్షణకని, నుభాషతరత్నావళి 
దేవుడూ మానవుడూ వీరిద్దరే యీ అనంత 
విశ్వంలో మూర్చలు. ఏ కోణం నుంచి 
చూచినా వీరిద్దరూ మిజరబుల్‌ ఫెయి! 

- తిలక్‌, కాస్మాపాలిటన్‌ 
చూపుడు వేలుతో చంద్రుణ్ణి చూపిస్తే చంద్రుడి 
వంకగాక చూపుడువేలువంక చూసేవాడు 
మూర్భడు. క 

- నగ్గయుని, విలోమకథలు 
మూర్చుడు ఒక్కడే మూర్చుడు కాడు, వాడితో 
వాదించే వాళ్ళంతా మూర్చులే! 

- రంగనాయకమ్మ, వేకమేడలు 
ప్రజలు మూర్చులైతే వాళ్ళకి అర్ధం కాకుండా 


రాసిన నేను మూర్చట్జే. 
- చలం, మ్యూజింగ్స్‌ 
మూలం 


చెలువుల (ప్రేమలకుం జెట్లపై బదనికలకు వలె 
మూలము లేదు. 

- పానుగంటి, రాధాః 
ప్రతి మహత్కార్యానికీ మూలం ఆతి సామా 
న్యంగానే ఉంటుంది. 

ఆత కద క శళాది 
కాంతా కన! క కు మూలం. 
అ - సామెత 


ఆశలపాదం నీకు నేర్పుతుంది నీ నిరాశ 
ఆహ్లాదానికి ఆర్థంగరపుతుంది విషాదం 
పూర్ణత్వపు సూత్రం విడమరుస్తుంది చీకటి. 

= బైరాగి, నూతిలో గొంతుకలు 


పూటకు గతిలేని స్థితినుంచి కోట్లకు అధిపతు 
లైన ప్రతివ్యక్తి అవమానంనుంచో... 
నుంచో... అవసరం నుంచో పైకి లేస్తాడు. 

- రామమోహనరావు, త్రినేత్రుడు 
మూలనీద్దాంతం 
మీ ఇంటికొచ్చే, ఏంవిస్తావ్‌? మా ఇంటికొ 
చ్చేవు, ఏం తెచ్చేవు? మా సివిలు జూరిస్‌ ప్రూడె 
న్ఫుకీ క్రిమినల్‌ జూరిస్పూడెన్సుకీ కూడా అదీ 
మూల సిద్ధాంతం. 

= రావిశాస్త్ర. రత్తాలు-రాంబాబు 

మృగం 
మృగంమీద depend కావచ్చు. కాని మనిషి 


పైన ఆధారపడలేము. 
= చలం, మ్యూజింగ్స్‌ 
మృతుడు 


జీవితుల భావనలో మృతులు జీవిస్తారు. 
- బైరాగి, నాయవనవ సానుభూతి 
మృత్యుంజయుడు 
తమని మింగబోయే చావుని చూసి మంద 
హాసం చెయ్యగలిగిన వాళ్ళు మనోహరంగా 
ఉంటారు. 
- రావిశాస్త్రి బంగారిగాడి కత 
మృత్యువు 
అనంతవీధుల్లో బ్రతుకుని మరణం తరుముక 
పోతూనే ఉంటుంది. 
- అద్దేపల్లి ఎటిర్లుల్‌ ఎలేజీ 
వు ఊహతో వేదాంతం మొదలు" 
మృత్యువు భయంతో జీవితం ఆఖరు 
= రంగారావు, ముక్తకాలు 
మృత్యువున కేలొ భీతివహింత్రు జనులు 
అవల స్వచ్చంద సౌందర్య మబ్బుచుండ? 
- రాయప్రోలు, 


మృత్యుహృదయంబు కన్నీట మెత్తవడునె? 
- బాలసరస్వతి భోక్తతుకారామ్‌ 


మృదుత్వం 
వైదీకిపాళ్ళ చెయ్యి మృదువుగా యలావుం 
టుంది? 

- గురజాడ కన్యాశుల్చుం 
మృద్దటీం 


తతి యగునంతకు రిపుందన 


21 


మద్ది మెప్పు 


యజికటం బెట్టికొనియుండునది దజియుడుగం 
జెలుచునది జాతి మీందను 
వణలంగ మృద్దటము నెత్తి వైచిన భంగిన్‌. 


- నన్నయ, ఆదివర్వము 
మృవ్చాన్నం 


వీపు మీద గుద్దితే క్రింద మెతుకులు పడాలి; 
మెడ మీద కొడితే నోట బూరెలు రాలాలి. మళ్లీ 
మనిషి ఢోకా లేకుండా వుండాలి. భోజనమంటే 
ఏమంటావోయి సో, 

- వేంకటరాయశాస్త్ర, బొబ్బిలియుద్ధం 
మెజారిటీ 
ఈ వేశ జ్ఞానంలేని వాళ్లదే మెజార్టీ. 

- మహీధర, న్వయంవరణం 


మెట్ట వేదాంతం 
విశ్వసించవల దెప్టున్‌ మెట్ట వేదాంతముల్‌. 

- జాషువా, తొలినిట్టూర్లు 
మెట్ట 


నిచ్చెన స్వర్గానికి వేయవచ్చు. నరకానికి వేయ 
వచ్చు పైకిపోయే మెట్లు స్వర్గానికీ, దిగువకు 
పోయే మెట్లు నరకానికి దారి. తీస్తవి. 

- ఉన్నవ మాలపల్లి 
ఆత్మతోం దెలిసినదే తెలిసినది. మనస్సుతో దెలి 
సినదే తెలిసినది కాదు. ఆత్మతోం దెలిసికొనుటకు 
మొదట మనస్సుతోం దెలిసికొనుట మెట్టు. 

= విళ్ళనాథ, తెజిచిరాజు 
మెండు 
చేయలేనమ్మకు చేష్టలు మెండు, వండలేనమ్మకు 
వగపులుమెండు. 
- సామెత 


వండలేని ఆక్కకు వగవులు మెండు. తేలేని 


కు తిండి మెండు. 
అన్న - సామెత 


పాటకు తలతిప్పు మెండు. 
దబ్బర తిప్పు పమ 
మెతకదనం 
మన బంగారం మంచిదవ్వాలిగాని కంసాలిని 
అని ఏం ప్రయోజనం అంటారు గాని. బంగా 
రందేముంది? కంసాలి ఎటు మలిపితే అటు 
మళ్లుతుంది. 


మెత్తన 

నాలుగుకాళ్ళ జీవాలలో మేక మెత్తన, రెండు 

కాళ్ళ జీవాలలో కోమటి మెత్తన. 
- సామెత 

మెత్తగా మాటాలాడరా అంటే దూదీ, వెన్నపూస 


అన్నాడట. 
మెదడు 


దేముడు అనేవాడున్నాడు అని నమ్మితే, అతడి 
అద్భుత సృష్టి మెదడు. మనిషి విలువైన అవయ 
వాల్ని దేముడు అతిభద్రమైన చోట అమర్చేడు. 

- వీరేంద్రనాథ్‌, తులసి 
మనిషికి మెదడు వుంది ఆలోచించటానికే. ఆ 
మెదడు చాలామందికి జారిపోయి మోకాళ్లలో 
'సెటిల్‌ అవుతుంది. 

- రామమోహనరావు, త్రినేత్రుడు 
మనుషులకన్న మనుషుల మెదళ్లు బుద్ధిగలవి; 
అవి సగం పనిచేసి విరమించవు. 

- కొడనటీగంటీ, గడ్డురోజులు 
ప్రేమక నిలయం, ఆలయం గుండె. మేధకు 
నెలవు, విచక్షణశక్తికి కొలువు మెదడు. అందుకే 
గుండెకు పైనే ఉంటుంది మెదడు. 


- బుచ్చిరెడ్డి, తేనెకోరని తుమ్మెద 
మెవ్సు 


ఏగతి రచియించిరేని సమ 
కాలము వారలు మెచ్చరే కదా! 

- చేమకూర విజయవిలానము 
సూటిగా యేవిషయమైనా 
చెప్పరాదని తెలుసుకుంటే 
తప్పకుండా నీకః 
గొప్పవారల మెప్పుపొందును 

- మల్లారెడ్డి, నూక్టిముక్రావళి 

గతి చూపిస్తే యేమిటి మెప్పు? 

- గురజాడ, కన్యావల్చుం 
కొంతమందికి చాకిరీచేసి మెప్పించడమే కాని 
షోకుచేసి మెప్పించడం తెలీదు. 

- రావిశాస్త్రి అధికారం 
డబ్బు ఖర్చు కాకుండా ఉండేటప్పుడు మెప్పు 
కురిపించడం మానవులకి స్వభావం. 

= భమిడిపాటీ, పద్యం 


- సామెత 


= రాగం 


గోవీచంద్‌, వునస్సమాగమం | వెయ్యిమంది సామాన్యుల మెప్పుకంటే ఒక్క 


292 


మెప్పు 


ని మెప్పు గొప్ల 
అవు. 
అందరిచేతా మెప్పులు సంపాదించుకునేవాళ్లు 
సర్వనాశన మైపోతారు. సర్వనాశన మైపొయ్యే 
వాళ్లనే ప్రపంచం మెచ్చుపంటుంది. 

- కొడవటిగంటి, కలిసిరావాలి 
మెరిట్‌ 
ఎక్కడుంది మెరిట్‌? గవర్నమెంటు సర్వీసు 
లోనే లేదు. అంత మెరిటున్న వాడెవడూ 
చ గవర్నమెంటు సర్వీసుకు రాడు, 
ఖా ల స్‌ కార్యాలయ బేతాళ 

విక్రమారీయము 

మెరుడు 


వారకాంతకంటే జారకాంత నూరురెట్లు మెరుగు. 

- వాసిరెడ్డి సుంకర అవనింద 
రిటైర్డ్‌ తాసిల్దారుకన్నా సర్వీసులోవున్న కరణం 
మేలు. 


- శ్రీరమణ, న్యూనుడి 
మెలకువ వ 
శవం బతకడం ఎంత విచిత్రమో 
మనం మేలుకోవడం అంత చిత్రమే 
- దాశరథి, మేల్ళొన్నమనిష్షిని చూడ్డానికి 


వెళతున్నాను 

మేటి 

రోటి పాటలే మేటి వీరులను తయారుచేసేది. 
- ఉన్నవ, నాయకురాలు 

మేధ 


ఒక్కొక్క జీవితానికి హృదయమే పునాది. 
" అయితే, మరొక్కొక్క జీవితానికి మేధస్సే 
ప్రధానం అయి వుంటుంది. 

- నుబ్రహ్మణ్యశాస్త్రి గులాబీ అత్తరు 
ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి 
తక్కువయి పోతుంది. అక్కడ సానుభూతిన్నీ 


పూజ్యమే. 
- సుబ్రహ్మణ్యశాస్త్రి గులాబీఅత్తరు 
మేధావి 


అందరిలో దొర, ఒంటరిగా దొంగ 
నటుల్ని తీడ్తూనే నటించే కొంగ 
సగం పశువు, సగం మనిషి యీ జీవి 
వీడి అసలుపేరు మేధావి. 


- అమ్మంగి, మేధావి 


ఒక తీరని కోరిక 
తపన ఉన్న మనిషి 
గొప్పమేధావి అవుతాడు 
- వరిమళాసోమేళ్వర్‌, దర్భణం 
మేధావులు డిస్కస్‌ చేస్తున్నారు 
ప్రాజ్లెమ్స్‌ సాల్వుకావడంలేదు 
- పేర్వారం, తమసోమా జ్యోతిరమయ 
మేనభావ 
మేనమావం కొడుకైతే మొగుడు 
బాయ్‌లా మనచేతిలో వుంటాడు. 
- వురాణం, బల్లకట్టు బెల్లపావకాయ 
మేనమామ 
తల్లి పుట్టిల్లు మేనమామల దగ్గర దాగదు. 
- చిలకమర్తి, వ్లీడడు తమాషా 


ఆఫీస్‌ 


మేయటం 


తల్లిచేలో మేస్తుంటే పిల్ల గట్టున మేస్తుందా? 
- చిరజీవి, బోలోస్తతంత్ర భారల్‌కీ జై 


మలం 
వేశ్యలకు మేలమే పదివేలు సుమ్ము. 
మేలు 


హరితోడి పగకంటెం గలదెమేలు? 

- కంకంటి, ఉత్తర రామాయణము 
తెలివిహీనుడై మంచిగా వుంటంకంటే సంస్కా 
రంతో పాడవడమే మేలంటాను. 

+ - బుచ్చిబాబు, న్వతంత్రజీవులు 
గత కాలము మేలు వచ్చుకాలము కన్నన్‌. 

- చెళ్ళపీళ్లు కథలు-గాథలు 

కీడులో మేలు మా కొనంగూడె నిందు. 
- చిలకమర్తి, గయోపాఖ్యానము 
ఒక్కొక్క సందర్భంలో ఎంతో బలమైన (ప్రభు 
త్వంకన్న కాంగోలాంటి అనాగరిక దేశమే 


- మహీధర కత్తులవంతెన 
...మా గురువుగారికి కోపము వచ్చువేళ పెం 
పలరెడు నంటరానితన 
మడ్డము వచ్చె న దొక్కమేలుగా! 
- జాషువా నా కళ 
అన్ఫత మాడుటకంటె మానము మేలు. పరధ 
నాపహరణముకంటెం దిరియుట మంచిది. 


మేలు 
వివేక హీనుండయిన (ప్రభువును సేవించుకంటె 
వనవాస ముత్తమము. యాచించుకొని బ్రతు 
కుట “కంటె మరణము గేయము. 

- బిన్షయనూరి, మిత్రలాభము 
కలిమిగల లోభికన్నను 
విలసితమగు పేద మేలు వితరణియెనన్‌; 
చలి చెలమ మేలు కాదా 
కులనిధి యంబోధికన్న? 

- గువ్వలబెన్న శతకము 
సరస మెజుంగని వారితో జగడ మాడి 
కోర్టుకెక్కుట కంటెను గొంత మేలు! 

- కాళ్లకూరి, వరనిక్రయము 
సాక్షి కాళ్లు పట్టుకోవటం కన్నా వాది కాళ్లు పట్టు 
కోవడం మేలు. 

- సామెత 


అంత్యనిష్టూరంకన్నా ఆదినిష్టూరం మేలు. 

- కృష్ణంరాజు రెండుబండ్లు పోయాయి 
గబగబా అరిచేవాడి పంచ చేరవచ్చును గాని, 
నేలముచ్చాడి గ(క)డప తొక్కరాదు. ష్‌ 


కురూపి పొత్తుకంటె సురూపి తిట్టుమేలు. 
- సామెత 
దుర్గంధ కుసుమాని కంటె నిర్గంధకుసుమం 


మేలు. 
i - సామెత 
బంధువులకన్న నెయ్యెడం బరులె మేలు 


తిట్టులంబోయి మెసవెడు తిండికన్న 
గలయం బాజక త్రావెడు గంజిమేలు 


- సామెత 
ఏనుగంత తండ్రికంటె, ఏకులబుట్టంత తల్లి 
మేలు. 


- సామెత 
అవివేకితో స్నేహంకన్నా వివేకితో విరోధం 
మేలు. 


- సామెత 
ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు 
- సామెత 


మైల 

చీకటి గర్భంలో, చిక్కుకుపోయే కంటే 
సూర్యగోళంలో, ఒక్క కిరణమై చావడంమేలు 

= జంగా కీరణం 
సోమరి పాటల వందలకంటే 
ఆకలిగీతం ఒకటి మేలయా! 
అర్ధమనస్కులు వందలకంటే 
అర్భాయుష్కుడు ఒకడు మేలయా! 

- రమణారెడ్డి, ధమ్మఘోన్ష 
సరస్వతీ సేవ చేయుటకు మారు భిక్షాటనము 
నేర్చుకొనుట మేలు. చాకలిపని నేర్చుకొనుట 
డ్రేయము. 

- తావీ, అవన్నియు నీకనులేనా? 
చేటు వచ్చెనేని చెడనాడు దైవంబు 
మేలు వచ్చెనేని మెచ్చుకొనును 
గరిమ మేలు గీళ్లు కావడి కుండలు 

- వేమన 

కటిక దరిద్రులకి దేంవుడుంటే యేంకావాలి. 
లేవంటే యేంకావాలే? వాడున్న మేలూలేదు. 
వాడు లేడన్న కీడూ లేదు. 

- లక్రణరావు, అతడుఆమె 
మేష్పాడ 
సాధార్షంగా ఈ మేష్టర్లకి ఏం తెలీదు పాపం. 
పెద్దాళ్ళ నడిగితే కోంబడతారని భయం. అంది 
కని బడి ఆని ఓటిపెట్టి మన్ని అడుగుతారన్న 
మాట. 

- ముళ్లపూడి, వురేయ్‌ వంబెం ఆగు! 
మేళం 
సాని మాళం తా'పటమనేది డబ్బిచ్చి తద్దినం 
కనుక్కోవట మన్నమాట కదా! 

= గురజాడ, కోతలరాయుడు 

మైకు 
(ఇదిగో), ఈ మైకులంటూ వచ్చినై ఇష్టం 
వుండా లేకపోయినా యినాల్సిందే! 

- నుంకర కోతలరాయడు 
మైత్రి (చూ. స్నేవాం) 
మైల 
మనసులో మాలిన్యం లేనప్పుడు, వ్యక్తికి మైల 
అంటదు. పవిత్రమైన భావాలన్నీ భాషావిష్కర 
ణకోసం యత్నంచేస్తూ: మనసు ' చాపిన చేతు 


mb సా... కనన. న. న 


24 


మైల 


లతో మైలపడి తీరుతాయి. 


- రామమూర్తి, అన్నిగర్భ 
మొక్క 
మొక్కయై వంగక మ్రూనై వంగదు. 

- విశ్వనాధ, కడిమిచెట్టు 
మొగమాటం 


మొగమాటము దవ్వుగాదె మోక్షంబునకున్‌. 
" - చిలకమర్తి, గయోపాఖ్యానము 
ఆహారముపట్ల వ్యవహారముపట్ల మోమోటము 
పనికిరాదు. 

- బలిజేవల్లి, నత్తహరిశ్ళంద్రీయము 

మొండితనం 

ఆడది అసూయనీ, మొగాడు మొండితనాన్నీ 
పట్టుకొని పుడతారు అమ్మకడుపులోంచి. 

య్‌ స బీనాదేవి, ది బెట్‌ 
మొండికెత్తి ఊరుకుంటేనేగాని చాలా రోగాలు 
కుదరవు. 

- భమిడిపాటి బాగుబాగు 
చులుకం గాల్వట్టి, యీడ్చినం జూరువట్టి 
వేలుదురుగాక తమవారి విడుతురెట్లు? 

- శ్రీనాథుడు, కాశీఖండము 
కుక్కతోంక దెచ్చి గొట్టంబుం జేర్చిన 
క్రోవి చెంత నుండు కొంత తడవు 
ఎంతం జెప్పం జెడుగు పంతంబు మానునా? 

- వేమన 
యుక్తికి యుక్తి చెప్పగలముగాని మొండివాద 
మునకు జవాబు చెప్పలేము. 

- చిలకమర్తి, మెట్టవేదాంతము 
మొండివాడు 
మొండివాడు రాజుకన్నా బలవంతుడు. 

- ముద్దుకృష్ణ, ఆడవాళ్ల తెలివి 
మొండివాడు ముక్కుకోస్తే నెత్తురు తాగాడుట. 
- సుబ్రహ్మణ్యశాస్త్రి ఇల్లువట్టిన వెథవాడబడుచు 
మొదటిది 


స్రీకయినా పురుషునకయినా, వయసు వచ్చాక 
తటస్థించిన మొదటి స్పర్శ జీవితాంతం వరకూ 
గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. 


- నుబ్రవ్మాణ్యశాస్త, ఆత్జబలి 
రహస్యము చెప్పి దాచుమనుట విరివిగా వెల్లడి 


మోజు 


చేయుటకు మొదటి సాధనము. 


= చిలకమర్తి, నుధాశరబ్బంద్రము 
మొద్దు 
ఎద్దయినా ఏడాదికి నేర్చును. మొద్దు ముప్పై 
ఏళ్లకయినా నేర్వడు. 
- సామెత 
మొనగాడు 
ముందడుగు వేయువాడు మొనగాడు. వెను 
కంజ వేయువాడు పిరికివాడు. అటోయిటో 
తేల్చుకోగలిగేది మొనగాడే. నీళ్లు నములుతూ 
నిలబడేది పిరికివాడు. అసలు పిరికివాడికే 
బోలెడన్ని ఆలోచనలు 
- పులికంటి, ఆరిక వాడు 


మొరొయింవు 
మెయ్యబోతే ఎడ్లలోకి, దున్నబోతే దూడల్లోకి. 

- సామెత 
మోక్షం 


వైష్ణవుం డెంత కాంచనం 
బిచ్చిన నంత మోక్షమను, 
నీయక యుండిన ముక్తి లేదనున్‌. 

= శ్రీరాములు, తెలుంయనాండు 
శక్తిలేదని వాపోయే వానికి, ముక్తి కలుగుతుం 
దని స్వార్థలు శాస్త్రాలను సాగదీస్తున్నారు. 

- ఆళ్వారుస్వామి, ప్రజల మనిషి 
చదువులందు రాజపదవులందును పాడి 
మొదలవులందు స్త్రీల 'పెదవులందు 
నాశ లుడిగినట్టి యయ్యలు ముక్తులు; 

= వేమన 
ముక్తి సౌధంబునకు రక్తి మొదటిమెట్టు 
హరికటాక్షమందు; మనోహరి కటాక్ష 
మిందు; ఫలమందు నిందు నానంద మొకటి 
రక్తి ననుభవించినంగాని ముక్తి కలదె? 

- బాలసరస్వతి భక్తతుకారామ్‌ 
మోజు 
కాకీ దుస్తుల మెరసెడు 
“వాకీ'లను సతుల కాహవావనిలో న 
'ప్పేకాట యందున తురుఫ్‌ 
జాకీలకు బోలె మోజు జాస్తీ సుమ్మా! 

- గునుపూడి, బిడాల శాస్త్ర 


మోజు మోహం 
ఒదిగున్న పెళ్లాం కంటే ఒగ్గీసిన పెళ్లాం అంటేనే | ఇదంతా టోపీ వ్యవహారంలా కనబడుతుంది. 
మోజు. - గురజాడ కన 


- బీనాదేవి, డబ్బు! డబ్బు! డబ్బు! 
పెళ్లయేవరకూ భర్తకు భార్యమీద మోజూ, 
'ప్రేమానట. పెళ్లయిన తరువాత భార్యకు భర్త 
మీద మోజు (ప్రేమానట! 

- సరస్వతీదేవి, స్వర్థకమలాలు 
భారతీయులకి సీమ కూరలమీదా, మేకజాతికి 
క్రోటన్సు కొమ్మలమీదా మోజు ఎక్కువ. 

- రావిశాస్త్రి నల్లమేక 
మోడల్‌ 
అసందర్భంగా అందాల్ని పరవాల్సిన సరుకులు 
మోడల్స్‌! 

- రామమోహనరావు, డియర్‌ 
విజయం వెనుక విజయాలు, పరాజయాలు 
వాటి అడుగున శ్రమ, బాధ, అవమానం, 
సంశయం, దోపిడి, కర్కశత్వం, రాక్షసత్వం, 
రాజకీయాలు, అసూయ, దుర్భరమైన వేదన 
వెరసి జీవితపు వెలుగుల చివర వేదాంతం 
మిగులుతుంది మోడల్స్‌కు. 

- రామమోహనరావు, మోడల్‌ 
మోతాదు 
నిద్రమాత్రలు ఒకటో, రెండో వేసుకుంటే 
హాయిగా నిద్రపోతాం. అన్నీ ఒకేసారి మింగేస్తే 
చచ్చిపోతాం. విషమైనా తగిన మోతాదులో 
తీసుకుంటే ఏంచెయ్యదు. 

- బీనాదేవి, హరిశ్ళూద్రమతి 
బహు జలంబుల సేతువు పగిలిపోవు 
విను మరక్షిత మంత్రంబు విటిసిపోవుం 
గొండియంబున సఖ్యంబుం గ్రుంగిపోవుం 
గరినభాషలం బడిపోవుం గాతరుండు. 

- దూబగుంట, మిత్రభేదము 
మోనం 
మోసమెన్నటికిని దాగనేరదు. నోరుదాచినను 
నొసలు బైట పెట్టను. 

- భానుమూర్తి, హేమలత 
తాత ఓటు మనమడు వేసినట్టు. 
- శ్రీరమణ న్యూనుడి 
మొన వెడలివచ్చు టెటుంగక మోసపోయె. 
- తి.వేం., పొండవ విజయము 


నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే 
లౌక్యవూంను. 

- గురజాడ, కన్యాశుల్బం 
నటనవల్ల కొద్దికాలవేం లోకానికి కళ్ళు కప్పవ 
చ్చునుగాని, నిడివి మీద బంగారాన్నీ, ఇత్తడినీ 
లోకం యేర్చేస్తుందండి. 

- గురజాడ, కన్వావల్బం 
ప్రపంచమంతా మోసంతోనే ఉన్నది. యెక్కడ 
చూచినా వీరిని వారూ వారిని వీరూ మోసం 
చేస్తూ ఉంటారు. 

- కందుభారి, మనోవంచక ప్రహసనము 
మనం వక్క ఘడియ ఈయన వద్ద మాట్లాడితే 
ఇంటికి వెళ్ళిన తరువాత తలలు మార్చినాడేమో 
అని అద్దం పెట్టి మనముఖాలు చూచుకోవలెను. 

- కందుకూరి, వోన్యనంజీవని 
మాయికులయందు బుద్ధిమంతుడు మాయావి 
యయి ప్రవర్తింపవలెంగాని బుజువుగాం బ్రవ 
ర్తింపగూడదు. 

- చిన్నయసూరి, మిత్రభేదము 
(ప్రత్యక్షమం దిచ్చకములాడి పరోక్షమందుం 
గార్యహాని చేయు సంగాతకాండు పయోముఖవి 
షకుంభము వంటివాండు. 

- చిన్నయసూరి, మిత్రలాభము 
ముగ జూచి కపటంబుం దెలిసెనేని 
పూని క్రమ్మణ మణి మోసపుచ్చరాదు. 

- దూబగుంట, లబ్ధనాశము 
పచ్చి అజ్ఞానం ఉన్నన్నేళ్ళు మోసం బతుకుతూ 
ఉంటుంది. 

- జంగయ్య జాతర 
విషము విషముచే విరుగునట్లు, స్వప్నతిమి 
రము స్వప్న దీపముచే సమయునట్లు, లోక 
ములో మోసము, మోసముచేం బొలియును. 

- తూచి రూపలత 
విషానికి విషం విరుగుడు. మోసగాళ్ళకు 


మోసమే పనిచేస్తుంది. 
- పినిశెట్టి వల్లెవడుచు 
మోవాం 


మసలుచున్నది బురదలో మహిషమట్లు 


296 


మోహం 
ముదిరిపోయిన జన్మభూమోహపటిమ. 

- జొమవా, నా కధ 
మోహ మంటువ్యాధి వంటిది. 

- విశ్వనాధ, చెలియలికట్ట 
మోహం ఫలాన్ని అపేక్షిస్తుంది. (ప్రేమఫలాతీత 
మైంది. సాఫల్యంతో మోహం నశిస్తుంది. 

- రాజమన్నారు, పరకీయ 
మౌనం 
మాటలకు అలవిగాని శక్తి, ఒదుగు మౌనానికి 
ఉంది... మాటలు అర్ధంలో ఆవగింజ పాలును 
పలుకుతవి. మౌనం కొండంతదాన్ని ముక్తస 
రిగా ఉద్దోషిస్తుంది... 

- రామక్ళష్ణశాస్త్ర, ఖుదానంద్‌ 
మమత నిండిన వేళ 
మూగబాసేను 
మమత పండినవేళ 
మూగబాసేను 

- కామేశ్వరరావు, మౌనం 
మౌనంలో ఎన్నిమాటలో! 
ఎన్నిధ్వనులో! ఎన్ని భాషలో! 

- ఇనాక్‌, రెండు వికసించిన వుష్పాలు 
అనౌచిత్య సంభాషణకు మౌనమే మందలింపు. 

- వరదాచార్యులు, వైశాలిని 


an 
యజమాని 


ఒక యజమాని తన కుక్కను అర్ధంచేసుకునే 
దానికన్న ఆ కుక్కే తన యజమానిని బాగా 
అర్థంచేసుకుంటుంది. 

- కొడవటిగంటి, అమోఘవచనం 


యత్నం 
కుండలోకి కూరైనా కొలువులోని గొప్పతనమైనా 
* తెచ్చుకుంటే కానిరాదు. 
- చిలకమర్తి, గౌరననంపాదనము 
, యత్నము లేక గ్రహములు ఫలము నీయవు; 
స్వప్నమందుంగాని, మనోరధమాత్రమునంగాని, 
జన్మాంతరమునంగాని, ఇచ్చును. కావున పూర్ణ 
యత్నము చేయవలయును. 
- వేంకటరాయశాస్త్రీ (ప్రతావరుద్రీయము 


297 


యద్ధనీతి 


యధార్థం 

చూడబోతే కవి పోజు, రాసేది పచ్చి ప్రోజు, 
- శ్రీరమణ, న్యూనుడి 

యంత్రం 


మడిసి జనమకన్నా పేనంలేని మరలు నయం. 
- వెంకటనరసింహోరావు, సిన్‌ 
యాబన 
మీరు సిగరెట్లు కాల్చకూడదు. కేన్సరొస్తుంది. 
చచ్చిపోతారు. ఆ సిగరెట్టు నామొహాన్నకొ 
ట్టండి. నేను కాల్చుకుంటాను. 
'- అదివిమ్ణ. వాంటెడ్‌ ఫొదర్స్‌ 
మొక్కుబడే లేదంటే, ఒక్క దాసరికైనా పెట్టమ 


న 
కా - సామెత 
అధికారం తోడి యాచ్చావృత్తి వెగటువేస్తుంది. 
లోకానికి ఉపద్రవం తెస్తుంది. దైన్యంతో కూడి 
ఉన్న యాచ్చావృత్తి స్వభావసిద్ధమైంది. దాని 
వల్ల ఎవరికీ బాధలేదు. 

- విశ్వనాధ, ముగ్గరుబిచ్చగాళ్ళు 
యాతన 


బాధకి కారణాలు అడగటం అడిగేవాళ్ళకీ చెప్పే 
వాళ్ళకీ కూడా యాతనగా ఉంటుంది, ఒక్కొ 


ప్పుడు. 
యాత్ర 
యాత్రకు మజిలీ ఉంది. 


పలాయనాని కేమి మజిలీ? 
- బైరాగి, వలాయనం 


= రావిశాస్త్రీ రత్తాలు - రాంబాబు 


యుక్రం 
ఎనయంగ నెవ్వరెంత మన 
నిచ్చి వచించిరి తాను వారితో 
బను వటనంత మాత్ర ప్రతి 
భాషణమాడుట యుక్త మండు. 
- వంగి, ప్రభావతీ ప్రద్యువ్నుము 


యుగవురుమడు 
జీవితాన్ని మీరి రాయగలవారు యుగపురు 
నులు - చలం, మ్యూజింగ్స్‌ 
యుద్ధనీతి 


కవిత్వము, సంగీతము, వైద్యము నెట్టిదో యుద్ధ 


లతా! 


నీతియు నట్టిదే. అందజకుం దెలిసినట్లుండును. 
- విశ్వనాథ, బద్ధన్న నేనాని 
యుద్ధం 
వీణపట్టె కాని వింటి పట్టెటుంగని 
కాంత కెజుకపడునె? కదన బాధ? 
= తివేం., పొండవ ్రవానము 
తననే మరచిపోతేగాని యెవడూ యుద్ధరం 


గంలో వురకరేడు. 

- నుబ్రవ్మణ్యళాస్త్రే టీపార్టీ 
యుద్ధమును వ్యాజ్యమును ఒకటి. రెండును 
జయాపజయములు తెలియరావు. 

- శివరామశాస్త్రి నమళ్ళివాయ 
యుద్ధాలు మందుగా పనిచేస్తవి కాని ఆహారం 
కాదు మానవజాతికి. 

- కొడవటీగంట్సీ అశోకవనం 
పోర్చు దించకుండా ఒప్పుడూ సింగిలేండెడ్‌గా 
యుద్దానికి దిక్కు 

= రావిశాస్త్ర. రత్తాలు-రాంబాబు 
పురోగమనం మనిషి యుద్దాలవల్లనే సాధిం 
చాడు. వేదాంతాన్ని యుద్ధంలోనే సృష్టించాడు. 

= కాంతారావు, వంశధార 
యుద్ద నిర్వహణ ఒక కళ. విశిష్టమైన కళకు 
ప్రయోజనమంటూ ఏదీ వుండరాదనే విశ్వాసం 
వున్ననాడు, 'కళకోసమే కళ - యుద్ధం కోసమే 


యం - సూరి చంఘేజ్‌ఖాన్‌ 
ఎందులకు దెచ్చి పెట్టితి రణము? 

క, మయి 
ముష్టీరణ మింకేటి ముష్టిరణము. 

= తివేం., పాండవ విజయము 

ఇంకం దప్పదు యుద్ధము బంధునాశమున్‌. 

- తివేం, పొండవోద్యోగము 
తినంజాలను నెత్తురుకూడు మాధవా! 

= తి వేం, పొండవోద్యోగము 
జన్మభూమి జననికాదు 
సామాన్య సుమా ఆయమ 
వసుమతియగు నామె కొరకు 
వల్లభు లెందరు పెనగిరి? 


- అబ్బూరి, కవిత 
యువవృద్దులు 


ఏ సాహసానికైనా వెరచి దూరంగా ఉంటూ 


“298 


న్నతోద్యోగాలు ఉన్నతస్థానాలు తప్ప మరి 
దేన్నీ దృష్టిలోనికి రానివ్వని యువవృద్ధుల 


మాట చెప్పు మొదట. 


+ నుబ్రహ్హణ్యశర్థ, బంకోలా 
యోగం 
యోగ రహస్యాలు పామరుల దగ్గిరా వెల్లడి 
చెయ్యటం? 
- గురజాడ, కన్యావల్బం 
యోగి 


యోగి యనంగా లోకవృత్తమునందుండి యిది 
యంతయు మిధ్యయను నిశ్చయజ్ఞానము కల 
వాండు. 

- విశ్వనాథ, తెజిచిరాజు 
యోగికైనను బంధు వియోగ దుఃఖ 
జనిత తాపంబు కోపంబుం బెంచుంగాదె. 

= తీవేం, పాండవ విజయము 
ఎవరైతే ద్వి (రెండు) అనే భావం నుంచి 
బయటపడతాడో అతడే నిజమైన యోగి. ప్రతీ 
మంత్రగాడూ యోగే. ప్రతీ ఆత్మయోగీ కోర్కె 
లనే క్షుద్రశక్తుల్ని ఆత్మ అనే మంత్రంతో అదు 
పులో పెట్టే మంత్రగాడే... 

- వీరేంద్రనాథ్‌, తులసీ 
జార పురుషు మీంద సద్భక్తి నిలుపుచుం 
బతికి నిచ్చకముగ బరగు భంగిం 
బరముకొజకు యోగి పాటించు దేహంబు 

= వేమన 
యోగ్యత 
యీ తాలూకాలోకల్లా పెద్ద సారాదుకాణం యీ 
వూళ్లోనే వుంది. దాన్నిబట్టి యీవూరి యోగ్యత 
మీరు వూహించుకోవచ్చును. 
- గురజాడ, మీ పేరేమిటి? 
యోగ్యతనుబట్టి యోచించే యెడల మానవుడు 


దేనికీ అర్హుడుగాడు. 
- ఉన్నవ, నాయవరాలు 


మనిషికి ఏదిపోయినా, బ్రతికే హక్కు ఉంది 
గాని, హృదయం పోతే సమాజంలో వుండే 
యోగ్యత లేదు. 
= నంది, నైమిశారణ్యం 
అర్ధంలేని బాధలో యోగ్యతలేదు. 
- చలం, మ్యూజింగ్స్‌ 


యౌవనం 
యౌవనం 
యేళ్ళలో ఏముంది? యవ్వనం మనసులో 
వుండాలి కాని 

- లక్ష్యణరావు. అతడు-ఆమె 
ముప్పయ్యోయేట ఆడదానికి కొత్త యవ్వనం 
వస్తుందట 

- కొంతొరావ్ర, వంశధార 

సుడిగాలి, ఎండుటాకునువలె, యౌవనము రజో 
భ్రాంతి నొందిన ప్రకృతి పురుషుని తనయిచ్చ 
వచ్చిన చోటికిం గొంపోవును. 


= నూర్‌, నారాణి 


రక్తం 
చరిత్ర నిండా రక్తమే! ఈ రక్తమే చరిత్రని 
మార్చింది. 

- అవృల్నాయ్లు, వువ్వుల కొరడా 
రక్తంనుంచి రగులుతున్న ద్వేషం ఆరుతుంది. 
ప్రాణంతో పగతీరుతుంది. 

- రంగాచార్య, మోదుగుపూలు 
రక్తనంబంధం 
చరిత్రలో సముచిత స్థానం సంపాదించినవా 
రంతా రక్తసంబంధానికి లొంగని అతీతులే. 


- చిన్నబాబు, డబ్బు 
రో 


ముక్తి సౌధంబునకు రక్తి మొదటి మెట్టు; 
హరికటాక్షమందు; మనోహరి కటాక్ష 
మిందు; ఫలమందు నిందు నానంద మొకటి! 
రక్తి ననుభవించినం గాని ముక్తి కలదె? 

- బాలనరస్వతి, భక్తతుకారామ్‌ 
రక్తి రక్తియే. భక్తి భక్తియే. దాని దారివేటు. 
దీని దారివేు. ఒకటి పైది. రెండవది లోనిది. 
పైదాని వలన లోనిది చెడుట యెచ్చటనైనా 
నున్నదా? తాటికాయ పీచు వలన ముంజె 
రుచి తగ్గినదా? 

- పానుగంటి, వీరమతి 
రక్షకభటుడు 
రక్షకభటులు వచ్చిరి. అల్లరికి గారణమైన 


రక్షకభటుడు 
చారు దొరకక పోవుటచేత నేమియు నెజుంగని 
నలుగురు. బడిపిల్లలను, నాదారి నప్పుడు 
చెంబుతో ముష్టికి బోవుచున్న బలిజవితంతు 
వును బట్టుకొని కొట్టులోం బెట్టిరి, 

- పానుగంటి. స్వా 
గవురనుమెంటు జీతవించ్చుంచిన కనిష్టీబులుం 
డగా మనకెందుకు శరీరాయాసం? 

- గురజాడ, కన్యావల్బం 
నేరం సేసినోణ్ని ఎలాగ్లూ లోన pes 
సెయ్యనోణ్ని ఏస్తేనే పోలీసోడి పవరు తెలు 
స్తుం దన్నమాట. 

- రావిశాస్త్ర, రత్తాలు రాంబాబు 
నువ్వు పోలీస్‌ ఉద్యోగంలో ఉండతగ్గవాడివి 
కావు. నీ కేదో కాస్త హృదయం ఉన్నట్లుంది. 

- ఆత్రేయ, ఎవరు దొంగ? 
పోలీసోళ్ళని తిట్టకమ్మా! పేరు రాసుకోగలరు! 
దేముడుకా దొల్లకోడానికి! 

= కొబ్చిర్లకోట, ఓన్లీడాటర్‌ 
ఫోర్సులో ఉండాలంటే మనిసికి తెగవా తెంపరి 
తనం ఉండాల. 

= రావిళాస్త్ర, రత్తాలు-రాంబాబు 
జెనాన్ని పోలీసోడు సితగొట్టి సిత్తరయింస లెట్టి 
సావబాది సెవులు మూసిన్నాడు దేవు ళ్ళేడు. 

= రావిశాస్త్ర మూడు కదల బంగారం 
పోలీసోళ్ళల్లోనూ మాత్ములుంటారు! 

- రావిశాస్త్ర మూడు కధల బంగారం 
దొంగ నెప్పకపోతే పోలీసోడికి ఇన్వస్టిగేసన్నేదు. 

= రావి మూడు కధల బంగారం 
దేవుడూ పోలీసోడూ లేకండ రాజ్జెం సరిగనడద 
న్నాను. 

= రావిశాస్త్ర. మూడు కథల బంగారం 
దేవుడే దిగినప్పుడు డియ్యెస్సీ గోడు దిగడా? ! 

- లావిళాస్త్ర. రత్తాలు-రాంబాబు 
మందుమీదు ఉన్న పోలీసోడు మరియాదగా 


నడుసుకోవాలి. 
- రావిశాస్త్రీ రత్తాలు-రాంబాబు 


పుల్లూ పాంవుంలూ ఏనుగులూ పగోణ్ని మరిసి 
పోవంట. పోలీసోడు గూడ అంతే. 
- రావిశాస్త్ర, మూడుకభల బంగారం 


దేవుండు మనసైడు ఉన్నా లేప్పోయినా పోలీ 
సోడు మనసైడుంటే మనకి డేంజరుండదు, 


29 


రక్షకభటుడు 
అంతా సస్ఫేసే! 

- రావిశాస్త్రి మూడు కధల బంగారం 
మన పోలీసు వాళ్ళు గాలివాటాన్ని బట్టి నవర 
సాల్లోనూ యేది ఆ క్షణానికి అవసరమైతే 
దాన్ని ఒలికిస్తారు. 

- లక్ష్మణరావు, అతడు-ఆమె 
పోలీసోడు, ఒప్పుడు ఉగ్గర నరిసిమ్మూర్తి అయ్యి 
పోతాడంటె ఆడి పెర్మిషన్‌ లేకుండ నేరం జరి 
గితే ఉగ్గర నర్సిమూర్తయి పోతాడు. 

= రావిశాస్త్రి మూడుకధల బంగారం 
ఈ దేసంలోనేగాదు, ఏదేసంల అయిన సరె 
పోలీసోడంటె గొప్ప డేంజిరస్‌ మనిసని 
తెలుసుకో? 3 
- రావిశాస్త్రి మూడుకధల బంగారం 
పోలీసోడి సేతల్లో దిక్కుమాలిన సవ్వేగాని 
సిన్మాయీరో సవ్వూ ఉండదు. 

- రావిశాస్త్రి మూడుకభల బంగారం 
పోలీసు వాళ్ళ చేతుల్లో పడితే వులిబోనులో 
పడ్డట్టే. ఎక్కడికక్కడ ఏరుకు తినేస్తారు. 

- సూర్యారావు, వంజరం 
పోలీసు ఆఫీసర్ని. నేను సాక్ష్యాలకీ సంవన్నాలకీ 
తిరిగితే నా నొఖరీ నిలుస్తుందా? 

= గురజాడ, కన్యాశుల్కం 
_..ఓత్తికొత్తినేే తనకు పట్టని ఎవరి చావు 
కోసమో, వంద మంది శత్రుత్వాన్ని కొని తెచ్చు 
కొని వాళ్ళను కొట్టి తను దెబ్బలు తిని కసిపె 
రగ్గా కావాలని రాక్షసత్వాన్ని కౌగలించుకోడం 
పోలీసువారి దురదృష్టం. కేవలం పొట్టకూటి 
కోసం ఇరుపక్షాల కోపాలకూ, నిందలకూ గురి 
కావడం, పాలకుల దృష్టిలోనూ, పాలితుల దృష్టి 
లోనూ, సమంగా చులకన కావడం వాళ్ళ 


ర - కాళీపట్నం, శాంతి 
పైకి గాయం కనబడదుగాని_ పోలీసువాళ్ళ 
దెబ్బల్లా లోపల తహతహ పుట్టిస్తాయి. 

- గురజాడ, కన్యాశుల్బం 
ఇక పోలీసుల నెవరెరుగరు రాజ్యాంగం నియ 
మించిన, సాయుధగూండాలని? 

- ఛాయారాజ్‌, శ్రీకాకుళం 
పోలేరమ్మ తల్లికీ పోలీసోడికీ అడ్డేటి? 


- ఆవృల్నాయ్ల, పోడు-పోరు 


800 


రక్షణ 
పిశాచమంటే నాకు భయం. పోలీసోళ్ళందే 
నాకు భయం. మరెవళ్ళకీ లచ్చపెట్టను. 

- గురజాడ, కొండుభట్టేయము 
వేరే దొంగలు దేనికీ? ఆ పనికాస్తా పోలీసులే 
జేసి పెడుతుంటె? 

- బొల్లిముంత మృత్యుంజయులు 
తల పగులగొట్టుకన్నా పోలీసువాడు యెట్లా 
ప్రవర్తిస్తాడో సూచనప్రాయంగానైనా చెప్పలేం. 

- వద్దనాభోరెడ్డి, కుట్ర 
వెనకటికి యవరో పోలీసు, ల. an 
పుచ్చుకుంటే జుల్మానా వేశాట్ట! 

- గురజాడ, కన్యావల్బం 
మనిషిని చంపేసి చచ్చిపోయింది తామేనని 
చెప్పుకోవడం పోలీసోళ్లకి అలవాటే. 


- మహీధర, దేశం కోసం 
పోలీసులున్నచోట అల్లరి లేకపోవడం జరగదు 

- మహీధర దేశం కోసం 
యమదూత లెట్టిరో యెయుం 


గమనెడి లోపమ్ముం దీర్చంగా పోలీస్వా 
రి మహిం బ్రభువు లేర్ఫజచిరి... 
= తివేం., శతావధానసారము 
ఊరందరికాడ మనం ముష్టెత్తుకొస్తై మనకాడ 
ముష్టికి బయల్దేరుతారు ఈ పోలీసోళ్లు. 
- కాళీవిశ్వనాధం, 
as గ్వనాధం, చూడ్చు 
అందరూ అవివాహితులే అయినప్పుడు ఇద్దరు 
ఆడాళ్ళ మధ్య కూచున్న మొగాడికి పూర్తిరక్షణే 


- లక్ష్రుణరావ, ఆతడు-ఆమె 
మైనారిటీవర్గాల వారిని సంరక్షించటం మన 
రాజ్యాంగ లక్షణం కదా. మరి మందేశంలో 
ధనవంతులు మైనారిటీ వర్గంవారే కదా. 

- విశ్వం, వేదవాడికీ కై 
ఆకసమంటే ఓవరు బ్రిడ్జి 
పక్కన పరచిన పథవేదికలూ 
పచ్చని ఎర్రని దీపంకాంతీ 
తగ్గించున మన ప్రాణాపాయం? 

- మాచిరాజు, రహదార్లు 
సముద్రాంతర నాయకులు పెట్టిన భిక్ష 
'ప్రజల నిద్రమైకం వదలకుండా కట్టిన రక్ష 

- కుందుర్తి, ప్రస్తావన 


రక్షణ 
అంగవ్రాతములోం జికిత్సకుడు 'దు 
ఖండించి శే 
షాంగ గ్రేణికి రక్షసేయు క్రియ. 
- పోతన, భాగవతము 
రంకు ¢ 
పదివేల నోము నోచిన 
వదలదె యొక జంకు వంక వన్నియ సుంకా! 
- చాటువు 
రయమొగుడు 
మొగుడు చచ్చి ముండేడుస్తుంటే, రంకు 
మొగుడు కొంగః లా 
Ea rT న్నేహం 
రంగు 
తొండ, గొంగళిపురుగు, రాజకీయ నాయకుల్లాం 
టివి. మంత్రి అవగానే రంగులు మార్చేస్తాయి. 


- వీరేంద్రనాథ్‌, ఒకరాధ ఇద్దరు శ్రుమ్ణులు 
రచన /| 


సమర్థలయిన వారు వ్రాయపోవుట చేత 
సత్యము సహితము కొన్ని సమయములందు 
మనోహరముగా నుండకపోవచ్చును. 

- కందుకూరి, సత్యవతీ చరిత్రము 
శాశ్వతత్వం పొందిన ప్రపంచ కవిత్వం పద్య 
రూపంలోనే ది. 

- భమిడిపాటి, వద్యం-రాగం 
రచన గొప్పదయితే వికాసం జాతికి, తత్కర్తకు 
కాదు. రచన చెడ్డదయితే నష్టమూ జాతికే, ఆదీ 


కర్తకు కాదు. 
- నుబ్రహ్మణ్యశాస్త్రి అనుభవాలూ- 
జ్ఞాపకాలూనూ 
రచనను రచనా నైపుణ్యం పెట్టి కొలిచి విలువ 


కట్టాలసిందేకాని రచయిత జీవితం పెట్టికాదు. 
రచయిత స్వభావాన్ని కొలవాలసొస్తే రచయిత 
జీవితాన్ని పెట్టి కొలవాలి. రచనను 
జీవితాన్నుంచి రచన దూరంగా -వుండలేక 
పోయినా జీవితానికంటే రచన ఎంతో ఎత్తుకు 
లేవగలదు; అనంత దిగంతాల్లో విహరించగలదు! 

- సంజీవదేవ్‌, రచయిత 
మంచి వాళ్ళని గురించి వ్రాయొచ్చు. చెడ్డవా 
ళ్ళని గురించి వ్రాయొచ్చు, కాని సాధారణమైన 
వాళ్లని గురించి [వ్రాయడం ఎంతోకష్టం. 


రచన 
గంట మూనెదన్‌, రవ్వలు రాల్బెదన్‌ గరగరల్‌ 
పచరించెద నాంధ్రవాణికిన్‌. 
ఆ - జామవా, ఖండకావ్యము 
ఏ చండ శాసనుడికీ లేని శక్తి భాషకి ఉంది. 
సంఘానికి పోలీసులు ఎలాంటివారో భాషకి 
వ్యాకరణం అలాంటిది. ఆస్తి వాళ్ల నేరా 
లను పోలీసులు కామాపు ్యో పండితుల 
దోషాలను ఫ్రొఢప్రయోగాలంటుంది వ్యాకరణం. 
= శ్రీశ్రీ, అనంతం-ప్రారుభంచూడు 
ఎక్కడా జరగని విషయాలైతే సాహిత్యంగా 
రాయాలి. 


- కొడవటీగంటీ, గ్రహంతరయాగ్ర 
కవిత్వం అనువదించటమే నిరుపయోగం. నాట 
కానువాదాలు ఇంకా నిరుపయోగం. 

- కొడవటిగంటి, 
రచన కూడా ఒక వ్యసనమే! bee 
చేతికి, చెయ్యాడుతున్నంత సేపు ఆటవిడుపు 
ఉండదు. 
- రాధాక్ళేన్ణ దంతవేదాంతం 
గొప్పవాడు రాసిన చెత్తలో గొప్పదనం చూడటా 
నికి ప్రయత్నిస్తారు. రాసిందాన్ని చూడరు. 


= జయరాం, మడుగుజ్జులు 
దేన్ని గురించేనా ఉపన్యసించటం తేలికగాని 
వ్రాస్తే చాలా వ్రాయవలసివస్తుంది. 

= బెళవీళ్ల, కభలు-గాభలు 
బాధలోనుంచి గాని రచనలురావు. కాని ఆ రచ 
నలు ప్రజలకు సుఖాన్నే అందిస్తాయి. 

- పావ, ఫలతి 
అరుంధతి మగండెవండోమన మెజుగకపోయిన 
తరువాత హెన్రీ ది ఎయితు కెందటు భార్యలో 
తెలిసికొనుట మనకెందులకు? చిత్రకూట పర్వ 
తమున జాబాలి చేసిన నాస్తిక బోధమునకు 
శ్రీరామచంద్రమూర్తి యెట్లు ప్రత్యుత్తర మిచ్చి 
నాండో మనకుం దెలియక పోయిన 
'ప్లేటోసు డయలాగ్సు తలకిందుగ నప్పంజెప్పిన 
నేమి వినియోగము? శ్రీ కృష్ణభగవానుండు 
ధృతరాష్ట్ర సభలో రాయబారపుం బలుకు లెంత 
సందర్భముగా నెంత సమీచీనముగా, నెంత 
మధురముగా, నెంత యుక్తియుక్తముగా, నెంత 
రాజతంత్ర జ్ఞాన సంపూర్ణతతోం బలికెనో 
యెజుగని మనకు పార్లమెంటులో గ్లాడుస్టను 


- బుచ్చిబాబు, నన్నుగురించి ప్రాయవూ? | బడ్జెటు స్పీవి వచో విధేయమై యున్ననేమి? 
301 


రచన 
మన పూర్వ దేశస్టితిని గూర్చి గ్రంథములు 
మొదట మనకుం గావలయున్ను 

- పానుగంటీ, సాక్షీ 
లేనప్పు డుండం దలంచినవాడు, చచ్చిన తరు 
వాత (బ్రదుకం దలంచినవాండు స్వీయచరిత్రము 
శ్రాసకొనన తప్పదు. పానుగంటి, సాక్షి 
కూలికి మాత్రము గ్రంథ మెన్నండును ప్రాయం 
గూడదు. ఇట్టివాండు నక్కమోరు - నారకురుపు 
- నయనరోగము మొదలైన రోగములు లేక 
యెనుంబది సంవత్సరములవజకు జీవించును. 

- పానుగంటి, సాక్షీ 
కుటుంబ గాథలకున్న శక్తి పురాణగాధలకు లేదు. 

- పానుగంటి, సాక్షీ 
బాగుగా మాటలాడంగలవాండు బాగుగా 
బ్రాయలేండు. బాగుగా వ్రాయంగలవాండు 
బాగుగా మాటలాడలేండు. 

- పానుగంటి, సాక్షీ 
(గ్రంథకర్త పాచకుని వంటివాండు. ఉపన్యాసమి 
చ్చునట్టివాండు నట్టివాండే. ఒకరియందుం బాక్షి 
కము లేక, యొకరియందుం వైషమ్యములేక, 
యథార్దముగా మనుజుల జోలికియే పోక 
సంఘములో నున్న దురాచారములను, దురభి 
ప్రాయములను, దుష్టరుచులను, దుశ్చింతలను 
సాధ్యమైనంతవబికుం దగ్గింప నెంచి యీ 
యుపన్యాసములను సత్యబద్భలమై దైవముఖ 
మును జూచ్చి నిర్భయముగా, నిర్జాక్షిణ్యముగా 
airs - పానుగంటి, సాక్ష 


కలదుగాదె 'అనుక్తంబు' గ్రథనమందు. 


- రాయప్రోలు, రమ్యాలోకము 
చూపులకేగాని, మేపులకు పనికి రానిది రచనా 


వృత్తి, 
రచనాకొలం 


పట్టని నిద్రను పట్టుకునే ప్రయత్నంలో 
ప్రతివాడు కండ్లు మూసుకునే వేళ; 
నేను కవిత్వం రాసుకునే వేళ 


- కుందుర్తి, తెలంగాణ 


= రాజారాం, ధర్భగ్లాని 


రచయిత 


సారస్వత రంగంలో 
చెదపురుగులు ఎవ్వరు? 


302 


కలం దొంగలంతా ఆ 
కులం వారలే గురూ! 

- మల్లారెడ్డి యక్షప్రశ్నలు 
తనకి కావలసిన ఆడది దొరికి, తనకీ ఆమెకీ 
తృప్తి అయ్యేట్టు అందరిమల్లే అనుభవించే 
వాడు కథలూ కవిత్వాలు ఎందుకురాస్తాడురా? 
వీళ్లందరూ 56042 perverts, లేక romanti 
lunatics. 

= చలం, వాళ్లు నలుగురూ 
రచనను రచనా నైపుణ్యం పెట్టి కొలిచి విలువ 
కట్టవలసిందే కాని రచయిత జీవితం పె 
కాదు. రచయిత స్వభావాన్ని కొలవాలిసాస్తే 
రచయిత జీవితాన్ని పెట్టి కొలవాలి. రచనను 
పెట్టి కాదు. జీవితాన్నుంచి రచన దూరంగా 
వుండలేకపోయినా, జీవితానికంటే రచన ఎంతో 
ఎత్తుకు లేవగలదు. అనంతదిగంతాల్లో విహరీం 


చగలదు. 
- సంజీవదేవ్‌ రచయిత 


రచయిత గొప్పతనం మరణించటం మీద ఆధా 
రపడి వుంటుంది. 

- గోవీచంద్‌, అనమర్ధుని జీవయాత్ర 
ఈనాడు పాఠకుల కంటె రచయిత లెక్కువైపో 
యారు. 

- సూర్యారావు, శ్రీమతులు-శ్రీయుతులు 
చక్రవర్తుల ఇతివృత్తాలే కదా కవులకు వర్ణించత 
గ్గవి? 


= నుట, రాజరాజు 
కథలు రాసే వాడికీ, న ఎంతో 
ఆత్మీయత ఉండాలి. 

- కొడవటిగంటి, ముడినరుకు 
కథకుడు జర్నలిస్టకన్న వెయ్యిరెట్లు విషపురుగు. 
వాడు జీవితం వేసిన ప్రతి కాటుకూ అంతకు 
అంతగా జీవితంపైన పగ తీర్చుకుంటాడు. 

- కొడవటిగంటి, జీవితం 


సమర్భలైన రచయితలు కాంట్రాస్టు కోసం విరు 


ద్ధతత్వాలు గల పాత్రలను ఒకేసారి వర్ణిస్తారు, 

- కొడవటిగంటి, అనామిక 

అసలు ఎవరికీ, ఎవరిని గురించీ ఏమీ తెలీదనే 

చెప్పొచ్చు కథలూ, నాటకాలూ రాసే వాళ్ళకి 
వాళ్ళపాత్రలను గురించి తప్ప. 

- కొడవజీగంటి, దుష్టగహం 


రచయిత 

రచయితలు పారకులకు ఆలోచింపజేయడానికి 
బదులు వాళ్ల ఆలోచనలకు గిలిగింతలు పెట్టడా 
నికీ, కన్నీళ్ల మాటునా వెర్రి కేకల వెనుకా ఆలో 
చన తోచకుండా చేయడానికీ కొన్ని అడ్డుదా 
రులు తొక్కుతున్నారు. 

- మహీధర, న్వయంవరణం 
జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటేగాని 
అందులోని రుచులు సరిగా తలకు పట్టవు. 
అందుకే కథకులు కధలన్నీ గతంలో ఉంచి 
రాస్తారు. 

- కొడవటిగంటి, ఐశ్వర్యం 
రతీ మన్మథులు 
ఒక్క ఇండియాను మినహాయిస్తే- ఏ దేశంలో 
చూసినా మన్మధుడు అక్షరాభ్యాసపు వయ 
స్సన్నా రాని పసిగుడ్డు- రతీదేవికి అంగాంగ 
వైభవం అంతా పుష్కలమే కాని, కళ్లుమాత్రం 
ఉండవు. అంతమాత్రాన ఆదేశాల్లో రాత్రులూ, 
పవళ్లూ గొడ్డు పోతున్నాయా? 

- రామక్ళష్దశాస్త్ర అనుర సంధ్య 
రంధభ్రాన్యేషణ 
అసలు పోలీస్తు బుద్ధులకు రంధ్రాన్వేషణ అంటే 
మహారంజు. 

- వులికంటి, చిరునవ్వువెల 
అన్వేషించే దుర్చుద్ధి కలగాలేగాని సంఘంలో 
రంధ్రాలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటై. అయితే 
ఆ పని రంధ్రాన్వేషణ చేసే వ్యక్తికే నష్టం అని 
తెలుసుకొని ఆ వృత్తికి దిగరాదు. 

- గోవీచంద్‌ ఆతవరిశీలన 
రనభంగం 
...రసభంగము సంగతిలోన మెత్తురే? 

- నాచన సోమన ఉత్తరహరివంశము 
రనం 
కరుణ శృంగారములు రెండే 
బుజురస ప్రతిపత్తి నందెడి 
ఒకటి కలుషము కడుగు; మటొక్కటి 

కాయము శుద్ధికై 

i ie శ్రీరవ్యాత్‌ 
రసములకు నెల్ల శృంగారరసము 'తల్లి'. 

- రాయప్రోలు, అమలిన శృంగారము 
రసికత 
రసికుం డగువాండు తనదు జాలుసికలోనం 


రహస్యం 


దులసినే యిడుకొనునొ? జాదులనె యిడునొ? 

- వేంకనాద్యుడు, అంధ్ర భాషార్థనము 
రనీకుడు 
గడివోయిన పువ్వులు మణి 
ముడుచునె రసికుం డగువాండు? 

- అనంతుడు, భోజరాజీయము 

రసికుడంటే మాసాంప్రదాయంలో శుద్ధచవట 
అని అర్ధం. 


- రామక్టృష్ణాస్త్రి కులాసా 
తు కృష్ణోస్రి 
నిజంకన్నా రూలు, జబ్బుకన్న రసీదులు 
ముఖ్యం. 

- నిరుద్యోగి, కార్యాలయ బేతాళ 
విక్రమార్చీయము 
రహదారి 


బస్తీ రోడ్డుకేసి చూస్తే జీవితం అంటే పెద్దపోటీ 
పందెం అనిపిస్తుంది. ఈ పందెంలో ఎవడి 
బాధ వాడిది ఆని తెలుస్తుంది. 

- భమిడిపాటి, బస్తీచుమ్ము 
రహదారి చరిత్ర సమస్తం 
'పైజమ్మాలను పాడుచేయటం 

- మాచిరాజు, రహదార్లు 
రహన్యం 
పరమశివుని యెదుట నివేదింపరాని రహ 
స్యము లుండునా? 

- విశ్వనాథ, కడిమిచెట్టు 
తనలో తాను రహస్యంగా మాట్లాడుకునే 
మాటలు యెవరూ వినకూడదు. 

- కందుకూరి, అనవోయశూర (ప్రహసనము 
ఆడవారి నోటిలో నువ్వుగింజకూడా నానదంటారు. 
- నభా అవూర్చుం 

యెందరికి తెలిసినా రహస్యం రహస్యమే. 

- వద్దనాభరెడ్డ మాయ 
రహస్యంలో జరిగేదానికి మనం యేమీ 
యిలాకా పుచ్చుకోకూడదు. 

- కందుకూరి, తిర్భగ్విద్వన్టహాసభ 
రాసేవాడికి తెలియని రహస్యం చదివేవాడికి 


తెలుస్తుంది. 
- సౌభాగ్య సింహావలోకనం 
ఎడ్వొకేటు దగ్గిరా డాక్టరు దగ్గిరా రహస్యం 


808 


రాజకీయం 


రహస్యం 
దాచకూడదు... | రాక్షసుడు 


- లక్ష్మణరావు, అతడు-ఆమె 
కొన్ని విషయాలు మనం మనలోనే సమాధి 
చేసుకోవాలి. ఎందుకంటే మనము సన్నిహితు 
లకి చెప్పిన రహస్యం ఆ సన్నిహితుడి సన్నిహి 
తుడివరకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. 

- శ్రీరామచంద్రమూర్తి, వెన్నెలదారి 
రహస్యము పెదవి దాటిన పృధివి దాటు 
స్తా. - భానుమూర్తి, హేమలత 
కొండమీద గోల యేమంటే 
పోలీసోళ్ల మంతనాలు అన్నట్టు 

- శ్రీరమణ, న్యూనుడి 
దృశ్యంలోనే నిర్మాత ఐశ్వర్యం 
ది. 


- శ్రీరమణ, న్యూనుడీ 


నీళ్లగది 
ఉంటుం! 


రాక 
ఊరక రారు మహాత్ములు 
వా రధముల యిండ్లకడకు వచ్చుట లెల్లన్‌ 
గారణము మంగళములకు 
నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా! 
- పోతన, భాగవతము 
ఆశీర్వదించిన యంతఫలము 
నీవు వచ్చిన కతమున నేండు గలిగె. 


- కదిరీపతి, శకనప్తతి 
ధనం _వొచ్చాక, బీదతనపు సుఖంపోయిన 
వాళ్ళు అనేకులు. 

= చలం, మ్యూజింగ్స్‌ 
రాక్టనత్వం 


'పైకి దైవత్వం కనబడితే అడుగున దాని ప్రమా 
ణంలో రాక్షసత్వం ఉంటుంది. పైకి రాక్షసత్వం 
కనబడితే కనబడకుండా అంత దేవత్వమూ 
ఉంటుంది. 

- కొడవటిగంటి, ఆనుభవం 
చేతిబిడ్డను నూతిలో వేసి లోతుచూడ్డానికి సిద్ధ 
పడినట్లు. 


- సామెత 
మనిషిలోని అమాయకత్వాన్ని అనువుగా తీసు 
కొని బాధించటం మొదలు పెడితే వాళ్లను రాక్ష 
సత్వమే ఆవరిస్తుంది. 

= శ్ఞామలారాణీ, జీవవాహిని 


304 


ఈ అనారతబాధా ప్రహేళికలకు 
కుమిలి ఏడ్ఫెడి నన్నటు లామతించి 
వట్టి మాటల నిలబెట్టి పట్టుదలకు 
రాక్షసుడ వీడు? చేబదు లడుగుతాడు? 
- మాబిరాజు ఎవ్వడే వీడు? 
రాగం 
రాగ మనునది కంటికలక లాగున నంటురో 
గము కాంబోలు! 

- పానుగంటి చూడామణి 
రాగ మిచ్చినన్ని శక్తులు యోగమైన నీయం 
జాలదు 

= పానుగంటి చూడామణి 
రాచరికం 
రాజరాజశ్రీ అప్పారావుకి 
రాచరికంచే పొడిదగ్గాస్తే 
గుమస్త పంతులు సుబ్బన కూడా 
పొడి దగ్గంటూ మిరియము బెల్లము 
బుగ్గనెట్టుకొని గంతులే సెనట! 

- జడుక్‌ళాస్త్రి వేరజీలు 
దొరల రాచరికమె మెరుగయ్యె ననిపించె 
మారు పల్కవేల మంతిరన్న! 

- జాషువా, పళ్ళ 
ముసలి నక్కకు రాచరికంబు దక్కునే? 

- దాశరథి, రైతుదే 
సింహాసనం ఎక్కితే రాష్టం ఏలడం రావొద్దూ? 

= రావిశాస్త్రి గోవులొస్తున్నాయి జాగ్రత్త! 

పలు విత్తుల అంకుల రాచవీటిలో 
నస్తును బస్తు నాయెం గవి 
తార్భుల కచ్చటం గూడుగల్లునా? 

- శ్రీనాథుడు, చాటువు 
రాజకీయం 
రాజకీయ మనేది మన 
బ్రదుకుల కూపిరిలాంటిది 

= శ్రీశ్రీ, రాక్షన ఉగాది 
రాజకీయాల్లో పెద్ద పాము చిన్న పాముల్ని 
నిర్ధాక్షిణ్యంగా మింగటంద్వారానే పైకి ఎగబాకు 
తుంది. 

= సావిత్రి ఒడిలో బెలి మోహనరాగం 
జనాలకు వాగ్దానాలు చేయడం రాజకీయ 


రాజకీయం, 


నాయకుని ప్రధాన కర్తవ్యం. అవి తిరిగి తీర్చక 
పోవడమన్నది వారి సహజ లక్షణం. 

= చిన్నబాబు, డబ్బు 
నక్క తోక ఊపుకుంటూ ఊళ్ళోకి వచ్చి 
రాజకీయాల్లో స్థిరపడిపోయింది. 

- రాజేంద్ర గుండెచప్పుణ్ళు 
వీళ్ల మాయ లెరుగని వాళ్లు మనము వీళ్లను 
మాటలు చెప్పి టోపీవేసి ఓట్లు సంపాదింపవ 
లెను. ఈ పరియాయము నాతో మీరుండి ఒడు 
పులన్నీ చూచి, ఇంకొక మాటు ఎలక్షనుకోసము 
ప్రయత్నము చెయ్యండి. 

- చిలకమర్తి, ఓట్లౌ తిరుగుట 

పాలిటిక్సంటే ఏమిటి? ... ఇచ్చకాలూ, పోటీలూ. 

- రాపోాస్త్రీ నిజం 

అసలు రాజకీయమంటే... గడ్డి తినడం, తిని 
పించడంగదా. 

- చిన్నబాబు, డబ్బు 
ఒకసారి గొడవొచ్చి విడిపోయాక, అప్పటివరకూ 
కలిసి పనిచేసినవారిమీద బురదజల్లటాన్నే 
'రాజకీయం' అంటారు. 

- వీరేంద్రనాధ్‌, ఆఖరిపోరాటం 
ఒకప్పుడు దేశంలో లిటిగేషన్‌ ఎంత జాస్తిగా 
ఉండేదో యిప్పుడు రాజకీయాలంత జాస్తిగా 


ఉంటున్నాయి. 

టున్నా - కొడవటిగంటే, అనామిక 
రాజకీయాధికారం కోసం అసత్యారోపణలూ, 
అబద్ధపు ప్రచారాలూ చెయ్యటం మనిషి 
ధర్మంట. 

- కొడవటిగంటి, గ్రహంతరయాల్ర 
సాహిత్యసభ అంటారు, రాజకీయాలు మాట్లాడ 
తారు. సన్మాన సభ అంటారు, రాజకీయాలు 
మాట్లాడతారు. 

= కొడవటిగంటి, అనామిక 

రాజకీయాల్లోకి దిక్కుండానే ఉండాలిగానీ, దిగిం 

తర్వాత అటు దెబ్బలకీ, ఇటు దండలకీ కూడా 
సిద్ధపడాలి. 

- వెంకటేశ్వరరావు, నమాధికడ్తున్నాం 


రాజికీయవాది 


ఈ రోజుల్లో సినిమాలకంటే చులకనగా రాజకీ 
యాలు మాట్లాడినట్లు కాదుగా ఆ రోజుల్లో! 

- నుబ్రవ్మాజ్ఞర్య, బంకోలా 
రాజకీయాలపట్ల ఆసక్తి వున్నవాళ్లూ, నిస్వార్థంగా 
జనంకోసం పనిచేయగల విద్యావంతులూ 
వుద్యోగాలో చేస్తుంటారు. ఏ వుద్యోగాలకీ అర్హ 
తలేని వాళ్ళూ తప్ప యింకే ప్రేరణ 
లేని వాళ్లూ మాత్రమే రాజకీయాల్లో చేరుతు 


న్నారు. 

- కాళీపట్నం, శాంతి 
రాజకీయాల్లో దిగి దెబ్బలు తినడానికీ జైళ్ళకెళ్ళ 
డానికీ స్కూళ్లలో చదవాలేమిటి? 

- మహీధర దేశంకోసం 
వ్యాపారాలు లాభాలు ఉన్నచోట రాజతంత్రానికి 
సిగ్గూ అభిమానం పనికిరాదోయ్‌; ఎప్పటికె 
య్యది ప్రస్తుత మప్పటిదా కా మాటలాడి... 

- నుబ్రహ్మణ్యశర్ణ, బంకోలా 
ఏ ఎండకాగొడుగు పట్టటం పు లక్షణం. 

- విశ్వం, వేదవాడికి జై! 
రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని మిగల్బకూడదు. 

- పతంజలి, . అవృన్నసర్జార్‌ 
రాజకీయం జేసినప్పుడు వీళ్లనీ వాళ్లనీ ఏడిపిం 
చాలి గాని మనం ఏడవకూడదు. ఒకవేళ ఏడి 
చినా పత్రికా విలేఖరుల దగ్గర అసలు ఏడవ 
కూడదు. 

- పతంజలి, అవ్చన్ననర్దార్‌ 
రాజకీయాల్లో తల్లికి మొగుడ్నాగ  నేకపోతే 


వదర్దు - వతంజల్మి అవృన్నసర్టార్‌ 
'పై వాళ్ళని నమ్మకు. మీది వాళ్లని నమ్మకు. 


అదే రాజనీతి. 
- వతంజలి, అవ్ఫనసర్దార్‌ 
రాజుద్రోహి 


అంతరం బెటింగి రాజద్రోహంబు గావించిన 
వానిని సర్వ విధంబుల వెలార్పం జనదు. వెలా 
ర్చిన వాండు పగజంగూడి పగ సాధింపంగోరుం 
గాని తన చేసిన దోషంబు పరికింపంబోండు. 
- చిన్నయసూరి, మిత్రభేదము 


చందాలివ్వండీ 
ఏదేనా, ఇంగ్లీమువాడిని చూసి మనం నేర్చుకో | గౌదెకీయవాది 
వాలి రాజకీయం. అసలైన అబద్ధాల కంతు లెరిగి 
లక్షృణరావు, అతడు - ఆమె అరచేతిలో స్వర్గం చూపువాడే 


305 


రాజకీయవాది 


ఆరితేరిన అసలు రాజకీయవేత్త, 

= రాజేశం, నిజం 
రాజకీయవేత్తలు కొలంబస్‌లా తయారవు 
తున్నారు. ఎక్కడ బయలుదేరతారో తెలియదు. 
ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఎటు చేరతారో 
తెలియదు. పైగా కొలంబస్‌లాగే.... డబ్బు 
కూడా వీళ్లది కాదు. 

= శ్రీరమణ, వ్యాఖ్యానందం 
గారాబు ఒక బిడ్డ గణికయెనట్లు 
మా రాజకీయాలు మలినంబులయ్యె 
మ మ్మేలవలసిన మా ప్రజాపతులు 
దొమ్మిలో దిగినాదు దుర్విధి వలన! 

- రామఠ్ఫష్ణశడ్ద, మా గోడు 
రాజకీయ నాయక జంతువులు బతికివున్నప్పుడే 
గాక, చచ్చి విగ్రహాలుగా మారి కూడా ప్రజల 
భవిష్యత్తుని విషయిస్తూనే వుంటారు. తమ 
సంతతిని పెంచుకుంటూనే వుంటారు. 

= నర్జమున్ని సీమెంటు సంతతి 
అల్లుడ్నీ నమ్ముకున్న రాజకీయనాయకుడుగాని, 
కొడుకుని నమ్ముకున్న రాజకీయ నాయకుడు 
గాని లోకంలో ఎప్పుడైనా బాగుపడ్డాడా? 

= వతందిలి, న్న, 
మే ఇద్దరం రాజకీయనాయకులం... ఒకరు 
చెప్పింది వినడం మాకు అలవాటులేదు. 

- వతంజలీ 
ఏనా కళ్ళ రాలవు పం 
వేశానంటే అది బ్రహ్మభేద్యంగా వుండాలి. పొలి 
టీషనంటే మరేవియనువన్నావ్‌? 

= గరజాడ్డ క్యూశల్సం 
ఒపీనియన్స్‌ అప్పుడప్పుడు ఛేంజి “చేస్తుం 
టేనేగాని పొలిటీషను కానేరడు. 

sim కన్యా కల 
పొలిటీషియన్లు పిస్తోళ్లతో హత్యలు చెయ్యబ 
డతారుగానీ, హత్యలు చెయ్యరు. 

- నంది మనిషి బావకూడదు 
విషం లేని నాగుబాము, అధికార తృష్టలేని 
రాజకీయుడు ఉండరు. 

- కృష్ణరావు, పానికొండలు 
రావణకాష్ట్రాలముందు. రాజకీయ భేతాళుడే 
చలికాచుకుంటాడు. 

- సౌభాగ్య సింహావలోకనం, 


రాజు 
ఆరె వెర్రి వెధవాయ్‌! రాజకీయవాదికి ఆస్టలే 
వింట్రా? 

= నూరి చంఘీజ్‌ఖాన్‌ 
రాజనీతి 
పేదవాడి గురించి కబుర్లు చెప్పి వాడికేదో మేలు 
చేస్తున్నట్టు కనిపించటం నేటి రాజనీతిజ్ఞత, 

- విశ్వం, వేదవాడికి జై 
అహం దెబ్బతిన్నప్పుడు కూడా మామూలుగా 
ఉండగలగడం గొప్ప రాజనీతిజ్ఞతకు చిహ్నం, 

- వీరేంద్రనాథ్‌, ఆఖరిపోరాటం 
రొజానుగ్రవాం 
రాజానుగ్రహము6 బొందిన వానికి సర్వసంప 
దలు గలుగును. 

= బిన్నయనూరి, మిత్రభేదము 
రాజీ 
సంసారం నడుపుకోడానికి కాస్త పొత్తూ (ప్రేమా 
వుంటే చాలు. మొత్తంమీద రాజీమార్గాన్నే 
పోతుండాలి. 

- లక్ష్మణరావు, అతడు-ఆమె 
పదే పదే వాయిదాలు పడితే కొంతమంది 
పార్టీలు ఖిర్చులు భరించలేక రాజీ చేసుకుంటా 
రని జడ్జీ గారికీ తెలుసు. 

- రావిశాస్త్రి కోర్టుకు రాని వక్షులు 
అనేక విషయాలలో సమాధానాలు పడుతూ 
వుంటేనే జీవితం ఎవరికైనా గడుస్తుంది. 

= బొస్తో లేడీ కరుణాకరం 
ఎంతటి వారైనా ఏదో ఒకదశలో జీవితంతో 
రాజీపడవలసిందే. 

= ఆనందారామం, మరో ముందడుగు 


రాజా 
రాజును చూచిన కంట, మగని చూచిన 
మొట్టబుద్ధి పుట్టినట్లు. 

- సామెత 


రాజు శాసనం రక్త శాసనం 
రాజు పతాకం రక్త పతాకం 

= వురివండా వులిపంజా 
రాజులు విశ్వసనీయులుగారు. వారితోంగూ 
టములు పాములతోం జెలగాటములు. వారి 
పోరాటములు కత్తులమీద సాములు. వారి 
నెయ్యములు పులులతోడి*వియ్యములు, వారి 


806 


కాజ 
యాగ్రహంబులు చిరస్థాయికంబులు. వారిచ్చు 
నంపదలు మెరపుదీగలట్లు చంచలంబులు. 

- 'బెలకనుర్తి, కర్ఫూరమంజరి 
రాజ్యం లేసే వాడంటే మొదట బిచ్చగాడు, తరు 


వాత దొంగ. p 

- విశ్వవాథ ముగ్గురుబిబ్బగాట్డ 
ఇప్పుడు పెజ బట్టీ రాజు, కుష్టు పెజుంటే 
కుష్టోడే యేలతాడు! కుళ్లుపెజయితే కుళ్లినోడే 


యేలుతాడు. 
శాంతారావు వంశధార 


పృథివి నధిపులు నూతన ప్రీయులుగారె? 
= పోతన భాగవతము 


ఎవ్వరిని విశ్వసింపక యెల్లప్రొచ్చు 


౪ - గురజాడ, కన్యక 
రాజులు మిక్కిలి దుర్మార్గులు: వారి వలన 
నెప్పుడెవరి కపకారము జరుగునో తెలియదు. 
ఎవండు తనపగ తీర్చుకొనుటకు. బ్రయత్నిం 
చునో తెలియదు. 

- విశ్వనాథ కడిమిచెట్టు 
వలవదు బుద్ధిమంతులు న 
వప్రియులైవ ధరాధినాధులన్‌. 

- నన్నయ, ఆదివర్వము 


దొంగల్నిచూస్తే నాకు భయం లేదుగాని. 


దొరల్ని చూస్తే భయం. 

ష్‌ - చలం హంనీకన్యలు 
దొరలంతా కూడు పగలే తొంగుం 
టారు. రాత్రేశ ఆళ్లకి నిద్దర తక్కువ. 

- వెంళటరమణారావు, కొలువు 
జీతము పుచ్చుకొనుట చేత నుపాధ్యాయులు 
సేవకు లగుచున్నారు. వేతనమిచ్చు చుండుట 
చేత విద్యార్థులు ప్రభువు" లగుచున్నారు. 

- కందుకూరి, వోస్టసంజీవని 
రాజభటుండొక్క రాజునకే భటుండు కాని 


రాజా 
ప్రభువు. 
- చిరంజీవి బోలో న్వతంత్రఖారల్‌కీ వై 
కాసులు గలవాండె రాజు గదరా , 
- బద్దెన నునుతి శతకము 
రాజుకి రెండు కళ్ళూ సేతులూ 


4 కళ్ళు పోలీసోళ్ళు మిల్లి 
హహా అ కఫా 


- రావిశాస్త్రీ మూడుకథల బంగారం 
సాంఘిక విషయములలో ప్రభువులు జోక్యం 
కలుగజేసికొని జనులను శిక్షించడం అక్రమం, 

- ఉన్నవ మాలవల్లి 
చక్రవర్తులు స్వయముగా పోరరు. సేనను 
తెచ్చుకొందురు. 

- నూరి నారాణీ 
కారే రాజులు? రాజ్యముల్‌ గలుగవే? 
ఛర్వోన్నతిం బొందిరే? 
వారేరీ? సిరి మూటంగట్టుకొని 
పోవంజాలిరే? భూమిపైం 
బేరైనం గలదే? 
కులము కొటికు విడుచు గొటిగాని పుత్రుని 
గులము విడుచు నూరు నిలువు కొజకు 
భూమికొటుకు విడుచు బోరన గ్రామంబు 


- సుబ్రహ్మజ్యశాీ కలంపోటు 
మతి తగ్గిన కొలంది భార్యల సంఖ్య హెచ్చగుట 
రాజుల కాచారమే కదా? 

= పానుగంటి ప్రచండ చాబుక్ళము 
“పెట్టక కేర్తిరాదు, వల 
పింపక యింతికి నింపులేదు, తాం 


807 


రాజు 


రాపిడి 


బుననున్న నరుండు యోగ్యము నయోగ్యముం బ 
ల్కిన నవుం గాదన కూరక 
వినవలయును సరసమైన విరసంబైనన్‌! 
- గోవరాజు, సీంవోననద్వా(తింశిక 
రొజ్యం 
రాజ్యములు వీరు లనుభవించదగినవి గాని 
విరాగు లనుభవించదగినవి గావు. 
- ఉన్నవ, నాయకురాలు 
ఈ రాజ్యంవెవుడిది. పైసలున్నోడిది. ఆడికి కాప 
లెవుడు? పోలీసోడు. ఆడు సాలకపోతే? 
మిలిట్రోడు. మరింక పైసలు మనకీ ఉన్న 
యంటే రాజ్జింల మనకీ పాలున్నదన్నమాటే! 
- రావిశాస్త్రి రత్తాలురాంబాబు (2) 
రాజ్యంబు పాపమూలము 
రాజ్యముతో నొడ లెజుంగరాదు సుమతికిన్‌ 
రాజ్యమునం బూజ్యు నెజుంగండు. 
- పోతన, భాగవతము 
దొంగనోట్ల దొంగవోట్ల 
రాజ్యం ఒక రాజ్యమా? 
- శ్రీశ్రీ దూదివులిమీద వుట్ర 
రాజ్యూధికారం 
రాజ్యాధికార నిద్రాధిదేవత వేకువను సైతము 


మెలంకువ నందనీయదు. 
= నూరి నా రాణీ 


రాట 
ఆవూ దూడా వూరుకుంటే మధ్య 'రాట' ఆరిచిం 


దట. 
- సామెత 


పందిరి రాటకీ పెద్దకోడలికీ రాటు ఎక్కువ. 

- మహీధర దేశంకోనం 
రాణివానం 
రాణివాసమున పవలే రాతిరి. 

- వురివండా, వులివంజా 
రాత 
నొసటన్‌ వ్రాసిన వ్రాంతకన్నం గలదా? 
నూటేండ్లు చింతించినన్‌? 


రాసిన రాత యెవడైనా తప్పించగలడా? 
- గురజాడ కన్యావల్బుం 
రాతకోతలు 


మనం వెయ్యి మాటలు చెప్పవచ్చును గాని 


కాగితం మీద వక్క అక్షరం యెక్కించరాదు. 
- కందుకూరి, వోన్య సంజీవని 

రాత 

రాత్రి మనిషికి లేని ధైర్యాన్నీ ప్రోత్సా 

హాన్నీయిస్తుంది. 

- జయరాం, అంతరాః 
చాలా బాధలకు మందు నిద్ర. రాత్రి పరిష్కారం 

- ఇనాక్‌, ఆనందబా, 
దీనదాస్యాస్పదం బగు దినముకన్న 
నాసంగొలిపించు నిశయె సౌఖ్యావహంబు 

- దువ్వూరి యువకస్వన్నము 
రొత్రింబవళ్లు 
మనం నివసించే భూమి 
గుండ్రంగానే ఉంది; రాత్రింబవళ్లు 
ఒకేచోట ఒకేసారి ఏర్పడవు. 

- కందుర్తి, తెలంగాణ 
రానివి, వోనివి 
ప్రతిష్ట, మర్యాద పోతే మరి రావు. 

- మహీధర ఓనమాలు 
అదృష్టాలు జంటగా రావు - కష్టాలు ఒంటరిగా 
రా 

షు - అప్పల్నాయ్య్డు ఆకాళవసుమాలు 
గురు శుశ్రూషల నబ్బునే, యసమశ 
కుల్‌, జన్మసాఫల్యముల్‌? 
- జామువా ముంటాజమహలు 
'పెట్టక కీర్తిరాదు, వల 
పింపక ఇంతికి నింపురాదు, తాం 
దిట్టక వాదురా, దిక నె' 
దిర్చిన వైరుల సంగరంబులోం 
గొట్టక పేరు రాదు... 
- వెమ్మయ స్తేంగధీమణి శతకము 
కూలి కూటికి రాదు, వేకి చేటుకు రాదు అన్నట్లు 
- సామెత 
పిలిచే కళ్ళు ఏనాడూ దగ్గరికి రావు 
మనస్సును కోసే అందాలు ఏనాడూ 
దూరంగా పోవు. 


808 


రాబది పన్ను 


కుచి 


రాబడి వన్ను 

అసలు పన్నూడందే రాబడి పన్ను రాలుతుందా! 
- బుచ్చిబాబు, ఒకేన్మిదఎన్నోకలలు 

రాబోయే రోజు 

రూపాయికి విలువలేని 


రోజు రేపు వస్తుంది. 
స - దాశరథి, వునర్షవం 


రామరాజ్యం 
రామరాజ్యంలో నేస్తం! 


మం తప్ప క్షేమం లేదు. 
క్షమం :తప్ఫ క్షే - బైరాగి, పాంచజన్యం 


యిప్తు కూడా రామరాజ్యం నెలకొ 
ల్చుతామంటున్నారు. దేశంలో టోపీలన్నీ- అది 
గానీ వొస్తే తను చెయ్యని తప్పుకి మనిషి శిక్ష 
అనుభవించాలనా? 
- వడ్డెర చండీదాస్‌, హీమజ్వాల 
రామళబం 
యింగిలీషు చిల్కవు, వచియింప నేర్తువె, బలా! 
చిరకాలపు రామశబ్దముల్‌। ర్‌. 
- జాషువా, ప్రబోధము 
రామాయణం 
రామ దికింగ్సు సన్ను వితు లక్ష్మణ యం 
డ్వితు సీత వెంటు త్రూ ఫేమసు దండకాసు 
- భమిడిపాటి, నిజం, పాతబియ్యే! కొత్తబియ్యే! 
రామాయణంలో ఉంది మోక్షానికి హై రోడ్డు. 
= రాధాక్ళద్ద, మనస్త, 
రామాయణం అంటే సామాన్యం గాదు, గాడిద 
మోతంత ఉందే అన్నాడట. 
- సామెత 
రాయబారం 


ఐననుం బోయి రావలయు హస్తిన 
కచ్చటి సంధి మాట.యె 

ట్లైనను శత్రురాజుల 

బలాబల సంపద చూడవచ్చు... 

- తివేం., పాండవోద్యోగము 
రాయబారాలు కండ్లున్న వారికే నడపటం 
మంచిది; అహంకారానికి కండ్నుండవు. 

- కుందుర్తి. తెలంగాణ 
ఉన్మాదులు సంఘటింపంగ 


సమర్ధలె యెందును రాయబారముల్‌? 
- శ్రీనాథుడు, శృంగార నైషధము 


రాయబారి 
రాయబారి మోసుకువచ్చే మాటలకు 
రాయబారిని తప్పులు పట్టడం ధర్మం కాదు. 

- గురజాడ, కన్యావల్మం 
రాయలసీమ 


నేటి రాయలనీమ కన్నీటి పాట. 
- విద్వాన్‌విశ్వం, వెన్నేటి పాట 
రాయితీ 
ఎంత ఏడుకొండల వాడైనా ఐ.సీ.యస్‌. వాడి 
దగ్గిర కొంతైనా రాయితీ చూపించకమానడు. 
- లక్షృణరావు ఆతడు-ఆమె 
రాళ్ళు 


దేవుళ్లయి రాసులు మింగుతున్నాయి. 

- బిరంజీవి బోలో స్వతంత్ర భారల్‌కీ జై 
రివువక్షం 
రిపు పక్షము నెమ్మెయినైనం జెర్చంగావలయు 
నిలన్‌. 


- నన్నయ, నభావర్చము 
రిఫారం 


డామిట్‌! ప్రాణమయినా ఇచ్చెయ్యాలిగాని 
రిఫారం విషయమై నదురూ బెదురూ 


వుండకూడదు. 
- గురజాడ, కొండుభట్టేయము 

రివాజు 

ప్రతి మనిషికి ఖరీదు 


ప్రతి మనిషి మనీషకు రసీదు 
(ప్రతి మనిషి మరణానికి దస్తావేజు 
ఇది ఈనాటి రివాజు 
- మూలక్షొండాలెడ్డి, రూపాయి 

రుగ్మత 
నైతిక సంఘర్షణ ఉండవలసిన చోట 
లేకపోవటం ఆధ్యాత్మిక రుగ్మతను సూచిస్తుంది. 

- కొడనటిగంటీ, బెదిరిన మనుషులు 


రుచి 


పొరుగింటి పు రుచి 
సర - సామెత 


తిరిగివచ్చిన భర్త, తిరిగిరాని నవల బహు 
- శ్రీరమణ, న్యూనుడి 


రుచి 
దేనికైనా ఆడచేయి తగిలితేనే రుచి. 

- బుచ్చిరెడ్డి, రైలుబండి 
ఆకలితో నకనకలాడుతున్న పొట్ట రుచులను 
లక్ష్యపెట్టదు. 

= ఆనందారామం, అద్దంలో శత్రువు 
యెద్దు పుండు కాకికి రుచి. 
= గురజాడ, కన్యాళల్బుం 
మాయ ముత్తియంపు మహనీయ మంజిమ 
యాజి ముత్తియంబు నందుంగలదె? 
వంక గీంతలోని పొంక మొయ్యారంబు 
సూటి గీశయందుం జూడలేము. 
వలటహొయల మెటుగు కులకాంత కెటువచ్చు? 
గత్తురక్షి భజనగతికిం గలదె? 
తులసి తీర్ధమునకుం గలదె కాఫీరుచి 
స్లెంట తసకు కావిశాటి కగునె? 
సత్య మెప్పుడు మిగుల: జప్పనై మనసెక్ళ 
ధెచండు వినును గాకి యెగిరెననంగ? 
రుచులు మెండు మేక పులిని, మింగె 
వనంగ నంద రట్టె యాలకింత్రు. 

= పానుగంటి వీరనుతి 
ఇంకా కొన్ని ఘడియల్లో, తినబోయే వాడికి... 
ముందుగా రుచుల జాబితా యివ్వడం 
ఎందుకూ! 


- రామర్భష్దశాస్ట హంసర్వని 
మొవ్వ నంకాయకున్న రుచి ముదిరిన దానికుం 
డువా? ఫ్‌ 

= పానుగంటి 
రుజువు రాక 


సే లద బుజువు చెయ్యగలం కాని 
మహాక్రభో వెళ్ళాం చెప్పింది తప్పని బుజువు 
చెయ్యలేం. 


= బుచ్భిబాబు, బివరవ మిగిలేది 


డుమిం 
జనన మందుటే తొలి ముణముం దీర్చ 
మనుట, 'బుణములందు 


నరయ మరణంబు, బుణశేష మనుభవింప, 
బుణను. లేవన్న జన్మమే మనప లేదు! 

= బాలసరస్వతి, భక్తతుకారామ్‌ 
చీకటింట్లో చిక్కదీనీ 


రూలు 


ప తీరిపోయే- 
అప్పులన్నీ - జానపదగేయం 
ఓటరు బుణం వంకదణ్ణంతో సరి. + 
= శ్రీరమణ, న్యూనుడీ 
ప , 
" రుమాలు 


ఓ! నీ రుమాలు బట్టి తినేసింది! జావ్‌. 
- నురవరం, మొగలాయి కథలు 
రుషి 
పంచేద్రియాల్నేకాదు 
ప్రవంచాన్నే 
రాయిలా నిలిపేవాడు 
రుషి. 


రూవం 


రూపమే ప్రధానమయితే అది వరులు 
చూసుకోవాలి కాని అన్యులు కోరు. 


= సుబ్రవ్మాణ్యశాస్త్రీ రాజరాజు 
రూలు 
నిజంకన్న రూలు, జబ్బుకన్న రసీదులుముఖ్యం: 

= నిడుద్భోగ్‌ కొర్దాలయ బేతాళ ' 
ఎవళ్ళకి రూలు? పలుకుబడి లేనివాళ్ళకి? 


= బుచ్చిబాబు, ఆల్భవంచన 
రూల్సు అన్నాక వాటికి లూప్‌ హోల్స్‌ 
వుంటాయి. ర్ట 


= సీనారె రెక్కలు 


రూలుకన్నా మనీష్‌ ముఖ్యం 
అభత్వ సామ్మన మ్య నే 
అ. 

విక్రమార్శయము 


810 


రెండు 
రెండు 
ఉన్నపుడు రెండు, ఎలిపోయేటప్పుడు రెండు, 
మనిషి యెంట ఉంటాయంట. 
- కాంతారావు, దగావడీన తమ్ముడు 
ఈ లోకంల డబ్బులేని మడిసి రొండు కాళ్ళ 
మురగవ౭న్నమాట. 
= రానిశాస్రీ రత్తాలు-రాంబాబు 
రెండోపేరులో ఉంది ఆ మహత్తు రెండోపె 
భృిలో ఉన్నట్టు, సెకండు హాన్లు సిగరెట్టులో 
ఉన్నట్టూ, వన్ఫుమోర్‌లో ఉన్నటు, 
- భోమిడిపొట్సి బాగుబాగు 
రేటు 


ఉర్లాం బసవరాజుగారి సంభావన రేటే సాక్ష్యాల 
క్కూడా గెజటార్డర్‌ చేశాం, 


లు. పలకడానికి 
దేశంలో నూటికి యాభైమంది నిద్ధంగో 


ఉన్నారు. 


రేడియో 
కాదు యమాంతకముగ 
రేడియోలో భరతనాట్య మాడినాను. 
= మాబిరాజు, అహం 


= రావిశాస్ట్రీ రత్తాలు-రాంబాబు 


రేడియోవాళ్లు 

పత్రికాధిపతులు వొక్క1౧1960%2! సర్వజ్ఞులైతే, 
యీ రేడియోవారు. విజ్ఞానానికే గాక కళకీ, 
సారస్వతానికీ, సంపూర్ణాధికారం తీసుకున్న 


ట్టున్నారు, దేశంలో. 
- చలం, మ్యూజింగ్స్‌ 
కేవ: 
ఇవాళగర్భంలో రేపు దాగి వుంది. 
ఖే బు, ఆత్మవంచన 
నిన్నానేడుల కృషియే Pees 
రేపై జన్మించుతుంది. 

క - సోమసుందర్‌ సమధర్థం 


ముత్యపుచిప్ప అన్నిటికి ఒకరేవు, నత్తలన్నిటికి 


రోగం 
ఇంకొక రేవు, 
= సామెత 
రేషను 
కలిసొచ్చేరోజు వస్తే పంచదారకార్డు. గాలికీ 
కొట్టుకొస్తుంది. 
- శ్రీరమణ, న్యూశుడీ 
రైతు - 


శ్చైతు నాగలి మోస్తున్నాడు - 
క్రీస్తు శిలువ మోసినట్లు 
- శేషేంద్రళర్థ, మరోదేవుడు 


మట్టి పిసకనివాడు రైతేకాదు... 


31 


- వీనిశెట్టే వల్లైవడుచు 
ఏమైనా రైతు రైతే. మంట్లో మానెడు. ఇంట్లో 
పుట్టెడు. 

= నాల్గో వైపంట 


సేద్య మొరులపాలు జీవమ్ము మజపాలు 
స్వాస్థ్య మంతొయంతొ చదువుపాలు 
కష్టే మోట్లపాలు కల్మి డంబముపాలు 
మా చరిత్ర తుదకు మచ్చపాలు, 


- ఏటుకూరి, క్షేత్రలక్మ్రీ 

రైలు + 
నువు వెళ్ళదలుచుకొన్న ఊరు 
నువ్వు బతికుండగా చేర దారైలు, 

- ఆరుద్ర నీటీగడియారం 
రొట్టె(ముక్ళ్క) 
తనకు రొట్టా, ఒహడికి ముక్కానా? 

= గురజాడ, కన్యావల్బుం 
రొమ్హు ॥ 
ఆయినా పోయేవాడి కెందుకు రొప్పు. 

= గురజాడ, కన్యాజీల్బం 


రోగం 


నాకు దరిద్రంరాగానే అన్నిరోగాలు పోయినవి. 
జాడ్యాలను భాగ్యవంతులు పోషించగలరు. 
గాని మాబోటి బీదవాండ్లెట్లా పోషిస్తారు? 
“సర్వే గుణా: కొంచన మాశ్రయంతే" అన్నం 
దుకు రోగాలు కూడా కాంచనాన్నే ఆశ్రయించు 


కొనే ఉంటవి. 
= ఉన్నవ మాలపల్లి 
అందరికి అన్నిరోగాలు, అడ్జెడు తప్పేలాకు 
ఏరోగమూ లేదు. . 
- సామెత 


రోగి 

రోగి 

రోగి తనకి జబ్బే లేదనుకోడం అతని రోగానికి 
అమోఘనిదర్శనం. 

- భమిడీపాటి, రెండు రెళ్ళు 
పేషంటు మంచానా పడేదాకా వైద్యుడితో 
పనిలేదు. రోగి మంచాన పడ్డాక వైద్యుడు 
చెయ్యగలిగింది బహుకొద్ది. 

- కొడవటిగంటి, ఐశ్వర్యం 
ఇంటికో రోగిలేందే యీ డాక్టర్లు ఇంత పుణ్యపు 
రుషులై కూర్భుటారుట్రా? గ్‌ 

- మా గోఖలే మూగజీవాలు 
రోజులు , 
అన్యాయం కేసుకి మేస్టీటు ఆర్నెల్లు శిక్షావేస్తే, 
ఏడాది వెయ్యనందుకు దేవుడికి దండం పెట్టు 
కోవాలి మనం. రోజు లలా ఉన్నాయి. రోజు 


లెలా ఉన్నాయో ఆ దేవుడుగాళ్ళుకూడా ఆలానే 
ఉన్నారు. 


రోడ్లు 

రోడ్లు 

ఎగుడూ దిగుడూ 

పెళ్లం మొగుడూ 

వీరికి ప్రణయం 

మనకే ప్రళయం. 

= తిలక్‌, రాజమండ్రి పాట 

రోత 


తనపైన తనకు అసహ్యం ఉన్నమనిషే ఇతరుల 


క్కూడా రోత పుట్టిస్తాడు. 
- కొడవటీగంటి, ఐశ్వర్యం 
రోలు 


- రాభిళాస్త్రీ రత్తాలు-రాంబాబు 


అ మద్దెల కంటే యీరోలు వేయిరెట్లు నయం. | 


- బొల్లిముంత; మృత్యుంజయలు 
రోషం 
కాస్త ఆకలితో వుంటేనేగాని రోషమెక్కదు. 

- ఉన్నవ, నాయకురాలు 
డైరెక్ట్‌గా లక్ష తిట్లు తిట్టినదానికంటే, అతిమె 
త్తగా ఉడికించినప్పుడే ఎక్కువ రోషం వస్తుంది. 

- ఆనందాధామం, మళ్ళీవచ్చినవసంతం 
కూసం విడిచిన త్రాచుకు రోసం వుంటుంది. 
- వేదాంత, కవి తెనుంగతల్లి 


లక్షణం 


లౌ 
రౌడీల మద్దతులేందే రాజకీయా ల్లేవుగా 
ఇప్పుడు. 

- యజ్ఞన్నళస్రి ఓ మనిష 
రౌతు 


రవుతు మెత్తనైతే, గుర్రం మూడుకాళ్ళతో 
నడుస్తుంది. 


= సామెత 
ల 
లక 


లక్షకు అప్పుడూ రెండు అక్షరాలే. ఇప్పుడూ 
'రెండు అక్షరాలే. 


- నుంకర - వాసిరెడ్డి, అవనింద 


“లక్షణం 


నమ్మకం కుదిరే వరకు ప్రతివ్యక్తినీ 
అనుమానించటం వ్యాపారస్థుల లక్షణం. 

- మారుతీరావు, మళ్లీమధుమానం 
ప్రతిజీవుండును దనకుం దెలియకుండం దాను 
సంపూర్జ్ణుండ ననుకొనుచుండును. అది జీవుని 
లక్షణము. 

= విశ్వనాథ. తౌజిబిరాజు 
చవటతనానికి మాట ముద్దగా పలకటం కూడా 
ఒక లక్షణం కాబోలు. 
- ఆనందారామం, మళ్ళీవచ్చినవనంతం 
తెలుంగులో తురక లక్షణమే యుండదు. 
= విశ్వనాధ, తెజుచిరాజు 
పౌరుషానికి లక్షణం ప్రాణత్యాగం కాదు. 

- వేడాల, అల్లూరి సీతారామరాజు 
మరోజాతి సంస్కృతిని పరిశీలించినంత 
మాత్రాన ఆ లక్షణాలు మనం అలవరచుకోన 
క్కర లేదు- మనలో యిమడదగినవి వుంటే 


తప్ప 
- వడ్డెర చండీదాస్‌, హీమజ్వాల 
...ప్రొప్తు మున కసంతృప్తి జ్ఞాని లక్షణముకాదు 
- బాలసరస్వతి, భక్తతుకారామ్‌ 
బ్రదుకుందెరువు చూచుకొనువారి లక్షణములు 
వేజుగా నుండును. 
- తూచి, రూపలత 


812 


లక్షణం లంచం 
వ్యాసం పురుష లక్షణం-సీరియల్‌ స్త్రీ లక్షణం. | లంచమనియెడి ఉప్పు 
- శ్రీరమణ, న్యూనుడి | క్లార్కు తింటే తప్పు 
లక్ష్మణరేఖ ఘనుడు తింటే మెప్పు 
ళ్‌ స్త ఓ కూనల, 
సమాజంలో వ్యక్తులచుట్టూ వాళ్ళు గీసుకున్న mee 


గిరులు కొన్ని- వాళ్లచుట్టూ వ్యక్తులు గీసిన 
గిరులు మరికొన్ని. 
- వివినమూర్తి, ఉద్యమం 

లక్ష్యం 
లక్ష్యము చెదిరిన కొద్దీ దుఃఖము ఎక్కువ 
అవుతూనే ఉంటుంది. 

- దీక్షితులు, చక్రవాక మిథునము 
లంగరు 
గట్టుమీద కాలుమీద కాలేసుకూర్చున్న వాళ్లకీ 
నూతిలో దేవూళ్లాడుతున్న వాళ్లకీ ఎక్కడా లంగ 


రందదు. 
= రావిశాస్త్రి కక్టువల్ల 

లంభం 
పుంజం పెట్టినది బట్ట, లంచంపెట్టినది మాట. 
- సామెత 


లేనిదే ఫలం లేదు. 
అ iy - సామెత 


ప్రజలకు కూడా లంచాలు పుచ్చునే వాడు 
వుండటమే ఇష్టము. అలాంటి వాడు వుంటే 
సర్కారుకు నష్టం వచ్చినా లంచాలు యిచ్చి 
తాము లాభం పొందుతూ వుంటారు. 

- కందుకూరి, హోస్టునంజీవని 
లంచం వల్ల సాధించలేని పనులేమైనా 
ఉంటాయా? 

- వుల్లాభొట్ల, లంచం 
ఆత్మశుద్ధి మహాగ్నికి నంబుదంబు 
విమలనియమ భూజమునకు వేరు విత్తు 
ఆస యనియెడు బెబ్బులి కామిషంబు 
లంచ మది ఘటింపని పను ల్లలుగ వెందు. 

= చిలకమర్తి, చతుర చంద్రహాసము 
లంచాలు యిచ్చిన వాళ్ళూ పుచ్చువన్నవాళ్ళూ 
వుండగా మధ్యవాళ్ళు యెందు 


కండీ? 

- కందుకూరి, హోస్ఫనంజీవని 
మనదేశంలో లాగ ఇక్కడ 'లంచం' మరీ అంత 
పబ్లిక్‌గా తీసుకోవటంలేదు. 

- వుల్లాభొట్ల లంచం 


దేవుడైనా మంత్రపుష్పంతో వుంటేనేగాని వరం 
యివ్వడు. 


- చిలకమర్తి కనకయ్య వంతులు కంతి 
ఉన్నతాధికారి, యుద్యోగియు 
చేయి సాచకుండ సాయపడరు 
లంచ మీయకున్న మంచ మెక్కని వారి 
డ్రేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు 
- జామవా మలినిట్టూర్చు 
పెద్దలూ అధికారం కలవాళ్లూ వేలకు వేలు 
లంచం తీస్తే గప్‌చిప్‌; అది నేరం కాదు; అది 
బయటకురాదు; రానీయరు; వాకిట కాపలా 
కాసేవాడు కడుపుమాడి కాసుకు చేయి జాపితే 
అది నేరం. అది లంచం. దానికి శిక్ష 
- ఆత్రేయ, అద్దెకొంవ 


పది రూపాయిలిస్తే ఓట్లువేసే జనానికి- పది 


కోట్లిస్తే దేశాన్ని అమ్మేసే ప్రభుత్వమే వస్తుంది. 

- గంగాధరరావు యధథౌద్రజా తథరాజా 
దస్తు సంగతి ఇంటి దగ్గరే, దస్తావేజులు కచే 
రిలో గాని. 

- భమిడిపాటి అవును 
లంచంఇది ఆహార పదార్థాలకు వుప్పుయే 
లాటిదో ర పదార్థాలకు అలాటిదిగా 
అనాదిగా అమల్లో వున్నట్టు కనపడుతుంది. 

- చెళ్ళపిళ్లు కథలు-గాథలు 
లంచం పంచం తినడం వుద్యోగధర్మ మవునా 
కాదా? 

- కందుకూరి, పల్‌ నాటకము 
డబ్బు పుచ్చుకోవటం 'చేశ్రగాక మేమేమో 
లంచాలు పుచ్చుకోమనీ బహునిష్టాపరులమనీ 
సిగ్గులేకుండా చెప్పుకుంటారు. అప్రయోజకు 
లంతా మడికట్టుకునే కూర్చుంటారు. 

- కందుకూరి, దురాచార దూవణము 
“లంచంలేని మాట పుంజంలేని బట్టాలేదు” అనే 
సామెత ననుసరించేవారే వుద్యోగస్థులలో 
నూటికి తొంభైమంది అని అందటూ 
యెటీయినదే. 

- చెళ్ళవీళ్లు కథలు-గాభలు 


లంచం 


లిటిగేషన్‌ 


ఇందుగల దందులేదని 
సందేహము లేనిదెద్ది? 
లంచగొండితనమేనని 

ఎంచవచ్చు గురువరా! 

- మల్లారెడ్డి, యక్షప్రళ్ళలు 
మహామహా కోర్టులలో లంచాలు పుచ్చుకుని 
వుపకారం చేస్తారు. 

- కందుకూరి, మ్యునిసీవల్‌ నాటకము 
లండన్‌ 


మనకు విష్ణులోకం అంటే లండన్‌ అనుకోవాలి. 
- బెళ్ళపీళ్ల కఠలు-గాధలు 
, లల్లి 


పచ్చగావుంటే పదిమంది పబ్లిషర్లు. 

- శ్రీరమణ, న్యూనుడి 
కృతిభర్తకోసం వెదకితే కుతిభర్త దొరికినట్టు. 

= శ్రీరమణ, న్యూనుడి 
లభించనివి 
ఘర్షణలో ఏనాటికి హర్షం లభింపబోదు. 

- దాశరధి, నావేడు ప్రజాకోటి 

లఅంవటం 
సంబంధాలన్నిటినీ త్యజించిన తాపనులు కూడ 
ప్రశంసకు సంతోషించటం, _ నిందకు 
బాధపడటం జరుగుతూనే వుంది. 

- నంజీవదేద్‌, కీర్తి 
వా తప్త 
మనుషులకు చెవుడొచ్చినా మన లయకు 
బేటురాదు బాబూ, 

- మహీధర, శివరంజని 
లాటరీ 
లాటరీ మనిష్‌కి లేన్‌ వ్యసనాలు 
ty ఆసా. నిప్పు ఎగిరినట్టే. 

- ఇనాక్‌, లాటరీబతుకులు 


లాభదాయకం 
అల్లుణ్ణి సినిమాలలో జేర్చిస్తే లాభదాయకమే 


గొని హతురి కాపరం (దా అన 
నిలుస్తుందా అన్న 

= చిరంజీవి, బోలోస్వతరత్రభారల్‌కీ జై 
లాభం 


ఈసారి అసైర్భన్‌గాడి మీద దెబ్బ తీయాలని 


34 


మామావంపొలాన్ని కూడ తాకట్టు పెడుతు 
న్నాను వ్యవసాయం కన్నా ఈ ఎలక్షన్ల 
యాపారం కాస్త లాభసాటిగా ఉంటుందని. 

- మారుతీరావు, నత్యంగారి. ఇల్లెక్టుడ 
ఏ సినిమా చూసినా అందులో జంట వల 
పులూ, ఒంటి విరుపులూ, తొడచరుపులూ 'వి 
షం'గా కనిపిస్తాయి. (ప్రేక్షకులమీద ఎంత 
'మత్తు' చల్లితే అంత లాభం.  ' 

- బిరంజీవి, బోలో స్పతంత్రభారత్‌కీ జై 
మనకి జరిగిన లాభంబట్టేగా అవతల వాడీ 
మంచి కొలవటం. 3 

- రాధాకృష్ణ, దంతవేదాంతం 
సానుభూతి చూపటంలో కూడా లాభం 


కావాలి. 
- మూర్తి, మర్యాదస్థులు 
నానితే ఉన్న లాభం తెగితే ఏముంటుంది? 
- నటవ్మాజ్ఞశర్ణ, బంకోలా 


వలలో ముత్యపు చిప్పలు పడితే లాభంగాని 
నత్తగుల్లలు పడితే మోత చేటు! 

- గురజాడ, కన్యాభల్బం 
ఆగ్రహారంపోతే పోయింది కాని 'ఆక్ట అంతా 
బాగా తెలిసింది. 

- సామెత 
కాలిన గుడిసెకు వేసిన వాసమే లాభం. 
- సామెత 
లాహిరీ 
రాజకీయ నాయకులే కాదు-ప్రతి మనిషీకూడా 
తన చుట్టుపక్కల ప్రాపకం సంపాదించాలన్నా, 
కొంత లాహీరీ అవసరం. క్‌ 
- సరళాదేవి, వంకమరేఖలు 


లిటిగేషన్‌ ( 
తెల్లారి లేస్తే ప్రపంచంలో ఉన్న లిటిగేషనంతా 


లిటిగేషన్‌ 
పోలీసుస్టేషనులోనే తెముల్తుంది. 

- వద్ధనాభరెడ్డి, మాయ 
లె 
పంచపొండవులను నేనెరుగనా? మంచంకోళ్ళ 
లాగ ముగ్గురే అని రెండు వేళ్ళు చూపి ఒకటి 


విడిచినాడట. సత 
ఒకారము లేనివాడు వడ్డీ గుణించినట్లు 
- సామెత 
ఏట్‌లో వేసినా ఎంచివేయాలి. 
1 సామెత 
స్వభావానికీ -బట్టతలకూ మందు లేదంటారు. 
- శ్ఞామలారాణీ, జీవవావోని 
అతండు లోనుగాంగ నేవు 
రేను లోనుగాంగ నేవురుగాని నీ 
కొడుకు లార్వు రనుట విడువు-మింక 
= తిక్కన, జద్యోగవర్చము. 
ఒకండు గణియింప, గుణియించు నొక్కండకట! 
= తివేం, పాండవ బ్రవానము 
రైతు తన పొలంలో చేసే పనికి లెక్క కట్టడం- 
సాధ్యంకాదు. 
- మహీధర ఓనమాలు 
గుళ్లు గోపురాల కోసరంబై నీవు 
ధారవోయుచున్న ధనముం జూచి 
కటిక పేదవాని కడుపులో నర్తించు. 
కత్తు లెన్నా లెక్కం గట్టంగలవె? 
= జామవా చదువు 
రూపాయి పెట్టెడి చోటం బదిరూపాయలుగాం 
బెట్టెడి వ్యయములు ధనమును లెక్కకు దీసి 


కొని రావు. 
- విశ్వనాథ, తెజబిరాజు 


లేఖ 
ఎచట నుండి లేఖ యేతెంచెనేనియు 
నాదరంబు సేయు టనుచితంబు 
సంధి విగ్రహాది సకల కార్యంబులు 
తెలియుటెల్ల లేఖవలనం గాదె. 

= దూబగుంట, పంచతంత్రము 
ట్రాసేందుకు, సిసలైన చిరునామాదారుడు, 
తెలిపేందుకు విషయం ఏమీ లేనపుడు ఉత్తరం 
రాయాలనే కుతూహలాన్ని తీర్చుకొనే 
ప్రయత్నం సంపాదకునికి లేఖ. 

- మాచిరాజు, సంపాదకునికి లేఖలు 
మానవుడు చేసే నిత్యాన్వేషణ, దానికై పడే 
తిప్పలు, మానవుడిలో ఉండే చిన్న తనపు 
చిలిపి చేష్ట. దాన్నీ దాచడానికై పెట్టే మీసాలు, 
ఆతనిలో ఉండే అమాయకత్వం, అది కనపడ 
కుండా వేశే బురఖా, అతనిలో ఆరంభ 
శూరత్వం, కొంచెం పాత పడగానే దాని మీద 
కలిగే ఉపేక్ష లాంటి తత్వాలను మా ఉత్తరాలు 
రుజువు చేస్తాయి. 

- మాచిరాజు, సంపాదకునికీ లేఖలు 
లోఖకుడు 
తప్పు సవరించి వ్రాయు టుత్తమము, లేక 
ప్రతి సమానముగా వ్రాయు టతిముదంబు 
'రెండువిడిచియు వ్రాసెడు లేఖకుండు 
గలుగం గవిసేయు భాగ్యంబు కతనం గాదె? 

= లాటువు 

లేచిపోనటం 
ణికీ దేవత్వం అంటగట్టారు కనుక ఆమె 
వ పనిని 'లేచిపోవటం' అనలేదు. అదే 
మనలాంటి సామాన్యులు చేస్తే 'లేచిపోవటం' 


మందు కొట్టినోడు మాత్మాగాంధీని కూడా |" కింద జమ వేస్తారు. 
జ ae హటెక్కవ్‌ [సో ఇందు | ఇ 3 భనిలొంద్న చనిత్రులు! 
రుణ్నీ సెందురుణ్నీ కూడా లెక్క సెయ్యరు. నవ 
“రామి, రడ్తాలురాంబాబు | ఈ జనం దృష్టిలో చెడిపోయిన ఆడదానికీ, 
లెక్సరు స్ట ప పదవి కోసం పార్టీలు మార్చే రాజకీయ నాయ 
లెక్చర్లు యంతసేపూ సిటీలోనేగాని పల్లెటూ న్‌ న 
ళ్ళలో యంత మాత్రం పనికిరావు. చందాలివ్టుండి 
- గురజాడ, కన్యాటల్బం | ఉన్నదానికన్న లేనిదానికే ఉడుకుతారు 
పల్లెటూరి పీపిల్‌ లెక్చర్లకి అన్‌ఫిట్‌, ఊరివారు. 
- గురజాడ కన్యాచల్చుం - ఆత్రేయ, ఆశ్చమోవుడు 


లేనివి 


గోచికి మించిన దరిద్రం లేదు. ఈతకు మించిన 


లోతులేదు. 
- సామెత 


ఐశ్వర్యానికి అంతంలేదు; దారిద్రానికి మొదలూ 


లేదు. 
- సామెత 


చాలా మంది భ్రమలకీ వాస్తవ (ప్రపంచానికీ 
పొత్తులేదని గ్రహించక, వాస్తవాన్ని ద్వేషిస్తారు. 
భ్రమలమీద మోజుపోదు... 

- పావ, రామరాజ్యానికీ రహదారి 
మొదలూ కొసా వొక్కలాగే కనబడుతూంది. 

= గురజాడ, కన్యాశుల్కం 
దోషియైన యల్లువానిం జంపలేనప్పు డితరుల 
నెంత మందిని జంపిన లాభమేమి? 

- కూచి రూవలత 
తనకులేని వస్తువు నాతండు దొంగిలించును. 
బ్రహ్మచారి కావున. 

= పానుగంటి ప్రచండ చాజక్షము 
న్యాయవాదులలో , సంఘ సంస్కా 
రులలో సంస్కారము, నేతి బీరకాయలోని 
నేయి వంటివి. 
- హనుమంతరావు, లేడీ డాక్టరు 
బాధలేని గాధ లేదు, నీడపోని వాడలేదు. 

- బైరాగి ముధ్యాహ్నవేళ 
సిద్ధప్పవంటి శిష్యుడులేడు, బ్రహ్మంగారి వంటి 
గురువులేడు, వేమన వంటి యోగిలేడు. 

- సామెత 
కమ్మకు వరస లేదు. కప్పకు తోకలేదు. 

- సామెత 
తురక ఎంత గొప్పవాడైనా ఇంటికి పేరులేదు; 
తలకు జుట్టు లేదు; మొలకు తాడు లేదు. 

- సామెత 
విం సత్యములేదు. వేశ్యకు నియమము 


- కోలాబలం, శిలాదిత్య 
కొన్ని బాధలకి మందులుండవు, కొన్ని విషపు 
కాట్లకి విరుగుళ్లుండవు. కొన్ని చీకట్లకి వెలుగు 


లుండవు. కొన్ని ఏడ్పులకి ఓదార్చులుండవు. 
= రావిశాస్త్ర. రత్తాలు-రాంబాబు 


లేనివి 
ఈత కన్న లోతు నెంచంగం బనిలేదు 
చావు కన్న గోడు జగతి లేదు 
గోచిం పాంతకంటె గొంచెం బింకనులేదు. 

- వేమన 
చారుండు లేని రాజతంత్రము- సంధానకర్తలేని 
సాని సరసము- పౌరహితుండులేని పెండ్లి. 
న్యాయవాదిలేని వ్యాజ్యెము- వైద్యుండులేని మర 
ణము- పొసగుడువాండులేని పచవులసంతయు 


ల్‌ు - పానుగంటి, సాక్షి 
తర్కానికి నిలవగలది ఏమీలేదు. చివరికి 
“ఏమీలేదు” అనటం కూడా. 

- చలం, 
ఆడవాళ్ళకు పురుష సంపర్కానికి కాలం, స్థలం 
కావాలి. పురుషులకు అదీలేదు ఇదీలేదు. 

- బావీరాజు, కోనంగి 
తండ్రి సంపాదన తెలియని కొడుకున్నూ 
కొడుకు పుట్టుక తెలియని తల్లి ఉంటుందా? 

= లక్ష్మణరావు, అతడు- ఆమె 
పడిపోవుచున్న చెట్టు నాశ్రయించుకొని 
యున్నందువలనం బ్రయోజన మేమి? 


- విశ్వనాధ, కడిమిచెట్టు 
పెట్టబోయే పాదును కొనబోయే గేదె తినేసిం 
దిట. 

- మహీధర దేశంకోసం 
అక్షరజ్ఞానమునకు _ రాజవ్యవహారమునకు 
సంబంధము లేదు. 

- పానుగంటి, వీరమతి 


అరయంగా నమంత్రమౌ నక్షరము లేదు 
మందుగాని వేరు మజియు లేదు. 
భువి నయోగ్యుండైన పురుషం డొకండు లేండు 
కూర్చువాం డొకండె కొదువగాని. 

- వేంకటరాయశాస్త్రి ప్రతావడుద్రీయము 
ఈదబోతే ఏళ్ళు క్రాగబోతే నీళ్ళూ లేవు. 
ఆశకు అంతులేదు. నిరాశకు చింతలేదు. 


- సామెత 
కథకు కాళ్ళూలేవు, ముంతకు చెవులూ లేవు. 


తీపంటే ఇష్టపడని చీమ, డబ్బంటే ఇష్టపడని - సామెత 
భామ ఈ పెపంచకంలో ఉండర్రా. * | ఆంధకారసాగరంలో 
- కాళీవిశ్వనాథం, మంచుబొమ్మలు | పయనించిన ఓడల గురుతు లుండవు. 


316 


లేనివి 
వల్లకాటి వాకిట నాటిన చెట్లు పండవు. 

- బైరాగి, నూతిలో గొంతులు 
జీవించి లాభంలేదు 
మరణించడానికి కూడా మార్గంలేదు 
మరోదారి లేనేలేదు. 

= ఆరుద్ర ఓకా. ఓచెలియా! 
అగ్నితాపముం గాంచనట్టి మేలిమిలేదు, 
విరహమెరుగని (ప్రేమ విహ్వలత లేదోయి, 
కష్టజీవులు లేని సృష్టియే లేదోయి. 

- వైడీమర్రి, కష్టజీవి 

లేమి 
అన్నీ ఉంటే అలివేలి మంగ, ఏమీ లేకపోతే 
దాసరి మంగ. 

- వూర్ణానందం, ఈడూ-జోడూ 
మూఢత్వానికున్న బలం విజ్ఞానానికి లేదు; 
+ అబద్ధానికున్న ప్రచారం నిజానికి లేదు. 

- కొడవటిగంటి, దేవుడు-సైతాను 
రాత్రివేళ దీపం వెలుగులో తెలుపు పక్కన పెడి 
తేనేగాని పసువు రంగేదో తెలియనట్టు, ఇంట్లో 
ఉండే లేమి నలుగురి మధ్యకి వెళ్తేనేగాని సరిగా 
కనిపించదు. 

= రావిళాస్త్ర. జరీ అంచు తెల్లబీర 
పదియు నాలుగు భువనము ల్వెదకి చూడ 
నేను తలదాంచుకొగ-దగు నెలవు లేదు. 

- చిలకమర్తి, గయోపాఖ్యానము 
ఊరంతా చుట్టాలు, వుట్టికట్ట తావులేదు. 


లైసెన్సు 
భూస్వాముల కనుసైగలె వ్యాపారులకు లైసె 
నులు, వ్యాపారుల రూపాయిలె రాజ్యానికి 
చక్రాలు. 
లొంగటం 


కామినీ కాంచనాలకు లొంగని వాడెవడులెండి? 
- రామదాసు, ఆకాశరామన్న 


- భాయారాజ్‌, శ్రీకాకుళం 


లొచ్చు 
ఏ బాధయినా ఇంతేనేమో! పెద్దదాని ముందు 
చిన్నది లొచ్చు 

- చిరంజీవి, బోలోన్వతంత్ర భారత్‌కీ జై 
లొనుగు 
కిరాతకుడియేది, దేవాంతకుడయేది ప్రతివాడికి 


లోకం 
ఎక్కడో చిన్న లొసుగుంటుంది. 
శ శ్యామలారాణ్మీ ట్ర్‌ మంగళా 
లోకం 
నిన్నటి ముసలిలోకం కంటె 
నేటి యువలోకం విశాలం. 

- రాధాక్ళచ్హళడ్డు శాంతిసూక్తం 
ప్రజల్ని మోసంచేసి ధనవంతుడైనవాజ్ఞి 'మోస 
గాడు' అనటంలేదు లోకం. అతని మోచేతికింద 
నీళ్ళుతాగడానికి వెంపర్లాడుతోంది. 

- బినరామబంద్రరావు; అమృతబిందువు 
అన్నా! మన కీలోకం 
పన్నిన పద్మవ్యూహం! 
- అనిశెట్టి భయం బ్రతువభోయం 
“లోపం చూడగలిగేదే లోకం”. అందుచేత 
దాన్ని వదిలెయ్యాలి. అది అరిచేదేగాని కరిచేది 
కాదు. 


- రామక్ఫచ్హరావు, రేవటిమనువులు 
లోకం మైకై కూస్తుంది. 
న - శ్రీరమణ, న్యూనుడి 
లోకం కబుర్లు చెబుతుంది, ఉద్ధరించదు. 


మమత, మానవత్వం 
రిని పాతాళాని కణగదొక్కేయటం, నెత్తిమీద 
మొత్తుతున్నవాడికి మానవత్వాన్ని బోధించటం 
లోకానికి బాగా అలవాటు! 

- శ్యామలారాణీ జీవవాహిని 
లోకం దుష్టత్వాన్నెలా సహించలేదో, అతిమం 
చిని కూడా అలాగే సహించలేదు. 

= శ్యామలారాణి, జీవవాహీని 
అవకాశం వచ్చినపుడు ఎదుటివాణ్ణీ అందినంత 
మేరకి బలిచేసుకోటమే (ప్రస్తుతం ఆమలో 

) లోకన్యాయం! అంచులో లింగభేదం 

- ఆర్నాద్‌, రిక్షావయాణం 

జంటిల్‌మన్‌గా బ్రతకాలంటే కావలసింది 
“ఎడ్యుకేషన్‌ కాదు అహమ్మద్‌ - “కామన్‌ 


'సెను' 

- రాధాళ్ళన్లళాస్త్ర జనుభూమి 
పనికిమాలిన విషయాలను గురించి ఎంత 
బాగా తెలిస్తే అంత లోకజ్ఞానం ఉన్నట్టు. 

- కొడవటిగంటి పట్నవాసం 


817 


లోకం 


లోకం 


పుస్తకాలు నూరిపోసి మా బుర్రలు నింపేసరికి 
ప్రపంచ జ్ఞానం తుంది. 

యజ్ఞన్నశాస్త విశ్వం వెళ్ళి 
గోవుకి ముందర కాళ్ళకి బందాలు వేసి పాలు 
పిండుకుంటాం, పావుంకి- దానింటికి పుట్టదాకా 
వెళ్ళి పాలుపోస్తాం. 

- రావిశాస్త్రీ రత్తాలు-రాంబాబు 
స్త్రీ పురుషులు లోకమనందు సామాన్యముగా 
కలిసి కొందరు, ప్రవాహములయందు కాస్ట్ర 
ములవలె కలిసి కొందరు విడిపోదురు. 

- విశ్వనాథ దిండు కెంది పోకబెళ్ళు 
ఆడపిల్ల ఎప్పుడూ కష్టాలలోను, సుఖాలలోను 
భర్త దగ్గరే ఉండాలి. అది లోకధర్మం. 

- సూర్యారావు, ఒక గంట సంసారం 
అలు, కొట్టి బలువుడు నాక్కుంటే, బలు 
వుడ్ని కొట్టి బెమ్మదేవుడు నాక్కుంటన్నాడు. 

- భూవణం, అడివంటుకుంది 
అల్పు డొనరింప నెది చౌర్య మనంగం బరంగు 
నధికుం డొనరింప నదె శౌర్యమై రహించు 
కర్రవస్థానుసరణి లక్ష్యములె కాని 
మంచిచెడ్డలు గలవె ప్రపంచమందు? 

- గోపాలరావు, ఆవూర్వు సంఘనంన్కరణము 
తనవారు తలవంపు పనులు సేయ సహించు 
పరులు చేసిన తప్పు పట్టియాచు 
తనయింటిలో6 గానిపని కోం జూచు 
పొరుగింటిపని రవ్వపలుపం దలంచు 
తనపుత్రి జారవర్తన మాటుపడంజేయు 
పరుల బిడ్డల అంకుం బయట పెట్టు 
తనదు చెల్లెలి దొంగతనము లోననడంచు 
లాంతివారైన హేళన మొనర్చు | 

- వేంకటకవి మదనగోపాలశతకము 
పెపంచికంలో ఉన్నవి నేయం- అన్నేయం, 
ధరమం-ఆదరమం, గాదు. లాభం-నష్టం. 

బీనాదేవి, 


పేరు గురువులది. స్వాహా శిమ్యలది. 

స్యా ర. లోకం 
బ్రతికుండగా, కనీసం పలకరించనివారు చచ్చిం 
తర్వాత చిత్రపటాలు పెట్టి పూజిస్తారు. 

- వుడుష్తోత్తమరావు, లోకం 
ఇంటివాడు గొడ్డుగేదంటే పొరుగువాడు పాడి 


గేదె అనడు. 

- సామెత 
ఒదిగి ఒదిగి ఉంటున్నవాడికి కమ్బీ దెబ్బలు 
తప్పవు. కత్తితో ఒక్కవేటు వేసేసి తనదారి 
తాను చూసుకోగలిగిన వాడికి మంగళహార 
తులు. 

- శ్యానులారాణే జై మంగళా 
చెడుకూతలను వినడానికి ఉత్సాహపడినంతగా 
మంచిని చెవుల పట్టించుకోదు ప్రపంచం. 
శ్యానులారాణి, జై మంగళా 
మనిషి చేసిన తప్పును భరించేది లోకం! 

- చుందుర్తి, పాపంలోకం 
మాకు నీతోడిద, లోక మీవు లేని లోకమేల? 
= పోతన భాగవతము 
ఇల్లు కాలిపోయె నింటిది చనిపోయె 
పీల్లవాండు వెట్టి పీనుం గాయె 
గోడ లొకనిం దగులుకొని లేచియే పోయె 
నాకు ముష్టి చెంబె లోకమాయె. 
- కాళ్ళకూరి, 


, వరవిక్రయము 
లోకవిరుద్ధముగా నుండు లాగున మంచిపని 
చేసినను నది యనుమానాస్పదము కాక 
మానదు. 

- కొచ్చెర్లకోట, అవవాదతరంగిణీ 
లోకమంటే ఏమిటి తమ్ముడూ? మన ప్రభామ 
ఎవరిమీద' షడుతుందో వారు. మనమీద ఎవరి! 
ప్రభావం పడుతుందో వారు. ఇట్లే పరస్పర 
ప్రభావం ప్రసారమయ్యే ప్రకృతి. 

- నుబవ్మజ్యశర్ణ, బంకోలా 
కాలం చేపిన గారడిలో జ్‌ 
కాకులు కోకిల లేకమయి 
తిరుగాడే మాయలోకం 
నిజాయితీలేని సంఘం! 
- కై యల్‌, కొత్తగుడి 
ఈ లోకం ఒకళ్ళని బ్రతకనివ్వదు. ఎలాగో 
బ్రతుకుదా మనుకుంటే యాగీ చేస్తుంది. అయి 
నపుడు దాన్ని లెక్క చెయ్యడం అనవసరం. 
- నంది, 
లోకమంతా ఒక పెద్ద కసాయి దుకాణం. 
- ఉన్నవ, నాయకురాలు 
భయపడే వాళ్ళను మరింత భయపెడుతుంది 


లోకం. 
= నంది, మనిషి బావకొడదు 


318 


లోళం 


ల కం 
గౌరవం. 


మనసు ఎట్లా మారితే లోకం అట్లా మారు 
తుంది. మనిషికి, దూడకి, దోమకి. కోడికి, 
చేపకి, సముద్రం అడుగున ఆక్టోపస్‌. అన్నిటికీ 
అన్ని విధాలుగా కనపడుతుంది లోకం. మనసు 
ఏమంటే. అదే నంటుంది లోకం తాను. 
- చలం, మ్యూజింగ్స్‌ 
ఏ లోకమైతే మనను ఉపయోగించుకోలేక 
పోయిందో- ఆ లోకాన్నే మనం ఉపయోగించు 
కునేందుకు ప్రయత్నించాలి. 
- ధనికొండ, ప్రొఫెసర్‌ బింధ్సెన్‌ 
ఈ లోకంలో సాహసించి ఎవడు ఎంత తన కోర 
కిందికి లాక్కుంటే అంతే వాడికి దక్కుట. 
నావంతు నాకు న్యాయంగా వస్తుందన్నది భ్రమ. 
- కాళీవట్నుం, ఇల్లు కధలు 
శరీరముతో6 దక్కువ జీవింతురు. 
మనస్సుతో నెక్కువ జీవింతురు. మనస్సు కనం 
బడనిది. శరీరము కనయుడునది. లోకులు 
కనంబడు దాని వెల కట్టుదురుగాని, కనంబడని 
మనస్సు వెల కట్టలేదు. 

- విశ్వనాధ-బద్దన్న నేనాని 
లోకము అహంకారము మీద నాధారపడియు 
వ విశ్వనాధ దిండుకింది పోకబెక్క 
చచ్చేవాడు చస్తుంటే చూసేవాళ్లు మేం చాలా 
కష్టపడిపోతున్నాం త్యాగం చేస్తున్నామంటారు. 
హం-లోకం తీరే ఇంత. 

- సరస్వతీదేవి, తలవులమలువులు 
తెలక సెయ్యటము తెలిసి అనుభవించటము. 
- కోపల్లి, ఓన్లీడాటర్‌ 
ముందు ముచ్చట్లు వెనుక చప్పట్లు. లోకమును 
మూయంగ మూకుండున్నదా? 


- హనుమంతరావు, లేడీ డాక్టరు | 


టే పరమ రొచ్చు బురద. ఆ బురద 
వేళ్ళతో తీసి, లోకపు నుదుట కుంకుమ రేఖ 
లాగా పూస్తే, నీ వెంట పెళ్ళ కూతురిలా నడిచి 
వొస్తుంది. కోపం వొచ్చినప్పుడు నడ్డి విరిగేలా 
తన్నినా, ముక్కుతూ మూలుగుతూ పడివుం 
టుంది. అప్పుడు నీవు చినా తాను లేనట్లు మస 

లుకుంటుంది లోకం, 
- వడ్డెర చండీదాన్‌, హిమజ్వాల 


- ఆనందారామం, అద్ధంలో శత్రువు 
మనిషి భయపడితే మరింత జడిపిస్తుంది 


లోకం. 

- నంది, మనిషి చావకూడదు 
బట్టతలకీ మోకాలికి ముడి జూస్తుంది 
లోకం. యేదైనా అనుకోగలదు. 

= వకైర చండీదాన్స్‌ నవక 
ఈ లోకానికి కావలసింది మంచితనం కోదు 
(అన్నపూర్ణా), మన ధనం! 
- అనిశెట్టి గాలిమేడలు 
లోకు లనుకొనునట్లు గోడలకు చెవులేగాక 
నాలుక కూడా నున్నదేమో యని సందేహింపవ 


లసి యున్నది. 

- బిలకమర్తి గణపతి 
బంతి భోజనా లయినాకే యేనాడాళ్ళకు యెంగి 
లాకులు! పండగెళ్లిన మర్నాడే పాకీవాళ్ళ 


మామూళ్ళు 
- కొడవటిగంటి, ఎండమావులు 
అనేక రకాల స్వార్థాల ప్రాతిపదికమీద లోక 


వ్యవహారాలు జరుగుతున్నవి. 


ఈ లోకంలో వ్యవహారాలన్నీ ఇచ్చి పుచ్చుకునే 
పద్ధతి మీదే జరుగుతూ వుంటాయి. 

= తాజబ్బూరి, 
నమ్మకం మీద లోకం నడుస్తుందిగాని ఆదు 
పులు, ఆజ్ఞలు పెడితే ఏమి నడుస్తుంది.? 

= విశ్వనాథ, చెలియలికట్ట 
పొలాన్ని మడకబెట్టి దున్నితేకాని వంట 
యోగ్యం కానట్లు గుండెల్లో రైళ్లు పరుగెడిలేకానీ 
లోకం పోకడ ఆవగాహనకాదు. 

= వులికంటి, గుండెల్లో ర్త - 
గూడుకోసం 


"లోకం మాయ” అనే (ప్రతివాడూ ముందు 
ఆంగీకరించవలసింది తాను మాయ అని. 


“బావాయని, వేశ్యమాత “నత్తా'యని పిలు 
చుట లోకాచారమే కదా! 


ఈ వెధవలోకానికి డబ్బున్న వాళ్ళంటేనే - పానుగంటి, ప్రచండచాణకృము 


319 


లోకం 
ప్రాంతలంజ లిప్పుడు లోకమాత లైరి. 

- బిలకమర్తి, ్రసన్నయాదవము 
లోకొలీతులు 
లోకోద్ధారకములు, లోకోపకారములునైన మహా 
కార్యములు చేసిన వారందయిం గొన్ని విషయ 
ములలో మిక్కిలి స్వార్థపరులుగాం గన్సింతురు. 
నిరంకుశులుగాం గన్సింతురు. వారు లోకాతీ 
తులు. లోకము వారికొజకుం గాదు. వారు 


లోకముకొటకు. 

- విశ్వనాథ బద్దన్న నేనాని 
లోకులు 
లోకులు ప్పుడు నిజమూ గిజమూ 


ఆలోచిస్తారా! నోటికి యెట్లావస్తే అట్లా అంటారు. 
- కొచ్చెర్లకోట, అవవాద తరంగిణి 
ఈ లోకులు పసికూనలతో సమానులు. (శ్రేయ 
స్లుకోసం ఉగ్గపట్టే తబ్లల్ని పసిబిడ్డలు కాళ్ళ 
తన్నేటట్ను, సంస్కరించాలని సన్నాహాలు చేసే 
వాళ్ళని సంహరించా లనుకునేంత అజ్ఞానులు 


వీళ్ల - రామమూర్తి, అగ్నిగర్భ 
లోకులు కాకులు, ఇష్టము వచ్చిన ట్లరచెదరు. 
= చిలకమర్తి, సుధాశరబ్బృంద్రము 
లోకువ 
పోషించబడే మనిషి పోషించే మనిషికి 
లోకువ. 
- కొడవటిగంటి, వంబకళ్యాణీ 
మన బోనులో పడడానికి వాడు సరియైన 


జంతువు. 

- భమిడిపాటి, నామాటే నెగ్గింది 
గవర్నమెంటు సొమ్మంటే లంజెమానంలాంటిది. 
అందరికీ లోకువే. 

- బీనాదేవి డబ్బు!డబ్బుడబ్బు!! 
కవిత్వం వినేవాడికి ల లోవవ. 

- వందుర్తి, నాలోనినాదాలు 


కుర్చీమీద కూర్చున్న వాడికి ఎదరనిలబడ్డ వాడె 


ప్పుడూ లోకువ. 
ష్‌ - రావార్ధి ఆర్గివల్ల 
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. 

- సామెత 
తనకంటె అన్ని విషయాలలోనూ పై స్థాయిలో 
ఉంటేనే పురుషుడిని స్త్రీ (ప్రేమించగలుగుతుంది. 


లోకోపకారం 
లేకపోతే లోకువగా చూస్తుంది. 
= నరన్వతీదేవి , అడ్డుతెరలు 
ఆడదాన్ని చూస్తే భూతాలకు కూడా లోకువే, 
- దీక్షితులు, రేణుక 
కుప్ప పీకే దొంగ, పరిగ ఏరుకొనే వానిని బెది 
రించినట్లు. 
- సామెత 


అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. నీ పెళ్ళాం 
నీకు లోకువ. నువ్వు జడ్డీకి లోకువ. 

- బీనాదేవి, తీర్చు 
భార్య వినమ్రతను చూసి సంతోషించే భర్త 
లకన్నా దాన్ని లోకుచగా తీసుకుని ఆమెని 
హింసించే వాళ్ళే మన సమాజంలో ఎక్కువ. 

- సావిత్రి ఒడిలో చెలిమోహనరాగం 
పరుగెత్తే వాణ్ణి చూస్తే, తరిమేవాడికి లోకువ. 


- సామెత 
బీదవాడు 'బిచ్చపువాడికి లోకువ. 

- సామెత 
కడవంత గుమ్మడికాయ, కత్తిపీటకు లోకువ. 

- సామెత 


వెర్రివాడి గేదె ఈనితే ఊరందరూ ఉట్లుక 
ట్టారు. 
లోకోపకొరం 


లోకోపకారానికి అవకాశం యంత 
మాత్రం వుండదు. 


- సామెత 


= గురజాడ, క 
ఆయన చెయ్యకపోవడం, పెళ్ళిమాను 
కోవడం, లోకం మరామత్తు చెయ్యడానికట! 

- గురజాడ, కన్యాజల్బం 
లోకానికోసం బతకడం ఉత్తమం. 

- గురజాడ, కన్యావల్బం 


ఈ జన్మమంతా లోకోపకారం కింద వినియోగ 
పర్చుకుందామని నిశ్చయించుకుని యిదివర 
దాకా ఏకాకినై వుంటిని. 

= గురజాడ, కన్వాటల్బం 
పెళ్ళాడి, ఆలుబిడ్డలకి, రికి 
మ సకం వరాం క 
యీ ప్రాణం వినియోగపర్చటం పుణ్యం కాదా? 

- గురజాడ ఈ 
గతిలేనివాడు లోకోద్ధరణ- చేయక యేం 


లోకోపకారం లోభ 


చేస్తాడు? 

- విశ్వనాధ ముగ్గురు బిచ్చగాళ్లు 
ప్రభుత్వంలో ఉన్నవాళ్లకి తమ అధికార ప్ర 
నకు సో ఉండే రంగం pal 

- వివినమూర్తి, ఉద్యమం 
లోటు 
ఏ లోటూ లేకపోవటం కూడా ఒక లోటే. 
- బుచ్చిబాబు, ఒకేనిద్ర-ఎన్నో కలలు 
మన లోట్లు మరొకరికి పట్టనప్పుడు మరొకరి 
 లోట్లతో మనకేంపని? 

- కొడవటిగంటి, అనుభవం 
పదేను సంచుల్లో సేరుమేనైనాను. ముప్పయి 
సంచులు నాయిగావంటే గుబిక్కిన బోర్డుపెసి 
డెంటయి కూకుంటా, రెండు బిర్జీలు శాంక్సను 
చేత్తినా లోటేంటి? 

- హనుమంతరావు, లేడీ డాక్టరు 


లోతు 
లోతులోనే నీళ్ళుటాయ్‌. 

= వడాల, అల్లూరి సీతారామరాజు 
లోవం 


గొప్పవాళ్లదగ్గిరకూడా యేవోలోపాలు వుంటవి. 
మనం క్షుద్రాలు పాటిగా పట్టరాదు. 
- కందుకూరి, బలత్మారగానమోద 
ప్రహసనము 
ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపం ఉంటుంది. 

- కొడవటిగంటి, చదువు 
గుట్టుగా వూరుకుంటేనే తప్ప కదిలిస్తే అందరి 
లోపాలు పైకి వస్తవి. 

- కందుకూరి, హోస్యసంజీవని 

రోసం కుంచిడు ఆలోచన సిటికిడు. 
- - సీయన్‌. రావు, రాజనీతి 
వాంఛలున్నంత బలంగా వ్యక్తీకరణ లుండటం 


లేదు. 

- శివారెడ్డి బలివితర్ధిమీద నికీ 
లోనల 
మనిషిలో మనస్సనే రాక్షసుడొక్కడే లేడు. 
హృదయమనే దేవుడు కూడా వున్నాడు. 

- కాంతారావు, అభ్యుదయం 

లోబడనిఏ 
మన మనసు మనకి లోబడదు. మన నాలుక 


మన కంతకంటే లోబడదు. 
= లక్షణరావు ఆతడు-ఆమె 
లోభి 
కష్టలోభివాని కలిమికి నాసించి 
బడుగువాండు దిరిగి పరిణమించుం 
దగరు వెంట నక్క దగిలిన చందము. 

- వేమన 
ఎవడి విద్య వాడిదే. ఒక్కొక్కడు చచ్చేలోపల 
చూసిచూసి అడిగిన వాడికి 

- భమిడిపాటి, కాంతారావు ఇంతే 
పిసినివాడి యింట బీనుంగు నా 


గొడ్డటావుం బిదుకం గుండం జేకొని పోవ 
పండు లూడం దన్ను బాల నీదు 
లోభివాని నడుగ లాభంబు లేదయా. 

- వేమన 
లోభివాని జంప లోకంబు లోపల 
మందు వేణు వలదు మతము గలదు 


పైక మడుగ నతండు భగ్గురుమని చచ్చు 
చేమన 


ఆత్మజను గుత్త రూకల కమ్ము నాతం 
డరణము నొసంగం జూచునే యల్లునకును? 
- వేంకటరాయకని, వేణుగోపాల శతకము 
అన్ని యిడుమలకు లోభము కారణము. 
= చిన్నయనూరి, మిత్రలాభము 
లేని దాతః లోభి మెటుగు. 
అ EE పాండవద్రవాసము 
ధరను లోభివాని ధనము దాయాదుల 
పాలు జారకాంత పాలు వేమ. 
- వేమన 


లోభి బీదకంటె బీడు. 
= సామెత 
గడించిన వాండెవ్వండు కర్చుపెట్టి చచ్చినాండే! 


- కాళ్ళకూరి, వరవిక్రయము 


తననన టేకి! 


కట్టిడి టోభి కెంత యధి 
కారము గల్గిననేమి? లేక యే 
బెట్టున నున్ననేమి; నడ 
పీనుంగుకే మణిభూషణంబులన్‌ 
బెట్టిన మొట్టినన్‌ సరియె 
మెచ్చునా? నొచ్చునొ? 


మొండి శిఖండి లోభులను 
ముఖ్యజనావళి వేండంబోయితే 
దండ మనేది, రెన్నెలలు 
తాళు మనేది, మజీంత నొక్కితే 
నుండు మనేది, యీదివస 
నేది, సహించి చూచితే 
మండీపడేది, మొండిచెయి. 
మాటుకొనేది వివాద పద్ధతిన్‌. 
- చాటువు 
డబ్బులేని ప్రతివాడూ పిసినారే. 
- వేణుగోపాలరావు నూర్చోదయం 
లోభిత్వం 
ఖర సంవత్సరంలో మాఇంటి వంటంతయు 
కాకి గూళ్ళతోనే వెళ్ళిపోయింది. 

- కాళ్ళకూరి, వరవిక్రయము 
ఇదిగో! కరివేప చెట్టుమీద కాకి గూడు పెట్టి 
నది. యింతలో డొంకెనతో దానిని బడద్రోసి 
యీపూట పొయిలోనికి సిద్ధము చేసికో. కరివే 
పమండ రాలినచో కడుపు చీల్చెదను సుమా! 

- కాళ్ళవారి, వరవిక్రయము 
ఓలి తక్కువని గ్రుడ్డిదాన్ని పెళ్ళాడితే నెలకు 
ముప్ఫై కుండలు పోగొట్టిందట. 

- సామెత 

లౌకిక నుఖం 
లౌకిక సుఖాలన్నీ రాలిన పూలతేనియలే. 

- రామమూర్తి, అగ్నిగర్భ 
లౌక్ళం 
నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే 
లౌక్యవూంను. 

- గురజాడ, కన్యావల్బం 
కోపం వచ్చినప్పుడు లౌక్యం మరచిపోకూడదు. 

- గురజాడ, కన్యావల్బం 


డాబుగొ వుండాలి. 

- గురజాడ, కః 
యంత చదువుకున్నా మీ వైదీకప్పంతుళ్ళ 
వారికి మా చాకచక్యా లబ్బుతాయండీ? మా 
లౌక్యం మాతో స్వతహాగా పుట్టినది. మీరు 
తెచ్చి పెట్టుకున్నది. యెరువు సరుకు యెరువు 


సరుకే. 

= గురజాడ, కన్యావల్బం 

లోకంలో వున్నప్పుడు లౌక్యం మరచిపోలేంకదా! 
= లక్ష్యణరావు, అతడు-ఆమె 

లౌక్యంమంటే మరేవిం టనుకన్నావు? అసాధ్యాలు 

సాధ్యం, సాధ్యాలు అసాధ్యం చేయడమే కదూ? 

- గురజాడ కన్యాళల్భ్బం 
ఉద్యోగధర్మం లౌక్యవృత్తీ అని, అది ఒక వృత్తి. 
భగవంతుడు కల్పించాడు. ఆ లౌక్యవృత్తి 
యెటువరటిదీ? నిజాన్ని పోలిన అబద్దవాండి 


ద్రవ్యాకర్షణ చేసేది. 
- గురజాడ, కన్యావల్బం 
మంత్రి యగుటచేత నతండు లౌకికపు దొంగ. 
- పానుగంట ప్రచండ చాణక్టము 
ప్రకృతలౌక్య మరయం బరవంచనమె కదా! 
- ఏటుకూరి, (వేమాలోకము 


స 


వక్తయగువాండు వట్టి బల్లల యెదుటనైనం 
గాలానుసారముగం గాసంత గడబిడ చేయకుం 
డనుండలేండు. 


= పానుగంటి, స్వా 
చదువంగలం డొకం డాలింపం జాలు నొకండు. 


- రాయప్రోలు, రమ్యాలోకము 
వకొలతు 


అరె! వకాలతు ఎంతపని చేసిందిరా! 

- నురవరం, వకీలు యెంకయ్య 
వకీలు 
కోర్టుకెక్కినవారు ఒకరు ఆవుకొమ్మును, ఇంకొ 
కరు తోకను ప మధ్య వకీలు పొదుగు 
దగ్గర కూర్చుంటాడు. 


లౌవ్యల్ని పిలవడానికి వెళ్ళినప్పుడు దుస్తులు | - సామెత 


322 


తక్రాహు వంట 


వత్రభావ్యం 
వక్రభాష్యాలు మారకపు వస్తువుల్లా బుద్ధిని 
తాడనం చేస్తాయి వాటి ప్రభావానికి లోనైన 
మనసు మొద్దుబారిపోతుంది. 

- మహీధర, మరీచిక 
వంక 
పొట్టకు పుట్టెడు తిని, అట్లకు ఆచివారం 
అందిట. 

- సామెత 
నంగీ! నమలక మింగవే అంటే, వుడికిన చేపలు 
కరుస్తవి అన్నదట. 

- సామెత 
కొండంత రెడ్డి కొంగు పట్టుకుంటే కాదనేదెట్లా 
అన్నదట. 

- సామెత 
వంకర 
వ్యభిచార దృష్టి బలంగా ఉన్న మనిషికి, నైతికా 
భిప్రాయాలు వంకరకాక ఏం చేస్తాయి? 

- చలం, ఆరంభింపరు... 
వెదవ ప్రోజు ముక్కల్లో ఇదే గొడవ. ఎంతకీ 
కంఠతా రావు. 

- యజన్నశాస్త్ర రుగభూమి 

వబనం 
నాయకు డేకవచనం, నాయకుళ్లు బహువచనం. 
- రావిశాస్త్రి కక్కపీల్ల 

వజ్రం 
వజ్రాలు మట్టిలోనే ఉద్భవిస్తాయి, మరెక్కడా 
కాదు. నాగరిక లోకం వాటిని సానమాత్రమే 
'పెట్టుకొనగలదు. నీచలోకమైతే వాటిని దోచు 
కొని దాచుకొంటుంది. కాని ఎవ్వరూ వాటిని 


సృష్టించలేరు. 3 

- సుబ్రవ్మజ్యశర్ణ, బంకోలా 
వజ్రాయుధం 
ఆడదాని యేడుపు వజ్రాయుధం వంటిదని 
కొందరు కవులంటారు. 

- మద్దంశెట్టే తప్పించుకోలేవ 
వంబకం 


(ఈ) మేడలు మిద్దెలు, ఈ ధనరాసులు... ఈ 


తన్ను తాను గుర్తుంచుకోలేకుండా చేస్తాయి. 
- వుల్లాభొట్ల విధివిన్యానం 
వంచన 


రాసేది విప్లవాల గాథ 

చేసేది శల్యుడి బోధ 

న - కుందుర్తి, ఆశ 
వంచన మొక లలిత కళగా 

ఎంచి పెంచు రసజ్ఞ లెవ్వరు? 

- మల్లారెడ్డి అంతర్వాణీ 
చద్దినాకు పెట్టమ్మా, ఆకలి గాకుండా నీకు 
మందిస్తా నన్నాడట. 

- సామెత 


చెట్టుపేరు చెప్పుకొని కాయ అమ్మకన్నణ్ణ్ణ 


కలం పేరు చెప్పుకుని. కథలు అమ్ముకున్నట్టు 
- శ్రీరమణ, న్యూనుడి 
దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు అవినీతిప 
రులు సైతం అవినీతిని అంతమొందించాలని 
అందరి కంటే బిగ్గరగా అరుస్తారు. 
- చిరంజీవి, చంశాంకరం 
వట్టిచేతులు 
శిక్తహస్తములం బోవంగందగదు 
భూమిసుర రాజ కాంతల పొంత కెంధు. 
- దూబగుంట, లబ్ధినాశము 
వడగళ్ళు 
వడగళ్ళ గట్టు వడునా 
గుడి? రాళ్ళను గట్టకున్న గువ్వల చెన్నా! 
- గువ్వలచెన్నశతకము 
వడ్డన 


కాకి కూయగా లేచి, కాటుకమాదిరి అన్నం, కాక 
రకాయ మిరియం చేసి, పసువు లొచ్చేవేళకు 
పరుగెత్తి పరుగెత్తి వడ్డించిందట. _ 


వంట 


నలో కరా తద్దగానికి.చసనర్లా కూరలు 


“వృత్తుల న్నింటిలో వంటవ్చత్తి మొదలు"- అని 
మహాకవి గంగాదాసుగారి సూత్రమున్నది. 


అంతస్తులు... హోదాలు... అన్నీ మనిషి = పానుగంటి, సాక్ష 


3 


వంట 


వయసు 


వంటకత్తియ జాణ కావలయు. గాక 
తినెడువారికిం దద్రుచు ల్లైలియకున్నె? 

- చిలకమర్తి, ప్రసన్న యాదీనము 
విరోధము చేత నెవండైన మరియొకని జంపం 
దలంచుకొన్నపుడు నాభీ పాషాణము మొదల 
యిన విషములు పెట్టనక్కజలేదు. నీచేత 
నొక్కసారి యన్నము వండిపెట్టించినం జాలు. 
ఏంబది సంవత్సరములు బ్రతుకందలంచిన 
వాం డాపూటం జచ్చును. 

= = చిలకమర్తి, గణపతి 
వంటబద్దీడం 
కంటికిం దగిలి ప్రజా వంటబట్టు 
వంట బట్టదా గోడకే పట్టినప్పుడు? 
- మాచిరాజు, రాజకీయ బాధితుడు 
వదంతి 


వదంతులు వినకండి. అవి శత్రువుకి తోడ్పడ 
తాయి. 
- బుచ్చిబాబు, ఆద్యంతాలు, మధ్యరాధ' 
వదరుబోతు 
మాటలు ఎప్పుడు నిలపాలో తెలియని వాడే 
వదరుబోతు. 
- సామెత 


వదలనివి 
కొట్టే మొగుడ్నియే ఆడదన్నా ఇడిసి పెడుతుంద 


- గోవీచంద్‌ కూపస్టమాండూక్యం 
నల్లవాళ్ళని తెల్లవా డొకంతట వదలనట్టు, దారి 
'ద్రాన్ని ఈగ లొదలవు. 

- రావిశాస్త్ర ఆకలి 
కాశిలో బెండను వదిలినాడు గాని ముండను 
వదలలేదు. 

: - సామెత 
చచ్చేదాక వైద్యుడు వదలడు. చచ్చినా 
పంచాంగం బ్రాహ్మడు వదలడు. 

= సామెత 

. వంతు 
అడుచుకోను పొడుచుకోను ఆడవారి వంతు 
కూచోని భోంచెయ్య మగవారి వంతు. 

= జానపదగేయం 
ఏడవటం ఆడవాళ్ల వొంతు. బాధపడటం 


మొగాడి వంతు. 

- బుచ్చిబాబు, చివరకు మిగిలేది 
రాసీ అవతల పడెయ్యడం వరకే రచయిత 
వంతు. సంజాయిషీ చెప్పుకోవడం విమర్శకని 
వంతు. 

- పార్టసారధి, సాహిత్య హింసావలోకనం 
చూడటం ఒకవంతు, సంపాదించటం ఒక 
వంతు. 

- అనిశెట్టి గాలిమేడలు 
వన్నె 3 
నలుపూ ఎరుపులో ఏం ఉంది? మొఖాన సిరి 
ఉండాలిగాని! 
- నుంకర కోతలరాయుడు 


వంశాచారం 

ఆవు చేలోమేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? 
- సామెత 

వయను 


వయసు కేవలం శారీరకమైనది కాదు. చాలా 
వరకు మానసికమైనది. 

- ఆనందారామం, ఉరిమే మబ్బులు 
వయసు పాలపొంగులాంటిది!... ఎవరూ గమ 
నించకపోతే పాలు పొంగిపొరలిపోతాయి... 
కాదని కొంచెం నీళ్లచుక్కలు చల్లితే చప్పున చల్ల 
బడిపోతాయి. 

- రామచంద్రమూర్తి, శ్రీరాగం 
ఆడదాని వయస్సు మగవాడినిబట్టే వస్తుంది. 

- మారుతీరావు, మళ్ళీ మధుమాసం 
చిన్నతనమే వైరాగ్యమునకుం దగిన కాలము. 
ఎదిగిన కొలంది వృద్ధియగునది వైరాగ్యము 
కాదు. లాంపట్యము. 

- పానుగంటి, చూడామణి 
వ్యాజ్ఞానికి వెయ్యేళ్ళు మనిషికి నూరేళ్ళు. 
- కొచ్చెర్లకోట, ఓన్లీ డాటర్‌ 
ఈ వయసుంది చూసేవా? ఇది చాలామందిని 
చాలారకాల పిచ్చివాళ్ళుగా తయారుచేస్తుంది. 
- ఆదివిమ్ణ, చూడుచూడు నీడలు 
వన విశేషమునకు వయసుతో అంతగా, పని 
దు. 


- తెన్నేటినూరి, నా రాణి 
వయసు మళ్ళుతున్న సమయంలో వెన్నెలమీ 


324 


వయసు 

దకీ చల్లగాలిమీదికి మనసుపోదు. మనసులోనే 
వెన్నెలా చల్లగాలీ ఉన్నప్పుడు, ఇంక బయట 
అది లేకపోతేనేం? ఎప్పుడైతే వీటికోసం మనిషి 
తహ తహపడతాడో, అప్పుడతనికి వార్ధక్యం 
వల్చేసిందన్న మాటే, 

- పాప, బేతికిచిక్సీన వీట్ట 
స్త్రీ వయస్సు కచ్చితంగా ఇంతే అని చెప్పిన 
వాడు సృష్టిలో లేడు. 

- బుచ్చిబాబు, ఒకేనిద్రాఎన్నోకలలు 
వరం 
దైవం వరమీయకున్నా పూజారి యిస్తాడన్నది 
ఊరి విధవలకి బాగా తెల్సు 
- సుధాకర్‌, గుడీ, బడీ, గడీ' 
మనదేవుళ్లకు యివ్వటమే తెలుసు. యివ్వ 
కుండా వుండటం చేతగాదు. 

= రార్మా అలసినగుండెలు 
మనిషి చచ్చిపోయేటప్పుడు కోరుకొనేవరాలు 
సాధారణంగా అత్యంత స్వల్పమైనవే. 

- నభా, నీటీదీపాలు 
పండు జుత్తూ, బట్టబుర్రా ఒక వయసు తర 
వాతే వరాలలాగ పనిచేస్తాయి. 

- వెంకటరమణారావు, కొలువు 


వరవ్రసాది 
ఓడ రాకడ రేవులో అనేకులకు అనేక విధాలుగా 
వరప్రసాది. 

- నుబ్రహ్మణ్యశర్ణ, బంకోలా 
వరిపంట 


చిత్త చిత్తగించి, స్వాతి చల్లచేసి, విశాఖ విసర 
కుంటే అనూరాధలో అడిగినంత పండుతాను 


అన్నదట వరి. పస 


వర్తకం 
న్యాయంగా ప్రవర్తిస్తే వర్తకమే సాగదు. ప్రతిదా 
నిలోనూ కొంచెం అబద్ధం వుండవలెను. 

- కందుకూరి, వల్‌ నాటకము 
ఎప్పుడు నేదేశమును కృషి వాణిజ్యాదుల వల 
ననే మంచి దశకు వచ్చునుగాని సేవక వృత్తివ 
లన గాదు. 

- కందుకూరి, శృష్యాది వ్యాపారము 
వర్తకుడు 


డబ్బుకు ఏ అశుద్ధమైన తినగల్లిన వారు, స్వభా 


వసంతం 
వానికి సిసలైన పచ్చి వర్తకులు. అభిమానాలకు 
పోకుండా, వెన్నలో నుండి దారం లాగినట్లుగా 
తమ కార్యాలు సాధించుకొంటారు. 
- నుబ్రవ్మణ్యళడ్ధ, బంకోలా 
వర్తమానం 
వెనకా ముందుల కలయికే వర్తమానం. 
- నుబ్రహ్మాణ్యళాస్త్ర అనుభవాలూ- 
జ్ఞాపకాలూనూ 
గతమంతా తోలుబొమ్మలాడిన తెర 
వర్తమానం నీ కన్నుల కప్పిన ఒకపొర. 
= తిలక్‌, పాడువోయిన ఊరు 
వర్షం 
వర్షాన్ని చూసి ముఖం చిట్లించకండి. అదొక్కటే 
కదా మనకు ఉచితంగా లభిస్తోంది. 
- శ్రీరమణ, న్యూనుడీ 
రోహిణిలో వర్షంకురిస్తే రోళ్ళునిండిన పంట. 
= కాంతారావు, దగాపడిన తమ్ముడు 
తజిమి కజచిపోవు త్రాంచుబా మటువోలె 
ఉజీమి కురిసిపోవు నుడుకుమబ్బు 


- ఏటుకూరి, క్షేతలక్ష్మ 
వలవు 


తమ రహస్య శృంగార చేష్టలు మిత్రులతోచెప్పి 
తేనేగాని కొందరికి తనివి తీరదు. 

- గురజాడ మీ వేరేమిటీ 
కలుపంటే వలపులాంటిది. 

- బుచ్చిబాబు, ఉత్తమా యిల్లాలు 
తేజముసూ వలపు దెలుపుం దెజవల 
'కెందున్‌. 

- నాచనసోమన, ఉత్తరహరివంశము 
వళీకరణం 
వినయం లోకవశీకరణం. విద్య రాజవశీకరణం. 
- సామెత 


వనంతం 


వసంతం లేదు. 


- తిలక్‌, శిఖరారోహణ 
వాకిలి 
ఎన్నిగేట్లు తెరుచుకున్నా 
ప్రశ్నలకి సమాధానం దొరకదని 
మొదటిసారిగా తెలుసుకుంటాడు 
ఆదిమ మానవుడు. _ 
1 - ఇస్మాయిల్‌, ,రైలుగేటు 
వాక్సారువ్యం 
బెడిదముగ గత్తి గొడ్డటం 
బొడవం దెగినమానం జిగురువొడము6 బలు 
కులం 
జెడం దునిసిన బు ని 
గుడనేరదు పిదపనెట్టు గురువంశనిధీ! 


- దీ ము 
aa 


నాకు వాక్‌స్థానమందు బృహస్పతి వున్నాడు. 
- గురజాడ, కన్యాలం 
వాగు 


కొండమీద కాచిన దొంగసారాలా 
భయంగా మందంగా 
ప్రవహిస్తోంది కొండవాగు. 

- తమ్మిశెట్టీ ప్రతిరోజూ నటిస్తుంది 
వాగుడు 
చచ్చినవాళ్ల కిచ్చిన వాగ్దానాన్ని తెలివైనవాడు 
చచ్చినవాళ్లతోనే సమాధి చేస్తాడు. 


- పేనిశెట్టీ వల్లైవడుచు 
గీతాసారం వినిపిస్తానని సారాగీతం వినిపించాట్ట 

- శ్రీరమణ, న్యూనుడి 
ఖైదులో పడ్డవాళ్లకి వాగు డెక్కువౌతుందేమో! 

- వేదాంతకని, తెనుగులల్లి 

వాంభ 
భోగ లాలసకు అలవాటుపడే మోడల్స్‌, 
సినిమా స్టార్స్‌, బాగా (ప్రేమిస్తారు. మ 
నుష్యులకన్నా, అదిచ్చే సుఖాలకోసం. 


- రామమోహనరావు, మోడల్‌ 
క్రొత్తమగనిమీంద, (క్రొత్త యావకాయమీంద 
వాంఛ మట్టు కందటి కొక్కటిగనే యుండును 
కాని యా వాంఛవలనం గలుగు సుఖాసుఖ 


ములు భేదముగా నుండును. 

- పానుగంటి, మాలతీమాల 
యతికి మణీ బ్రహ్మచారికి 
సతులితముగ విధవముండ కశ్వంబునకున్‌ 
సతతము మైధున చింతయ... ... 

* కవిబొడప్పు శతకము 

వాటం 
వాట మెటీంగి వచియించినం 
బాటిలుగా వానిమాట పదుగురిలోనన్‌ 
వాట మెటుంగక పల్కినం 
గోటికి సరితూగదప్ప!... 

- చాటువు 
వొడీ | 
ఎన్నికలలో ఎగరేసిన వాగ్జానపు కత్తులకి 
మొనకన్నా పిడి దగ్గర వాడి ఎక్కువ. 

- తిలక్‌, న్‌ 
ముందు వచ్చిన చెవులకన్నా, వెనుక వచ్చిన 
కొమ్ములు వాడీ. 

మ్ము - సామెత 
ఆయుధాల వాడికన్న 
ఆలోచన వాడి మిన్న 


- మువరాల, నవ్వేకత్తుల 
వాతావరణం 


పిలిస్తే విషపుగాలి, రాలిస్తే కన్నీరు 
అలిస్తే ఆక్రందన 
కాలూనితె అడుగడుక్కీ విషక్రిములు. 

- దాశరథి, కీరణళకలం 
మనుష్యుని మనస్సు, ఆలోచనలు అతడు పెరి 
గిన వాతావరణాన్నే చాలా వరకు ప్రతిబింబి 
స్తుంటాయి. 


- మహీధర ఓనమాలు 


హంతకుల్ని, దొంగల్నీ వొక్కొక్క వాతావర 
ణంలో చూస్తే చాలా దయ, జాలి కలుగు 


తుంది. 

= నంది, నైమిశారణ్యం 
వాడన 
నీబీడు దున్నుకునే హక్కు నీదేనని వాదన, 


ఇరుల గనుల త్రవ్వి వెలుగు లేరుకునే వేదన. 
- కుందుర్తి, కాలాలు 

వాదం ఉంటే ప్రసాదం కూడా అక్కర్లేదు. 
- మహీధర కత్తులవంతెన 


326 


వ్రాదన 


వావివరసలు 


అందుచేత నుశీనరునితో వాదము లేకపోయెను. 
- విశ్వనాధ నందోరాజా భవివ్యతి 
భావనా బలం లేకపోతే వాదనలలోనే మనిషి 


తేలిపోతాడు. 
- మహీధర ఓనమాలు 


వాదనలో విసుగూ, కోపమూ -ఓటమిని తెలి 


యజేస్తయ్‌! 

- ధనికొండ నన్విత్రులు 
వాదించడం అంటే న్యాయానికి స్తోత్రం 
చెయ్యడం కదా! 


వేగలేక ఆగలేక 
తిరగబడితె “అది వాదం? " 

= దాశరధి, పునర్షువం 
వాదనవల్ల అభిప్రాయాలు మరింత బలపడ 
తాయే కాని చలించవు. 

- కౌసల్యాదేవి, శాంతినికేతన్‌ 
వాదముఖమునం దజవంగం బడిన మాట 
చిత్తమందును దృఢముగాం జేరుసుమ్ము 
భూమిలో లోతుగా దింపం బూను కట్ట 
నలల నాడించి దింపంగవలెను గాదె? 

- పానుగంటీ, ప్రచండ బాజక్షుము 
రైటర్‌తోటి లాయర్‌ తోటి వాదించకూడదంటారు. 
- బీనాదేవి, డబ్బు! డబ్బు! డబ్బు! 


- కాంతారావు, వంశధార 


వాద్యం 
రాలలో మోగు వాద్యాలు 
పూలలో దాగు మద్యాలు 
- దాశరథి, నునర్షవం 
వాయిదా 


రేపురా, మాపురా, మొగమాపురా అన్నట్లు 


పేర్లతో పిలుస్తూవుంటాడు - సూపర్‌ వీక్‌, 
పేపర్‌ వీక్‌, కాపర్‌వీక్‌, పాపర్‌వీక్‌. 

- విహోరి & శాలివాహన, బనేవా 
వారనత్వం 


వారసత్యాన్ని నమ్ముకుంటే కోరికలు తీరినట్టే. 


827 


చావక పోతాడా? చాప వదలక పోతాడా? 

అన్న ఆశకు అర్ధం లేదు. 
- ము, 

ఆకలికి నిదుర వారసుండు. 

- విశ్వనాధ తెజుచిరాజు 

ఎడంచెయ్యి వాటం, డైబటీసు, తెల్లజుత్తు 


స్ట ఆడవాళ్ల తెలివి 


తరంకాదు. 
బీనాజేబి, దిబెట్‌ 
వార్త 
గాలికన్నా వేగంగా ప్రయాణించేది వార్తః 
- కురుమద్దాల్సి డాక్టర్‌ తనూజ 


రాచదేవిడీలందు వార్తలును జేరం 
ట్రభువు ప్రభువుకు మధ్య నబ్బములు పట్టు. 

- విశ్వనాథ, రామాయణ కల్పవృక్షము 
బావిలోని కప్పకేమి తెలుసు ఊరిలోని కబుర్లు 


ట్లు. 
న్‌ు - సామెత 


ఆగ్గంటుకున్న ఇళ్లు గుప్పుమన్నట్టే ఆడదాన్నంటి 
'వెట్టుకన్న వార్తలు కూడా గుప్పు మంటాయి. 
= రావిళాస్త్రీ రత్తాలు రాంబాబు 
వార్తయందు జగము వర్ధిల్లుచున్నది. 
- నన్నయ, సభాపర్షము 
వార్తా స్థలం 
సంత, రచ్చపట్టు, సారా దుకాణంబు, 
గణికయిల్లు, చెరువుగట్టు, వంట 
పూటి యిల్లు, వెచ్చముల యంగడియు వర్త 
మానములకు మంచి తానకములు. 
- కాళ్లకూరి, చింతామణీ 
వాక్యం _ 
వృద్ధాప్య మనేది సూర్యోదయం లాంటిది. 
దాన్ని ఎవరూ ఆపలేరు. మృత్యువు అనేది 
సూర్యుడు అస్తమించటం లాంటిది. 
- లల్లాదేవి నాగభైరని 
వొవివరనలు 
జాణతనము గల్లి సవరతనము గల్లి 
తెలివి గల్లి మోరతీరు 
చేయలంతి తనకుం జేకూడినప్పుడు 
వావి వలదు... = 
- వల్లభరాయడు, క్రీడాభిరామము 


వావివరసలు 
దొంగతనమునకు ద్రోహమునకును వావి వర్తన 
అతోం బనిలేదు గదా! 
- భానుమూర్తి, హేమలత 
వాస్తవం 
ఏ మనిషిని గురించి వాస్తవంగా చిత్రించాలన్నా 
కొంత కల్పన కావాలి. 
- కొడవటిగంటి, ఎండమావులు 
ఈ దేశ భక్తులూ ప్రాణ త్యాగులూ వీళ్లందరి 
వల్లా లోకానికి గొప్ప వుపయోగం ఉండవచ్చు 
కాని వాళ్ల జీవితాలు మాత్రం వుత్త వంకర, 
వాళ్లకీ వాళ్లని నమ్మిన దగ్గర వాళ్లకీ వుత్త క్షోభ. 
- చలం, మ్యూజింగ్స్‌ 
పారిపోయిన పెళ్లాలు మరియాదలకి లొంగర్భార్‌! 
= రావిళాస్త్రీ రత్తాలు-రాంబాబు 
రాజ్యము గీజ్యమున్‌ సతతమే? 
కాయం బనాపాయమే? 
- పోతన, భాగవతము 


- మల్లారెడ్డి, వీలువు 
పేరు పల్లకీ మీద, కాలు నేలమీద 
- సామెత 
ప్రజలు నన్ను అనుసరిస్తున్నారంటే కాదు వెంబ 
డిస్తున్నారు అన్నారట. 
- శ్రీరమణ, న్యూనుడి 
చిత్తం శివునిమీదా, భక్తి చెప్పులమీదా. 
- సామెత 


వాస్తవమే ఊహలకును 
ఊయెలయై మిన్నూపును. 

- రమణారెడ్డి, కలలో వెన్నెల 
వికొనం 


విచారణ 
చివరి రోజుల్లో బోలెడంత విచారముంది. 

- మధుర్‌, రంగులరాట్నం 
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, ఆడది మటుకు 
వయసు వచ్చిన కొద్దీ రెచ్చిపోతుంది! 

= రామళ్ళష్ణశాస్ర. మధ్యాక్ళర 
విగ్రహం 
మతోన్మాదము పెంచు దేవునికి 
మారుగ నిల్చిన రాతి బొమ్మలం 
దూదరవోవ పొడుబ్రదు 
కొక్క నిమేషము సైప నాయెదన్‌. 

- వేదుల, కాంక్ష 

తమకు బలం బెక్కిన తటి 
సముచితమగు విగ్రహంబు, శత్రుల కుత్సా 
హము మీటినపుడు గర్త 
వ్యము సంధి యనంగ విందు మార్యులచేతన్‌. 


= తక్టనన శజ్ఞవర్దము 
విన్నుం 


ఆలస్యంబును గామినీజనరతి 
వ్యాసక్తియన్‌ జన్మభూ 
లోలత్వంబును రోగమున్‌ ఘనభయో 
ల్లోభంబు సంతోషమున్‌ 
బోలంగా నివి యాజు నెప్పుడు జగ 
త్పూజ్య ప్రతాపోదయ 
శ్రీలం జెందంగ విఘ్నకారణములై 
చెల్లున్‌ ధరామండలిన్‌. 

- దూబగుంట, వంచతంత్రము 
విచక్షణ 
కష్టాల్లో వున్న వాళ్ళకు ఎవరు చేయి అందిం 
చినా అది అమృతహస్తంలాగానే కనబడు 
తుంది. ఆ హస్తంలో నిజంగా అమృతమే 
వుందో, హాలాహలమే వుందో విచక్షణాజ్ఞా . 


నంతో తెల్సుకోవాలి. 
= తాళ్ళూరి, శ్రావణనంధ్య 
విచారణ 


ఇక్కడ ఓంప్రథమంలో ఉరితీసెయ్యడమునూ 
తరువాత నిమ్మణంగా విచారణ |ప్రారంభించడ 


క భమిడిపాటి, నామాటోనెగ్గింది 
ఇంటరగిసన్‌ జెయ్యటం అంటే అచ్చపచ్చి తెలు 


కెలమొదట్లో కాస్తంత వికాసముంది. గుల ఏటిసెప్పుకోవాలంటె సావబాదటం అని 


328 


విచారణ, 
అరదం సెప్పుకోవాల. 

- రావిళాస్త్ర. బంగారిగాడికత 
విచారం 
మృతినొందినవాని కొటకు విచారించుట పగిలి 
పోయిన కుండకొటకు వగచుట. 

- చిలకమర్తి, కర్ఫూరమంజరి 
నెల మొదట్లో కాస్తంత వికాసముంది 
చివరిరోజుల్లో బోలెడంత విచారముంది. 

- మధుర్‌, రంగులరాట్నం 
విచారము గోర్కికిం గాని వావియే? 
శిరశ్ళేదసమయంలో కుండలాలను గూర్చి విచా 
రించినట్టు. 


- చెళ్ళవీళ్ల కధలు-గాధలు 
అధిష్టానవర్గం అన్నందుకు కాదు - అపోజిషన్‌ 
వాళ్లు విన్నందుకు. 

విచిత్రం 


మనిషికి ఎంత శోకంలోనైనా ఏదో విచిత్రం 
అంటే చూడాలనిపిస్తుంది. 

- నభా, నీటి దీపాలు 
వేశ్యావాటికలో రుద్రాక్ష దామము లమ్మ వచ్చి 
తివా? 

- పానుగంటి, ప్రచండచాణక్ష్యము 
విజయం 
పోరంగ జయమైన దానిం బోంద్రోచెదమే? 
= తిక్టన, భీవ్మవర్షము 
ప్రపంచమంతా ఒక్కటై. ఒక్క మనిషి ఒక్కడూ 
ఒకటే అయి కాసుగున్నప్పుడు, తప్పకుండా 
ప్రపంచం నెగ్గుతుంది. 
- భమిడిపాటి బాగుబాగు 
విజయుండైనవాండు విల్లంది నంతనే 
కుజను లెల్లవారు కూలిరిగద 
భజనచేయునతండు విజయము గాంచండా? 
= వేమన 
విజ్ఞత 
ఏదన్నా పాడుపని చేసేప్పుడు ముందు తప్పిం 
చుకునే మార్గాన్ని వెతుక్కోవటం విజ్ఞుల 
లక్షణం. 


వితంతువు 
విజ్ఞానం 
యూనివర్సిటీ చుట్టూ బ్రహ్మజెముళ్లు! 
విజ్ఞానం చూట్టూ నాగజెముళ్ళు! 
= తులసి వలయం 
విజ్ఞానం ఉంటే జుట్టు నెరుస్తుంది. 

- ముళ్ళపూడి, నీతాకః 
వర్చీల్లో మన పక్కని కూర్చొనే పెద్ద మను 
ష్యుల చచ్చు సంభాషణకన్నా నేలని కూర్చొనే 
మామ్మూలు మనుషుల మాటల్లో నువ్వూ 
నేనూ నేర్చుకోదగ్గ విజ్ఞానం చాలా ఉంది. 

-చాస్తో 
కనులు రెండును బోయెనుగాని లేదు 


గ్రుడ్డితనము విజ్ఞానచక్షువునకింక 


- చిలకమర్తి, పోతరాజు 
విజ్ఞానానికి విలువకట్టని సమాజానికి వృద్ధి 
లేదు. వికాసము చెందదు. 


- ఆళ్వారుస్వామి, ప్రజలమనిషి 
విడదగినవి 


తొక్కిన కదలని సైకిలు 

పక్కింటి మిటారి మీది పగలిటి భ్రమయున్‌ 
ఎక్కకె పారెడి గుర్రము 

(గ్రక్కున విడవంగ వలయు గదరా సుమతీ. 

= మాచిరాజు, చాటువు 
విడాకులు S 
చట్టమర్యాదలకు లొంగం జాలనట్టి 


మగండు గొజగాని యెల్లాంపి మాటుమనుము 
మన విడాకుల మాజుపేర 


విడో అనే వస్తువ యక్కడుందయ్యా? వెక్కి 
రించే వెధవల నోళ్ళలో ఉంది. 

- గురజాడ, కన్వాచల్బుం 
బ్రహ్మచారి యొక్క రియల్‌ 
విధింవబడీన పని-యేమనగా విధవలను 


'పెండ్లాటమే. 

- గురజాడ, కన్యాళుల్చుం 
వెధవముండకి పాతివ్రత్యం అన్నమాట ఈనా 
టికి విన్నాను. 


- ధనికొండ పవిత్రులు - గురజాడ కన్యాళుల్బుం 


39 


వితంతువు 
తలచెడ్డం అంటే, విడో అన్నమాట. 

- గురజాడ, కన్యాళల్బం 
మనదేశంలో మెయిడెన్సు వుండరోయి. 
యంతసేపూ లవ్‌ మేకింగ్‌ విడోజ్కి చెయ్యాలి 
గాని మరి సాధనాంతరం లేదు. 

= గురజాడ కన్యావబ్బుం 
వెధవలు పెళ్ళాడడం పాపం కాదూ? 

- గురజాడ, కన్యావల్బం 
విడో విత్‌ గిల్డ్‌ లెటర్స్‌! 

= గురజాడ, కన 
ప్రపుచమందుండే వస్తువులన్నిటిలోకి ముఖ్య 


మైనవి విధవలు. 

- థరడాద, కన్యావలుం 
వెభవలు పెండ్లాడ వలసినదని పరాశరస్మృ 
తిలో స్పష్టంగా నున్నది. వేదంలో కూడా 

ది. 


నున్న. 

= గురజాడ, కన 

లన్నీ వొప్పుకోవటమే కాకుండా మీదుమి 

psy yn 
మని కూడా చెపుతూ ఉన్నాయి. ఇందు విష 
యమై శంకరాచార్యులవారు పత్రిక్కూడా యిచ్చి 
యున్నారు. 

= గురజాడ, క 
అల్లుణ్ణే హతవాంరిస్తే కూతురు డబ్బిల్‌ వెధవా 
తుంది. 


- గురజాడ కన్యాశుల్కం 
నవాబు గారిది బోడితలయే. నాదియు బోడి 
తలయేనని వితంతువు విజ్ఞవీంగినట్లున్నది. 

- పానుగంటి సాక్షీ 
ఆర్యావర్తమున కెల్ల రెండే లగు 
నభిజ్ఞానములు. మొదటిది దేవాలయములు. 
రెండవది వితంతువులు. భారతీయుల కెల్ల 


నీరెండే పవిత్ర వస్తువులు. 
"పానుగంటి, సాక్షి 


తలలు బోడులైన దలపులు బోడులాయని పలి 
కిన వేమన యోగినిం జెడదిట్టుచు వీధులవెంట 
బయలుదేజీన యీ వైఖరిగల వితంతువు నేమ 
నందగును? 

- పానుగంటి సాక్షి 
వియోగ ద్నుఖంతో కుమిలిపోయే ఆడదానికి 


విదేశీ నిపుణుడు 
ఎంత అన్యాయం అక్రమం తలపెట్టింది ఆడ 
దానికి? 
- వురాణం, ఇల్లాలి ము; 
ఈ దేశంలో వెధవ ముండలమీదే అందరి! 
జాలి. నాయకులూ, వినాయకులూ వాళ్ళ 
గురించే ఉపన్యాసా లిస్తారు. గవర్నమెంటు 
వాళ్ళు వాళ్ళకి ఊరికే చదువులు చెపుతారు. 
మొగుడు చాటు ముండల గతి చూసేవాళ్ళి 
వరూ లేరు.... 
= పావు పాలపొంగు 
వారకాంతల యిండ్ల వాసంబుం జేయుచు 
మగువ కేడ్చెడువాండు మడ్డీవిధవ, 
అన్నదమ్ములతోడ నాలికై ద్వేషించి 
కడంగి తిట్టెడువాండు బడుగువిధవ, 
కట్నమిచ్చెదనని కాలమ దీయక. 
గోళ్లు గిల్లెడువాండు కొంటెవిధవ, 
చదువుం జెప్పిన కూలి జరుపుచు నీయక 
మిటకరించెడువాండు మేటివిధవ 


పోంకలు నమలుచు నాకులు చేయిని 
సున్న మడుగువాండు శుద్ధవిధవ, 
ఇద్దయి నొకచోట నేకాంత మాడంగ 
వద్దంజేరెడువాండు వట్టి విధవ, 
ఆలితోం గలహించి ఆకలి లేదని 
పస్తుపండెడువాండు పందవిధవ, 
దారిద్రుముననుండి తన పూర్వసంపద 
లూరక తలంచువాం డుత్త విధవ 


- చాటువు 
విధవైన మేలు; మగనికి 
తిధివెట్టును, కథలు వినును, తీర్థము లేగున్‌ 
ఆధము లద్దాని కన్నను 

= చాటువు 


'పెండ్లాడకుండా వున్న వెధవ పిల్లలు దేవుని 
ఆజ్ఞను అతిక్రమించిన పాపమును చేస్తున్నారు. 


- గురజాడ, కన్యాళల్చం 
విత్తనం 
కాలంలో విత్తనాలు కలలోనైనా చల్లాలి. 
= సామెత 
విదేశీ నివుణుడు 


వితంతు యోగం కల్పించిన కళ్ళు సమాజం | మనదేశంలోనే వుంటూ మనదేశపు విషయా 


౫0 


విదేశీ నిపుణుడు 
లలో శ్రద్ధ చూపించకుండా ఎప్పుడూ విదేశీ 
హారాల గురించి పరిశోధనలు జరి పేవాణ్ణి 
విదేశీ నిపుణు డంటారు. 
- నూర్యారావ, దోశదిమ్మరులు 
విద్య 
తిత్తి మన్నింపంబడదొకో? దేవదారు 
కట్టకును లేదె మిక్కిలి గౌరవంబు? 
గుజ్జపున్‌ వెండ్రుకల కెంత గొప్పలేదు? 
విద్యగల వస్తువుల కెందు వెలితి గలదె? 
- తివేర కలగూరగంవ 
విద్యల తారతమ్య మవివేకు 
లెజుంగరు వ్రాతు రేదియో! 
= తివేం, కలగూరగంవ 
చండామార్కుల విద్య చేతులుకావు, కాళ్ళు 
- సామెత 
మన కొచ్చిన విద్య పొట్టనింపేదిగా మాత్రమే 
కాక జనాలకు పనికిరావాలి. దీనజన సేవ 


దేవికి మహాడ్రీతి. 
- ఛశ్యామలారాణీ, వవిత్ర 
పొట్టకూటికి నేర్చు విద్యలు 
పుట్టకీట్లు కదల్చునా? 
= గురజాడ, తోకచుక్ళ 


ప్రతివిద్యా జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు 
వుపయోగపడి తీర్తుంది. 

- కొనల్యాదేని, శ్రీనివానకళ్యాణం 
విద్యార్థి 


ఈ కాలంలో రొట్నీ పిట్నీ సుట్టా, బీడీ, చిగి 
రెట్నీ పోల్సలేని ఇస్టూడెంటు కుర్రోళ్లుండ్రు. 
- రావిశాస్త్రి రత్తాలు - రాంబాబు 

విద్యాలయం 
విద్యాలయాలు రాజకీయ నాయకుల 
ఎత్తుగడలకు రడీమేడ్‌ కేంద్రాలు 

- నాగరాజారావు, నాదేశం 
మస్తిష్కం నిండా అజ్ఞానం దట్టించి 
విద్యాలయంలో తిన్ట వేశాడు వానరుడు! 

- జానకీజాని, కన్నీళ్ల కడవ 
విద్యావతి 


డిగ్రీలు గల పిల్ల శీలం లేనిదానితో సమానం. 
- కొడవటిగంటి, వంచకళ్యాణీ 


వినాయకుడు 

ఎద్వాంనుడు 
యెవరో తప్ప విద్యాంసులలో చాలామంది 
ఐశ్వర్యవంతులను ఆశ్రయిస్తూనే వుంటారు. 

- చెళ్ళపిళ్లు కధలు-గాభలు 
విధి 
పిడుగు ఒకే స్థలంలో రెండుమారులు పడదు. 
కాని విధి ఎక్కుపెట్టే బాణాలు పదేపదే ఒకే 
లక్ష్యాన్ని సరిచూచి గుచ్చుకుంటవి. 

- లలిత మాయనిమచ్చ 
దేవతల కమృతము మనుష్యులకు తరవాణి 
బ్రహ్మదేవుడు విధించినాండు. 

- లిలకమర్తి, గణపతి 
మానవ జీవితాన్ని పాలించేది విధేగాని 


విజ్ఞానం కాదు. సమా 


చండతరుండైన విధి, లంచగొండి గాదు. 

- జొవువా ముంటాజమహలు 
ప్రియురాలే వెళ్లాం అయితే (ప్రేమకూడా డ్యూటీ 
అయిపోతుంది. పెళ్లాం ప్రియురాలు అవదుకా 
బట్టీ ఆ రెండో ప్రశ్నలేదు. 

- బీనాదేవి, హరిశ్చంద్రమతి 
విధితృతం 
నోరుమాలిన సతికి నీతిమాలిన పతి తప్పండు. 

- పానుగంటి ముద్రిక 

విధ్యుక్రథర్మం 
ఇరుగు పొరుగులను (ప్రేమించడం మధ్య 
ఇంట్లో కాపురం ఉన్నవారి విధ్యుక్తధర్మం. 

- ముళ్లపూడి, వరలక్ష్మీ వ్రతం 
విధ్వంనం 
గుడ్డెద్దు జొన్న చేలో పడ్డట్టు 
వినరానిది 


చెవిలో చెప్పిన మాటగాని, అరిచి చెప్పిన మాట 
గాని వినదగినవి కావు. 


- సామెత 


- సామెత 


వినాయకుడు 
భావకవుల దలదన్నే 
భావుకు డీవినాయకుడు 
- మల్లారెడ్డి మవోవ్రసాదం 
వినేవారు 
వినేవారుంటే ఎన్నయినా అంటారు. 
- కెఎల్‌., కొడీగట్టిన దీపాలు 


వినోదం 

మహారణ్యాలలో వినోదాలూ, నగరంలో వేటా, 
- నుబ్రవ్మాణ్యశాస్త్రీ రాజరాజు 

ఎిన్నవం 


నలుగురు కూచుని నవ్వేవేళల 
నాపే రొకతరి తలవండి. 

- గురజాడ, పూర్ణమ్మ 
విజ్ఞప్తులు చెవులున్న వారికే చేయటం మంచిది; 
మదానికి చెవు లుండవు. 

- కుందుర్తి, తెలంగాణ 
విన్నవీ, కన్నవీ 
విబుధ జనుల వలన విన్నంత కన్నంత 
తెలియవచ్చినంత తేటపజతు. 

- పోతన, భాగవతము 
వివర్శయం 
శ్రీవారు వేషభాషలలో తెల్లదొరలు; మనసులో 
మాంధాతలు. 

- శివరామశాస్త్రి శకునము 
వలయువాని కేడాది యొక నిముసము. 
అక్కలలేని వానికి నిముస మొక యేడాది. 

- శీవరామళాస్త్ర. వివాహబలి 
విప్లవకాదులు 
బయటనున్న విష్లవకారులలో 
విభేదాలు విభేదాలు 
లోపలనున్న విష్లవకారులలో 
తగాదాలు తగాదాలు 

- భాయారాజ్‌, శ్రీకాకుళం 
ఎవ్లనం 
విప్లవాలు సుదీర్ణ సాయుధ ప్రయాణాలు. 

- జ్వాలాముఖి, నక్షత్రాల వంతెన 


విమర్శ 
విప్లవానికి దొడ్డిగుమ్మం లేదు. 
అన్నా అది పాలకులు, రాజశ్యాలకులు 
తెరిచేది కాదు. 
= బైరాగి, జనం గెలుస్తారు 
నిన్నటి తమస్సులోనుండి 
రేపటి ఉషస్సు కోసం 
నేడు చేసే తపస్సే విప్లవం 
- గౌరీశంకర్‌, విప్లవం 
విప్లవం జపం చేస్తే రాదు. విప్లవం రక్తంలోంచి 
పుడుతుంది. రక్తంలోంచి పెరుగుతుంది. 
విప్లవం సాయుధం. నిరాయుధం అయిన 
విప్లవం ఏనాడూ రాలేదు. రాదు. 
-- రంగాచార్య, జనపదం 
చరిత్ర ప్రసవిస్తున్నది 


విప్లవం ఈ యుగశిశువు 

- యాత్రెక్‌, ఆహ్వానం 
విభిన్న త్యం 
మనభారతదేశం గొప్పతనవంతా విభిన్నత్వం 
లోనే వుంది. 


విభూతి 
ఇసుమంత బూడిద నొసటం బూసినను 
మసలక కొండంత మరు లెత్తె నపుడు 

- పాల్కుర్సి, బనవవురాణము 
ఆవగింజంత బూది మై నలందుకొన్న 
వెలంది! గుమ్మడికాయంత వెళ్టి పుట్టు. 

= శ్రీనాథుడు, హరవిలానము 


- లకణరావు, అతడు-ఆమె 


విమర్శ 

విమర్శ వలెనే పేరుతో వ్రాసే వ్రాంతలు కేవల 
మున్నూ వ్యక్తి ద్వేషంతో బయలుదేజేవి 
కావటం చేత ప్రాజ్జులు వాటియందు విశ్వాసం 


వుంచరు. 

= బెళ్ళపీళ్ల కభలు-గాభలు 
ఒకరు చేసిన పనిని విమర్శించే అధికారము 
ఇంకొకరికి ఉన్నంత వరకు ప్రతిచిన్న పొర 
బాటూ, సామాన్య విషయమూ కొండంతగా 


కనబడుతుంది. 
| - సరస్వతీదేవి, డోలారోహణం 


చదివినతోడనే పక్షపాత బుద్ధి ఏర్పడుతుంది. 


విష్లవ మంటే డబ్బులు కలవాళ్లూ లేని వాళ్లూ కాబట్టి విఖ్యాత విమర్శకులు, గ్రంథం చదవకుం 
ఒకరి గొంతులు ఒకరు కోసుకోవటం. డానే విమర్శిస్తారు. 
- కొడవటిగంటి, పేరికీదయ్యం బుల్ళిబాబు, అంతిమక్షానం 


2 


వ చిలువ 


ఎద్దియేని సవిమర్శంబుగం బరికింపక కాని 
యున్న తెజిం గెజుంగంబడదు గదా! 

- చిన్నయనూరి, మిత్రభేదము 
ఉపేక్షకంటె నుత్తమ విమర్శనము వేటొకటి 


కేస - పానుగంటి, సాక్షి 

మాటాడుటకు తడుముకొను శుంరలు గ్రంథవి 

మర్శనముల కారంభించెదరు. 

- చిలకమర్తి, నవ్వులగని 

“ విమర్శించడం తప్పుకాదు. తెలుగువాళ్లకి తెలీ 

నిదే ఇది. 

- చలం 

విమర్శ ప్రక్రియలో సృజనశక్తిని చంపే గుణం, 

చంపుకునే గుణం వుంది. సృజనశక్తి చచ్చిన 

మనిషి మనిషీ కాదు. రాక్షసుడు. 

- గోవీచంద్‌, ఆత్భవరిశీలన 
అసలు విమర్శ అంటే ఏమిటి? పొంగేలా పొగ 
డటం లేదా చచ్చేలా తిట్టటం! 

| - చలసాని, కండూతి 
విముక్త 
ఆడవాళ్లని భర్తల హోదాతో గుర్తించడం మానే 
సేదాకా ఆడవాళ్ళకు విముక్తి లేదు. 
- ఓల్గా మానవి 
విరనం 
'సరసంలో నఖక్షతాలు అవుతాయి. విరసంలో 
రక్కులు, బరుకులు, గిచ్చులు అవుతాయి. 
- మహీధర దేశంకోనం 
విరహం 
ప్రావృట్కాల ప్రవాసంబును మరణంబును 
రమణీరమణులకు నొక్క సమంబ. 
- వల్లభరాయడు, క్రీడాభిరామము 
విదగుడు 
మనకు ఏ వాతావరణంలో ఒక మనోవికారం 
కలుగుతుందో ఆ వికారంతోపాటు ఆ వాతావ 
రణం కూడా పోతే తృప్తీ కలగదు. ఆ వాతావ 
రణంలోనే ఆ వికారానికి విరుగుడు కలగాలి. 


- కొడవటిగంటి గంధర్వలోకయాత్ర 


నికి పొరుగుడు 
అ bers విరుగుడు peg 
- లక్ష్మణరావు, అతడు-ఆమె 


జమిందారీ యుగవు భూస్వామ్య విధానానికి 
విరుగుడుగా దున్నేవారికే భూమి' అన్నారుట. 

- లక్ష్మణరావు, అతదు-ఆమె 
పువ్వు అందం ఎండాకు తినేస్తుంది. 

- బీనాదేవి, మినెన్‌ ఆండ్‌ మిస్టర్‌ నళ్దేనా 
దుర్జనాగ్రహంబు తూలుమాటలంగాని 
శాంతవచనములను జక్కంబడదు; 
భగ్గుమనెడు నూనెపైం జల్లుదురె నీరు? 
దోసిళుల కొలంది దుమ్మెగాని. 

= వసురాయకవి, చాటువ్రబంధము - 


విలయం 
విలయమే వికాసానికి తోడ్పడుతుంది. 

- ఉన్నవ నాయకురాలు 
విలావం 


అనాదిగా, బాధతో మానవుడు భాష లేని నోటితో 
సృష్టికర్తకు చేసుకునే విన్నపం - విలాపం. 

- బీనాదేవి వంవమ ఖరీదు వదివేలు 
విలువ 


చీకటనేదే లేకపోతే, వెలుతురుకున్న విలువ 


తెలియదు. 

- భారతీదేవి, సుడిగుండాలు 
ఏడ్పులు ధర్మాసుపత్రి వారికి న్యూసెన్సు! మను 
'పెట్టెలాగానో చెప్పులజోడులాగానో కనిపిస్తాయి 


వీకకళ్ళక పలితం, చమమనములు 
సుఖం విలున దుఃఖం అనుభవించినప్పుడే 
తెలుస్తుంది. 

- శ్రీరామచంద్రమూర్తి, వెన్నెలదారి 
ఆడదానికి రీసేల్‌ వాల్యూ కూడా వుంది. ఆవ 
సరం ఉన్నన్నాళ్ళూ వాడుకోవచ్చు లేదా తాకట్టు 


కొండమీద ఉండే కోతికున్న విలువ కొండ దిగి 
కోతి కుండదేమో. 


_ కొడవటిగంటి. వెళ్లిచెయ్యకుండా చూడు 


విలువ 


విలువ 


చెడు చేయనిదే మంచి విలువ తెలీదంటారు. | వాటి వాస్తవికతని ప్రతిష్టించుకున్నాయి. 


- అదివిన్హు, ఎంతెంతదూరం 
ప్రపంచంలో డబ్బుకి వున్న విలువ మరిదేనికీ 
లేదు. డబ్బు లేని మనిషిగా పుట్టడం కంటే 
కుళ్లు కాలువలో పురుగుగా పుట్టడం మంచిది. 

- బీనాదేవి, ఎమేటరాఫ్‌ నో ఇంపార్టెన్స్‌ 
కొక్కోకముమీద రామకోటిపత్ర ముంచినయె 
డలం గళాశాస్త్రమునకే కాంతి కాని తారక నామ 
మున కేమయిన బాగున్నదా? సాలగ్రామము 
రూపాయల గోతములోబడిన యెడల రూపా 
యల సంచి విలువయే హెచ్చినది కాని సాల 
గామపు వీలువ తగ్గలేదే? 

- పానుగంటీ సాక్షి 
మనుషుల ఆలోచనలు వాళ్ల భఖరీదునిబట్టి 
వుంటాయి. 

- బీనాదేవి, ది ఎటర్లల్‌ (ట్రయాంగిల్‌ 
ఆర్థికంగా అంతస్తు పెరగకపోతే, సంఘంలో 
విలువే ఉండదు. 

- ముద్ధంశెట్టి ఈ అనుభవం బాలు 
ఉచితంగా వుదారంగా జరిగే దానికి దేనికీ 
విలువలేదు. 

- చలం, 
ఓటు విలువ యిచ్చే వాడికంటే పుచ్చుకునేవాడికి 
బాగా తెలుసు. 

- పులికంటి గూడుకోనం గువ్వలు 
తనకు ఏ విలువా లేని స్థితిలో మనిషి బ్రతక్క 
పోతేనేం? 

- రంగనాయకమ్మ, వేకమేడలు 
ఏదైనా కష్టంతో కాని సుఖం విలువ తెలియదు. 

- ఆనందారామం, మళ్లీ వచ్చిన వసంతం. 
నిత్య పరిచయము సామాన్యత్వము పదార్ధము 
లకు పట్టినా వాటి విలువకు లోటు ఉండదు. 

- దీక్షితులు దసరాదిబ్బ 
పసుపు తాడునీ మల్లె పువ్వునీ - అజా పైసలతో 
విలువ కడతామా! 

- వడ్డెర చండీదాన్స్‌ హీమజ్వాల 
మనిషికి వన్నె తెచ్చేది ప్రవర్తనేగాని వొడ్డూ 
పొడుగూ కాదు. అలాగే రూపాయికిన్నీ వన్నె 
తెచ్చేది విలువేగాని దాని పనివాడితనం కాదు. 


చాలా విలువలు yen 


= చలం, మ్యూజింగ్స్‌ 
ఒకదాని పూర్తి విలువ 
అది లేనప్పుడే తెలుస్తుంది. 
- కుందుర్తి, బహష్మార 
విలువల్ని మనసే కల్పిస్తుంది. మనకి కావాలని 


కోర్కి పుద్దిందాకా ఎంత విలువైన పదార్థ 
మైతేనేం? మనకేం గొప్ప? 


= చల్క్క అరుణ ఆరుమెంటు 

డబ్బుకు విలువేముంచండీ, ఆఫ్టరాల్‌, మాటకు 
విలువివ్వాలి. 

శ ముద్ధంశెట్టి, వాగరికులు 


ఈ దేశంలో మనుషులకంటే మట్టిక్కూడా 
విలువ ఎక్కువే. 
- గంగాధరరావు, యథాద్రజా తధా రాజా 
అడగ్గానే యిస్తే వస్తువు విలువ తగ్గిపోతుంది 
= గురజాడ, కన్యావల్బం 
వ్యక్తి అయినా, వస్తువైనా, దేశకాల పరిస్థితుల 
నుబట్టి విలువలు మారుతుంటాయి. 

- బుచ్చిరెడ్డి, విషవలయం 
జీవించి వున్నప్పటికంటే మరణించిన తరువాత 
కొందరికి విలువ పెరిగే మాట సత్యం. 

- సంజీవదేవ్‌, రాహుల్‌ సాంక్ళ 
ఒక మనిషికి విలువ కట్టినప్పుడైనా 
మొగ్గూ ఉండాలని మరచిపోకూడదు. 

- కాంతారావు, వంశధార 
మనవల్ల మనవాళ్లు ఎంత బాధపడుతున్నారో 
కన్నులకు కట్టేస్తే అప్పుడు మన దుద్దశకూ, 
మనకూ మరీ విలువ హెచ్చుతుంది. 

- రామకృష్ణశాస్త్రి మీమాంస 
ఉత్తరం ట్రాసిన వ్యక్తి తన దృష్టిలో విలువగల 
వాడైతే శ్రద్ధగా జవాబివ్వటం జరుగుతుంది. 
విలువలేని పక్షాన అశ్రద్ధ చేయటం జరుగు 
తుంది. ఈ సత్యం ఒక్క ఉత్తరాల రంగంలో 
మాత్రమే ఏమిటి, జీవితంలోని ప్రతిరంగానికీ 
వర్తిస్తుంది. 
ఏమన్నా నేటికన్న 
రేపటి విలువే తక్కువ 
అందువల్ల కానోపును 
అల్ప సంఖ్యపై మక్కువ! 


జగ్గూ 


- సంజీవదేవ్‌, ఉత్తరాలు 


- అబ్బూరి, (తి 


$4 


విలువల్ని మనసు బేరీజు వేస్తుంది. పైకాన్ని 
పర్పు నిర్ణయిస్తుంది. 

- మారుతీరావు, మళ్లీమధుమానం 
మనిషి తన విలువను ఎదుటివాళ్లలోనే చూసు 


కోగలడు. 
- మహీధర, స్వయంవరణం 


లోకంలో తల్లిమాటకంటే, విలువైనది .ప్రియు 
రాలి మాట! 
= ఆనందారామం, ఇదా భారతం? 
విలేఖరి 
తగాదా జరిగినంత సేపు 
మన పోలీసులు ఆవేపుకు పోనట్లే 
జీవితం విలువలు మారిన చోటికి 
పత్రికా ప్రతినిధులు పోరు 
- కుందుర్తి, తెలంగాణ 
వివాహం 
వివాహం చేసుకున్న స్త్రీ పురుషులు భార్యాభర్త 
లవుతారు. (ప్రేయసీప్రియులు కాలేరు. 
- వాసిరెడ్డి నింగినుండి నేలకు 
వివేకభ్రములు 
పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్‌. 

- లక్ష్రణకవి, సుభాషితరత్నావళి 
వివేకం 
పడుచుతనమందు వివేకముతో నర్తించి 
ముపలితనమునకై సుఖము మూటగట్టి దాచి 
కొనుము. 

- చిలకమర్తి, సుధాశరబ్బంద్రము 
బతకగలవానిదే లోకము. పైసలుగలవానిదే 
నాకమని తెలియుటే వివేకము. 

- వరదాచార్యులు, వైశాలిని 
విశేషం 
అవసరమైన పనికొజి కనవసరమైన ప్రశ్న. ఇది 
యొక శృంగారాలాప విశేషము. 
- పానుగంటి నరోజిని 
విశ్రాంతి 
జననమరణమ్ములకును విశ్రాంతి లేదు. 

- తివేం., బుద్ధచరిత్రము 
శరీర ధర్మం అలసట తెలియని అశాంతి కాదు. 
అలసట నెరగని విశ్రాంతి. 

- విచ్చేశ్వారరావు ఎదురీత 


బిళ్ళం 
విశ్వం న్యాయదర్చణంలో ప్రతిబింబాన్ని చూడ 
లేక మూర్చపోయింది! 

- భూషణం, పునరావృత్తి 
విళ్ళుననీయుడు 
పకపక నవ్వేవాడు, గబగబ అరిచేవాడు కపట 


మెరుగరు. 
- సామెత 


విళ్వానం 
నం తాము న వాటినే 
- ఆనందారామం, అర్థరాత్రి 
విశ్వాసమున్నవారు విశేష కార్యములు 


చేయగలరు. 

- చిలకమర్తి, సుధాశరభ్ఫంద్రము 
లోకంలో వున్న ప్రతీతి యందు వున్నంత 
మూఢవిశ్వాసం మాత్రం, పరిశీలించి శేసిన 
సిద్ధాంతమందు లోకానికి కలగదు. 

- చెళ్ళవీళ్లు కళలు గాధలు 
ప్రతి ఒక్కరికీ తన జ్ఞానంమీద అనంత 


విశ్వాసం వుంటుంది. 

- మహీధర దేశంకోసం 
అల్పుని విశ్వాసం ఆల్చమైంది. అధికుని 
విశ్వాసం అధికమైంది. 

= విశ్వనాథ, హాహా మూహూ 
చతుష్పాత్తులకు గల విశ్వాసం ద్విపాత్తులకు 
లేనేలేదు. నరులలో బదవి యెక్కువయైన 
కొలంది ప్రభునియందు భక్తి తక్కవయున్నట్లు 

గనపడుచున్నది. 
- పామగంటి సాక్షి 


ప్రభుని యెడల విశ్వాసమనునది పెద్ద యుద్యో 
గులలోకంటె భటవృత్తిలో వారికే హెచ్చుగా 
నుండునుగాబోలు. తత్త్వములోం దెలివి తక్కు 
వయైన కొలంది విశ్వాస మెక్కువ కదా! 

- పొనుగంటి సాక్షి 
మనిషికి కలిగే ప్రతి విశ్వాసానికి వెనుక కొంత 
చరిత్ర వుంటుంది. ఆ చరిత్రను అర్ధంచేసుకొనే 


(యం 


వనన acta మ రట, 
వివవ్ఫుడుగు 


ఈ లోకంలో ఈ యుగంలో మనిషికంటే విష 
పురుగు మరో లోకంలో ఉండొచ్చునేమో కాని 
మనదేశంలో మట్టుకు ఎంత వెతికినా దొరక 
లేదు. 


విషం 
భావ కాలుష్యాన్ని మించిన విషం మరొకటి లేదు. 
- చిరంజీవి, బోలో స్వతంత్రభారత్‌కీ బై 

తలనుండు విషము ఫణికిని 
వెలయంగాం దోంకనుండు వృళ్ళికమునకుం 
దల తోం యనక యుండును 
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ. 

= బద్దెన నుమతిశతకము 
వలపె విషమైనం దుచ్ళ జీవనము విషము. 

- దేవులపల్లి, ఆణనిదివ్వె 
అన్నిటికంటే మనిషి గుండెలో విషం ఎక్కువ! 
అడివి మృగాల కంటే క్రూరమైన జంతువు 


యని - అనిశెట్టి గాలిమేడలు 
విషానికి విషం విరుగుడు. మోసగాళ్లకు 
మోసమే పనిచేస్తుంది. 

- పినిశెట్టి వల్లెవడుచు 
తెజింగు మాలీ తవుడు దిని చచ్చువానికి 
విషము డు డు. 

సా హరివంశము 
పాముకు విషం పండ్లలో, జ్ఞాతికి విషం 
కండ్లలో. 


విషయ గ్రవాణళక్తో 


విద్యా విహీనులని ఎవరిని అంటుంటామో 
వాండ్లలో విషయ గ్రహణశక్తి ఎక్కువగా 


ఉంటుంది. 

- అబ్వాడుస్వామి, ప్రజల మనిషి 
విషయ సేకరణ 
తక్కువగా మాట్లాడి ఎక్కవగా వింటే, తద్వారా 
విషయ సేకరణ 

- వులికంటే భా(భీమాకలావం 


= రావిశాస్త్రి రత్తాలు-రాంబాబు 


- సామెత 


విషాదగీతం 


తిక లెందుకు? 
- మునిమాణిక్యం, వృత్యురరము 
విషాధం 


విషాదము, అపక్వ హృదయ లక్షణము. 
= నూరి నా రాణి 

వినుగు 
ఇతరుల ప్రణయగాథలు వినడంకంటే విసుగు 
పుట్టించేది మరొకటి లేదు. 

= బుచ్చిబాబు, ఒమర్‌ ఖయావ్‌ 
పండుగనాడు కూడా పాత సీరియలేనా? అన్న 
దట. 


- శ్రీరమణ, 
విస్కీ ms 
దేవతలకు అమృతం, వీరులకు విస్కీ 
 -రావోాస్ట నిజం 
వినృష్టం 
ఎంచబోతే మంచమెల్లా కంతలే. 
= సామెత 
విహితం 
కారుకింది మెకానిక్కు కారుకిందే బతకాలి. 
+ - శ్రీరమణ, న్యూనుడి 
వీణ 


వీణమీది తానం ఫిడేలు మీద కాదు. ఫిడేలు 
మీది సంగతి వీణకు రాదు. వీణ ఒదుగు ఫిడే 
లులో లేదు. వీణలో ధ్వని ఫిడేలులో లేదు. 

- బావీరొజు, నారాయణరావు 
వీధి దీపాలు 


అంధ్రూష్టులో వీధి దీపాలకు భలే మూడ్స్‌ 
వుంటాయి. మంచి మూడ్‌వస్తే సూర్యుడితో పోటీ 


లేకపోతే రాత్రిళ్ళు కూడా అసలు వెలగవు. 
- ఆనందారామం, అద్ధంలో శత్రువు 
నీరత్పుం 
మడమ? ్రిప్పని యాంధ్రవీరుండను నేను. 
= జొవువ్నా ఆంధ్రుండను 
వీరలక్షణం 
వింటిని 'నేంటి కీవీరదేవులకు 


జన్మంతా ఏడుపే అయినపుడు విడిగా విషాదగీ నాలుకపై బొంకు నాళ్లలో జంకు 


జం 


పడుతూ పగలు పదిదాటాక కూడా వెలుగుతాయి. . స్ట 


చాటుచాటున రంకు సమరానం గొంకు 

- ఏటుకూరి మగువ మాంచాల 
వీరుడు 
చీకటిలో నుండి వెలుగు చేరినవాడే వీరుడు. 

- సీనారె, జలపాతం 

ఒక వీరుడు మరణిస్తే 
వేలకొలది ప్రభవింతురు! 
ఒక నెత్తుటి బొట్టులోనె 
ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు! 

- సోమసుందర్‌, బానిసలదండయాతో 
ఆశయాల అరమైలు పరుగు పందెంలో 
వ్యవధిని తగ్గించినవాడే వీరుడు. 

- కుందుర్తి, తెలంగాణ 
వీలు 
ఎవడికి వీలుగా వున్నది వాడి కది క్రమం. ఎవ 
డికి వీలు తప్పింది వాడికది అక్రమం. 

- సూరి చంఘిజ్‌ఖాన్‌ 
పండితుడు కానివాడు కవి కావడానికి వీల్లేదు. 

- ఆత్రేయ, అ్వఘోవుడు 
వృత్తి 
యెవరి వృత్తి యెవరు మానుతారు? లంచం 
పంచం తినడం వుద్యోగధర్మ మవునా కాదా! 

- కందుకూరి, హాస సంజీవని 
జీవనార్థంగా లోకులు ఆచరించే అన్ని 
లలో నున్నూ అంతో యింతో హేయత్వం 
వుండే తీరింది. 

- బెళ్ళవిళ్లు కభలు-గాభలు 
వృత్తులు పారంపర్యం జేయటంవల్ల కొన్ని 
సంఘాలకు అన్యాయం గలిగింది. కొన్ని 
వృత్తులు నశించటములో ఈ అన్యాయం 
మరింత యెక్కువయింది. 

- ఉన్నవ మాలపల్లి 
'సేవావృత్తిచే వచ్చు పాయసముకంటె స్వచ్చంద 
వృత్తిచే లభించు గంజి మేలు. 
- చిన్నయసూరి, మిత్రభేదము 
ఈ భూమ్మీద చాలామంది తమ వృత్తులమీద 
ప్రేమ, ఏవగింపూ రెండూ లేపండానే బతుకు 
తారు. 
- వేణుగోపాలరావు, జోగబాల 


వృధా 
కాలాన్ని కొలిచేందుకు గడియారా లెందుకు? 
కేలండర్లు, పంచాంగాలూ కేవలం వృథా. 


లనుభావ్యము కాని యాలు నార్యానుమతిన్‌ 
గొనని సీరియు వ్యర్థమెన్న.... 


- ముళ్లవూడి జనతా ఎక్ట్‌వెన్‌ 


ప్రాక్టీసు పూర్తయిన డాక్టర్లు 
పనికిరాని స్టేజి యాక్టర్లు! 
- విశ్వశ్రీ, కలలుళల్లలు 


మహమ్మదుగారు కత్తిమొనను మతవృద్ధి 
చేసినట్టు, కజ్జపొన్నున మీరు సతివృద్ధి చేయు 
చున్నారు. 

- పానుగంటి, ముద్రిక 
వెక్కిరింత 
కొక్కిరాయా! ఎందుకు పుట్టినావే అంటే, చక్కని 


వాండ్లను ఎక్కిరించటానికే అన్నదట. 
- సామెత 

వెగటు 

సత్యవాక్యములు తజచుగాం జెవులకు వెగటు 

గానే యుండును. 


- కూచ్చి డూవలత 
వెధన 
ఒకవేళ మనం ఏదైనా వెధవపని చేసినా, 
మరొకరు వచ్చి వెధవ్వి అంటే బాధప 


డకూడదు. ఎంచేతనంటే నువ్వెలాగా వెధవ్వే 


షు - బీనాదేవి, హరిశ్ళంద్రమతి 
పోకలు నములుచు నాకులు చేకొని 
సున్న మడ్గినవాయ భద్ద్ధ వెధవ 
ఇద్దలు నొకచోట నేకాంతమాడంగ 
వద్దం జేరినవాండు వట్టి వెధవ 
ఆలితోం గలహీంచి యాకలి కాదని 
పస్తున్నవాం డొక్క పంజి వెధవ 
వారకాంతల యిండ్ల వాసంబు చేయుచు 
మగువ కేడ్చెడువాండు మడ్డి వెధవ 
చదువు చెప్పిన జీత. మదనులో నీయక 
మిటకరించెడివాండు మేటి(లి)వెధవ 
త్రోవయోయెడి స్త్రీలతో మొగం బిగిలించి 
ముచ్చటాడెడువాండు ముష్టి వెధవ 
కట్న మిచ్చెద నని కాలమం దీయక 
గోళ్ళు గిల్లెడివాండు కొంటె వెధవ 
ఇంటి అంకెటుంగక యిరుగుపొరుగు అంకు 
వెంటాడు వాడొక్క యంటు వెధవ 
దారిధ్యముల నుండి తన పూర్వ సంపద 
లూరక తల్చువా6 డుత్త వెధవ. 
- బాటువు 
వెధవలకి మఠం కట్టారట'. 
- గురజాడ కన 
మొగాడు వెధవేమిటి? అది కేవలం స్త్రీ లింగం. 
- బుచ్చిబాబు, బివరత మిగిలేది 
వెధ్వల్‌ అన్నది లాటిన్‌ మాటండి. ఆ మాట 
కర్ణం కచేరీలు. గ 
= గురజాడ క 
మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్‌! 


- గురజాడ కన్యావల్బం 


'వెనకచూవు 
రాజకీయాల్లోకి వచ్చి వెనక్కి పోయి; 
సాధారణంగా తమ బలహీనతల్ని కావా. 
దుకు పూర్వాచారాల మీద విశేష శ్రద్ధ చూపీ 
స్తారు. 

- మహీధర న్వయంవరణం 
వెనక్కు రానివి 
“పెదవి దాటిన మాట విల్లు విడిచిన అమ్ము 
ఏం చేస్తే వెనక్కు వస్తాయి? 

- సుబ్రహ్మజ్యశర్ణ, బంకోలా 
వెన్నెల 


వెన్నెలలు నిద్రవోయెడు వేళలయ్యె, 
- రాయప్రోలు, తెనుగుతోట 

చీకటి శవంపై 
రగులుతున్న చితిలా వెన్నెల. 
నిస్సిగ్గుగా పరుచుకున్న నిశీధిని 
కప్పిన కఫన్‌లా వెన్నెల. 

- - అఫర్‌, తీక్టనేతం 
వెరపు 


ఎజీంగి వెజచికాదె యేనూళ్లు లైనను 
దమకుం జాలు ననియె ధర్మసుతుండు. 

= తిక్టన, ఉద్యోగపర్పము 
ఏల వెజవవు పలువ! నీకేది దిక్కు? 

- పోతన, భాగనతము 

వెర్రి 
ఆవగింజంత బూది మై నలందికొనిన 
వెలంది! డి కాయంత వెల్టిపుట్టు. 
వెర్రివాళ్ళకి ఇతర్లు వెర్రివాళ్ళుగా కనబడతారు. 

- రాజుమన్నారు, మనోరమ 
పిడికిలితో యుద్ధం చేయాలనుకోవడం వెర్రి . 
తనం. 

- చిరంజీవి బోలో న్వతంత్రఖారల్‌కీ జై 
'పెద్దలమని తలత్రిప్పుకొని తిరుగువారి కంద 
అకు వేంపకాయ యంతో వెలలగకాయ యంతో 
వెజ్టీయున్నది కాని లేకపోలేదు. 

- పానుగంటీ చూడామణి 
వెర్రి కుదిరింది, రోకలి తలకి చుట్టమన్నాట్ట! 

- గురజాడ కన్యావల్పుం 
మామిడిపండుకు జీడివలె మహోబుద్దిమంతున 


వెర్తి 
కొక వెట్టి యుండక తప్పదు. 
- పానుగంటి, ప్రచండ బాణక్యము 
వేరు తవ్వి వేడినీళ్ళు పోసినట్లు. 
- సామెత 
వెల 


మనుక్షోభకు ఎవరు వెల గట్టగలరు? 

- వుల్లాభొట్ల, విధివిన్యానం 
నెలమగలు 
వేశ్య వెలయా లనంబడె వెల గ్రహించి 
కట్నముల చేత వెలమగల్‌ కారె వీరు? 

- కాళ్లకూరి, వరవిక్రయము 
వెలమలు 
వెలమలు కత్తికింద నలిగిన వారుగాని కాడి 
కింద నలిగినవారుగారు. 

- ఉన్నవ నాయకురాలు 

వెలమవారి పొందు వేయేళ్ళు చేసినం 
గాసు వీసమైనం గానరాదు 
మెచ్చెనేని మంచి ముచ్చట చెప్పును 
నలిగెనేని ప్రాణహానిం జేయు. 

- వట్టాభిరామళాస్త్ర. బాటువు 
వెలుగు 
వెలుగు చీకటిని ఎక్కువ చెయ్యడానికే తోడ్పడు 
తోంది. త్‌ 
- వెంకటరమణారావు, కొండచిలువ 
చీకటిలో ఉండే వెలుగు... వెలుతురులో లేదని 
యీ మానవులకు యేం తెలుసును? 

- రామకృష్ణశాస్త్రి ఇది మదరాసు 
పరిసరాల్లో , మనసుకి కూడా 
వెలుతు రుంటుందట. 

- ముద్దంశెట్టి తప్పించుకోలేవు 

దీపశిఖ చుట్టూ ముసరిన 
దారి తెలియని గ్రుడ్డి వెలుగులు, 
దీపశిఖను స్పృశించలేవు సరికదా 
చీకట్లకు దారైనా చూపలేవు. 

- రంగారావు, ముక్తకాలు 
గుండె గాయంతో జ్వలించినపుడె 
వత్తి కాలుతూ ఉన్నంత సేపే 
వెలుగు చూపగలదు ప్రపంచానికి 

- రంగారావు, ముక్తకొలు 
ఒక దీపం వెలిగించగానే నలువైపులా వున్న 


వేదకాలం 
చీకటి దానంతటదే అంతర్థానమౌతుంది. నిజం 
చెప్పటంవల్ల అసత్యం కూడా ఆలాగే అంతర్జా 
నమై పోతుంది. 
- వడుమద్దాల్సి డాక్టర్‌ తనూజ 
వేకువ 
రాత్రిని రంపం పెట్టి కోసినపుడు 
రాలిన పొట్టు లాంటీ వేకువ 
- తిలక్‌, వేకువ 
వేగం 


కారు మీద పరుగెత్తేవాడు 
కనుక్కోలేడు కాలం స్పీడు. 

- తందర్తీ ప్రతిఘటన 
మనకాలంలో అన్ని యంత్రాలలాగే 
చరిత్రకూ వేగం ఎక్కవ. 

- కుందుర్తి, (ప్రజొ 
అన్ని వేగాల్లోనూ మనోవేగం నా 
కాని మనో వేగంకంటె (ప్రేమవేగం. 

ఎ ఇదికథకొదు 
వేట 


మహారణ్యాలలో వినోదాలూ, నగరంలో వేటా. 
- నుబవ్మాణ్యశాస్త్రీ రాజబాబు 
వేటీకొడు 


నిజమైన వేటకాండు జంతువులను గొట్టండు! 
- కాళ్లవారి, భాగ్దరేఖ 
వేటగాళ్లకి బద్ధకా లుండకూడదు. 
- రాను గోవ్రలొస్తున్నాయి జాగ్రత్తయివ్కులు 
వేడి 
వేడి తగ్గించుకుంటే వేడి ఆదే చల్లారిపోతుంది. 
- నుబవ్మబ్యశర్య, బంకోల్లా 
భూమధ్యరేఖ దగ్గరకన్నా ఆడదాని భ్రూమధ్య 
రేఖ దగ్గర వేడి ఎక్కువ. 
- తిలక్‌, న్యూ నీలదిన్‌ 


వేడుక 
రానివాణ్ని పిలువ వేడుక. ఎ సామెత 
పక్క యింటి పోరు పండుగంత వేడుక. 
- సామెత 

వేదకాలం 
విశ్వనాథవారు వెనక్కీ నడవగా నడవగా 
వేదకాలం యింకా వెనక్కి వెనక్కి పోయిందట. 

= తిలక్‌ న్యూసీలబన్‌ 


౫9 


వేదన 
వేదన 
వేదనలేని జీవితం, సంవేదనలేని జీవితం సచే 
తనరిగా జీవించలేదు. 

- నంజీవదేవ్‌, రూపొరూపాలు 
వేదం 
చెప్పుల కాళ్ళు ముండితప్పు 
శీర్షము, శూన్యలలాటమున్‌, మణిన్‌ 
గొప్ప బడాయి వేషములుం 
గుచ్చులపాగలుం గోట్లుం, గంరమం 
దొప్పెడి పట్టముల్‌ గలుగు 
నొజ్జలు శిష్యులు నీకులేరు, మా 
'యప్ప! చిరాయువై బ్రతుకు 
మమ్మరొ! వేదమ! నీకు మొక్కెదన్‌ 

. -తీవేం, కలగూరగంప 
ప్రార్థన మీద ఎవ డెక్కడికి వెళ్ళినా వాడిమాట 
వేదమే. పిలవకుండా వెళ్ళిన గెంటకుండా 
పొమ్మనడమే కట్నం. 

- భమిడిపాటి, మేష్టరీకూడా ఒక 


యీ రెయిళ్ళూ గియిళ్ళూ యావత్తూ మన 
వేదంలో ఉన్నాయిష. 

= గురజాడ, కన్యాళుల్ణం 
వేదాంతం 


ఉన్నది ఊడిపోతేగాని వేదాంతం రాదు. 

- కొంతారావు, దగావడిన తమ్ముడు 
మనిషి నేలమీద బోర్లాపడినప్పుడే వేదాంతం 
మాట్లాడతాడు. 

- నంది, మనిషి చావకాడదు 
ఏదో వేదాంతం లేకపోతే ఈ (ప్రపంచంలో 
ఎట్లా నెగ్గుకు రాగలం? 

- కొడవటిగంటి, నిజం దాగదు 
అనుభవం ఎక్కువవుతున్న కొద్దీ వేదాంతం 
ముదురుతుంది. 

= లింగమూర్తి, తిరిగివచ్చిన మనిషి 
వేదాంతి 


...శాంతి అంటే 

సమరానికి తల్లి అని నేటికైనా 

తెలుసుకొన్న వాడే మేటి వేదాంతి. 
- ముకురాల, శాంతి 

వాస్తవిక పరిస్థితులలో యుద్ధం చేసే బదులు 


వేశ్య 


పిరికి సిద్ధాంతాలను సృష్టించేవాళ్ళను వేదాంతు 
లుగా లోకం గుర్తించటం కద్దు. 


- కొంతారావు, వంశధార 
వేళ్ళ 
సానిదానికి మాత్రం నీతి వుండొద్దా? 

- గురజాడ తన్యాచల్కం 


రాయవరంలో ముప్పయి నలబై యిళ్ళ వేశ్యలు 
న్నారు. అంచేతనే ఆ వూరి బెల్లాని కంత 
మాధుర్యం. 

- న్నబ్రవ్మణ్యశాస్ర్రి ర్షూబంధను 
వేశ్యకు వలపు గలిగితే యెలా వుంటుందో? 

- నుబ్రహ్మణ్ఞశాస్త్రీ. ర్షూబంధనం 
వేశ్యలు విద్యలు నేర్చి ఇతర వృత్తులవల్ల సత్కా 
లక్షేపము చెయ్యరాదా? ॥| 

- గురజాడ కః 
వెలయాం డ్రెక్కడ? వారి వేడబము లా 
వేదాంతసూక్తంబులే? 

= పోతన భాగవతము 
వేశ్యలు లేకపోయినచో శృంగార రసము చెడి 
పోవును. 

- బిలకమర్తి, మహజరు 
విటుల పాలిటి యమదూత వేశ్యమాత. 

- చిలకమర్తి, (బ్రహ్మదేవుని యజ్ఞానము 
సాగుతోంటే చాపకింద కాజు కుంపట్లు, యెని 
మిది నెగళ్ళు 

- విశ్వనాథ, చెలియలికట్ట 
వైద్యులకును జ్యోతిష్కులకును వేశ్యలకును బర 
మనోరంజనమే వృత్తి కావునం (బ్రతిదినగండ 
మని 

= తివేం., పాండవ జననము 

నిదురం బోగొట్టుం గ్రమముగా నెత్తి కెక్కుం 
గలుషత ఘటించుం గుండయుం గజ్జయుం దన 
చేతి కొనం గూర్చునదిగానం జెప్ప నగునె 
వేశ్యకును నస్యమునకును భేదములను? 

= తి.వేం., శ్రవణానందము 
ఎంత వలపున్న నెంత వలంతి యైన 
జనని గికురింపలేదు వేశ్యావధూటి. 

= తివేం., శ్రవణానందము 
జగడమునకుం బోదు జారిణి యెప్పుడు 
మాయం జేసి పురుషు మమతం బెట్టు 


కాని మాటలాడు గయ్యాళి సతతము 
- వేమన 
బలవంతపు గాపులు వెట్టి కామినీ 
జనముల నేలువారు నెజ 
జాణలయా శరభాంక లింగమా! 
= బొటువు 
సానిదానికి మంచితో పని వుండదు. 
= గురజాడ, కన్యాథల్బం 
వేశ్య కాగానే దయాదాక్షిణ్యాలు వుండవో? 
- గురజాడ కః 
సానిది యెక్కడైనా పెళ్ళి చేసుకోమంటుం 


దయ్యా? 

- గురజాడ, కన్యావల్కం 
ఆడది తప్పిన తరువాత అంతేంవిటి, యింతే 
వింటి; తెగించిన దానికి సగుడు మోకాలు 
బంటీ- ఆందులో సొంది ఖాయిదాగా వుండాల 
నుకోవడం మీది బుద్ధి తక్కువ. 

- గురజాడ కన్యావల్బం 
సృష్టులన్నిటిలోని కాండుదాని సృష్టియే సృష్టి 
అందులో వేశ్యా సృష్టి యెంతటిదో చెప్పంద 
రమా? దానికేమి ప్రాతయేమి? పటిమ తగ్గు 
టయేమి? 

- పానుగంటి, వీరమతి 
స్లీడరీ వృత్తి బోగం వృత్తి వొక్క మోస్తరుది. 
వేశ్య విటునివద్ద యెన్ని టక్కులు కనపరు 
స్తుందో ప్లీడరు కూడా లాగడానికి 
పార్టీలవద్ద అన్ని టక్కులు కనపరచవలెను. 
ఇది వుద్యోగధర్మం. 


- కందుకూరి. వేశ్యాపీయవ్రహసనము 


అంతేగాని లోకంగా సాన్ల మచ్చని వూహించ 
కండి. 


వేశ్యజాతి చెడ్డ కావచ్చును. గాని తాము శలవి 


- గురజాడ కన్యాపల్బం 


341 


చ్చినట్లు చెడ్డలో మంచి వుండకూడదా? మంచి 
యెక్కడనున్నా గ్రాహ్యం కొదా అండి? 

- గురజాడ, కన్యాళుల్బం 
సానివాళ్ళకి కర్ణ పిశాచి వుంటుంది కాబోలు! 

- గురజాడ, కన్యావల్కం 
అంగడివాడికి మిరాయి మీది ఆశా, సానిదానికి 
వలపూ, మనస్సులోనే మణగాలి. 

- గురజాడ కన్యావల్బం 
'పెండ్లా మొప్పుల కుప్పయెనను బేడకుప్పయే. 
సాని కొంకి నక్కయెనను జక్కని చుక్కయే. 
ఇది శృంగార రహస్యము. 

= పానుగంటి, కంఠాభరణము 
కొట్టులోని రహస్యాలు కోమటయ్యకు దెలిసి 
నట్టు, వేపారి పంతులుకు వేశ్యల యట్లు 
పుట్టాన వాళ్ళన్నియు బట్టబయలు. 

- పానుగంటి, కంఠాభరణము 
వేశ్యవీధినిం బడిన కవిశిఖామణి చక్రవర్తికంటె 
స్వతంత్రుడు. భిక్షుకునికంటె దీనుడు - పై 
విటులను గజచుటలో వెణ్టికుక్కకంటె నున్మ 
తుండు. వేశ్యచేం దిట్లు తినుటలో వేదాంతికం 
టెను శాంతిమంతుడు. 

- పొనుగంటి, చూడామణి 
పంచదారకంటెం బరిపక్వమైనట్టి 
తీయ ద్రాక్షకంటెం దేనెకంటె 
మాట లేల యివి మూండు గలిపిన 
ముద్దకంటె వేశ్య ముద్దు తీపి 

- పానుగంటి, కంఠాభరణము 
భక్తి హృదయమున గలవాండు పదునార్గుణు 
వేశ్యల నుంచుకొనిననైనను బరమ పదమే 
చేరంగలడు. విప్రనారాయణుని సంగతి యెజీగి 
యుండియు మీకీ వెజ్ణీ యేల? నీకు నేనుంచు 
కొనిన వేశ్యయే కనంబడినది కాని నాహృదయ 
మందలి భక్తి నీకు. గనయిడదే! నేనుంజేయు 

ను నీవు చూడవే! 
వరా పానుగంట సాక్షీ 
నా మట్టునకు నాకు సానియే పై చేయియని 
నమ్మకము. వారికేమి, నిక్షేపములాగున 
నుందురు. వారి యింటికి ముడుపులు, కాను 
కలు, కోకలు, అవికలు, నగలు, నాణెములు 
'ని వెళ్ళి వారికి స | వారి 
ము వంటి సుఖమైన వ్యాపారము మరి 


యొకటి లేదు. రవ్వరట్టు లేదుగదా? పెట్టుబడి 
లేదుగదా? ఆదాయపుం బన్ను లేదుగదా? 
అరువు బేరాలు లేవు గదా? 

= పానుగంటి, కంఠాభరణము 
ఒక్కనిం బిల్వనంపి, మణీ 
యొక్కనిచేతం బసిండి పట్టి, వే 
బొక్కని యింటికేగుచు, మ 
టొక్కని నానుడు చక్కి నొక్కచోం 
బొక్కి కలంచి చూడ, భ్రమం 
బాంది విటుల్‌ తెలియంగ లేరుగా 
కెక్కడి సత్య మేడ వల 
'పెక్కడి నేమము వారకాంతకున్‌? 

- తమ్మయ్య వైజయంతీ విలాసం 
పణ్యస్త్రీ కొక్క బానిస, పుణ్యస్త్రీ కొక్క పూర్వ 
సువాసిని, 

- పానుగంటి వివనారాయణ 
మనిషిని ముస్తాబుచేసి యదట నిలబడితే 
యిది పునిస్ట్రీ 

- గురజాడ, కన్యావల్బం 
విభుని నూతన సంగమవేళం గరము 
వక్రములు రోపడంతుల వర్తనములు. 

- పేంగళి ప్రభావతీ ప్రద్యుమ్నుము 
మగవాళ్లలో పతనమైనవాళ్లు లేకుండా యీ 
పతిత స్త్రీలు ఎక్కడి నుంచి వచ్చారని? 

= సూర్యారావు, శ్రీమతులు, శ్రీయుతులు 
వేళ్ళమాత 
తనకు నేమి త్రవ్వి తలకెత్తి రమరు లీ 
యుర్వి మనుజు లేమి యొసంగ రైరి? 
నింగి వారసతుల నిర్మాతృకలం జేసి 
పుడమి మాతృ భూతముల సృజించె? 

- తమ్మయ్య వైజయంతీ విలాసము 
విటు రవము చెవియిడంగానె వేశ్యమాత 
ప్రాపకొనుచు విటుకడకు వచ్చు దీప 
దీప్తి దనకంటం బడంగానె దీపదారు 
ఖండమును జేరు రోంకలిబండవలెను! 

- పానుగంటి, ప్రచండ బాణక్పము 
వేషధారణ 
జట విప్పి జులపాలు సవరింపు మిరువంక 
బలు కిటికీదారు పా, 
బొట్టు నెన్నుదుటిపై బొత్తిగా దుడుచుకో 


పోయ లూడ్వుము చెవు ల్పూడవిడువు 
వడిని నంగీయిజా ర్టొడుగు దట్టీం జుట్టు 
శ్రైజారు దోపు డాల్కత్తిం బట్టు 
బీబి నాంచారును బిలిపింపు వేగమే 
తుద కభ్యసింపుమా తురక భాష 
శక్తి లేకున్న నిట్టి వేషంబు పూను... 

- కూద్ధునాధకవి, సింహో ద్రినరసింహశతకము 
వేషం 
వేషంలో కొంత డాబూ దర్చం కావాలి, లేకపోతే 
మన మొహం చూసేవాడెవడు? 


- నార్ల ఇంటిగుట్టు 
దొంగకుం జీకటివలె వేశ్యకు వేషమే యంగరక్ష 
కము. 

- కాళ్లకూరి, మధునేవ 
మన మేదైనా .వేషం వేశాంవంటే, ఒకడు చూస్తు 
న్నాడని అనుకున్నప్పుడూ, ఒకడు చూస్తూ 
వుండలే దనుకున్నప్పుడూ కూడా, వొక్క మోస్త 
రుగా వేషం నడిపిస్తే సేఫ్‌ సైడ్‌. 

- గురజాడ, 
నటకుం డయినవాం డేవేషమైన వేయవలసినదే. 
= విశ్వనాధ, తెజబిరాజు 
అభిప్రాయం వెల్లడి అవుతున్నప్పుడు. మాట 
అనేది ఒక క్లోక్‌, అనగా వట్టి వేషమండి. 
- భమిడిపొట్సీ బాగుబాగ 
ఎందరో వేషంలో అధునాతనంగా వుంటారు. 
జీవితపు చాలా రంగాల్లో సనాతనంగా 


వుంటారు. 

వేనవికొలం 

గాలి నవ్వుతోంది. నిప్పు మండుతోంది. ఆ 
చుట్టు పక్క లెక్కడా నీళ్లు లేవు. 

వేళ ద 


నిద్రకీ, చావుకీ వేశేమిటయ్యా? 
- మహీధర కత్తులవంతెన 
వైకుంఠం 


ఆగడ్తలోపడ్డ పిల్లికి అదే వైకుంఠం. 
- రాజుమన్నారు, ' మనోరమ 
వైద్యం 


దయగల కటికవాడంటే ఎంత అర్ధం. ఉంటుందో, 


న్యాయమైన అలోపతీవైద్యమన్నా అంతే! 
> - కొడవటిగంటి, గడ్డురోజులు 
ప్రణయ రోగులకు చికిత్స లేడీస్‌ బూట్‌. 
- సూర్యారావు, శ్రీమతులు-శ్రీయతులు 
ప్రభువులకి వైద్యం చేయడం చాలా కష్టం. 
- చెళ్ళపీళ్ల, కథలు-గాథలు 
తెలీనివాళ్లకు తెలీకపోగా," తెలుసు ననుకునే 


వాళ్లకు వైద్యం ఒక పాషను. 
- కొడవటిగంటి, ఐళ్వః 


ఇంగ్లీషు వైద్యం వల్ల నెప్పి పూర్తిగానే పోతుంది 
గాని, నిలకడగా పోతుంది. 

- భమిడిపాటి, ఇవ్ఫుడు 
వైద్యవృత్తికన్నా సుఖమైన వృత్తి మరొకటి లేదు, 
ఈ లోకంలో. 


ఆడవాళ్ల తెలివి 
మన తత్వాలమీద నల్లవైద్యమే బాగా నడు 


స్తుంది. 

- కందుజారి, వోస్టుసంజీవని 

కుదురని జబ్బుకు లక్ష మందులు. 
- వరద, నాట్టుగోస్ట్ర 
వైద్యుడు 
వృత్తి దృష్ట్యా వైద్యులు ధీమంతులై ఉండాలి. 
- శ్యామలారాణీ, పవిత్ర 
తెగులు మాన్సు వెజ్జ జగము నొజ్జ 
- అజ్జాడ వేల్బుమాట 
ఒక రిద్దర్ని చంపితేగాని వైద్యుడు గాడు. 
- సామెత 
విధవకు ముసుగెట్టిదో వైద్యులకు బిరుదట్టిది. 

- పానుగంటి, కంఠాభరణము 
యెవడు గానేనా పుట్టవచ్చునుగాని, వైద్యుడుగా 
పుట్టడంలో చాలా చిక్కు మందు పనిచేసిందా, 
అలాంటప్పుడు వైద్యుడుగా పుట్టడమే మంచిదని 
పిస్తుంది. లేదా జవాబు చెప్పడం చాలా కష్టం. 

- చెళ్ళవీళ్ల కభలు-గాభలు 
అందరూ మెడిసిన్‌ చదువుతారు కాని కొందరే 
నికరమయిన డాక్టర్లుగా తేల్లారు. 

- నరస్వతీదోవి, రాజహంనలు 
డాక్టర్లు హడా మనుమ్యలే కాబట్టి, ఆదర్శంగా 
బ్రతకాలా, ఐశ్వర్యంలో బతకాలా? మంచిగానా, 
చెడ్డగానా? అని బ్రతుకు డైలమాలో పడవ 


చ్చును. = బీనాదేవి, డబ్బు! డబ్బు! డబ్బుగ! 


డాక్టర్ల స్నేహం చాలామంది చాలా కారణాల 
వల్ల చేస్తారు. కొంతమంది స్టేటస్‌కోసం 
చేస్తారు. కొంతమంది ఉచిత వైద్యంకోసం 
చేస్తారు. మరి కొంత మంది సేంపిల్‌ మందు 
లకోసం చేస్తారు. 

- బీనాదేవి, ఎ మేటర్‌ ఆఫ్‌ నో ఇంపార్టెన్స్‌ 
ఇంటికో రోగి లేందే యీ డాక్టర్లు ఇంత పుణ్య 
పురుషులై కూర్చుంటారుట్రా? 

- మా గోఖలే మూగ జీవాలు 
జబ్బు నయమయ్యాక రోగిదగ్గర వైద్యుడు 
కూర్చుంటే మళ్లీ జబ్బు రావచ్చు 

= కాంతారావు, అభ్యుదయం 
రోగ నిదాన మెరుగని యొక్క వైద్యుని 
వైద్యము వది జర్మనీ యుద్ధముల పెట్టు. వాని 
చేతిలోనివి మాత్రలు కావు. నాయనలారా! 
బాంబులు. వాని యొద్ద కంపౌండరే కైజరంత 
వా౭డైనప్పుడు _ వాండెంతవాండో. చెప్పవల 
యునా? 

- పానుగంటి, సాక్షీ 
నాడి చూడమని పరిహాసమునకై యొక్కసారి 
మీ చేతిని వైద్యుని చేతిలో నెప్పుడు పెట్టితిరో 
యాక్షణమందే మీ యారోగ్యదశకు నాశ్వా 
సాంత మైనదని నమ్మవలయును. 

= పానుగంటి, సాక్షీ 
“ఏమాత్రమైనం గదలకుండ సంపూర్ణ విశ్రాం 
తితో నుండవలయు"నని యొక వైద్యుడు నొక్కి 
చెప్పెను. “అంత ప్రారబ్ధము పరమపదించిన 
దాక రాదయ్యా” అని నేనంటిని. 

= పానుగంటి, సాక్షీ 
వీడు డాక్టరైనప్పటినుంచి నాదుంపతెగుతోంది. 
ప్లీడరయినా బాగుండేది. కాసేపు వాగి ఊరుకొ 
నేవాడు. 


= రామదాను, 
నీడ చూసి బెదిరే రోగిని నాడి చూసినట్టు 
నటిస్తూ హడలేయడం- మావెజ్డుడు చద్దన్నంతో 


పెట్టిన విద్దె. 

- రామకృష్ణశాస్త్రి కన్నడ 
మనుషుల్ని మాడ్చుక తింటానికి యీ డాక్టర్ల 
కళ్లు! అన్ని అవయవాలూ బాగానే ఉన్నాయం 
టారు. మరి రోగ మెందుకు వచ్చిందో చెప్పరు. 


వైరుధ్యం 


నాడి తెలిసినోడే మందులోడు. 

- కొంతారావు, దగాపడిన తమ్ముడు 
ఉద్యోగి దృష్టిలో డాక్టర్లు మూడు రకాలు. 
మొదటి రకం.. పోగొట్టేవారు. 
రెండవ రకం జబ్బునిచ్చేవారు. మూడవ రకం 
డబ్బునిపి రు. 

- నిరుద్యోగి, కార్యాలయ బేతాళవిక్రమార్కీయము 
వైవరీత్యం 
అయినది ఆకులలోను, కానిది కంచాలలోను. 

- సామెత 
చంపి ధార్మికుండు, సతిం బొంది మరి బ్రహ్మ 
చారి, బొంకి సత్యశాలి, యార 
గించి సదుపవాసి, కోపించి శూరుండు, 
చింది ధనియు, నగు విచిత్ర సరణి 

- శ్రీశృవ్ణదేవరాయలు, ఆముక్తమాల్యద 
వైఫల్యం 
గుణాద్భుతంబైన పదార్థంబు వర్ణింపకునికి 
యసహ్య శల్యంబైన వాగ్దన్మ వైఫల్యంబు. 
= శ్రీనాథుడు, శృంగార నైవధము 
వైభవం 
పడుకోవడం పాడుగోడల్లో, కలవరింతలు మిద్దె 
టిండ్లలో. 
- సామెత 


మాడుపొట్టతోడ తాను గాడిదచాకిరి చేయగ 
తోకవూపి మూతినాకు తుచ్ళులకే వైభవాలు. 
- కాళోజీ ఖర 


వైరం 
జీవించే ప్రతి జీవికీ రెండు పరస్పర వ్యతిరేక 
మైన మనో గుణా లుంటాయి. ఒక మనోగుణా 
నికి జీవిత పరిస్థితులతో మైత్రి, రెండవ గుణా 
నికి జీవిత పరిస్థితులతో వైరం. రెండూ ముఖ్య 
మైనవే. 


వైరాగ్యం 
వైరాగ్యమును బొందవలయునన్నచో దానిని 
మనస్సు చేతనే సాధించవలయును. కాని శరీర 
నిగ్రహముచేత సాధించలేరు. 

= విశ్వనాథ, తెజిబిరాజు 


- వెంకటనుబ్రహ్మణ్యం, పారిన్‌ 


గొప్ప శిఖరాలు వున్న మనిషిలోనే గొప్ప వెలితి 


లోయలు కనబడేవి. 

- చలం, మ్యూజింగ్స్‌ 
ఆదర్శవాదుల మాటలు ఆకాశాన్ని దాటి పైకి 
వెడితే ప్రత్యక్షవాదులకి అసలు నోరే 'పెగల్టు. 

- భమిడిపాటి, వేవరాగాల మేజువాణీ 
సభను ఉర్రూతలూగించేవారు ఇవతలికొచ్చి 
ఒంటరిగాడికి సమాధానం చెప్పలేరు. 

- కొడవటిగంటి, వీడకళ 
ఐహిక వ్యాధి కుదిరిన నరుడు మంచము 
నుండి దిగును. అప్రాపంచిక వ్యాధియెన భక్తి 
రోగము నశించినవాండు మంచమెక్కును. 

- పానుగంట విప్రనారాయణ 
టోపీలోంచి రూపాయల వర్షం కరిపించిన 
మనిషి మనం పడేసే కాసు లేరుకుంటాడు. 

- చలం, మ్యూజింగ్స్‌ 
ఉద్దేశాలకీ, వాటి పర్యవసానాలకీ లోకంలో 
కొంత వైరుధ్యం ఉండబట్టే, లోకం అంత మిస్టీ 
రియస్‌గా కనపడుతుంది. 

- చలం, పాపఫలాలు 
ధన సంపాదనమునకును ధర్మ మార్గానుసరణ 
మునకును పరస్పర వైరుధ్యము. 


= నూరి నా రాణి 

కొడుకు బాగుండాల, కోడలు ముండమొయ్యాల. 

- సామెత 

పుదుచ్చేరిలో వీధులు సక్రమమేగాని బుద్ధులు 
వక్రం. 


- సామెత 
వైష్ణవ మాయ 
నియోగి ప్రపంచంలో వైష్ణవమాయ 
- ఆక్మణరావు, అతడు-ఆమె 
వైష్ణవాలయం 


వైష్టవాలయ మున్నచోట మగలకు, మాల కాకు 
లకు లోటేమి? 

- పానుగంటి, విప్రనారాయణ 
వైష్ణవుడు 


మధ్య వైష్ణవుడు నామాలకు పెద్ద. _ 


వ్యక్తి 
వ్యక్తీ మార్పు 


సామెత 


344 


వ్యవస్థకే మార్చు 
వ్యక్తీ శక్త 
వ్యవస్థకే సంఘటితశక్తి 

- రాధేయ, మాడ్పు-తీర్పు 
వ్యక్తిత్వం 
నిజమైన వ్యక్తిత్వం 
భజనలో లేదు. 
సృజనలో ఉంది. 
bd - సినారె ముఖాముఖి 
కొన్నాళ్లపాటు- _కొంతదూరంపాటు అఖండ 
గౌతమీ, వశిష్టగోదావరీ చీలిపోయి- దేనిదారిని 
అది ప్రవహించాలి. 

- లక్ష్మణరావు, అతడు-ఆమె 
మనిషి వ్యక్తిత్వం కాపాడుకోవటంకన్న ఎక్కువ 
ఏమీలేదు. 

- రంగనాయకమ్మ, వేకమేడలు 
సాధారణంగా ఆవేశాలకు, ఆవేదనలకు లోన 
యిన వాళ్ళు వ్యక్తిత్వాన్నే మరచిపోతారు. 

- పీనిశెట్ట పంజరంలో వక్షులు 
మనిషి వ్యక్తిత్వం చేతల్లోనే వ్యక్త మవుతుంది. 

- లక్ష్రృణరావు, అతడు-ఆమె 
ఎవరి వ్యక్తిత్వాలు వారు నిలుపుకుంటూ 
మేకుల్లా నిలబడితే సంసార మెట్లా సాగు 
తుంది? ఇద్దరూ చెరికొంతా వదులుకుంటేగాని 
మూడో వాళ్లకు భవిష్యత్తు ఉండదు. ఏ ఎద్దు 
కాఎద్దు కొడి మెడ మీద పెట్టుకుని కూడా వ్యక్తి 
స్వాతంత్ర్యం అంటూ నిలబడితే సేద్యము జరు 
గుతుందా? 


- నరస్వతీదేని, కొండంత 
పెళ్ళితోబాటే స్త్రీ తన వ్యక్తిత్వాన్ని వదులుకోవ 
లసి ఉంటుంది. (అని తెలుసుకోవడానికి చాలా 
కాలం పట్టలేదు) 

= జయప్రద, వీన్ని 
మగవాడి పొగడ్తలకు స్తీ పొంగిపోయి, వ్యక్తి 
త్వపు విలువనే కోల్పోతుంది. 
- తాట్యారి, శ్రావణసంధ్య 
న్యతిక్రమం 
మతిం దలంపం బూజ్యపూజా 
వ్యతిక్రమము సర్వకార్యహరమగుం గాదే? 
- శ్రీనాథుడు, హరనిలానము 


వ్యత్యానం 
చిత్రాంగితో మాట్లాడిం తరవాత రత్నాంగిని 
చూస్తే డోకా! 

- భమిడిపాటి కరటతపలు 
రైటరొకటి తలిస్తే ఎడిట రింకొకటి తలచినట్టు. 


- శ్రీరమణ, న్యూనుడి 
వ్యభిబారం 


హాం తప్పే అనుకుంటే అది ఇద్ధరు కలసీ 
సే తప్పు! అలాంటప్పుడు ఆడదానికే ఎందుకు 
శిక్ష వేస్తారు? 

- భాన్మర్‌, తై ఆడపడుచులు 
వ్యభిచారం దురాచారం కాదు. ఆది ఓ కులా 
నికీ, ఓ దేశానికీ మాత్రమే వర్తించని మనిషి 


లోని పైశాచిక ప్రవృత్తి గూడు కట్టుకపోయిన 
బలహీనత. కన్యక 


- వేణుగోపాలరావు, జోగబాల 
వనితలు గామార్తి వశతం బొంది 
వంశహానిం దలంపరు వరుస కలుక 
రాత్మజులం జూడ రగ్రజు ననుజుం గొనరు 
పురుష శతకంబు సంగమంబునను దృష్టి సనరు. 
- తిక్కన, ఆనుశాసనికవర్యము 
కల దొక రహః 
మలఘుమతీ వినుము పురుషు నన్యుం గనినం 
బొలంతులకు నేమిసెప్పుదుం 
గలుగు బదనుతోడి కళలు గామగ్భహమునన్‌. 
= తిక్ధున అనుశాసనిక వర్వము 
కుడుచుట కట్టుట పూయుట 
తొడుగుటయును వివిధధనతతులు గూడుట యె 
క్కుడు వేద్య సేయంజాలవు 
పడతికిం బరపురుషుం గవయం బాటుట వోలెన్‌. 


- తిక్టన, అనుశాసనిక వర్వము 
వ్యర్థత 


దుర్వత్తికిన్‌ _దిక్కైై నీయసమానకౌశలము 


'యెడిన్‌. 
స - జొమువా, సాలీడు 


వ్యర్థం 
నీదు గుణసన్నిపాతంబు నెంచిచూడ 
సన్నిహితగుణంబులే చాల గలవు 
విషమరోగికి నిడు మందు విధమ యగుచు 
ఆరయ నీయందు హితవులు వ్యర్థ మయ్యె 

- గునుపూడీ, బీడాల శాస్త్రీ 


సరసత్వము సన్మానముం 
బొరయనిచో6 బ్రియము నెజపం బూనుట ధరలో6 
దెరువాటుకాండ్రకడ ము 
ష్కరుండై తన కలిమి చూపం గడయట 

- గోవరాజు, సంహాననద్వాత్రింశిక 
స్వారిచేయని గుజ్బంబుం జదువనట్టి 
పుస్తకంబును సేవింప బోని మందు 
నారగింపని వంటక మనుభవింప 
నట్టి ధనమును వ్యర్థంబు లనుట వినరె? 

- కాళ్ళకూరి. వరవిక్రయము 
అనంతకాలము మీంద నేముదృవించిన మహా 
పురుషుల బోధలన్నియు వ్యర్థములైనవని చెప్ప 
వః 


- విశ్వనాథ నందోరాజా భవివ్యతి 
వ్యవస్ధ 
మన కండ్లముందు కనిపించే వ్యవస్థ 
యిది చరిత్రకు పట్టిన అవస్థ 

- కుందుర్తి, తెలంగాణ 

న్యవహారం 
భాగ్యవంతులు బీదలను దోచుకుంటే దానిపేరు 
వ్యవహారం. బీదలు తమహక్కును తీసుకుంటే 


ఓడిపోతవన్న వ్యవహారాలు అనేకం గెలిచినవి. 
గెలుస్తవన్నవి కొన్ని వూరికినే పోయినవి. వ్యవ 
హారమంటే జూద మనుకోవలసిందే. వ్యవ 
హారం పోతుందని నిశ్చయం జేసుకునే దిగాలి. 
- ఉన్నవ మాలవల్లి 
వ్యననం 
మనిషికి ఈ నిత్యజీవితంలో కష్టాలు కొంతసేపు 
మరచిపోవాలంటే యేదో ఒక వ్యసనం 


వుండాలి. 
- కాంతారావు, బూబీ 
మమకారం ఒక వ్యసనం 
నిరీక్ష ఒక వ్యసనం 
(ప్రేమ ఒక వ్యసనం 
నిట్టూర్పు మరో వ్యసనం. 
- వనమాలి, జీవించడమే ఒకో వ్యసనం 


వెలంది జూదంబు పానంబు వేంట పలుకు 
ప్రల్లదనమును దండంబు6 బరుసందనము 
సొమ్ము నివ్రయోజనముగ వమ్ము సేం 
యనెడు సప్త్పవ్యసనములం జనదు తగుల. 

= తిక్టున ఊఉ ము 
కవిత్వం కూడు ఎవడు 
వ్యసనం. 

= రామదాసు, మాస్టర్టీ 

మనిషి అన్న తరువాత ఏదేనా ఒక వ్యసనం 
అంటూ ఉండాలి. 

- లక్ష్రణరావ్సు అతడు-ఆమె 
ఏవి చేసినా మితిమీరనంతవరకూ సరదాలు, 
మీరితే వ్యసనాలు. 

- రంగనాయకమ్మ, వేకమేడలు 
మార్నింగు కాగానె మంచము లీవింగు 
మొగము వాషింగు చక్కగ సిటింగు 
కారు రిమూవింగు గ్లాసులు ఫిల్లింగు 
గడగడ డ్రింకింగు గ్రంబులింగు 
భార్యతో పైటింగు బయటికి మార్చింగు 
క్షబ్బును రీచింగు గొంబులింగు 
విత్తము లూసింగు చిత్తము రేసింగు 
వెంటనే డ్రీంకింగు వేవరింగు 
మరల మరల రిపీటింగు మట్టరింగు 
బసకు స్టార్టింగు జేబులు ప్లండరింగు 
దారి పొడువున డాన్సింగు ధండరింగు 
సారె సారెకు రోలింగు స్లంబరింగు 

- కాళ్లకూరి, మధునేవ 
వ్యాకరణం 
వ్యాకరణ మొక్కత్రోవ మ 
హాకవు లొకత్రోవ కోశ మఖిల మ్మొకత్రోవై 


కనుపట్టెడి. 
- చెళ్ళపిళ్లు కభలు-గాభలు 

మా రచనలో వ్యాకరణం మాత్రమే లేదు. 
మీ రచనంతా వ్యాకరణం; మరేమీ కాదు. 

== కాళోజీ సరస్వతీభక్తుల్లారా! 
వ్యాజ్యం 
మా తాతగారు గేదెకొఅకు వ్యాజ్యెము తెచ్చిరి. 
ఆయన పోయినారు. ఆయన కూతురు మా 
తల్లిగారు పోయినారు. నేనిప్పు డా గేదె వ్యాజ్యె 
ములో వాదిని. గేదె చచ్చినది. దాని దూడ 
చచ్చినది. ప్రతివాదులలోని 'మూరిడవ తరము 


346 


వ్యాజ్యం 


వ్యాపారం 


వాడు బుణబాధ పడలేక మొన్నటి పుష్కరది | సూక్ష్మంగా ఆలోచిస్తే అసలు జీవితమే 


నములలో గోదావరిలో? బడి చచ్చినాండు. కాని 
వెనుక ప్లీడ ర్లున్నారు. సంధికొజికు మేమెన్ని 
విధముల నేడ్చినను వారు కుదురనీయలేదు. 
పోయినసొమ్ము పోగా వారు మమ్ము తిట్టిన 
శిట్లకు హద్దులేదు. ధనమా పోయినది. గౌర 
వమా పోయినది. గెలిచినను గెలువకున్నను 
మిగిలియున్న దేడుపు తప్ప మజేదియు లేదు. 
- పానుగంటి, సాక్షి 
యుద్ధమును వ్యాజ్యమును ఒకటి. ఈ రెంటను 
జయాపజయములు తెలియరావు. 
- శివరామశాస్త్రి నమళ్ళివాయ 
వ్యావకం 
మొగోళ్ళకి అన్నీ యేపకాలే. ఏయేపకం లేన 
ప్పుడు ఆళ్లకి ఆడదాని యేపకం గావాల, మరి 
ఆడోళ్ళకు? అన్ని యేపకాలూ ఆడోళ్ళకి మొగో 
శృ్ళతోనేగాని యేరే యేపకా లుండవు. అదే 
ఆడోళ్ళ దరిద్దరం. 
- రావిశాస్త్రీ రత్తాలు-రాంబాబు 
వ్యాపారం 
మదుపులేని బిజినే సేటంటే జోబీలు కొట్టడ 
మేనన్నారం డంతాను. 3 
ఎటో మోక్షం 
అడుగుపెట్టీ పెట్టడంతో అధిక లాభాలు వచ్చిన 
- నరసరాజు, ఈ యిల్లు అమ్మబడును 
చిల్లర మహాలక్ష్మికాని, పెద్ద పెద్ద బేరాలుకావు, 
పెద్దకాతాలు వచ్చు వరక నోరుదెజచుకొని 
కూరుచుండిన యెడల వట్టి దండుగ... దుకా 
ణము లోనికి వచ్చిన బేరమెప్పుడుం జెడనాడు 
కోవద్దు. ఎంతసేపు మెత్తని మాటయేగాని రట్టు 
మాత్రము వద్ద. చూడు. విసుగుదల 
మాత్రము పనికిరాదు. తెలిసినదా? ఇది వర్తక 


యాపారంలో డబ్బులు పీల్లల్ని 'పెడ్తయి. 

- మా గోఖలే దేముడిచ్చిన సొమ్ము 
ప్రజల బలహేనతమీద దెబ్బ కొట్టడం 
చేతనయితే ఏ బిజినెస్‌ అయినా రాణిస్తుంది. 


- రామచంద్రమూర్తి, దెవజ్ఞశిభామణీ 
నగరానికిరాక 


వ్యాపారం! ప్రతి వ్యక్తీ తన చుట్టూ వున్న ప్రతి 
ఇతరవ్యక్తిళోనూ, కూతుళ్ళనీ కొడుకులనీ, స్నేహి 
తులనీ, బంధువులనీ, భేదం లేకుండానే 
వ్యాపారం చేస్తున్నాడు. 

- ధనికొండ, వవిత్రులు 
అవును, వడ్డీ వ్యాపారాల్లో మునిగి తేలేవాళ్ళు 
వయస్సుతో పెరగరు. 

- పొవ, వలథ్రతి 
బాగుపడ్డా సరే, దివాలా తీసినా సరేగాని చేస్తే 
బిజినెస్‌ చెయ్యాలి. 

- భమిడీపొట్సీ బాగుబాగు 
చచ్చిన జంతువుల తోళ్ళతో వ్యాపారం చేసే 
వాళ్ళు కొందు. బ్రతికిన తోళ్ళతో వ్యాపారం 
చేసేవారు కొందటు. 

- చిలకమర్తి, వరదక్షిణ 
మనిషివల్ల వర్తకం పాడవుతుంది, గాని వర్తకం 
వల్ల మనిషి యెన్నడూ పాడయిపోడు. 

- నుధిహ్మణ్యశాద్దీ మార్గదర్శి 
తయారుచేసే వారొకరూ వినియోగించుకునే 
వారొకరూను. ఉభయవర్గాలకూ లంకె పెట్ట 


డమే వర్తకం. 

- నుఖవ్మాణజ్ఞశాస్రి మార్గదర్శి 
వర్తకం మీద, మనిషీ, వొక కన్నుంచి మసులు 
కుంటే అది, మనిషిని రెండు కళ్ళా చల్లని 
చూపు చూస్తుంది. 

- నుబ్రవ్మాజ్యశాస్రి మార్గదర్శి 
పేరులో కూడా వ్యాపార రహస్యంలోని కొంత 
భాగం ఇమిడి ఉంది. 

- ధనికొండ ప్రొ ఫెసర్‌బింధ్సెన్‌ 

“ఇద్దరు వ్యాపారస్తులు ఒక టేబులు ముందు 
ఎదురెదురుగా రనుకో, మనలాగే! 
రిలో ఎవరు ఎవరిని ముందుగా, 
హెచ్చుగా మోసం చెయ్యగల రనేది ఒక్క 
క్షణంలో తేల్చుకొనే స్థలమే మార్కెట్‌ ప్లేస్‌” 
అన్నాడు వాడపల్లి. 
3 - అనంతం, సినీమాసరదాలు 
'పెద్ద దొంగతనం చేస్తే అది 


వ్యాపారం అవుతుంది. 
- నులోభన శిక్ష 


at 


వ్యాపారి 
చట్టంలో లొసుగులు వ్యాపారికే ఎరుక! 

- ఛాయారాజ్‌, శ్రీకాకుళం 
వ్యాప్తి 


ప్రజల జిహ్వలందు దుష్కృతి కన్న వ్యాప్తి 
సత్మృతికి లేదు. 


వ్యామోహం 
గుర్రం మీద రౌతుకుండే (ప్రేమ- ఏనుగుమీద 
మావటికుండే ఆపేక్ష- స్వంతంగా నడుపుకునే 
వాడికి తనకారుమీద వుండే వ్యామోహం 
"వెళ్ళాం పిల్లలమీద కూడా వుండదేమో. 

- లకృణరావు, అతడు-ఆమె 
వ్యామోహం అనేది అందని వస్తువుమీద 
వుంటుంది. 


= పానుగంటి చూడామణి 


- గోవీచంద్‌, జనాభా 
నాటకాల పిచ్చి వుంది చూశారూ- ఇది ఆడపిల్ల 
(వ్రేమలాంటిది. దూరంగా వున్నంతసేపూ కవ్వి 
స్తుంది. అడుగు లోపలికి పెట్టామా- రంగస్థలా 
నికి తాళికట్టేవరకూ వదిలిపెట్టదు. 

- వీరేంద్రనాథ్‌, ఆఖరి పోరాటం 
వ్రణం 
రుణమే వ్రణ మన్నట్లు. 
- సామెత 


శకునం 


కుక్క చెవిం జెటకాయించిన శకునము. గాడిద 
కూసిన శకునము. గుజ్బము సకిలించిన శకు 
నము. 

- పానుగంటి, సాక్షి 
రెండు దుశ్ళకునము లొక సుశకునముతో 
సమానం. 

- కొళ్లకూరి, చింతామణి 
అందరికీ శకునం చెప్పే బల్లి, తాను పోయి 


కుడితిలో పడ్డట్టు. 


జ్ర 
వంచనలేని మనస్సులో పరిస్థితుల నెదుర్కొనే 


- సామెత 


శత్రుత్వం 

శక్తి దానంతటదే పుట్టుకువస్తుంది. 
- బిమలారామం, కిరణ్మయి 
కట్నంకొద్దీ పురుషుడు - ఓపికకొద్దీ బిడ్డలు. , 
- శ్రీరమణ, న్యూనుడి 
కష్టాల నెదుర్కొనే శక్తి కన్నీరు చిందే కళ్ళల్లో 

దాగి వుంటుంది. 

= విమలారామం, కీరబ్బుయి 


ఈ ప్రపంచానికి తప్పులను ఇముడ్చుకొని, జీర్ణం 
చుకొని బ్రతికే శక్తి వుంటుంది. 


= గోపీచంద్‌, ఆవ! 
తావ 
శరీరాలకి హృదయానుభూతులను ఆవిష్క 
రించే శక్తి వుంది. 
- వివినమూర్తి, ఉద్యమం 


హలముతో భూతలికి అన్నమిచ్చినది శక్తి 
కలముతో భూతలికి కన్నువిచ్చినది శక్తి. 

గ, - ఏల్ఫూరు ఆహుతి 

సమిష్టీతో కలిస్తే శక్తి, 
ws స నరునికి విముక్తి, 

- విజయలక్ష్మీ, మహోద్రస్థానవర్దం 
ఈతవంటి సాధనము పరుగువంటి సాధనము- 
సర్వావయవశక్తి సంపాదనమునకు మూడవది 
కానిపింపదు. కరచరణాదులకేకాక ఆంతరకోళ 
ములకుంగూడ సమర్హమైన శక్తి సమకూర్చును 

- పానుగంటి, సాక్షి 
మలేరియా, క్షయ, దారిద్రం, కుష్టు కల్పించిన 
శక్తులే మానవజాతికి యీ విధానాన్నీ, వివాహ 
సంస్కారాన్నీ కటాక్షించినాయి. 

- చలం, 
నన్ను క్షమించే గొప్పతనం మీకుంది. కానీ 
దాన్ని భరించే శక్తి నాకు లేదు. 

- మాడతీరావు కట్ల 
హక్కులను తెలుసుకునే శక్తి ఉన్నంతమాత్రాన 
వాటికోసం పోరాడే శక్తి ఉన్నట్టు కాదు. 

- కొడవటిగంటి, సవతితల్లి 
శక్తిసంపన్నుండు దన్ను మాజుకొనువాని 
యందు దన బలంబు వెలయించుంగాని 
య్రుక్కడుల లెక్కింపండు. 

- చిన్నయసూరి, మిత్ర భేదము 
శత్రుత్వం 
పగవారి యింటం గుడిచిన 


348 


శత్రుత్వం, 


నగుం దమ కనుమాన మమృత మైనను దారుం 
బగతురకుం గుడువం బెట్టంగ 
దగ దొడళుల కెప్పు డెవ్విధము వాటిలునో! 


- తిక్కన, దద్యోవర్పము 
శ్యతుత్హ 


మనిషికి మనిషే పగవాడు 
గతమే అతనికి ఉరిత్రాడు. 
= శ్రీశ్రీ పంచరత్నాలు 

అరాతులు సాధుల మెత్తురే? 

- తిక్టున ఉద్భోగవర్పము 
సుద్ది పగవారి పగవారు చుట్ట లగుట. 

- శ్రీనాథుడు, కాశీఖండము 
రిపు ప్రాంతము చేరెడువార లాప్పులే? 

- పీంగళి ప్రభావతీప్రద్యుమ్నము 
బాహ్యశత్రులం బరిహరింపంగవచ్చు 
నంతరారుల నిర్దింప నలవిగాదు. 

- శ్రీనాథుడు, కాశీఖండము 
కంటికి నిద్రవచ్చునెః సు 
ఖంబగునే రతికేళి? జిహ్వకున్‌ 
వంటక మించునే? ఇతర 
వైభవముల్‌ పదివేలు మానసం 
బంటునె? మానుషంబుగల 
యట్టి మనుష్యున కెట్టి వానికిన్‌ 
గంటకుం డైన శాత్రవుండొ 
కండు దనంతటివాండు కల్లినన్‌. 
- శ్రీనాథుడు, కాశీఖండము 
అ. 
డకటా యవసానవైరియై చనుదెంచెన్‌! 

- గోవరాజు, సింవోసనద్వా(త్రింళిక 
శత్రత్వమే సృష్టిరహస్యము. కాని సామరస్యము 
కాదు. మనుజు డన్నిజంతువులను జంపుచు 
న్నాండు. వీనికంటె సర్వనాశకుండు ప్రపంచ 
మున లేడు. దయ్యములే యుండినయెడల 
సృష్టిక్రమానుసారముగ నవి మనుజులనుం 
బీకుకొని తినకతప్పదు. 

- పానుగంటి, సాక్షీ 
నీవాంధ్రుడవు. నీ దురదృష్ట మక్కడ నున్నది. 
అయిదువేల సంవత్సరములు కడచిన తరువాత 
నాంధ్రులలో నొక మహా గ్రంథకర్త యుదయిం 
చును. వాడు నిన్ను త్రవ్వి బయటకు 
దీయును. నీ యథార్థ స్వరూపమును నిరూపిం 


%9 


చును. ఆతడు నీకు నిజమైన శత్రువు. 

- విశ్వనాధ, దిండుకింద పోకబెక్ళ 
చంపం దగినయట్టి శత్రువు తనచేతం 
జిక్కెనేని కీడు సేయరాదు 
పొసంగ మేలుచేసి పొమ్మనుటే చాలు. 


ప్రతి నియమవ్రతుడికీ కొందరు శత్రువులు 
అనుకోకుండానే ఏర్పడుతారు. 

- కొడవటిగంటీ, చెడిపోయిన మనిషి 
నా అనుకొనే మనిషి లేకుంటే ఇల్లేమిటి, బ్రతుకే 
ఓ శత్రువు. 

- మహీధర కత్తుల వంతెన 
ఎంతటివాడికైనా గిట్టని వెధవలు ఉంటారు. 
= రామదాను, ఆకాశరామన్న 
శత్రువు లేని మనిషి లేడు. 
- దివ్య ప్రభాకర్‌: శిరోమణి 
దొంగకి అందరూ శత్రువులే 
- మారుతీరావు, అనంతం 
శత్రుండు చదవని పుత్రుండు 
శత్రుండు బుణకారియైన జనకుండు మిగులన్‌ 
శత్రువు రూపసియగు సతి 
శత్రువు దుశ్చరితయెన జనని తలంపన్‌ 
- జక్టీన, విక్రమార్భ చరిత్రము 
పంచాంగం అడిగితే మధ్యాహ్నానికి 
మరణ మన్నాడట. 
పూను స్పర్ధలు విద్యలందే 
వైరములు వాణజ్యమందే 
వ్యద్ధ కలహం పెంచబోకోయ్‌ 
కత్తి వైరం కాల్చ్బవోయ్‌! 


శని 
రాగల శని రామేశ్వరం వెళ్ళినా తప్పదు. 

= సామెత 
యేల్నాటి శనిరాగానే కాశీకి బయర్దేరిపోవల 
సర - గురజాడ, కన్యావల్బుం 
శనిగ్రహ పీడ వదిలించుకొనుటకై దేశమందలి 
యెల్లవారు మందపల్లి బోవుచుండంగా మందప 
ల్లిలోనే యున్న పాపయ్యకు శనిగ్రహపీడ వద 
లక పోయెను. 


- సామెత 


- గురజాడ దేశభక్త 


- చిలకమర్తి, గణపతి 


ఆహా! గ్రహరా జనంగ శనియే. అతని దెబ్బ | పుట్టినప్పుడే 
వంటిది మణియేది? అన్ని గ్రహము లొక | సంక్రమించిన 


యెత్తు. శనిగ్రహ మొక యెత్తు. మేరువును 
పడుపు జేయుటలో, పేడ కుప్పను మేరు 
వును జేయుటలో, చీమను సింహము చేయు 
టలో, సింహమును జీమ చేయుటలో, ముష్టి 
పందను మూర్తాభిషిక్తుని మూర్భాభిషిక్తుని 
ముష్టీపందను జేయుటలో- లేకుండ 
ఖండించుటలో, మంట లేకుండ మాడ్చుటలోం, 
బ్రాఉముపోకుండం జంపుటలో, సృష్టినిం దల 
క్రీందు చేయుటలో శనైశ్చరుని కున్న శక్తి 
యసాధారణము- అప్రతిహతము- అనిర్వ్యా 


క్‌ు - పానుగంటి, సాక్షి 
శనిమహర్దశ ప్రవేశముంగాంచ సర్కారు 
పత్రముల్‌గొని నష్టపడినవాండ. 

- రెంటాల సుబ్బారావు, బాటువు 
అంగట్లో అన్నీ ఉన్నాయి. అల్లుని నోట్లో శని 
ఉంది. 

- సామెత 
శవభం 
చచ్చిన భీమునిచేతనే చావవలయును. కడతే 
ర్చిన వానినే కడతేర్చవలయును. 
"5 = తివేం., పాండవ విజయము 
శబ్ధం 


శబ్ద సంబంధమైన రహస్య మొకటి చెప్పెద 
వినుము. కఠినశబ్ద మేదైననుసరే సంస్కృత 
మని నిశ్చయింపవలసినది. ఒక్కటే సూత్రము. 
దీనికి తిరుగు మాత్రము లేదు. 

- పానుగంటి, కంఠాభరణము 
గొంతు దాటి పలకని శబ్దాలు 
దాగున్నై ఇన్ని శతాబ్దాలు! 

- దాశరథి, వునర్జువం 

శరణ్యం 
{ కాబోతున్న దన్నప్పుడు వేదాంతమే 
శరణ్యం, 

- పేనికెట్టీ వంజరంలో వక్షులు 


మనసు మీద శరీరం గుడ్డి నిఘా వేస్తుంది. 
శరీరం మీద మనసు వ్యర్థ విప్లవం సాగిస్తుంది. 
- వడ్డెర చండీదాస్‌, హీమజ్వాల 


శాంతి 


పట కుటీరం 
నా తనువు. 

- శ్రీకాంతశర్ణ, వటవటీరం 
శల్య వరీక్ష 
ఆడవాళ్లని మగవాళ్లు చూడటానికి కారణాలు 
న్నాయిగాని, ఆడవాళ్లలని ఆడవాళ్లు శల్యపరీ 
క్షగా చూడటం దేనికి? అసలు చూసేదే ఆడ 


- వడ్డెర బండీదాన్‌, హిమజ్వాల 
ళనం 
శవం సంజాయిషీ కోరదు. 
క్‌ు ముని, కొ (రం 
కాశ్మీర సరస్సులలో నా షు 
కొల ప్రవాహంలో కలరా శవాలు కొన్ని 
= నారాయణబాబు, మౌనళంఖం 
శాడిన్లు 
ఎదుటివాడి వ్యవహారం గురించయితే ఈ 
భూమ్మీద నూటికి తొంబైమంది శాడిస్టలే, 
- వేణుగోపాలరావు, జోగబాల 
శొంతం 
శాంతం భోషాణం పెట్టె 
మూసుకొని వూరుకొన్నాను. 
= గురజాడ కన్యాభల్భుం 
శాంత 


శాంతి ఇవ్వవలసింది, పుచ్చుకోవలసింది కాదు. 
= బోయి భీమన, విశ్వశాంతి 

'స్వేచ్ళలోనే ఏదో శాంతి, బాధలున్నాసర్నే బానిస 

త్వంలోనే ఏదో అశాంతి, బాధ లేకపోయినా సరే. 

- బలం, 

వుత్త సరదాలేని సుఖంలో బతకడమే చాతనైతే 

ఎన్నడో శాంతిలో స్థిరపడిపోయి వుండును 

మానవ జీవితం. 


అనుకొని నోరు 


= బలం, 
ఆకలిదప్పులు తీరాలి. కామ వాంఛలు తీరాలి. 
తోటి మానవునితోపాటు తనకు న్యాయం జరు 
గుతోందనే ఆత్మతృప్తి ఏర్పడాలి. నలుగురితో 
పాటు తనకూ సుఖశాంతు లున్నాయనే పరి 
తృప్తితో దుఖోపశమనం కలగాలి. అంతవర 


850 


దాకా ఈ భూగోళంమీద శాంతి సిద్దించుతుంద 
నుకోవటం పిచ్చివాడి కలవరింపు. 

- సూరి చుఘీజ్‌ఖాన్‌ 
భక్తప్రహ్తాదుండే మున్ను వసుధపైన 
నారసింహాకృతిని శాంతి కోరినాండు 

= వేదాంతకవి, ఆకలిమంట 
డబ్బుతో 'శాంతి'ని కొనుక్కోలేంకదా! 

- ముద్దంశెట్టి తప్పించుకోలేవు 
శాంతి నికేతనంలో వుండే శాంతి చిత్త శాంతి, 
ఉద్యమాలలోని శాంతి రాజకీయ శాంతి. 

- నూర్యారావు, నీలితెరలు 
శాంతి క్రాంతివలన వస్తుంది. 
నవయుగ సంక్రాంతివలన వస్తుంది. 

= బైరాగి, వియల్‌నామ్‌ 
శాపం 
పోయెడు భూత మీచెట్టుకొమ్మను విజుచుకొని 
పోవుగాక! 

- వేంకటరాయశాస్త్ర, ప్రతాపరుద్రీయము 

జీవిత మనేది భగవంతుడు ప్రసాదించే ఓ 

అమూల్యమైన వరమయితే, ఆ జీవితంలో 

అంధత్వం, మూగతనం అనేవి తీరని శాపాలు. 

- రామచంద్రమూర్తి, మనుగడలో మలువులు 
శొళ్ళుతం 


ఈ గవర్నమెంట్‌లో శాశ్వతంగానీ 
కార్లూ, మంత్రులూ మూడేసి రోజుల ముచ్చటే 
కదా గురూ.... 

- వతంబలి. అవ్షన్న నర్జార్‌ 
అన్నం పెడితే అరిగిపోతుంది. చీర యిస్తే 
చిరిగి పోతుంది. కర్ర కాల్ఫి వాత పెడితే కల 
కాలముంటుంది అన్నట్లు. 

- సామెత 
కరువునాటి కష్టా లుండవుగాని, కష్టాలనాటి 
మాట లుంటాయి. 

- సామెత 
శానననభ 
కలి కాలపు మయసభగా 
ఖ్యాతిగన్న దేదిరా? 
శాసనసభ' ఆంటే నను 
క్షమియించుడు గురువరా? 


- మల్లారెడ్డి, యక్షద్రశ్చలు 


శాస్త్రీయ సంగీతం 
శాసనసభలు ఈ దేశంలో ఆతి గొప్ప బాతా 


ఖానీ క్లబ్బులు! 

ములు! ఇచను. తు 
ళం 
రహస్యంగా వుంచుతే శాస్త్రంకాని అందరికీ 
తెలిస్తే శాస్త్రం యేమిషీ? 

- కందుకూరి, హోస్యసః 
శాస్తా లనగా మంత్రా లనగా అందరికీ తెలిస్తే 
పాటి తప్పెపోతవి. 

- కందుకూరి, వోస్టసంజీవని 
తగిన ప్రవేశమున్నచో శాస్త్రము లెన్నండును 
నసత్యములు కా, 

స తి. వేం, పొండవ జననం 
బహుధా విప్రతిపత్తిధీవిషయముల్‌ 
పాడైన శాస్టార్థముల్‌. 

= శ్రీనాధుడు, కాశీఖండము 
శాస్త్రమర్శ్మము లెప్పుడును సర్వజనులకును వెల్ల 
డిచేయగూడదు. ఆందులో ముఖ్యముగా 
మూడు శాస్త్రములు పరమగుహ్యములు - 
అందుచేతనే మా దేశమునందుగూడా చదువె 
అుగని వారు సహితము జ్యోతిళ్శాస్తములోను, 
మంత్రశాస్త్రములోను, మహావిద్వాంసులయి జన 
సమ్మానము పొంది కోటీశ్వరులగుచున్నారు. 

- కందుకూరి, నత్యరాజా వూర్చదేశయాత్రలు 
న్యాయశాస్త్ర మరయ నన్యాయ మొనరించు 
ధర్మశాస్త్ర మొసంగు దుర్శతంబు 

షంబు జనుల నీతులు 
జ్యొతి దప్పించు స 
వట్టి శాస్త్రంలో యెంతప్రవేశమున్నా అది ధనా 
ర్టనకు సాధనం కాదుగదా! 

- చెళ్ళవీళ్లు కభలు-గాధలు 
ధర్మశాస్త్రమునకు పిల్లవాడు పెద్దవాడు అనే 
భేదంలేదు. శాస్త్రములకు జాలియుండదు. 

- చిలకమర్తి, కనకచనక ప్రహసనము 
శాస్త్రంలో వున్న బండారం అంతా ప్రాయశ్చిత్తాలే 
కాదుటోయ్‌? 


= నుబవ్మాజ్యశాస్త బ్రాహ్మణాగ్రహారం 
శాస్త్రీయ నంగీతం 
సంగీతంబు వెలార్చి రాలు గరగిం 
చం జాలు నవ్వారి ధా 
త్రిం గన్నారము, గాలిపాటలును టు 


శాస్త్రీయ సంగీతం 


మైలున్‌ మరింకేమియో 
రంగద్వైఖరి పాడు పాటకులె యా 
రాధ్యుల్‌ భువిన్‌; 'క్లాసికల్‌' 
సంగీతంబును పాడువారలను మె 
చృన్నేర్తురా? కాకమా! 
- గునువూడి, బిడాలశాస్ర్రి 
శక 
సంస్కారవంతుడికి జనం జాలి, ఎగతాళి చూపు 
లకన్నా మించిన శిక్షలేదు. 

= చిన్నబాబు, డబ్బు 
అవతలవాడు మనల్ని తిట్టి దిగజారిపోతే 
మనం నోరెత్తకుండా హుందాగా వ్యవహరించ 
డమే వారికి పెద్ద శిక్ష 

- రామమోహనరావు, (త్రినేతుడు 
మరణానికి మరణమే శిక్ష 
- రమణారెడ్డి, నత్యంశివం-సుందరం 
సోణంబు దాంకను జెక్కు టొకటి 
బోసినోరుగం బండ్లూడం బొడుచు టొకటి 
గూబలంటంగల జెవిదోయిం గోయుటొకటి 
లంజెతల్లి యొనర్చు కల్లలకు శిక్ష. 
- వల్లభరాయడు, (క్రీడాభిరామము 
తప్పులేకయ శిక్షింపం దగవు గాదు. 

- శ్రీనాథుడు, కాశీఖండము 
ఒక్కొక్క వ్యక్తిని మాత్రం బాధించే పాపాలకు 
వెంటనే సాధారణంగా శిక్ష కనబడుతుంది గాని, 
ధర్మాన్ని నిరోధించే లోకకంటక కార్యాలకు శిక్ష 
వెంటనే కనబడదు. 

- ఉన్నవ మాలవల్లి 
సాంఘీక విషయములలో ప్రభువులు జోక్యం 
కలుగజేసికొని జనులను శిక్షించడం అక్రమం. 

- ఉన్నవ మాలవల్లి 
భార్య గురుస్వరూపయై పనికిమాలిన భర్తను 
శిక్షింపవలయును. 

- పానుగంటి, రాతిస్తంభము 
ఒక దువ్చుండు వేయి ఘోరకార్యములు 
చేయును. వానిలో నొక్కటియే నెపమై వానిని 
భగవంతుండు శిక్షించును. భగవంతుడు తన 
శీక్షయు6 దన యనుగ్రహమును లోకము 
నందలి వ్యక్తులద్వారా చూపించును. 

. = విశ్వనాథ, కడిమిచెట్టు 
నిద్రపోతున్న వాడికి నల్లులు 


మేలుకున్నవాడికి పిల్లలు 
ఈ రెండూ మనిషికి దేవుడు వేసిన శిక్షలు. 
- కుందుర్తి, ఎక్కడచూసినా 
ఎంతమందిని చంపినా ఒక్కటే శిక్ష 
- వీనిెట్టీ వల్లెవడుచు 
శిక్షపడ్డానికి వాదనతో సంబంధంలేదని అంద 
రికీ తెలుసు. 
- పావ, రామరాజ్యానికి రహదారి 
ధనికుల వారసులకు రక్ష 
పేదల ఆకలి కొక శిక్ష! 

- హర్షవర్దన్‌ ఘోష 
విశ్వాసఘాతకుడికీ, పసిపిల్లల గొంతుకో సేవాడికీ 
శిక్ష ఏమిటో? (చెప్పండి తమరు) 

- మారుతీరావు, అనంతం 
శిక్షకి ప్రయోజనం కసితీర్చుకోడం కాదు. 

- యజ్ఞన్నశాస్ర్ర న్యాయం 
ఎవరి పాపం వాళ్ళనే శిక్షిస్తుంది. 

- సూర్యారావు ఎవరో పిలిచారు 
శిక్ష అంటే చీన్నపిల్లల్ని బళ్ళో పెట్టెయ్యడం 
అన్నమాట. 

- ముళ్ళపూడి, బుడుగు 
బురదలో జారిపడిన కాలికి విరిగిందే శిక్ష! 
- కుందుర్తి, తెలంగాణ 
పశ్చాత్తాపం మరే కఠినశిక్షకూ తీసిపోదు. 
- రామచంద్రమూర్తి, మనుగడలో మలువులు 
శిక్షావరిమితి 


తెలిసి చేసిన పాపానికి శిక్షాపరిమితి లేదు. 
- నరసింవాళర్ణ, మనస్తోక్షి 
శిక్రాన్సృతి 


ఇండియన్‌ పీనల్‌ కోడు- అయిపీసీ అంటారు. 
దాన్నే భారతీయ శిక్షామృతి అంటారు. 

= రావిశాస్త్ర రత్తాలు-రాంబాబు 
శిక్షార్హం 
స్వతంత్రదేశంలో జమిందారుకి వ్యతిరేకంగా 
రాయడం, అది ఫైల్లోకి వెళ్ళడం శిక్షార్హం- కఠిన 
శిక్షార్హమనే భావించాలి. 

- లక్ష్మణరావు, అతడు-ఆమె 

ళిఖరాగ్రజూతి 
నిమ్నజాతైనా సరే అగ్రవర్ణం ఆయినా సరే 
పోలీసుజాతికి చెందిపోయేక అది శిఖరాగ్ర 


852 


శిఖరాగ్రజాతి 
జాతి కింద మారిపోతుంది. 
= రాపోాస్త్రీ రత్తాలు-రాంబాబు 
శినవ్రాజు 
అనవలసింది అనడం, అందింది చేయటమే 
“శివపూజ. 
- పులికంటి శివవూజు 
శా 
మనము లోంితి మేని లోంగునె శివాజ్ఞ? 
యుడుము నడికిన నడుకునే బడియ పెట్టు 
= శ్రీనాథుడు, కాశీఖండము 
శీనుడు 
సృష్టీకిం గిరీట మనుకొన్న శివం డేలొ 
క్రళ్ల బ్రదుకును తొలగించుకోడు తెలిసి! 


- భీమన్న, కొబ్బరితుంట 
దుష్టులు ఉంటేనేగాని, శిష్టులు బైటపడే అవ 


కాశం వుండదు. 
- ధనికొండ బుద్ధొచ్చింది 
ళిమ్యడు 
గురుదక్షిణక్రింద గురువుకు పంగనామాలు 
దిద్దటం, శిష్యత్వానికి పరమావధిగా గురుపీఠాన్ని 
(మింగజూడటం ఇవే ఈ యుగ లక్షణాలు. 
- చలసాని పుణ్యభూమి 
శ్‌న్లు 


దేశమంతటా పండించుకున్నందువ శిస్తులు 
గడతారు. యీ రాజ్యములో మాత్రం శిస్తులు 
కట్టేందుకు పండించాలి. 
= బొల్లిముంత 
జేబులో నిప్పువంటిదీ 
as రయితుల శిస్తు. 
- రైతు భజనావళి 
శీలం 
లోకమునందు శీలము ద్విధాభూతము. ఈ 
రెంటిని రెండుగా చూచుట లోకము నేర్చుకొన 
వలయును. ఒకటి స్త్రీ సంబంధమైన “శీలము. 
రెండవది తదితర సర్వవిషయములకు సంబం 


ధించినది, 
= విశ్వనాథ, తెజచిరాజు 


స్త్రీకి స్‌ ముఖ్యం- అది పాడైపోతే బ్రతువ 
వృథా, 
- వుల్లాభొట్ల బడ్డీకొట్టు భద్రమ్మ 


శీలం అనేది కలవాడు సృష్టించిన పదం. అడ 
దాన్ని పట్టి పరదాల్లో బంధించి ఉంచడానికి 
ఏర్పడీన పడికట్టు. 

= రంగావాడ్ధ్య జనవదం 
వభ్రత 


శుభ్రత- ఆరోగ్యం- అందానికి రెండుకళ్ళు. 
- తేనెకోరని తుమ్మెద 
క “క తమ్మె 


గురువుగారు సానినిం గూడినప్పుడు శిమ్యండు 
జావళి బాడినం దప్పా? 
- పానుగంట ముద్రిక 
జాన్యం 
సర్వసంగ పరిత్యాగు లగు సన్యాసులకు 
జపతపాదులయందు శ్రద్ధ శూన్యము! 
- బాలనరస్పత్సి భక్రతుకారామ్‌ 
జీవితమే ఒక శూన్యం- కడుపే జీవితం- కడుపే 
- చివరకు ఈ శూన్యం శూన్యంలో 


“కలిసిపోతుంది. 
= కాంతారావు వెళ్ళి 
పుత్రమిత్ర విరహితుని గృహమును, మూర్భుని 
చిత్తమును శూన్యములు. దారిద్ర్యము సర్వహా 
| = చిన్సయనూరి మిత్రలాభము 
శూన్యం ఆరిటే సున్నా కనిపెట్టి దెవరండి? 
మనం. 
పజల స్ట డు 
గి ప 
- భమిడ్‌పాటీ, చుట్టా బీడీ సిగరెట్‌ 
జారుడు 


మాటలతో బనియేమున్నది? ఆలావశూ 
రుండు శూరుడు కాండు. ఆచరణశూరుండు 


శూరుండు. స 
= పానుగంటి, సాక్షి 
శృంగారం 


ధాన్యం కొలవడానికి కుంచం ఒక్కటే వున్నట్లు, | శృంగారం వన్నె చెడిన దగ్గిరనుంచీ, బంగారం 
గదా తేటు తేవాలి? 


నీతిని కొలవడానికి శీలం ఒక్కటే వుంది. 
= కొంతారావు, వంశధార 


- దరజాడ్య కన్యావల్చుం 


5 


మా నీతికి శేషించినది నీది, నీ చేతికి శేషించి 
నది మాది. 

- వేంకటరాయళాస్త్రి ప్రతావరుద్రీయము 
సామ్రాజ్య శీధిలావశేషాలలా కవిరాజులు, కవి 
సామ్రట్టులూ యింకా నిలిచివున్నారు. 

- నూర్యారావు, నీలితెరలు 
శైవాచారం 


శివనిందా విషయం బగు 
నవమానము సెప్పునట్టి. యప్పుస్తకముల్‌ 
అవిచారంబునం గాల్చంగ 
నవుల జెప్పెడువానిం జంపనగు నీశానా! 

- మల్లికార్దునపండితారాధ్యుడు, 

శివతల్వసారము 

శోభ 
చిత్రకారుడు చిత్రించిన శరీరంలోకంటె, చిత్ర 
కారుడిలో ఉన్న కవి ఉద్దేశించిన మనస్సాంద 
ర్యంలో ఎక్కువ శోభ కనిపిస్తుంది. 

- వెంకటనుబ్రహ్మణ్యం, పారిస్‌ 
శౌర్యం 
శౌర్యప్రస్తావన వచ్చినపుడు, కొబ్బరిచెట్టు మీద 
నుంచి యెలాంటిదో మనిషి మెడ 
మీద నుంచి తలకాయ పడడమూ అలాంటిదే. 


- సగ 
తనన తప ల్ల 

సమయమిదె వచ్చుచున్నది శౌర్యమునకు. 

- తివేం, పొండవోద్యోగము 
జయంబులు శౌర్యసాధ్యముల్‌ 

= వీంగళి కవూర్ణోదయము 
ళ్ళళొనం 
ఇట నస్పృశ్యత సంచరించుటకుం దా 
వేలేదు విశ్వంభరా 
నటనంబుల్‌ గబశించి గర్భమున వి 
న్యస్తంబుం గావించి యు 
త్కటపుం బెబ్బులి తోడ మేక నొక ప్ర 
ఫృం జేర్చి జోకొట్టి యూ 
అటం గల్పించు నభేదభావ మను ధ 
ర్మం బిందు గారాడెడిన్‌. 
- జామవా, శ్యశానవాటిక 


శేషం శీ 
శేష 


ఈ శ్మశాన భూమిఖండ మీకాలిన నీలినేల 
కాలము కన్నీళ్లు కార్చి క్లాశించిన బూదిప్రోవు 
జీవన బాధా వీధులు చేరిన విశ్రామశాల 
నీరవ నిబిడాంధకార నిర్వాణమ్మునకు తావు. 

- అబ్బూరి, ఈ శ్యశానభూమి ఖండము 
ఠధ్‌ 
నేను పుస్తకము తల్లకిందులుగా కూడ చదవగ 
లను. చదువునందు శ్రద్ధవుంటే యేలా చది 
వినా చదువవచ్చును. 

- కందుకూరి, వునడ్డరణ ప్రహసనము 
డాక్టర్లకు ఒక్కొక్క పే షెంటుమీద అమితమైన 
శ్రద్ధ కలుగుతుంది. బహుశః జబ్బునుబట్టి 
కావచ్చు. 

- నరస్వతీదేవి, కథవెనక దాగిననిజం 
శ్రమ 

కావలెనని చేయు ప్రయత్న 
మొకటి తప్ప వేటు ప్రయత్నము లేనివా 
'రెప్పుడును భాగ్యవంతులు కారు. భాగ్యదేవత 
మాయుపని లేక తన కొఅకే కాచుకొని యున్న 
వారి యొద్ద నుండి పాజిపోయి, యింటం గూరు 
చుండి యొడలు వంచి పనిచేయువారినే చేరును. 

- కందుకూరి, రాజశేఖరచరిత్రము 
ఉపయోగము లేనప్పు డేల శ్రమపడవలెను? 

- పానుగంటి, రాతిస్తంభము 
కష్టపడి పనిచేయువారు తాము తెచ్చుకున్నది 
అన్న వస్తాదులకు చాలక బాధపడుచుందురు! 
పాటుపడని సోమరిపోతులు పూర్వు లార్జించిన 
మాన్యముల ననుభవించుచు విలువ బట్టలను 
పంచ భక్ష్య పరమాన్నములను గలిగి-సుఖించు 
చుందురు. 

- కందుకూరి, రాజశేఖరచరిత్రము 
తక్కువ శ్రమముతో మహాకార్యములు కావల 
యునని ప్రతి మనుజునకు సహజముగ 
నుండును. 

- పానుగంటి సాక్షి 
అర్థూత్రి ఆకలిగా లేకపోతే వర్కరెట్టా అవుతావు? 
- చలం, హంతథుడు 
చెమటోడ్చటంలో ఆసక్తిగలవాడు భారం తగ్గించే 
పద్ధతులను తప్పక ఆక్షేపిస్తాడు. 
- కొడవటిగంటి, దైవాధీనవు జీవితం 


కాక స్మర 


ట్రొధ్ధం 


వీడి శ్రాద్ధం చెట్టుకింద బెట్టా. 
+ గురజాడ, కన్యావల్భం 
(1 


శ్రీ అనగా లక్ష్మి సరే 
శ్రీ అంటే విషం కూడ. 
- శ్రీశ్రీ, సామాన్యుని వాస్తవికత 
ఓ యింకొక్కటి శ్రీ దిగుల్‌గలదు అ 
చ్వాత్తించు శ్రీ స్సులో. 
శ్రీయచ్చుల్‌ సరిపోయి ఏడ్చినవిటోయ్‌ 
శ్రీ విశ్వనాధేశ్వరా? 
- మాచిరాజు, చాటువు 
శ్రీరంగ నీతులు 
చేసేవి మాఘస్నానాలు, దూరేవి దొమ్మరి 
కొంపలా? 
- సామెత 
శ్రీరాముడు 
తమ్ముణ్ణీ, భార్యనూ కష్టాలు పెట్టి మొత్తానికి 
మంచిపేరు సంపాదించుకున్నాడు శ్రీరాముడు. 
- జయప్రద, జిజ్ఞాస 
శం 
వ్యవహారములో నెప్పుడు 'కరతలామలక 
న్యాయము శ్రేష్టము. 

- బాలసరస్వతి, భక్తతుకారామ్‌ 
ఢ్రేష్టములు మూండు వేంకట కృష్ణభూప! 
నాగములలోన నైరావణం బనంగ 
యోగములలోన లంబికాయోగ మనంగ 
రాగములలోన మేఘమల్లా రనంగ. 

= తివేం., నానారాజనందర్సనము 
కాలను పాతకొయ్య, తాగను పాతకల్లు, 
నమ్మను పాతస్నేహితుడు, చదువను పాతపుస్త 
కాలు ్రేష్టములు. 


శ్రోత 

తలం గదుపువాండు లేనట్టి తాన మట్లు 
వెనుకహంగు లేనట్టి యభినయమట్లు 
రణిత నిస్సాణరవ శూన్యరణము వలెను 

కథ నడువ దూం కొనెడువాండుం గలుగకున్న. 
- పానుగంటి, కళ్యాణ రాఘనము 


= సామెత 


a 


భార్యాభర్తలకు, అయినవారికీ కానివారికీ 
షికారు కారుచవుక, ఒంటికి మంచిది. 


నగటు మనిషి 


గళంనిండా బాధల దందశూకొలు 

తలపై ఒకవంక వంకరసమస్యల చంద్రవంక 
మరోవంక సంకులాల ఆలల గంగశోకాలు 
సగటు మనిషి సాక్షాత్తూ పరమశివుడు! 

- గోపొలచక్రవర్తీ శంభుడు-నగటు మనిషీ 
మామూలు మనుషులందరూ నిత్యం ఆవిరై 
వృథాగా హరించుకపోతున్న కన్నీటి కలశాలు. 

- రోముమోర్తి, అగ్నిగర్భ 
నగటు రచయిత 


సగటు రచకునికి తెలిసిన మాతం పదాల 
నూట ఏభై అని గణాంక 
నా 
- గోపాలచక్రవర్తి, క్షణమాత్ర త్యాగయ్య 
నంకటం 
కవికి ఆరాటం - శ్రోతవు ప్రాణ సంకటం 


- శ్రీరమణ, న్యూనుడి 


సంకరం 


కలికాలంలో మనుష్యులే కాదు - దేవుళ్లుకూడా 
సంకరం అవుతారు. 


- గురజాడ, మీ పేరేమిటి? 
నంకల్పం 
సాహసి సంకల్పమే వజ్రహాసంగా రూపొందు 
తుంది. 
- రనుణారెడ్డి, రానున్నది 
నంకెళ్లు 


నంక్షోభం 
సుడిగాలిలో కొట్టుకుపోయే పులివిస్తరాకుకు 
సంక్షోభం తప్ప సంఘర్షణ ఏముంటుందీ? 

- కొడవటిగంటి, బెదిరినమనుషులు 
నంగమం 
ఒకేచోట పుట్టిన నదులన్నీ తప్పపండా ఒక 
నాడు ఒకేచోట సంగమిస్తాయి. 

- కోదండరామారావు, భద్రత 
నంగీతం 
సంగీతంలో శక్తి కావలసిన వాళ్లకి శక్తీ, రక్తి 
కోసం పాకులాడే వాళ్లకి రక్తీ భక్తి పారవ 
శ్యంలో వాళ్లకు భక్తీ ముక్తికై తపించే 
వాళ్లకు ముక్తీ దొరుకుతాయి! 

- భాన్మర్‌, అర్థరాత్రి ఆడపడుచులు 
సంగీతంగాని కవిత్వంగాని జీవితానికి స్వాతం 
త్వాన్ని కలిగించటంలో అందెవేసినవేగాని, వీట్ల 
వెంట దారిద్ర్యం దీపానికి నీడలాగు ఆశ్రయిం 
చటం అనుభూతం. 

= చెళ్ళవీళ్ల కథలు-గాభలు 

సంగీతానికి, సాహిత్యానికి అద్భుతమైన ఒక శక్తి 

ఉంది. రెంటికీ పులిగోళ్ళున్నాయి. ఆ గోళ్ళతో 

గుండెను గీకి వేదనల నెత్తురును తోడుతాయి. 

నెత్తురుతోపాటు అలౌకికమైన అమృతాన్ని 
గూడా వెలికి తీస్తాయి. 

= గంగాధరం, తివాచీ 

అరణ్యంలో చక్కగా పాడుకోవచ్చును. దుష్టమృ 

గాలు కూడా పాడుతూవుంటే ఏమీ చెయ్యవట. 

- రాజుమన్నారు, ఏమిమగవాళ్లు! 

ఆతి హేయమైన, మహానీచమైన ఈ ప్రపంచంలో 


కూడినది ఒకటే ఉంది, సంగీతం. 
అది కల్లబొల్లి న్యాయాలకూ, ధర్మాలకూ, నీతు 
లకూ, (ప్రేమలకు, బోధలకూ అతీతమైనది. 

- కొడవటిగంటి, దు్టగ్రహం 
వాతావరణంలో సంగీతం ఉంటే వాసాలు 
కూడా పాడతాయి. అందులో గగనం లేదు. 

= చాస్తో వాయులీనం 
నిత్యజీవితంలో ఆనందానికి, ఆరోగ్యానికి 
సంగీతం అవసరమే. తాను పాడలేకపోయినా 
అర్థం చేసుకోగలిగితే ఉత్తమ సంగీతం మంచిని 


చెస్తుంది. = చాస్తో వాయులీనం 
కూచిపూడిలో కుక్క మొరిగినా సంగీతమే, 
- సామెత 
నంగీతం మేష్టరు 
సంగీతపు మేష్టర్లున్నారే, వాళ్ళలో ఎక్కడో కాని 
హం సన 
- వేంకటరావు, ఓన్లీడాటర్‌ 
నంఘ దైతన్యం 
జాతి గౌరవానికి, సంఘ చైతన్యానికి గడ్డీ కఠ 
వాలి. అగచాట్లూ పడాలి. వాళ్ళకోసం, ధర్మశా 
స్థాలు కదలి రావాలి. 
- వేదాంతకవి, తెనుగుతల్లి 
నంఘటన 
కాలం ఒక పెద్ద పందిరైతే 
సంఘటనలు చిరుమొగ్గలు 
వికసించబోతున్న ఫలితాలు పూలు, 
- వందుర్తి, తెలంగాణ 
నంఘం 


అది సంఘ నైజం బాబీ, పిరికివాడిమీద స్వారీ 
చేస్తుంది. ధైర్యవంతుడికి సవారి అవుతుంది. 
- సేయన్‌. రావు పారిజాతం 
వెదవ సంఘం, దివాలాఖోరుల సిండికేటు. 
- కాళోజీ దిగులు 
బురదలో పడి 
ఆత్మహత్య చేసుకోలేక 
పురుడు పేరు చెప్పి 
మూలుగుతూన్నది సంఘం 
- వురివండా, ఇన్‌క్వీలాబ్‌ 
క్రహహాకోన సంఘాలన్నీ డబ్బు కలివాళ్ళ 
- ఆత్రేయ, చావహాడదు 


856 


సంఘం 


సంఘ సంస్కారి 


ఈ సంఘం దొంగలకి జెయిళ్ళ నిస్తుందేకాని 
వారి మీద ఆధారపడి బతికే అమాయకులకి 
అన్నం దొరికే మార్గం చూపించదు. 

- రావిశాస్త్రి బంగారిగాడీ కత 
సొసైటీ లేకపోతే షోకు లేదు. 


- మద్దూరి, మధునెన 
ఈ సంఘం పాడయిపోయిన దేవాలయం 
లాంటిది. మనమందరమూ అందులో 


స్తంభాలం. ఎప్పుడూ కలుసుగోము. 

- బుచ్చిబాబు, బినరవ మిగిలేది 
తలతు నేనిది సంఘసంస్కర 
ణ ప్రయాణ పతాకగాన్‌. 

- గురజాడ, నరములు 
మంచి దార్లంట వెళ్ళడానికి వాళ్ళకి సంఘం 
వేసే ముళ్ళకంచెలు అడ్డుంటాయి. చెట్టుకి చేర 
డానికి వాళ్ళకి విచ్చలవిడి వీధులే మిగిలిఉం 
టాయి. 

- రావిశాస్త్రి బింగారిగాడి కత 
సంఘం కోరేది మానవుడి ఆనందం, క్షేమం 
కావు. అది కోరేది నమ్రతా, విలువలు. 

- బుచ్చిబాబు, చివరవ మిగిలేది 
సంఘం వుంది చూశావు బ్రదర్‌! అది చితికిన 
వాణ్ణే చితగ్గొడుతుంది. 

= రామదాస్తు మాస్టర్టీ 
సంఘంలో మగవాడి స్థానం వేరు. ఆడదాని 
స్థితి వేరు. 
- మహీధర, ఓనమాలు 


సంఘం _ఏర్భడేవరకూ పాకులాడటం, అక్క 
జ్లించి మరి పీకులాడ్డమూనూ! 

- భమిడిపాటి అవును 
కాలం చేసిన గారడిలో 
కాకులు కోకిల లేకమయి 
తిరుగాడే మాయలోకం 
నిజొయితీలేని సంఘం! 

- కెయల్‌., కొత్తగుడి 


ఇది సంఘము. చేస్తే ఎందుకు చేశావంటుంది. 
చేయకపోతే ఎందుకు చేయలేదంటుంది మరి. 
- సరస్వతీదేవి, ఆదర్భాలూ-అనుభవాలూ 
మన సంఘం వొక త్రికోణం: మాష్టారూ, 
స్లీడరూ, డాక్టరూ దాని మూడు భుజాలు. 
- బుచ్చిబాబు, ఆత్మవంచన 


సంఘానికి విచక్షణ లేదు. వివేకం లేదు... 
ఇంతెందుకు సంఘానికి హృదయమే లేదు. 

- రాజమన్నారు, మనోరమ 
సంఘం అంటే ఏమిటి? భయపడేవాళ్ళను 
మరీ భయపెట్టే బూచి. 

- నూర్యారావు, వంజరం 
ఉన్నతిని ఈ సంఘ మెప్పుడును నిరసింపుచునే 
యుండును. ముందొక పవిత్రవ్యక్తి యీ పాడు 
సంఘము కొరకు ఆత్మార్పణ మొనర్చినగాని 
యీ సంఘమునకు బుద్ధిరాదు. 

- సూరి నా రాణీ 
మనిషీ... సహజంగా మంచివాడే... కానీ, ఈ 
సంఘంలో పడి చెడిపోతున్నాడు! 

- సూర్యారావు, గాలిమేడలు 
సంఘద్రోహులు పోతారు, సంఘం ఉంటుంది. 

- కొడవటిగంటి, మైరావణ రక్తబిందువులు 
ప్రతివాడి మాటా విని అటూ ఇటూ కదిలితే, 
బజారులో అమ్మే ప్రతి మందూ కొని తాగే రోగి 
స్థితి పడుతుంది. సంఘానికి. అందుకనే యెవ 
'రెంత లాలించనీ, తిట్టనీ, దెబ్బలు తినే దున్న 
పోతు వలె సంఘం స్థిరంగా నుంచుని ఆలోచి 
స్తుంది. కదులుతుంది యెప్పటికో, 

= చలం, 

సంఘం అంటే ఏమనుకున్నావు? అది చేనుకి 
కంచె. చేలో మంచె. అది ఒక పత్తేదారు. 
తనలో వుండే ప్రతివ్యక్తి సంగతీ కనిపెడుతూ 
ఉంటుంది. తన మాట ప్రకారం ప్రవర్తించినవా 
ళ్ళను సుఖపెడుతుంది. తనమాట విననివా 
శ్ళని హీంసిస్తుంది. 

- గోవీచంద్‌, అసమర్థుని జీవయాత్ర 
నంత మరణం 
సవతి బాధలున్నప్పుడు సంఘ కుటుంబమంత 
చావు మజీయొకటి లేదు. 

= పానుగంటి, వీరమతి 
నంఘర్షణ 
ప్రతి నేరానికీ కారణభూతంగా జీవితపు' సంఘ 
ర్షణ ఒకటి వుండి తీరిపోతుంది. 


- యజ్ఞన్నశళాస్త్ర న్యాయం 
నం నంస్కారి 
సంఘసంస్కారముం జేయందలచిన వాండెవం 


త్‌ 


సంఘ 


డును తన యింటిలో? జేయండు. లోకములో 
జేయవలయుననియే చెప్పుదురు. 
- విశ్వనాధ, చెలియలికట్ట 
నంఘీభావం 
ప్రజలలో సంఘీభావం రావాలంటే గడ్డు 
సమయం రావాలి. 
- నిరుద్యోగి కార్యాలయ బేతాళ 
విక్రమార్సీయము 
మనదేశములో ప్రత్యేకముగా నొక్కరొక్కరు 
చేయుటయేకాని, సంఘీభవించి లోకోపకారము 
లయిన పుణ్యకార్యములను చేసెడి యుత్తమ 
మార్గము నింకను మనవారు గ్రహింపలేదు. 
- కందుకూరి దానములు 
నజీన చరిత్ర 
ఏ శవానైనా కిరసనాయిలు పోసి అగ్గిపుల్ల 
గీసి తగలేసేటమే. ఆ అగ్గిపుల్ల గీయడానికి, 
మంత్రసాని పురుడు పోయడానికి మధ్య కలదే 
మానవజాతి సజీవ చరిత్ర. 
= పురాణం, ఇల్లాలి ముచ్చట్లు 
నత్పురుమడు 
ఇతరులు చేసిన తప్పులు మరచిపోవడం సత్పు 


రుషుల లక్షణం. 
- ఉన్నవ మాలవల్లి 
సత్పురుషుల దర్శనం సద్యోఫలం కలది. 
- గురజాడ కన్యాశుల్బం 
నజ్జనుడు 
సజ్జనుల 'గోష్టి యిహపర సాధకంబు. 
- పింగళి కళావూర్జోదయము 
తనరు దినపూర్వ పరభాగ జనితమైన 
ఛాయ పోలికం గుజన సజ్జనుల మైత్రి. 
= లక్ష్మణకవి, సుభాషిత రత్నావళి 


సజ్జనుడు 

చెల్లియుండియు సైరణ సేయునతండు 
బేదవడియును నర్ధికిం బ్రియము తోడం 
దనకుం గలభంగి నిచ్చునతండు. బుణ్య 
పురుషు లని చెప్పి రార్యులు గురువరేణ్య 

- తిక్కన, ఉద్యోగపర్పము 
తను లోకము గొనియాడంగ 
వినియుబ్బండు సజ్జనుండు వెండియుం గడు మే 
లొనరించుం గీ డొకించుక 
యును దన దెసం దోయనీక యుడుపుచు వచ్చున్‌, 

- తిక్టున ఉద్యోగపర్వము 
పురుషుండు రెండు దెజంగుల 
ధర నుత్తము6 డనంగంబరంగుం దా నెయ్యెడలం 
బరుషములు పలుక కునికిన్‌ 
దురితనంబులు వొరయు పనులు దొజంగుటక 


తనన్‌. 
- తిక్కన, ఉద్య్భోగపర్దము 
తమ విద్య నెవ్వ రేమా 
త్రము గనం జాలుదురు వారిదండను తన్మా 
క్రమ ప్రకటింతురు బుధు లు 
త్తముల మహిమ నీరుకొలంధి తామర సుమ్మీ, 
- పింగళి కళావూర్ణోదయము 
సత్పుర్నుషచిత్తము నొచ్చిన రిత్త వోవునే. 
- వీంగళి, ప్రభావతీ ప్రద్యుమ్నము 
నిశ్చితార్ధంబు వదలరు నిపుణమతులు. 
- లక్ష్మణకవి నుభాష్షీత రత్నావళి 
సజ్జనులుగారె పరహితాచరణ మతులు. 
- లక్షృణకవి, నుభాషత రత్నావళి 
సాధు సంగంబు సకలార్థ సాధనంబు. 
ఆ లక్ష్మణకవి, నుభాషిత రత్నావ? 
అనిష్టము ల్లని యు 
పాయబలంబునం ద్రోచుంగాక స 
జ్ఞనుం డధముండువోలెం గను 
సన్నను జావ నుపక్రమించునే? 
- అనంతుడు, భోజరాజీయము 
నాడి యట్టుల చేయు వారలుం 
బనివడి మున్ను గొన్నటులు 
'పైకొని యప్పులు దీర్చువారలుం 
బొనరిన మేలు గీడులకుం 
బొంగక (క్రంగక యుండువారలున్‌ 
మనుజులలోన నుత్తము ల 


మర్త్యులు మెత్తురు తచ్చరిత్రముల్‌. 


జ J - అనంతుడు, భోజరాజీయము 
358 


నంబొరం 


అయ్యవారేమో దేశసంచారం; అమ్మవారేమో 
గ్రామసంచారం. 

- చిలకమర్తి, వలుగురాముడు 
నడి 
సడి కంటెం జావు మేలను 
నొడువు పురాతనము. 

- అనంతుడు, భోజరాజీయము 
నత్మారం 


ఘనులకేగద నేడు సత్కార సభలు. 
- మాలకొండారెడ్డి, మడివేలు 
నత్తువ 
చాప చిరిగినా చదరంతని, నీ ప్రాణానికి 
యిప్పటి సత్తువే ఉడ్లోలంలా కనబడుతుంది. 
- గురజాడ, కన్యావుల్బం 
నత్రవర్తన 


తగిన వేసంబు తనుం దాన పొగడుకొనమి 
నొచ్చియును గీడు వలకమి యిచ్చి వగవ 
కునికి తనకెంత నడవక యున్నం బథముం 
దప్పకుండుట నడవడి కొప్పు సేయు. 

- తిక్టున, ఉద్యోగవర్వము 
నత్యం 


మానవాళి కాంక్షించి సలిపే ఘోరరణం 
మహోన్నత సత్య శిఖరారోహణం 
- అనిశెట్టి స్వీయచరిత్ర 
సత్యమెంతయో హానికరము, భీతావహము 
- వరద, నాట్యగోస్టీ 
బైట పడటానికి ఎంతో బాధ పడుతుంది సత్యం. 
- బుచ్చిబాబు, రాయల కరుణక్ళత్యం 
సత్యానికి సంఘంలో తావు లేదు. 
- బుచ్చిబాబు, ఆత్మవంచన 
సత్యం ఏకంగా హృదయాన్నే బలి కోరుతుంది. 
= బుచ్చిబాబు, ఒమర్‌ఖయామ్‌ 
సత్యంబు నహింసయు నను 
నత్యుత్తమ ధర్మయుగళమందు నహింసన్‌ 
సత్యముం గాచుట ధర్మ మ 
సత్యమున నహింసం గావంజను నండ్రు బుధుల్‌. 
- తిక్కన, కర్రవర్వము 
నడవడియను మున్నీటం 


గడవం బెట్టంగ నోడ కరణిం దగి తా 


359 


నొడంగూడు ననిన సత్యము? 


గడిచిన గుణ మింక నౌండు గలదే యరయన్‌? 
- తిక్కన, ఉద్యోగపర్వము 
శివ సుందరాలకి సత్యం బేస్‌ లాంటిది. 
- తిలక్‌, కొనకళ్ళవ అక్షరాంజలి 
కల్పించిన మాట కలవారి నోట కరోర సత్యం. 
- ఫులికంటి, లోకం 
మనసు లేంది సత్యం లేదు. సరన 
వమే కల్పన. ఇంక సత్యం ఎట్టా దొరుకుతుంది 
మానవుడికి? 

- చలం, మ్యూజింగ్స్‌ 
విటులకు సత్యము లేదు. వేశ్యకు నియమము 
లేదు. 

= చలం, శిలా 
లోకములో సత్య బలమును ధర్మబలమునే 
బలములుగొని యవిలేని యధికార బలమును, 
విత్త బలమును బలములు కావు. 
- కందుకూరి, న్వీయచరిత్రము 
సత్యానికి వక్కటే మార్గం కాని అబద్దానికి అన్నీ 
మార్గాలే. 


- కందుకూరి, ప్రహసనములు 
మొహం ఎదుట సత్యం మాట్టాడగలిగిన మొగ 
తనం నాగరికతలో కనపడదు. 

- భమిడిపాటి, బాగుబాగు 
సంబంధంకాని, _ సత్యంతో 


- రావిశాస్త్ర మాయ 

ఎప్పటికన్నా సత్యానికే జయం. 
- మారుతీరావు, అనంతం 
సత్యం సహజంగానే భయంకరంగా వుంటుంది! 


సాక్ష్యంతోనే 
సంబంధం లేదు. 


- అనిశెట్టి గాలిమేడలు 
(ప్రపంచ వ్యవహారములందు సత్య మసత్య 
ముతోం గొంతయైనం గలిసియుండవలయును. 
వట్టి సత్యము దక్కనేరదు. వర్తకుల ప్రకటన 
దర్పములు, భేషజతం'త్ర వీరాలాపములు, 
గ్రంథకర్తల గ్రంథములం గూర్చిన స్తుతివాక్యా 
డంబరములు మొదలగునవి యిందులకు నిద 
ర్మనములు, 


సంభూత మొకటే నిజం! 


- పానుగంటి, సాక్షి 


రతం 


సంభావ్యం ఒక యోచన. 
= బ్రెరాగి, బెప్పనిది 
సర్వ మసత్యం, ఒకటే సత్యం 
ఎల్లబాటలూ వల్లకాటికే, 
ఓటమి తధ్యం, ఓటమి సత్యం 
అన్ని పాటులూ భంగపాటుకే, 

- బైరాగి, ఒకే సత్యం 
సత్యమును పరీక్షించువా రీలోకములో నెన్ని 
కష్టములనయినను పడవలెను. 

- కందుకూరి, నత్చరావావూర్వదేశయాత్రలు 
సమర్భలయినవారు వ్రాయకపోవుటచేత 
సత్యము సహితము కొన్ని సమయములందు 
మనోహరముగా నుండకపోవచ్చును. 

- కందుకూరి, నత్సవతీ చరిత్రము 
నత్యమార్ధం 
సత్యమార్గమున నడుచు వారిని జనాభిప్రా 
యము పూర్వాచారము నిలుపంజాలవు. 

- చిలకమర్తి, నుధాశరచ్భంద్రము 
నత్యనంధుడు 
నిజం చెప్పేది పసిబిడ్డలూ, తప్పతాగినవాళ్ళూ. 

- సామెత 

నత్రకొయ 
పానంమీదికి వచ్చివుండప్పుడు దేన్కైనా, హింకో 
సత్రకాయ వుండాలి. 

- వేదొంతకవి, తెనుగుతల్లి 
నద్రాహ్మణుడు 
సద్బుద్ధి కలవాడే సద్రాహ్మణుడు. 

- రావిశాస్త్రి. పీవీలికం 
నంతానం 
కొడుకు ఒక్కడు చాలు కుల ముద్ధరించా 
కూతు రొక్కతె చాలు గోత్రాలు పాడా 

- జానపదగేయం 
ఆడదానికోర్కెల బలమో యేమో 
చక్రవడ్డీలా పిల్లలు పుట్టుకొస్తూనే వున్నారు. 

- వరవరరావు, ఆవరేవన్‌! 
మంచివాళ్ళో, చెడ్డవాళ్ళో తన సంతానం అంటూ 
వుండాలి. ఆ సంతానాశ భగ్నం అవుతున్నా 
మనుష్యుడు నిర్వికారంగా పునఃకల్చన చేస్తూనే 

డు. 


తన్నా - మహీధర ఓనమాలు 


సంతాన ప్రాప్తే మన దాంపత్య ధర్మం. 
= బుచ్చిబాబు, గొలుసు 
ఆరుగురు సంతానం గలవాడు, పిల్లల్ని నిర్ధీతం 
చేసుకోండని ప్రచారం చేస్తే ఎవడు వింటాడు? 
= బుచ్చిబాబు, గొలును 
ప్రతివాడికీ మంచి సంతానం కలగాలనే కుతూ 
హలం వుంటుంది. ఫలితం మాత్రం దైవాధీనం. 
- చెళ్ళపిళ్ల కథలు-గాథలు 
నంతృప్తి 
సంతృప్తిని మించిన సంపద లేదు. 
- బుచ్చిరెడ్డి, మల్లెదీవం 
నంతోషం 
పంజరం అందంగా ఉంటే పక్షికి సంతోషమా? 
- సామెత 
సంతోషం సగర బలం. 
- సామెత 
సంతోషానికి సాకు లేదు. ఆలోచనకి అంతులేదు. 
- సామెత 
నంతోవకరం 
దొరల చేత పని చేయించుకుంటూ వాళ్ళ దగ్గర 
నుంచి సలాము లందుకుంటోంటే మహా సంతో 
షంగా ఉంది. 

- మొక్కపాటి, బారిస్టరు పార్వతీశం 
అధికార్లకి ఇతరుల సమక్షంలో తమ సబార్జి 
నేట్సు మీద ఎగరటం వారికి చాలా సంతోషక 
రమైన కార్యక్రమాల్లో ముఖ్యమైనది. 

- రావిశాస్హ్ర, రత్తాలు-రాంబాబు 
నందడి 
'పెండ్లి సందట్లో పుస్తెకట్టడం మరిచాడు. 
- సామెత 
నందర్భానుసారం 
చావునకేమి యెప్పుడైనం జావవలనినదే. 
రవంత సందర్భానుసారముగం జచ్చిన బాగుం 
డెడిది. 
- కాళ్ళకూరి, వరవిక్రయము 
నందిగం 
చేద్దామా వద్దా అనుకుంటున్న దొంగ పనికి 
ఏమాత్రం అవాంతరం వచ్చినా, మనుసు తేలిక 


పడుతుంది. 
= పావు రామరాజ్యానికీ, రహదారి 


800 


నంకిర్దం మనము యయా మలి, 


చదవమంటే శ్రోతకు కోపం 
కోపం. 


- వద్దంటే కవికి 


- శ్రీరమణ, 
చిత్తం సీరియల్‌మీద, చూపు కవరు పేజీమీద. 
- శ్రీరమణ, న్యూనుడి 
జాబితా ఖరారు అయాక జారే దెవరో, దూరే 


- శ్రీరమణ, న్యూనుడి 


నందోవాం 
అల్లుజ్జీ సినిమాలలో జేర్చిస్తే లాభదాయకమే 
గాని కూతురి కాపరం నిలుస్తుందా అన్న 
సందేహం. 

- చిరంజీవి బోలోన్వతంత్రభారోత్‌కీ డై 
ఎవరి కిచ్చెదొ రాజ్యమ్ము నెటుంగ జెపుమ. 

- తి, వేం., పొండవాశ్వమేధము 
అంతా మంచివాళ్ళుగా మారిపోతే నాపనేం 
గాను? 

- దివ్యప్రభాకర్‌, శిరోమణి 
సంశయగ్రస్తు లెన్నండును వీరవ్రతంబు నిర్వ 
హింపంజాలరు. 

- తి.వేం, బాలరామాయణము 
నంధి 
సమబలుతోడం జేయందగు 
సంధి, బలాఢ్యునితోడ సంధియున్‌ 
సమరముం గాదు, హీను నెడ 
సంధికి నియ్యకొనంగం జెల్లదు. 

- కంకంట్కే ఉత్తరరామాయణము 
తమకు బలం బెక్కిన తణీ 
సముచిత మగు విగ్రహంబు, శత్రుల కుత్సా 
హము మీణినపుడు గర్త 
వ్యము సంధి యనంగ విందు మార్యులచేతన్‌ 
- తిక్టన, శల్చవర్వము 
నంధికొలం 


భావప్రపంచంలో నుంచి భౌతిక ప్రపంచంలోకి 
మారేటప్పటి సంధికాలమే మనువ్య జీవితంలో 
మిక్కిలి రసవత్తరమైన భాగం. సర్వ జంతుసా 
మాన్యమైన ఈ మార్పు మానవుని తన మాన 


381 


వత్వంనుండి దేవత్వంవంక ఒక మెట్టెక్కిస్తుంది. 
- ఉన్నవ, మాలపల్లి 
నంధ్య 


అసురసంధ్య రాత్రి వంతెనమీంచి నడిచి 
చీకటి కన్నీటి నదిని తరించి 
ఉషస్సంధ్య అవుతుంది. 
- హెచ్చార్సె, కంట్రోల్‌ ది కంవ్యూటర్‌ 
నన్నావాం 
కరెంటు తీగలపై పిచ్చుకల సమావేశం 
ఒకటే పిచపిచలు - అంతులేని తీర్మానాలు 
కాకులనుండి రక్షణ సన్నాహాలు. 
- సంజీవరావు, ఉదయంకోసం 
నన్నిపొతుడు 
మన సారథి మన సచివుండు 
మనవియ్యము, మనసఖుండు, మనబాంధవుడున్‌ 
మనవిభుండు, గురువు, దేవర 
మనలను దిగనాడి చనియె మనుజాధీశా! 
- పోతన భాగవతము 
బ్రాహ్మణుడూ, హరిజనుడూ- ఈ మాటలకి 
ఆర్థం లేదనేవాడికన్న హరిజనుల్ని బ్రాహ్మ 
ము ద్వేషించేవాడే సన్నిహితుడు. 
- చలం, మ్యూజింగ్స్‌ 
నన్మానం 


ఇంక వీడు ఎందుకూ వుపయోగపడడు. ఎవ 
డికీ పోటీ రాడు. మూలపడ్డ చచ్చుదద్ధమ్మ అని 
నిర్ణయించుకున్న తర్వాతే సంఘం సన్మానానికి 


- ది; 


- వల్లాభొట్ల, కభఅడ్డంతిరిగింది 
సన్మానాలు నిబద్ధం. సంఘసేవ అబద్ధం. 
- శ్రీరమణ, న్యూనుడి 
నన్యానం 
సన్యాసం హాడా అత్యహత్మేనన్నారు పెద్దలు, 
- ముళ్లపూడి, బుణవృాదయము 
వష్తుస సన్యూసుపుద్భుకిందామన్నా ఇచ్చేవి 
- మహీధర కత్తులవంతెన 


వ్యాన కు 


సంసారం బాగాలేదని సన్యాసం పుచ్చుకుంటే 
బూడిద, బుర్రకాయ గాడిద బరువైనాయట. 

- సామెత 
నన్యాని 
సన్యాసులకు ఆకలేమిటి? దప్పిక ఏమిటి? శరీ 
రము నిలవదేమోయని నాలుగు కబళములు 


తింటాము. 
- చిలకమర్తి, దంభసన్యాసీ 


జడలు గట్టనేల? సన్యాసి కానేల? 
నొడలు విణుచుకొనెడి యోగమేల? 


'ముక్తికాంతం బట్టి ముద్దాడనేకదా? __ pe 


సన్యాసి అయినవాడు మేస్టరీ పదవికి రంగున 
సరిపోతాడు, అడక్కపోటం అటుంచి ఇచ్చినా 
పుచ్చుగోకుండాను. 

- భమిడిపాటి, మేస్టరీహడా ఒక ఉద్యోగమేనా? 
మత విషయకంగా లోకాన్ని పాలించేది సన్యా 


ల. - వ్య్వనాఢ మగ్గుదబిర్భగాస్తు 
ఎవర్నీ హింసించకుండా వుండేవాళ్లు సన్యాసులు. 
- వేదాంతకవి, ఆకలిమంట 
కాషాయాంబరధారి సైతము వృథా 
కాపట్యమున్‌ బూనెడిన్‌. 
- కొడాలి గాంధీ మహాత్ముడు 
నబబు 
మనిషికి మనసే సవబు. 
- గురజాడ, కొండుభోట్టేయము 
సభాపతి 
పౌరోహితుడు లేకుండ బెండ్లి నడుప వచ్చును. 
పొసగువాడు లేకుండ సంత సాగింపవచ్చును. 
భోక్త, లేకుండ తద్దినము కడతేర్చవచ్చును. కాని 
వార్షికోత్సవము మాత్ర మగ్రాసనాధిపతి 
లేపండం దెప్పదాటించుటకు వీలులేకపోవును. 
= పానుగంటి, సాక్షీ 
నమడడ్డే 
రాబందుల రాః పల 
ఆంబోతులే కర కదా మరి! 
- ఆరుద్ర, రొండేరోకళ్లు 


నమత 
సర్వభూతములందును సమత మేలు, 
కరుణ చేపట్టవలయుంగా6 గాదుహింస. 

= శ్రీనాధుడు, కాశీఖండము 
సమశీల (ప్రతయుతులకు 
సమధనవంతులకు సమసుచారిత్రులకుం 
దమలో సఖ్యమును వివా 
హమునకుం గొ కగునె రెండు నసమానులకున్‌ 

- నన్నయ, ఆదిపర్వము 

సమత లేని రిత్త చదువేల? పదివేల 
మతము లేల? నూరు వ్రతము లేల? 


- జాషువా, నాకథ 
కాలేజీ చదువులు, యూనివర్సిటీ పరీక్షలు, 
హాస్టళ్ళ జీవనం, హోటళ్ళ భోజనం 


ఇవన్నీ దేశంలోని వివిధకులాలవారి సంస్కార 
భేదాల్ని చదును చేసేస్తున్నాయి. 

- మహీధర కత్తులవంతెన 
గులకరాయి తక్కువలేదు. కొండ యెక్కువ 
లేదు. మసి బొగ్గుకంటె మాణిక్యము హెచ్చు 
కాదు. పరమాణువుకంటె భానుం డధికుండు 
కాయడు. పురుగుకంటె నరుం డుత్కృష్ణుండు 
కాండు. సృష్టిలోని యన్ని వస్తువులు నాకొక్కటే. 

- పానుగంటి, సాక్షి 
“వియ్యమునకు, కయ్యమునకు, నెయ్యమునకు 
సమత వలయు"నని యూరక వెర్రివెంగ? 
బ్రాశాడా! ఏ జమిందారు పుత్రికతోనో చీవాట్లు 
తిని మరీ వ్రాసుంటాడు. 
- బాలనరస్వతి, భక్తతుకారామ్‌ 
నమంజనం 
చింతకు చిగురు - అంచుకు తొగరు 
గొల్లకు తగరు - పిల్లకు పొగరు 
- వేంకటరావు, బొమ్మ చిలుకలు 
నమర్బష్టి 
అందరి స్త్రీలనూ ఒకే రకంగా చూడగలిగిన 
వాడు భార్యను సుఖ పెట్టలేడు. 
- గోవీచంద్‌, ఆల్యగతం 
పతాకం జనతాది - పాలసీ కాంగ్రెస్‌ది. 


మామగారు నిష్టాగరిష్ణుడు - అల్లుడు - శ్రీరమణ, న్యూనుడి 
నిషాగరిష్టుడు. మహాభారతాన్ని గానివ్వూ, మందుల కేటలాగును 
- శ్రీరమణ, న్యూనుడి | గానివ్వూ, సమదృష్టితో ' చూడగల్లిన చిల్లరకొట్టు 


882 


నా! 
వర్తకులు దాన్ని చించి పొట్లాలు కడతారు. వయస్సు వచ్చిన తరువాత సంభోగం లేకుండా 


= రాజారాం, ధర్భగ్గాని 
నమయం 
కడుపునిండిన సమయమున విపరీత భావన 
లేమియు నుండవు. 
- విశ్వనాధ బద్ధన్న నేనాని 
గూట్లో దీపం, నోట్లో ముద్ద. 
నమర్ధత 


ఎటులైనను గప్పను బట్టినది పాము - కాంతు 
నేలినది కాంత. 


- సామెత 


- పానుగంటి, ముద్రిక 
లీల గుడి మింగువానికి లింగ మెంత? 

- చిలకమర్తి, గయోపాఖ్యానము 
తనలో ఉన్న గొప్పతనాన్ని సంగం యావత్తూ 
గుర్తించాలనే తాపత్రయం నరజాతిలో 
దాహంలా పనిచేస్తూ ఉంటుంది. అలా గుర్తిం 
చబడుతున్నట్టు తోచినప్పుడు మానవుడు 
యెలాంటి తారాపథానికైనా లేచి యెలాంటి 
ఘనకార్యాలు సంఘటించటానికైనా పూనుకుం 
టాడు. ప్రాణానికి తెగించి సమర్థించుతాడు. 
అలా కాకుండా తన సమర్ధతను యెవడూ 
గుర్తించలేదని తోచినప్పుడు, జీవితంలో నిరాశ 
పుట్టుకొచ్చి దమ్మిడీకి కొరగాకుండాపోతాడు. 

- నూరి, చుఘీజ్‌ఖాన్‌ 
సమర్థన 
కాపీ నవలకు అవార్డు ఇచ్చారేమంటే, ఉత్తమ 
అనువాదంలే పొమ్మనట్టు. 

- శ్రీరమణ, న్యూనుడి 
తాగినా, తందనాలాడినా, దొంగతనం చేసినా, 
ఖూనీలు జరిపినా ఎవడు చేసే పనిని వాడు 
సమర్థించుకుంటూనే ఉంటాడు. 

= రంగి , వేకమేడలు 
ప్రతి బూతునూ, అవినీతిని, హత్యల్ని, కిరాతక 
చర్యల్ని, హింసనూ, మంచిని చెడుగానూ, 
చెడును మంచిగానూ, సమర్థించి నమ్మేందుకు 
మన భాషకి మాటలూ, వాటిని పంపి 
జీచేసేందుకు తల వెంట్రుకలన్నీ పత్రికలూ, 
వేదిక లెక్కి గొంతులు చించుకునేందుకు సరీప 

ముఠాలు మనకు కొల్లలుగా 


వుంటే అనేక రోగాలు పుడతవని అనేకమంది 
డాక్టర్లు చెప్పినారు. నేనిప్పుడు దేహం కాపాడు 
కోవటం నిమిత్తమే వేశ్యను వుంచుకున్నాను 
గాని మరివకటి కాదు. 


- కందుకూరి, హాస్యసంజీవని 
నమధ్ధుడు 


అతిస కీల నసాధ్యంబు లేదు 
పోల అ pn లేదు 
విద్యగల వాని కెందును వింతలేదు 
వజలం (బ్రీయవాదికిని శాత్రవంబు లేదు. 

- దూబగుంట, వంచతంత్రము 
ఉద్యోగికి దూర భూమియు 
బరదేశమును (బ్రియవాదికి శత్రువును లేని 
యట్లు బుద్ధిమంతున కసాధ్య మొకటి లేదు. 

- చిన్నయసూరి, మిత్రభేదము 
రాజతంత్ర మేం జేసినా దీన్ని న్యాయ సమ్మ 
తంగా సమర్థించగల పండితు లెప్పుడూ కూలికి 
సిద్ధంగానే ఉంటారు. 

= నుబ్రహ్మా 
సమర్భలయిన వారు jane Ards 
సత్యము సహితము కొన్ని సమయములందు 
మనోహారముగా నుండక పోవచ్చును. 
- కందుకూరి, సత్యవతీ చరిత్రము 

నమన్య 


సమస్యను పరి చలే! మనమంతా 
మయా 

= నిఖిల్‌, తిరిగి లక్షలాదీమందిలో 
సమస్యలు సంస్కారాన్ని అణగద్రొక్కుతాయి. 

- సులోచన మామూలు మనిషి 
ఒకడయితే సమస్యకు ఒక సమాధానం చెబు 
తాడు. పదిమంది అయేటప్పటికి, పది సమాధా 
నాలు చెప్పే సదుద్దేశంతో పది సమస్యలు 
తీసుకు వస్తారు. 

- మాచిరాజు, తెలుగు వేరడీలు 
ఒక సమస్యని పరిష్కరిస్తే ఆ సమస్యా పరి 
ష్కారంలోనుంచే మరోక సమస్య పుట్టుకొస్తుం 
దని పెద్దలు చెబుతున్నారు. 

- గోవీచంద్‌, అసమడ్ధుని జీవయాత్ర 


Brrr” నను సమస్యల వలన చైతన్యం వస్తుంది, సమస్యల 


జ 


సమస్య స 
పరిష్కారంతో సమాజం ముందుకు పోతుంది. | సామూహిక సద్వర్తన 


- కాంతారావు, వంశధార 
నమాజుం 
నేటి సొసైటి విశాఖపట్నం ల్యూనటిక్‌ ఎసై 
లంలా తయారయింది. 
- విజయలక్ష్మీ, మవోవ్రస్థానవర్వం 
కుళ్ళిన సమాజపు దుర్గంధం 
కొట్టుకపోయే నీటి చందం! 

- దాశరథి, ఉవన్ఫంధ్య 
సంఘం ఒక చెట్టు లాంటిది! అందులో ప్రతి 
మనిషీ ఒక రెమ్మ. ఒక రెమ్మ విషయం మరో 
కొమ్మకి అవసరం లేదని అన్నా వినిపించు 
కోదు. ఎదురుగా కన్పిస్తున్న దాన్ని గురించి 
పట్టించుకోవ మానదు. 

క సంసారరభం 
మట్టి కుండలు మాత్రమే చెయ్య గలిగిన 
సమాజం కంటే అందమైన శిల్పాలు చెయ్యగలి 
గిన సమాజం మరింత పరిణతి పొందినది. 

= కొడవటిగంటి, అనామిక 

సమాజం క్రూరమైనది. గౌరవముగా బ్రతుకు 

స్త్రీలను హింసిస్తుంది. నీచముగా బ్రతుకు 
స్త్రీలను పూజిస్తుంది. 

- సురవరం, ఖిస్టత్‌ 


పాము-తను పగపట్టిన వ్యక్తిని మాత్రమే చంపు 
తుంది- కాని సమాజం తరతరాల వాళ్లనూ 
అధఃపతితులుగా చేసేందుకు ప్రయత్నిస్తుంది. 
- ధనికొండ పవిత్రులు 
సమాజంలో నాకు స్థానంలేదు. అందుకని ఆది 
(ప్రతిపాదించిన నీతి నేనామోదించను. 
= టు; రాయల ఈ 
మానవుల అవస్థలను తెలుసుకోవాలంటే 
వారితో లీనమైపోవాలి. 
= గురజాడ, సంస్కర్త హృదయం 
సంస్కరణంటే యిదే! ఒకరిని లేవనెత్తబోయి 
మనమే కిందబడ్డం, 
- గురజాడ నంన్సుర్త నృాదయం 
ఈ లోకంలో మనుమ్యడి భావాలకీ, ఆదర్శాలకీ 


స్థలంలేదు. ఎక్కువ దయ గలిగిన వాళ్ళు సత్య 
వంతులూ మాడి నశించిపోతారు. 


- శ్రీశ్రీ, నదసళ్లంశయం 
స్త్రీని, భర్త, ఆమె తరుపు బంధువులు ఏమ 
యినా చేసుకోవచ్చుననే సిద్ధాంతం జీర్ణించుకున్న 
సమాజం ఇది. 

- అనందారామం, అద్దంలో శత్రువు 
సమాజానికి మనసు, ఆలోచన వగైరా 
వుండవు. పైపైన చూసేకళ్ళు పైకి వినిపించే 
మాటలు, వినే చెవులు మాత్రమే ఉంటాయి. 
దాన్ని తప్పుపట్టి ప్రయోజనం లేదు. 

- అనందారామం, అద్దంలో శత్రువు 
నమాధొనం 
కొంపదీస్తీవి రామన్నా! అంటే అందుకు సందే 
హమా అన్నట్లు. 

న - సామెత 
ముసలమ్మా! బుర్ర వణికిస్తావేమి అంటే, వూర 
కుండి నేనేమి చేస్తానన్నదట. 

- సామెత 
జాబురాసీ పెట్టమంటే, నొప్పులంటే, 
వాటితో హు రాసింది నేనే చదవా 


లన్నాడట. 
- సామెత 


తిన్న ఇంటి వాసాలు ఎంచుతా వేమిరా? అంటే 
పొరుగింటి సంగతి నాకేమి తెలుసు అన్నాడట. 

- సామెత 
గంతకట్టేదా? బసవన్నా అంటే ఉహుం అని, 
గుగ్గిళ్ళు తింటావా? అంటే ఆహా అన్నదట. 

- సామెత 
దండవయ్యా బాపనయ్యా! 'అంటే మా తండ్రి 
నాటి పాతబాకీ ఇచ్చి పొమ్మన్నాడట. 

- సామెత 
పచ్చి కంకులోయి దాసరీ! అంటే రాలినవరకే 


రామార్చణం అన్నాడట. న్‌ 


నంగీ! నమలక మింగవే అంటే ఉడికిన చేపలు 
కరుస్తవి అన్నదట. 

- సామెత 
యజ్ఞానికి ముందేమిటంటే తలక్షవరం 
అన్నట్లు. 

- సామెత 


కోటిపల్లి గుళ్ళు ఎవరు కట్టించారో తెలియదు 


సమాధానం 


గాని, అంతర్వేది గుళ్ళు నేను కట్టించలేదు 
అన్నాడట. 
- సామెత 


కుర్రవాడి గుణగుణాలు తెలుసునుగాని, చెవుల 
కమ్యల సంగతి మాత్రం తెలీదు అన్నట్లు. 

- సామెత 
నమానత్వం 
నిశ్చలంగా పనిలేకుండా సుఖంగా కూచోడం 
రెండు రకాల వాళ్ళకే చాతనవుతుంది - పశు 
లకూ - రుషులకూ. 

= భలం, 
సిద్ధులకూ, సిగ్గు విడిచిన వాళ్ళకూ పవిత్రత 
అపవిత్రతా అంటూ లేదు! 
- ఆమంచర్ల విశ్వంతర 
తెలివతక్కువ పనులు అందరం చేస్తాం. 

- కొడవటిగంటి, జీవితేచ్చు 
స్త్రీ పురుష సమానత్వమనేది చొక్కాలూ 
పేంట్లూ - తొడుక్కుంటే రాదు. క్రాపింగులు 
పెట్టుకున్నంత మాత్రాన ఏర్పడదు. 

- చిరంజీవి, బోలో స్వతంత్రభారత్‌కీ జై 
నమానం 
నీకు కొమ్ములుంటే నాకు కోరలున్నాయి. 
= రావిశాస్త్ర బువ్కులు 
రాజకీయం సిగ్గెరుగను - కవిత్వం పొద్దెరుగదు. 
= శ్రీరమణ, 
ఏసిన వత్తికీ పోసిన చమురుకూ సరిపో 
యినదన్నట్లు. 

- సామెత 
డబ్బు రుచి తెలిసిన మనిషి, మనిషి రక్తం రుచి 
తెలిసిన పులి ఒక్కటే! 

బాబు, డబ్బు 
దోసకాయలు తిన్న కడుపు దొంగలుపడ్డ ఇల్లు 
ఒకటే. 


"= సామెత 
లంక మేతకు, ఏటి ఈతకు సరి. 

- సామెత 
చుట్టుడు చాప, విసురుడు తలుపు, పెడసరపు 
పెండ్లాము. 

= సామెత 


ఏరు విడిచిన మొసలి- నీరు విడిచిన చేప. 
- సామెత 


సమానం 


పాలేరువానికి పశువు పోయినా, మారుదల్లికి 
బిడ్డ పోయినా దిగులులేదు. 

- సామెత 
పాము కరచును. అరవ చెరచును. 

- సామెత 
తెలివిలేని పట్టుదల, పొయ్యిలో ఇమడని నిప్పు 


కళ్ళెంలేని గుర్రం. 


వడ్డించే వాళ్ళు మన వారయితే కడపటి పంక్తిన 
కూర్చున్నా ఒకటే. 
- సామెత 


వేపారివానికి చేసిన మేలు - పీనుగకు చేసిన 
శృంగారం. 
= సామెత 


వసుధపై నూకలున్న సంపన్నుం డెంతొ 


సమానం 


సంపద 
లోకంబు కాముకుండుం నమిధ 
గవియు నున్మత్తుం డొకరాశిగా గణించు. ఆదర్శాల యాగంలో 


- దీపాల, కవి - నృష్టిక్తర్త 
తాడిచెట్టునీడ, తగులుకొన్న ముండ సమానమ 
న్నట్లు. 


= సామెత 
కలుపు తీయని మడి, దేవుడు లేని గుడి. 
- సామెత 
కలిమి లేములు కావడికుండలు. 
- సామెత 
ఎంత విట్టుకి అంత నవ్వు. 
- శ్రీరమణ, న్యూనుడి 
నమానుడు 
త్రాగినవాండు, ఉద్దతుల 
దావునం గీడ్పడువాండు, లేమికిన్‌ 
లోంగినవాండు, పొల్తి వల 
లోంబడి యూగినవాండు, భీతిచే 
గ్రాలినవాండు, తెల్వి వెను 
కంబడి సూటిగ నున్న దున్నటుల్‌ 
వాగినవాండు, జాగ్రదుప 
వాసమువాండు సమాను లందరున్‌. 
- కృత్తివెంటి, పిచ్చివాడు 


చెలిమియు సంభాషణమును 

బలిమి వివాదంబుం ద్రోపుందాడియుందమయం 
తలవారితోన తగు నది 

కులహీనులతోడనైనం గౌఅగా దధిపా! 

- తిక్కన్న ఉద్యోగవర్పము 
పిచ్చివాడూ, కవీ, (ప్రేమికుడూ, ముగ్గురూ దట్ట 
మైన భావనాటవిలో దారి తప్పిన వాళ్ళు 

- స్నుబహ్మణ్యశర్ణ, బంకోలా 
ఆకటావికటపు రాజుకు అవివేకి ప్రధాని, చాద 
స్తపు పరివారం. 

- సామెత 
తప్పుచేసిన వానికి, అప్పుచేసిన వానికి ముఖం 
చెల్లడు. 


నమితి 
సమితి అంటే గురూగారూ! సర్వం మిగల 
కుండా తినేయడం. 

- భూవణం, ఊరిమీద కథ 


- సామెత 


అంతరాంతరాల హవిస్సులో 
ప్రతి మనిషీ ఒక సమిధ 
- విజయకుమార్‌, నంవూర్జానంవు అర్ధం 
నముదం 
నువ్వంటే బావకి సముద్రం అంత వలపు. 

- బుచ్చిబాబు, ఉత్తమాయిల్లాలు 
తొక్కిసలాడుకుంటున్న క్రిక్కిరిసిన జన సము 
హంలో ఎవ్వడూ తన కదలికకు బాధ్యుడు 
కానట్లే అనేక ప్రకృతిశక్తుల్లో నేనూ ఒకణ్ణి, 
ఏంచేయగలను? అంటాడు కడలి రాజు. 

- నుబ్రహ్మణ్యశర్ణ బంకోలా 
నంవద 


బలహీనుడు సంపద సృష్టిస్తాడు 
బలవంతుడు సంపద మింగి దరిద్రం పంచు 
తాడు 


= నద్దముని, కొయ్యగుర్రు 
సంపద ల 


లేబరమ కాదె బిడ్డలు లేని బ్రతుకు? 

- నొచనసోనున, ఉత్తరహరివంశము 
కడులచ్చి గలిగెనేనియుం 
గుడుతురు గట్టుదురుగాక కొడుకుల నగుచున్‌ 
బడుగుల వాడల పై బడ 
విడుతురె? 

- పోతన, భాగనతము 
సంపద్దినములు పరోక్షములు, కష్టదినములు 
ప్రత్యక్షములు. భాగ్యదేవత ' పెట్టుకున్న ముద్దు 
గాలి కెగిరి పోవునుగాని, కొట్టిన లెంపకాయ, 
కాటివజికు నిల్చును. 

= పానుగంటి, సాక్షి 
బంగారము హెచ్చగు కొలంది సింగారము హెచ్చ 
గుచున్నది. సంపద లెదిగిన కొలంది సాత్వికము 
తగ్గుచున్నది. ఫౌఖ్యవాంఛ హెచ్ళగుచున్నది. 

- పానుగంటి సాక్షి 
లేనివాండు లేదని యేడుపు. ఉన్నవాం డంతకంటె 
నెక్కవ లేకపోయెనేయని మణింత ఏడుపు. 

- పానుగంటి, సాక్షీ 
గుణసంపత్తియు ధనసంపత్తియు, నొక్కచోట 
నుండుట యరుదుగదా! మంచినీళ్ళ చెటువులో 


సంపద 


సంపాదకుడు 


నీళ్ళు మిగులునా? 

- తి.వేం., మృచ్ధుకటికము 
బల్లిదుల దోషములు పొరపాటు లగును 
దుర్భలుల పొరపాటులు దోషము లగు 
చేవగలవాని పంతమె చెల్లుగాని 
బలవిహీనుని మాటలు పాటియగునె? 

- చిలకమర్తి, గయోపాఖ్యానము 
మనసొమ్ము చెడ తిని కొవ్వున్నాడు. 

- గురజాడ కన్వావల్బం 
రూపాయల గాలి సోకినప్పుడు వానిముందజి 
బంధుత్వమును, మిత్రత్వమును సమస్తమును 
తృణకణములవలె నెగిరిపోవలసినవేగదా! 

- కందుకూరి, స్వీయబరిత్రము 
మాటలాడువారు ధనవంతులైనచో, వ్యర్థవచ 
నము సహితము స్తుతియోగ్యము కాకపోదు. 

- కందుకూరి, రాజశేఖర చరిత్రము 
డబ్బుతే! డబ్బుతే! 
డబ్బుతే! అని పలుకు 
విడువకను పల్కేటి 
వడినడక రైలుతో- 
- బంగారమ్మ, ఆకొండ 
నడిమంత్రపు సిరి నరంమీద పుండూ. 

- చిలకమర్తి, అవూర్ణ స్వయంవరము 
సంపదలు గల్లు తటి మహాజనుల హృదయ 
మభినవోత్సలకోమలం బగుచు వెలయు 
నాపదలు వొందునపుడు మహామహీధ 
రాశ్మ సంఘాత కర్కశం జై తనర్భు 

- లక్ష్రణకవి నుభాషీత రత్నావళి 
ఎక్కువ డబ్బున్న రా జేనుంగెక్కును. కొంచెము 
డబ్బున్నవాడు గుట్టమెక్కును. గవ్వైన లేని 
వాండు గాడిద నెక్కును. 

- చిలకమర్తి, గణవతి 


ఉత్తముం డుద్యోగ ఫలా 
యత్తుండు భాగ్యాభిలాష్సి యధముండు రెంటం 
జిత్తంబు గొల్బు, మధ్యముం 
డుత్తముకడ నుండ లక్ష్మి యొడయిడునెపుడున్‌. 
- గోవరాజు, సేంహోసన ద్వాత్రింశిక 

పైసాలేకపోతే పనెలా జరుగుతుంది? 

- గురజాడ, కన్యాతల్బం 
ధన జాతకానికి డబ్బలా వొస్తూ వుంటుంది. 

- గురజాడ, కన్యాళల్బం 


ధనము గలుగువేళ జనులెల్ల దమవారు 
ధనము లేనివాని మనికి చావు. 

- గోపరాజు, సేంహాసనద్వాత్రింశిక 
...లక్ష్మీవిలాసిని మాయానటనల్‌ సుఖంబుల 
గునే శ్రీకాళహస్తీశ్వరా? 

- ధూర్జటీ, శ్రీకాళహస్తీశ్యర శతకము 
నిజముగా మనుజున కాపదయే మహాబలము. 
సంపత్తు వట్టి పిణీకిది. 

- పానుగంటి, వీరమతి 
సిరి దా వచ్చిన వచ్చును 
సలలితముగ నారికేళ సలిలము భంగిన్‌ 
సిరి దాం బోయినం బోవును 
కరి మింగిన వెలంగ పండు కరణిని సుమతీ. 

- బద్దెన, నుమతి శతకము 
ఎప్పుడు సంపద గలిగిన 
నప్పుడు బంధువులు వత్తు రదియెట్లన్నం 
దెప్పలుగం జెలువు నిండిన 
గప్పలు పదివేలు చేరుం గదరా సుమతీ. 

- బద్ధెన, నుతి శతకము 
కలహ మగుట లక్ష్మిగావించుం బ్రాణహా 
చియును జేయు నింత 
పలువు రొకని కోడి పాలుట బల్లిదు 
లనదచేతం జెడుటయును ఘటించు. 


= తిక్టున 
ఆపదల కోర్చి సంపద లనుభవింపు. 

= తిక్టున విరాటవర్వము 
నంవన్నుడు_ 


సంపన్నుం డొరుం గాన లేండు తనువున్‌ 
సంసారమున్‌ నమ్మి హింసింపం జూచు. 

- పోతన, భాగవతము 
నత్సంవన్నాంధున కంజనంబు వినుమా 


నంపాధకుడు 
పత్రికా సంపాదకుడి బ్రతుకూపగవాడి కన్నా 
వద్దు. 


నంపొదన 


వరహాలెన్ని గణించిన 
పరమార్ధజ్ఞానివోలెం బావనుం డగునా? 
ధరవన్నెలెన్ని గల్గిన 
గురిగింజకు నేమిగొప్పః 

- చాటువు 
డబ్బుకూ, సౌఖ్యానికీ లెక్కచెయ్యనట్లు కనిపిం 
చాలి, పైకి లోపలమాత్రం క్షణక్షణం వాటికో 
సమే ఆలోచించాలి! లేకపోతే ఒక్క కానీ గూడా 
సంపాదించలేం! 

- అనిశెట్టి గాలిమేడలు 
తగవులుంటేగాని ప్లీడరు సంపాదించడు. రోగు 
లుంటేగాని డాక్టరు సంపాదించడు. 

- సీతారామారావు, తారాబలం 
ప్రతివాండు సంపాదించిన దంతయు నిలువచే 
సిన పక్షమున జ్యేష్టాదేవికి నిలువనీడ 
యుండునా? 


- బిలకమర్తి, గణవతి 
కొందరు పెద్దలు సంపాదించి పెట్టిన భూముల 
మీంద జీవించువారు. అటువంటి వారందజు 
మనోవృత్తి ముండలు. 

- చిలకమర్తి, గణవతి 
ఏలాగో యొకలాగున సంపాదించుట ప్రయోజ 


కత్వము. 


ఇంక్రిమెంటే మోక్షం. 
= ఆడద్ర త్వమేవాహమ్‌ 
"ప్రపంచంలో బలం సంపాయించడానికి కస 
రత్తు చేస్తారు. మనం కసరత్తు చెయ్యటానికి 
బలం సంపాదించాల్సివస్తోంది. 
- విచ్చేశ్వరరావు, కథలు 
తల్లి బిడ్డలకును దగవు పుట్టించెడు 
ధనము సుఖముం గూర్చదని వచింత్రు 
కాని గడన లేక గడచుట యెట్లురా? 
= వేమన 


- చిలకమర్తి. గణవతి 


ఎక్కడ నుండియొ కూడును 

నిక్కములై తోచుం నొక్క నిముసంబునం దా 

మెక్కడికొ విరిసి పోవును 

డక్కవు సంపదలు మేఘడంబరము క్రియన్‌. 
- గోపరాజు, సీంవోననద్వాతింశిక 

పాండవుల సంపాదన దుర్యోధనులవారీ పిండా 


కూళ్ళకు సరి. 

జ ల్‌ - సామెత 
డలు, మిద్దెలు కట్టాలంటే కద్దరుటోపీ 

కుని, bao పసు a జే 

ముష్టోడిగా బతకాలంటే గుడ్లోడిగా మారాల. 

= విశ్వనాధం, మార్చు 

నంవ్రదాయం 

సంప్రదాయాన్ని ఎగరగొట్టి పారవేయటం 

సులభం కాని - దాన్ని కాలదన్ని బాగుపడ్డ 

వాళ్ళు చాలా తక్కువమంది కనిపిస్తారు. 

- సరస్వతీదేవి రాజహంసలు 
ఇంటిలో స్త్రీ యెట్టిదో దేశములో వైశ్యుండట్టి 
వాండు. సంప్రదాయ రక్షకులు వీరెద్దజును. 

= విశ్వనాథ, నందోరాజాభః 
మన ఓలు కష్టము అన్నిటిని యేదో వక ప్రయో 


జనం ఆలోచించే మనవాళ్ళు యార్భరిచారు. 
- గురజాడ, ఈ 


మన ఖద్దరు సాంప్రదాయానికి యంత్రాలు 
పనికిరావు. 
- లక్రణరావు, అతడు-ఆమె 
కొంద 
నది. సంస్కారము క్రొత్తవారు కొందటు చేసినది. 
= విశ్వనాథ, చెలియలికట్ట 
దానంతో పాటు దక్షిణ యివ్వటం ఆచారం. 
అట్లాగే కన్యతో పాటు 'కానుక ఆడగటం కూడా 
ఈ దేశ సంప్రదాయమే. 
"= నాగచంద్రావతి, కాలం కరిచాక 
అంత కడివెడు పాలపై ఒ 
క్కింత మీగడ పేరినట్లుగ, 
మనకు మిగులును గతములోపలి 
మంచి - అదియే సంప్రదాయము. 
- నీనారె నమదర్థనం 


స న 


నంబంధం 
కవిత్వానికీ (కవిత్వమంటే రాతలన్నీ) కవికీ 
దీపానికీ, కాంతికీ వున్న సంబంధం అనుకుం 
టాను. అన్ని తేజస్సులూ, వికారాలూ, మాలి 
న్యాలూ, దీపంలో వున్నవన్నీ కాంతిలో కనబడ 
తాయి- నిర్మల దృష్టీ కలవాళ్ళకి. 

= చలం 


ఒక చెట్టునకు నొక తీగెక నున్నంత 


సంబంధము రెండుచెట్ల కుండదు. 

- విశ్వనాధ; చెలియలికట్ట 
ప్రతి సంబంధము లేక చలనము లేదు. చెడ్డ 
లేక మంచి లేదు. కష్టము లేక సుఖము లేదు. 

- పానుగంటి, రాధాక్ళవ 
కవిత్వానికీ పిచ్చికీ చాలా దగ్గర సంబంధం 
వుంది. 

- సూర్యారావు, నీలితెరలు 
మంచి విమర్శలుంటేనేగాని మంచి రచనలు 
ఉత్పత్తికావు. 

- సరస్వతీదేవి సాహిల్యోద్యానము 
అహంకారమునకు సాగుబాటునకును శక్తి 
సామర్ధ్యములకును సంబంధములేదు. 

- విశ్వనాథ, నందోరాజాభవివ్యతి 
సంబంధ మీనాటిది కాదు. వస్తువులవలెనే 
సంబంధ మనాది. కాని వస్తువు లీశ్వర కల్పిత 
ములు. సంబంధములు మాత్రము కల్పించు 
కొనినవి. 

- పానుగంటి, కంఠాభరణము 
డిగ్రీలకీ, సంస్కారానికీ సంబంధం లేదు. 

- రంగనాయకమ్మ, వేకమేడలు 
తెలుగు సినిమాకి, ఉరితాడుకీ అవినాభావ 
సంబంధం ఉంటుంది. 

- మారుతీరావు, మళ్ళీమధుమానం 
కాసులు చేరటం చేరకపోవటం బట్టి కుటుంబ 
సభ్యుల సంబంధాలు కూడా మారుతుంటాయి. 

- రావిశాస్త్రీ బంగారిగాడి కత 
నంభావణ 


ఆఫీసరువద్ద సంభాషణ వున్నప్పుడు బంట్రో 
తున్నూ, బంట్రోతువద్ద సంభాషణ వున్నప్పుడు 
ఆఫీసర్లున్నూ ఇతర పనుల్లో వుండాలి. 

- కెయల్‌., కొడిగట్టిన దీపాలు 
నమ్మె 
ప్రజల సమ్మెకి ప్రళయాలేవీ రావులెండి. 

- వేదాంతకని, ఆకలిమంట 
హర్తాళ్ళు అలజడులు ఆత్మ విధ్వంసములు. 
సంక్షేమ రాజ్యమున సమ్మెలే శత్రువులు. 

- మల్లారెడ్డి అమాత్చ సుభాషితమ్‌ 
నమ్మోవనాన్ర్రం 
ఒకడు చెప్పిందల్లా మహాబాగుం దండవే౬ 


సమ్మోహనాస్త్ర మంటే అదేకదా! 
- గురజాడ, కస్యానల్బం 
నంయోజనం 


కూడు వండని ఆడది, మంచం అల్లని మగ 
వాడూ ఉండరు. 

- సామెత 
ఆండుదాని కాయువుప ట్టైక్క డున్నది? శరీర 
సౌందర్యములో లేదు. వాకృమత్మృతిలో లేదు. 
నగలలోలేదు. నాణెములలో లేదు. మేడలలో 
లేదు. మిద్దెలలో లేదు. కీర్తిలో లేదు. సంతాన 
ములో లేదు. స్వాధీనభర్తకతలో నున్నది. 

- పానుగంట సరోజిని 
ఆడుం గాన్సును గంట కన్న సతి గొడ్రాలౌటయే 
మేలు నూజేడుల్‌ పెంచిన గూంతురేమి సతమా? 

- కాకుమాని మూర్తి, పాంచాలీ వరిణయము 
ఆడబ్రతుకు అడివీ, [మూనూ. 

స మా పెళ్లిఫోటో 
మన ఆడవాళ్ళకు జీవితాన్ని అనుభవించడం 
బొత్తిగా చేతకాదు. మనం కిటికీలోంచి చూసే 
దాని కంటే ప్రపంచంలో ఎక్కువ వెలుగే వున్న 
దన్న విషయాన్ని వాళ్ళు గ్రహించరు. అభిప్రా 
యాలూ అనుభవాలూ, వంట ఇంటినీ పడగ్గ 


దినీ దాటిపోవు. 
- తాళ్ళూరి, శ్రావణనంధ్యు 

నంవేదన 
వేదన లేని జీవితం, సంవేదన లేని జీవితం 
సచేతనంగా జీవించలేదు. 

- సంజీవదేవ్‌, రూపారూపాలు 
నంళయం 
లోతులు తరచినప్పుడే సంశయాలు. వొడ్డున 
కూర్చున్నవాడికి - యేదైనా వుంది - అనుకుంటే 
వుంది; లేదు అనుకుంటే లేదు. 

- వడ్డెర చండీదాన్‌ హామవ్వాల 
నంసారం 


సరసం తెలియని మొగుడితో సంసారం ఆటు 
కులు నోట్లో పోసుకుని అప్పడం విరిచి 


ట్లుంటుంది. 
తిన్న - వురాణం, ఇల్లాలిముచ్చట్లు 
సంసారమునందుం గోర్కి కొనసాంగిన 


లేరు al 
= త వేం, పాండనాళ్వమేధము 


తతా. 
39 


సంసారం 
నలసారము సంసార మ 
భిలదుఃఖావహము భయనికేతన మతిచం 
చలము పరాధీనం బిం 
దుల జీవనమేల నమ్ముదురు తత్త్వవిదుల్‌? 

- నన్నయ, అదివర్వము 
మతిం దలంపంగ సంసారం 
బతిచంచల మెండమావు లట్టుల సంప 
త్రతతుం లతిక్షణీకంబులు 
గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్‌. 

- నన్నయ, అదివర్వము 
సంసారమయినా సుఖమయినా గుట్టుగా 


వున్నంతసేపే. 

- నుబ్రహ్మాజ్యశాస్త ఆభ్టబలి 
నాలుగు గోడల సందున మొగుడు పెళ్ళాం 
పిల్లల మధ్య జరిగే నాటకం, చూస్తున్నా అర్ధం 
కాదు. 

- కొడవటిగంటి, రంవపుకోత 
దిక్కుమాలిన సంసారాన్ని పోషించడానికి 
ఒకడు మేకల గొంతుకలు కోస్తే, యింకొకడు 

గొంతుకలు కోస్తున్నాడు, లేదా 
కోయిస్తున్నాడు. వాడికీ తృప్తి కనపడదు. వీడికీ 
కనపడదు. 

= చెటసీళ్లు కథలు - గాథలు 
సముద్రానికైనా అంతూపొంతూ వుంటుందేమో 
గాని సంసారానికి వుండదు. 

- చెళ్ళపీళ్ల కథలు - గాథలు 
మగం డెటుంగవలయుం గాదేన్‌ 
మగువ యెణుంగవలయుం గాక మనుగడతెజిం గ 

గువయు మగండును వెలిగా 

జగమున సంసార మెట్లు జరుగును జెపుండీ? 

- అనంతుడు, భోజరాజీయము 
సంసార విషవృక్షమునకు రెండు ఫలము 
లమృత తుల్యములు. కావ్యామృత రసపానమొ 
కటి, సజ్జన సంగతి యొకటి. 

= బిన్నయనూర్తి లాభము 
సంసారం wre, వైపా 
సంబంధించిన జీవితం. 

= లక్ష్మణరావు అతడు - ఆమె 
నేను అనేక సంసారాలు చూచా. వొక్క జోడ 
యినా వాడీవంకా లేకుండా సరిపోయినదాన్ని 
నేచూడలేదు. లక్షకొకరుంటే ఆది లెక్కలోది 
కాదు. బ్రహ్మదేవుడట్లా చేయవలెనని చేస్తు 


8/0 


సంస్కారం 
న్నాడో లేక చేతగాక చెడగొడుతున్నాడో నాకు 
తెలియదు. యెక్కడనైనా కాస్త వంక్‌ కనబడక 
మానదు. 
- ఉన్నవ మాలవల్లి 
సంసారంలో పడ్డ స్త్రీ శ్లేష్ణంలో పడ్డ ఈగ 
లాంటిది. ఇక విముక్తి లేదు. 


= కౌసల్యాదేవి, కల్పవృక్షం 
నంన్మరణ 


సంస్కరణలంటే జనాన్ని మోసం చేయడమే. 
- చిరంజీవి, బోలోస్వతంత్రభారల్‌కీ జై 
సంస్కరణలంటే- ఒకరిని లేవనెత్తబోయి మనం 
కింద పడటం కాదు. 
- సుంకర వీటలమీదవెళ్లి 
నంస్కారం 
ఒకరిని మెప్పించాలని ప్రయత్నించకుండా తన 
పని తను నిర్వర్తించటమే సంస్కారం. 
= కాంతారావు, బూబీ 
తల్లిదండ్రులు ఉత్తమ సంస్కారులయితే బిడ్డలు 
కూడ వారినే అనుసరిస్తారు. 
- శ్ఞామలారాణీ, జీవవాహిని 
సంస్కారములేని చదువు 
సౌరభమ్ములేని పూవు. 
= సినారె నమదర్శనం 
సంస్కారం చదువుతో రాదమ్మా, 
- జయప్రద, పీన్ని 


యి. 


సంస 


బోధనలు జీవిత 
నిజమైన కళ ఆత్మనే సంస్కరిస్తుంది. 
- చలం, 
తెచ్చిన బహుమతికన్నా ఇచ్చిన హృదయాన్ని 
చూసి పుచ్చుగోడం సంస్కారం. 
మనస్తత్వాలు 


సంప్రదాయము పూర్వులైన వరు కొంద 
చినది. సంస్కారము 'క్రొత్తవారు కొందజు చేసి 


నది. 

- విశ్వనాథ చెలియలికట్ట 
సహజశ్రీ గలవానికయినను సంస్కారము 
వలన మిగుల శోభవచ్చును. 

=తివేం., పొండవవిజయము 

సంస్కారవంతు డెవడూ చదవకుండా ఉండడు. 
- కృష్టారావు, పావీకొండలు 

ఆస్తిపాస్తుల్ని నిలబెట్టుకోవటంకన్నా కాడా 


సంస్కారం 


సరి 


సంస్కారాన్ని నిలబెట్టుకోవటం చాలా కష్టం. 
- కొడవటిగంటి, తల్లిలేనిపిల్ల 
సంస్కారమంటే ఆనందాన్ని సాధించి అనుభ 


చే శక్తి, 
పంచే కత్తి - కొడవటిగంటి, తల్లిలేనిపిల్ల 


పారిశ్రామికంగా వెనుకబడి ఉండటం సంస్కా 
రంలో వెనకబడి ఉండటం కాదా? 
- కొడవటిగంటి, అనామిక 
నంన్హృతం 
సంస్కృత '్లేకములు తెలుగు పద్యములు 
4016 చేయలేదని మీరు నన్నధిక్షేపింతురేల? 
“విష్ణు ర్యోనిం కల్పయతే” అని (్రతిలో 
నుండుట చేతనే భార్యకు గర్భదానము చేయవ 
లసి వచ్చినదని చెప్పువాండెవండైన నున్నాండా? 
- పానుగంటి సాక్షీ 
యీ రోజుల్లో నీ సంస్కృతం చదువెవడిక్కావాలి? 
- గురజాడ, కన్యావల్చుం 
నంన్కృతాంధ్రాలు 


జనని సంస్కృతంబు సకల భాషలకును 
దేశ భాషలందుం దెనుంగు లెస్స 
జగతిం దల్లికంటె సౌభాగ్య సంపద 
మెచ్చుటాండుబిడ్డ మేలుగాదె? 

- వల్లభరాయడు, క్రీడాభిరామము 
నంన్సృతి 


ఆదిమ మానవులకు మతమే సంస్కృతి. ఆధు 
నిక మానవులకు సంస్కృతే మతం. 

- సంజీవదేవ్‌, సంనృతివథంలో 
ఏదేశ సంస్కృతి అయినా 
ఏనాడూ కాదొక స్థిర బిందువు. 
నైకనదీనదాలు అదృశ్యంగా కలిసిన 


అంతస్సింధువు. 

- తిలక్‌, మన నంన్యుతి 
వరల్డ్‌కి అగికల్చెరెట్లా అవసరమో, జీవితాని 
కట్లా కల్చెరు కూడా చాలా అవసరం. 

- వేదాంతకని, ఆకలిమంట 
ఈ క్రాపులు మీ తాతలనాండు ముత్తాతల 
నాండు నెజుంగుదురా? అవేమి అందమా - 
చందమా? మూతి. గొరుగుడేమి? తల పెరు 
గుడేమి? మీరీ క్రాపుల నిర్మూలన మొనర్చినం 
గాని మీకు స్వదేశీయ మొగమే యమరదు. 


ప్రథమమందుం దలలోనే స్వదేశపుటాకృతి లేన 
దేహమందు తాటిపాక' తెరచాప గుడ్డ 


యున్ననైన నేమి? 
- పానుగంటి, సాక్షీ 


అంటరానితనము చెప్పరానితనము నను 
నీరెండు మాటలు నొక్క భారతదేశ సారస్వత 
మునందే యున్నవి. ప్రబలమైన మన యజ్ఞాన 
మున కివి ప్రచండనిదర్శనములై యున్నవి. 
భారతీయుల మనస్సులలోనున్న రెండు కన్నుల 
లోను నివియే రెండు పూవులై యున్నవి. 

- పానుగంటి, సాక్షీ 
నంన్థ 


సంస్థలన్నీ కాగితాలమీద నడిచిపోతున్నాయి. 
- గంగాధరరావు, యధాద్రజా-తధారాజా 
నరదా 
ఏవి చేసినా మితి మీరనంత వరకూ సరదాలు, 
మితిమీరితే వ్యసనాలు. 
- రంగనాయకమ్మ, వేకమేడలు 
మగవాళ్ల జీవితాలతో ఆటలాడడం ఆడవాళ్లకు 


సరదా, 
- భారతీదేవి, సుడిగుండాలు 


= సామెత 
"పేరంటానికి వచ్చి, పెండ్లికొడుకు వరస యేమ 
న్నట్లు. - సామెత 


సరసంలో నఖక్షతాలు అవుతాయి; విరసంలో 
రక్కులు, బరుకులు, గి? అవుతాయి. 
చ నం 
సరసం తెలియని మొగుడితో సంసారం 
అటుకులు నోట్లో పోసుకుని అప్పడం విరిచి 


తిన్నట్లుంది - పురాణం, హోమ్‌ న్వీట్‌హోమ్‌ 

పిశాచు పీక్కు తింటూవుంటే సరసానికి యాళ 
- గురజాడ, కొండుభట్టీయము 

'సంసారంలేని వాళ్లకు సరసా లెక్కువట. 

- నూర్యారావు ఇల్లుకూలింది 

ఆంతా సరి యింతా సరి 

యంతకునకు మద్యపాయి కపహాసునకున్‌ 


స్తర్తి 


అంతా సరి యింతాసరి 
చీంతింపక యిచ్చు దానచింతామణికిన్‌. 


- చాటువు 
లంక మేతకు, గోదావరి యీతకు సరి. 
- సామెత 
గాజులబేరం భోజనానికి సరి. 
= సామెత 
దాసరి తప్పు దండంతో సరి. 
-సామెత 


గంగిగోవు పాలు గరిటెం డైనను జాలు 
గడవెం డైన నేమి ఖరము పాలు? 
భక్తి గలుగు కూడు పట్టె డైనను చాలు. 


= వేమన 
నర్ధిఫీకొట్టు 
చేతంాని శతవధాని .చేతినిండ 
సర్టిఫిక్కెట్ల కట్టలే, సహజశక్తి 
గలుగువారల కవియేల; కాల్చనే; స్వ 
ఈ ప్రకాశుండు గోరునే తనకు దివ్వె? 
- తివేం, పాణిగ్ళహీత 
నర్దుబాటు 
జరిగితే అంతా సరిపోతుంది. 
= రాజమన్నారు, బంధాలు 
తేనె అంతా ఒకచోట, తెట్టె అంతా ఇంకొక చోట. 
- సామెత 
నర్వజినామోదం 


చవకగా వుండి అందరికీ అందుబాటులో వుండ 
బట్టే - హార్మోనియం సర్వజనామోదంగా వుంది. 


సస్పెండు 
ముణిచి నామాట విను. 


= గురజాడ, కన 0 
అటునుంచి నరుక్కు రమ్మన్నారు. 
- గురజాడ, కన్వావల్బం 


నలాం 


ఒకరిచేత సలాం చేయించుకోవాలన్న కోరిక లేక 
పోతే అస లెవ్వరికీ గులాం కానవసరంలేని 
స్వతంత్ర జీవనం గడపవచ్చు 

- వనుంధర తపోభంగం 
నవతి 
స్వర్గానికి పోయినా సవతి పోరు తప్పింది 
కాదు. 


= సామెత 
'ఫెమినైన్సు పూల్ఫన్నాడు, “పడుపడు అన్న నా 
సవితే గాని పడ్డ నా సవితే లే" దంది టెవఠోను. 
- గురజాడ కన్యావల్బం 
నవతి తల్లీ 
బాబుకు పెళ్లి అయిందని సంతోషిస్తే సవతి 
తల్లి రావడానికి విచారించవలసే వస్తుంది. 
- చెళ్ళపీళ్ల కథలు-గాధలు 
ననర 
సవరోడు సత్తే గోసి గుడ్డతో సత్తాడుగానీ అప్పు 
తోటి సవ్వడు. 
- అవల్నాయుడు, బుగలోడు-గూడుబండి 
నవాలు 
మూరెడింట్లో బారెడు కర్రా, ఎట్లా కొడ్డావు 
కొట్టర మొగడా అన్నట్లు. 


- లక్ష్మణరావు, అతడు-ఆమె - సామెత 
నర్వొంతర్వామి పం రా 
రుల డెవ్వండొ తెల్పు! 
ఆరవ లేని దేశం కాకి లేని ఊరూ wre పూసిపోదుము మెడను వైతుము 
సరసము పూలదండలు భక్తితో 
ర్స్‌, - త్రివురనేని, ఎదురుకోలు 
సర్వెంట్టు సంతోష సమయాల్లో హెచ్చు నస్ఫెండు 
తగ్గులు మర్చిపోతారు. సస్పెండు చేయడంలోని సారాంశం - 
- రావిశాస్త్రి గోవులొస్తున్నాయి జాగ్రత్త | “నాయనా నువ్వూ ఇంటి వద్దనే కూర్చో మేము 
నలవో సగం జీతం ఇస్తాం, దొంగవో, దొరవో 
అందరూ అన్నీ చెప్తారోయ్‌! చెప్పడానికేం? | తేలేవరకు ఆఫీసుకు రానక్కరలేదు”. 
మాటకి టాక్సు ఉంది కనుకనాః కూర్చోపెట్టి పోషించడమన్నమాట. 
- కరిగిన శిల = నిరుద్యోగి, కార్యాలయ బేతాళ 
హిమాలయం శిగ గోశిరి గాని, ఆ పుస్తకం విజ్రమార్శీయము 


32 


నస్పెన్సు 

సస్పెన్సేమిటో అందరూ పుస్తకం మూసేస్తారు. 
- వెంకటరమణారావు, కొలువు 

నవాగమనం 

బలవంతుండు బలహీనుండుం 

బొలియుదు రిది తప్ప నల్లపూసలు ముత్యాల్‌ 

తొలంగుం గద మగండు పోయిన 


వెలందులకున్‌? 
= అడిదము, చాటువు 
జర్చీతో వచ్చిన ఖుషీ కుర్చీతోనే పోయినట్టు. 
- శ్రీరమణ, న్యూనుడి 
నవాజుత్వం 


అబద్దాలూ కోతలూ చేతనవాలిగాని అవి నేర్చు 
కంటే వచ్చేవికావు. నేర్చుకున్నవి అవసరానికి 
పనికిరాకుండా పోతాయి. 

- కనక్‌వ్రవాసి, సీనిమా 
నవాజుం 
రచయిత్రికి బెట్టు - పత్రికకి గుట్టు. 

- శ్రీరమణ, న్యూనుడి 


పీల్పుకొద్దీ పొగ. 
- శ్రీరమణ, న్యూనుడి 
కొత్తనీరు వచ్చి పాతనీరు కొట్టుకుపోయినట్లు. 
- సామెత 
ప్రతిభా ప్రాగల్భ్యాలు ఎంత వెనకబడ్డ జాతికీ 
ఉంటాయి. 
- నుబ్రహ్మణ్యశాస్ర, అనుభవాలూ 


జ్ఞాపకాలూనూ 
నవాజీవనం 
కలరవములు కలవరములు 
కలగాపులగ మ్మిచ్చట. 
- రామచంద్రశాస్త్రి మా విశాఖ 
నవానం 


సహన మెక్కడ ఉన్నదో ని 
శృల పరాక్రమ మున్న దక్కడ. 

- సీనారె భూమిక 
మగవాడు జూదరి అయితే అది సహించగలిగే 
శక్తి ఏ ఆడదానికీ ఉండకూడదు. 

- రంగనాయకమ్మ, వేకమేడలు 
సహనముంటే పశ్ళాత్తాపానికి చోటులేదు. 
- సామెత 


నవాభోజునం 
అన్యోన్య వివాహములకంటే భోజన, ప్రతిభోజన 
ములే సమభావము గల్లించడమున కెక్కువ 


తోడ్చడుతవి. - ఉన్నవు నా, 
ఆరువిల్లి నాయురాలి దుర్మంత్రంబు 
కోడిపోరు, చాపకూటి కుడుపు 
ప్రథమకారణములు పలనాటి యేకాంగ 
వీరపురుష సంప్రహారమునకు 
- వల్లభరాయడు, క్రీడాభిరామము 

నహవానం 
అవినీతితో ఎక్కువ సంబంధం సహవాసం 
(స్నేహం కాదు) అవినీతి అరికట్టవలసినవా 
శ్ళకే ఎక్కువ ఏర్పడుతుంది. 

- రావిశాస్త్రి మూడు కథల. బంగారం 
నవోయం | 
కుసివెళ్ళి గొడ్డలిలో దూరితే అడవంతా తెగనరి 


కీనట్లు, - సామెత 
వర్తమానంలో చిక్కుకుపోయి, గతాన్ని విస్మ 
“రించి భవిష్యత్తులో విశ్వాసం కోల్పోయేవాడికి 
సంఘం బాసట అవుతుంది. 

- కొడవటిగంటి, గడ్డురోజులు 
కృత మెలుంగుట పుణ్యము స 
మృతి దానికి సమము సేంత మధ్యముమఠి త 
త్మృమున కగ్గలముగ స 
తృృతి సేయుట యుత్తమంబు కృతబుద్ధులకున్‌. 

- నన్నయ, ఆదివర్పము 
స్వప్రయోజనాలంటూ లేకుండా, ఎవ్వరూ ఎవ్వ 
రికీ ఎప్పుడూ సహాయపడరు. 

- నూరి చంఘిజ్‌ఖాన్‌ 
ఇతరుల సాహాయ్యముతో డొకపని 
చేయుచున్నచో _నాసాహాయ్యము లేనప్పుడు 
తమ కాపని సాధ్యముకా దనిషించును. ఆ 
సాహాయ్యము లేదన్న దిగు లెక్కువై శ్రద్ద 
తక్కువై యాపని చేతకానట్లే జరుగును. 

= విశ్వనాథ తెజబిరాజు 
నహృదయత 
సహృదయతే జీవితాంతం నిలిచేది. ఆనంద 
మయం చేసేది. 
= బచ్చిరెడ్డ, అనమద్దుని ఆత్మవాత్య 


తు సాదన 


సాకు 
ఎగరబోయి బోర్లాపడి యీ వూరు అచ్చిరాలే 
దన్నాడట. 

- సామెత 
సాక్షీ 
కోర్టలో సాక్ష్యమీయ వచ్చువారందరు తాము 
సత్యహరిశ్చంద్రునికి సన్నిహిత బంధువుల 
మనియే చెప్పుకొందురు. 


- బంగారయ్య, రాః 
అనుమానం ధ్రువపడడానికి సాక్షులు అవసరం 
లేదు. 

= నభా కొత్తకథ 


సౌక్షం 
దొంగ సాక్ష్యాలున్నాయని మనుషులు గోలపెడు 
తూనే ఉన్నారు. అయినా సాక్ష్యానికి విలువ 
ఉంటున్నది. 

= కొడవటిగంటి, న్యాయసూక్షాలు 
పేద నిజానికి సాక్ష్యం దొరకదు. కాని ధనిక 
నిజానికి; సాక్షులు కోకొల్లలు, 

- చిరంజీవి, బోలో స్వతంత్రభారత్‌కీ జై 
యవిడెన్సు యాక్టలో అంజనాలూ, పిశాచాలూ, 
సాక్ష్యానికి పనికి వస్తాయటయ్యా? 

- గురజాడ, కన్యాశుల్బుం 
నిజవాండేవాడు సాక్ష్యానికి రాడు, సాక్ష్యాని కొచ్చి 
నవాడు నిజవాం్ళేడు. 

- గురజాడ, కన్యాశుల్బం 
సాక్ష్యంతోనే సంబంధంకాని, సత్యంతో సంబం 
ధంలేదు. 


= రా. మాయ 
కళ్ళతో చూసాను గనక యీగోడ మీదయినట్టు 
జహ్లిల్తెగ పొడిచి సాక్ష్యం కూడా పలగ్గలను. 

- గురజాడ, కన్యాళల్మం 
దుకాణ వేంసుకు బతికేవాళ్ళకి సాక్షికాలెందుకు 
భాయి? 

- గురజాడ కన్యానల్బం 
అబద్దపు సాక్ష్యాల తయారీలో యెక్కడో ఒక 
ఛోట యేదో ఒక లోపం రాకతప్పదు. 

- ఆనందారామం, అద్ధంలో శత్రువు 
బాధని గుర్తించడానికి కన్నీళ్ళనే సాక్ష్యంగా తీసు 


కోనక్కరరేదు. 
- కళ్యాణచక్రవర్తి, మొగలిపువ్వ 
814 


తప్పుచేదాం అనుకున్న వాడెప్పుడూ సాక్ష్యాన్ని 
రుజువులనే పకడ్‌బందీగా ఉంచుకుంటాడు. 
గా పోయేవాడు మనసునే నమ్ముకుం 
టాడు. కోర్టకి _ కావల్సింది మంచిమనస్సు 
కాదు... మంచి సాక్ష్యం. 
- వెంకటరమణారావు, కొలువు 
దాసికిం దార్పుడుకాండు సాక్ష్యమా? 
- పానుగంటి, ప్రచండ చాణక్షము 
సంతలో కొట్టినందుకు సాక్షులెవరు? 
- సామెత 
లంచగొండి విధవలిచ్చు 
సాక్ష్యం ఒక సాక్ష్యమా? 
- శ్రీశ్రీ, దూదివులి మీద నట్ర 
చెరిగిపోని వాళ్ల శిలాశాసనం మీద 
నక్షత్రాలు సాక్షి సంతకం చేశాయి. 


= శ్రీశ్రీ, భూమ్యాకాశాలు 
సాగతీత 


తీయగా తీయగా రాగం. మూలగ్గా మూలగ్గా 
రోగం. 
- సామెత 
సాగని 
బ్రాహ్మణ వ్యవసాయం- బ్రహ్మచారి సంసారం. 
- లక్యణరావు, అతడు-ఆమె 
సాంక్రామికం 
దుఃఖం, సంతోషం కూడా సాంక్రామికాలు. 
- మహీధర, ఓనమాలు 
సాంఘీక నంన్స రణ 
లోకం తప్పు తోవలో వెళ్ళుతుంటే ఆ తోవ 


లోంచి చి మంచితోవలో పెట్టడమనేది 
సోషల్‌ రిఫారమ్‌. 

- గురజాడ, కన్యాజల్బం 
సాదాతనం 


ఈరోజుల్లో మగవాళ్ళయినా, ఆడవాళ్ళయినా 
ఎంత సింపుల్‌గా వుంటే అంత బాగుంటారు. 
గొప్పగా, డాబుగా, దర్జాగా వుండటానికి ఎంత 
ప్రయత్నిస్తే మనుష్యులు అంత అసహ్యంగా 
వుంటారు. | 

= పురాణం, తారుమారు వెళి 
సాధన 
అయి జాయి6 గూర్చి రాయంగా రాయయా 


సాధన సామర్థ్యం 

నున్ననైన అన్ని పనులు సాధ్యం 

పాడు చేసినంత బరిపాటి యగునయా మంచి పనయితే ఒక్కమాటలో నచ్చజెప్పవచ్చు 
- వేమన = ధనికొండ, పవిత్రులు 

సాధనంబు లేక సమకూడ దేదియు ముదిత ల్మేర్వంగరాని దే 

బోధ లేని విద్య పొంద దెపుడు ముద్దార నేర్చించినన్‌? 

పాదుకొల్సి మదిని భావించి చూడరా - చిలకమర్తి, ప్రసన్న యాదవము 
- వేమన | సహస్ర నామార్చన భగవంతుడి ఆస్తిత్వాన్నీ, 


అనంగ ననంగ రాగ మతిరమ్యమై యుండు 
పెనంగ బెనంగ సతికిం బ్రేమ పుట్ట 
తినంగ దినంగ వేము దియ్యనై యుండురా 
= వేమన 

లెక్కకు రానీయండు కార్యసాధకుండు 
దుఃఖంబున్‌ సుఖంబున్‌ మదిన్‌. 

- లక్ష్మణకవి, నుభాషిత రత్నావళి 
తీయగా తీయగా రాగమూ, రాయగా రాయగా 


నవల. 
- శ్రీరమణ, న్యూనుడి 
సాధన భేదం 


ధనమును విధ్యయు వంశం 

బును దుర్మతులకు మదంబుం బొనరించును, స 
జ్ఞను లైనవారి కడంకువ 

యును వినయము నివియ తెచ్చు నుర్వీనాధా? 


- నన్నయ, ఉద్భోగవర్వము 
సాధింవు 


మగవానిని సాధించుటకు భార్యకంటెం దగినదె 
వ్యతె? ప్రక్కలోం బోటు పిడుగు పాటుకంటె 
గట్టిది. 


స్టో - పానుగంటీ ముద్రిక 
పతుల యత్నంబు లొనంగూడు, సతులుగూడ 
విజుపు మాటల వారిని వేంపకున్నం 
బాదులను మొక్క మొలచిన దాది బురుగె 
తొలంచుచుండిన నదియెంత దూరమెదుగు? 
- బలిజేపల్లి, సత్యహరిశ్ళంద్రీయము 
తొక్కి దున్ని, మలినం చేసీ భూమిని ఎంత 
సాధించారో, నీచపరిచి ఉపయోగించుకొని స్త్రీనీ 


అంతే సాధించగలరు. 
- చలం, మ్యూజింగ్స్‌ 
సాధువు 
సాదు రేంగెనేని 
న్విను తలపొలమునన కాని నిలువదు సుమ్మీ. 
- తిల్టన, ఉద్యోగవర్చము 


ళ్‌ 


ధన స్త్రీపురుషులలో దైవత్వాన్నీ సృష్టించగ 
జా 
- మహీధర ఓనమాలు 
సాధ్యాసాధ్యాలు 


తన తరంబుం బగజ తరంబు నెణీంగి కరంబు 

జయంబు నిశ్చయించుకొని మార్కొనవలయు. 
= చిన్నయసూరి. మిత్రభేదము 

సానుభూతి 

మనిషికీ మనిషికీ ఉండే తేడాలు వారి అన్యో 

న్యతను బాధించకుండా చెయ్యగలిగినది సాను 

భూతి. 


= కొడవటిగంటి, ఇంతలో ఉంది 
మనుషుల బుద్ధికి సానుభూతి నిదర్శనం. 

- బుచ్చిబాబు, చివరకు మిగిలేది 
చేతులార బాపుజీం జంపుకొన్నాము 
సానుభూతి సభలు జరిపినాము. 

- వొవువా, ఆల్జున్తుత 
సాన్నిధ్యం 
పూజ చేసినంతసేపే దేముడి దగ్గర ఉంటాం. 
ఆ తరవాత బైటకి వచ్చేస్తాం. 
= రావిళాస్త్ర మూడుకథల బంగారం 


సాఫల్యం 

తెలివిలేని [శ్రమకాని, [శ్రమలేని _తెలివికాని, 
అంతగా ఉపయోగపడవు, తెలివీ, శ్రమా 
'రెండూ కలిసినప్పుడే ఏ పనిలోనైనా సఫలత 


జనించేది. శ వ్రు 

సామర్థం 

లెక్చర్లిచ్చే పండితుణ్ణి. నా కది పేలపిండి 

కాదూ? శే 
- గురజాడ, కన్యాఖల్భుం 


పామాతం...... = మం నిహతే. 


సామాజికం 


తండ్రి కొడుకుల సంబంధం సామాజికం. 

- కొడవటిగంటి, వారసత్వం 
సాము 
సాముంజేసి జెట్టి సాహసి యెయుండు 
సాముంజేయకున్న సరణిం గనండు 
సాముం జేయువాండు చావకయుండునా? 

- వేమన 

సామెత 
తెలుగులో అన్ని పనులనూ సమర్ధించే సామెత 
లున్నాయి. 


సొంబారు 
పారెడు గంగ సర్వవిధ 
ప్రాంతములందున పారదమ్మ! సాం 
బారు సమస్త దేశముల 
పారు, నఘౌఘ వినాశకంబు, గం 
గారుచిరంబు, ఆ అరవ 
గాయకులన్‌ వసవోలె త్రాపెడున్‌. 
- గునువూడి, బిడాలళాస్త 


- వసుంధర, తపోభంగం 


సామ్యవాదం 
సామ్యవాద బృందగీతానికి స్వరకల్పన 
యువతరం నరాలమీద సాగుతోంది. 
- చెరబండరాజు, ముట్టడి 

సామ్యవాది 
తనతో తెలివిగా మాట్లాడాలని భార్యకి చదువు 
చెపితే, అంత తెలివిగా యితర పురుషులతో 
మాట్లాడి చదివి భర్త ఎంత నీచుడో భార్య 
గ్రహించినట్టు అధికారధిక్కారాన్ని కాం(గ్రెస్‌ ప్రజ 
లకు నేర్పితే వాళ్ళు కాంగ్రెస్‌ ధిక్కారకులైన 
సామ్యవాదు లైనారు. గీ 

- చలం, మ్యూజింగ్ల్‌ 
సారం 
నానా 'యిజాల' కడుగున చూడ 
'నాయిజం'దే అగుపడును జాడ. 

- కాళోజ్సీ నా ఇజం 
సారా 
'బ్రాహ్మల్లో కూడా మహత్ములుంటారు. కన్నుక్కో 
గల జ్ఞానికి గంగానది అంతా సారాయి కాదా? 


మేము పుణికి మంత్రించి, గంగ భరాయించిన 
కొద్దీ ఆ గంగ సారా అయిపోయింది. 

= గురజాడ కన్యావల్బుం 
సార్థకత 
తనపేరు తల్లిపేరును 
తనుం గాంచిన తండ్రిపేరు డైవముపేరున్‌ 
తనయున్న యూరిపేరును 
వినుకలిగా బ్రదుకవలయు- 

- నారాయణకవి, చాటున 
నవలే అయోమయం - నవలపేరు అంధకారం 

- శ్రీరమణ, న్యూనుడి 
సాహనం 
పిరికి వాడై ప్రతిక్షణం చచ్చేకంటే, సాహసంతో 
ఒక్కసారి చావటంమేలు! 

- ఆనందారామం, మరోముందడుగు 
మనో దార్థ్యమనేది స్త్రీ పురుషులిద్దరికీ వొకటే, 
ఒక్కోసారి స్త్రీలే ఎక్కువ సాహసించగలరు. 

- నంది, నైమిశారణ్యం 
సాహిత్యం 
సంగీతానికి, సాహిత్యానికి అద్భుతమైన ఒక శక్తి 
ఉంది. రెంటికీ పులిగోళ్ళున్నాయి. ఆ గోళ్ళతో 
గుండెను గీకి వేదనల నెత్తురును తోడుతాయి. 
నెత్తురుతోపాటు అలౌకికమైన అమృతాన్ని 
గూడా వెలికి తీస్తాయి. 

- గంగాధరం, తివాబీ 
సాహిత్యం లేకపోతే జీవితమే లేదు. సాహి 
త్యాన్ని ప్రభుత్వం ఖాతరు చెయ్యదు. కాని 
ప్రజల్లో మటుకి వాళ్ళకి తెలీకుండానే ఓ మాన 
సిక విప్లవం వస్తుంది. ఈ మార్చు చాలా 
నెమ్మదిగా జరుగుతుంది. 

- నంది, నైమిశారణ్యం 
కాల ధర్మానుగతమై జగత్రవృత్తి 
మాజునపుడు వాజ్మయమును మాలు నిజము 

- రాయప్రోలు, రమ్యాలోకము 
జరిగేదే కథలుగా రాయటంలో అర్ధమేముందీ? 
ఎక్కడా జరగని విషయాలైతేనే సాహిత్యంగా 
రాయాలి. 


- కొడవటిగంటి గ్రహాంతరయాత్ర 
సాహిత్య మనగా సాహిత్యమేనని మా దృఢాభి 


రాయు: - చలసాని పుణ్యభూమి 


- గురజాడ, కన్యాశుల్చం 


సాహెబు 
సాహెబు 
సాహెబుకు సవారాజ్యం అబ్బినా బీబీకి కుట్టు 
కాడలే. 

- చెళ్ళపిళ్లు కథలు - గాధలు 
సాహేబునకు ఖురాను దెలియనప్పుడు వీళ్లకుం 


దెలియునా? 
- పానుగంటి, సాక్షి 


ఉంటే అమీరు సాహేబు, లేకుంటే ఫకీరు 
సాహేబు, చస్తే పీరు సాహేబు. 

- సామెత 
గుర్రమెక్కటం చేతకాకపోతే సాయిబులు పెళ్ళి 
చేసుకోరు. 

- కొడవటిగంటి, తాతయ్య 
సి.ఆర్‌. 
ఉద్యోగి సంవత్సరపు పనికి వెలకట్టి, ఆ వెలను 
అరఠావు కాగితంలో ఇరికిస్తారు. ఆ అరరావు 
కాగితమే సి. ఆర్‌. 


- నిడద్బోగి, కార్యాలయ బేతాళ 


సి.ఆర్‌. ఇష్టాఇష్టాలను బట్టి ఇవ్వబడిన కాగిత 
పువరం లేదా శాపం. 


విక్రమార్చీయము 
నిగరెట్టు 


సిగరెట్‌ ఆడదాన్లాంటిది. అనుభవించేక కలి 
గేది అసంతృప్తే. 

-.బీనాదేవి ది స్మోకింగ్‌ డాగ్‌ 
సిగరెట్టులు తెల్లగా ఉంటాయి. అగరొత్తులు 
నల్లగా ఉంటాయి. అగరొత్తులు గోడమీద గుచ్చి 
కాలుస్తారు. ఇవేమో నోట్లో గుచ్చి కాలుస్తారు. 

- ముళ్లపూడి, బుడుగు 
ఒక నవలగాని, ఒక కథగాని చదివితే అది సిగ 
రెట్ట తాగేవాడు రాసిందో, తాగనివాళ్ళు 
రాసిందో ముట్టుకుంటే తెలిసిపోతుంది. 

= వురాణం, పొగత్రాగరాదు 
జీవితంలో మంచి టెన్షన్‌ వచ్చినప్పుడు ఒక సిగ 
రెట్టు పీలిస్తే కాస్త హాయిగా ఉంటుంది. 

- వురాణం, పొగ్యత్రాగరాదు 
వడ్లు 
కన్నెలకు సిగ్గరితనం అలంకారమని కన్యా 


సిగ్గు 
శుల్కంలో  ట్రాసిపెట్టనందువల్ల... నాకు 
అందులో నమ్మకం లేదు. 
= రామః లావి 
సిగ్గు లేకపోతే ఆడవాళ్ళ పట? 
లేదు. ఆ ముసుగు లేకపోతే మగవాళ్ళ ఆరా 
టమూ లేదు. 

- కాంతారావు, మంచి ముహూర్తం 
ఒక మనిషిని పెళ్ళాడుదామంటే ఆ మనిషి 
దగ్గర సిగ్గుపడనక్కర్లేదు. 

- మహీధర దేశంకోసం 
మన జీవితమంతా మన్ని గురించి ఇతరులేమ 
నుకుంటారో అన్న సిగ్గుతో గడుపుకుంటాం. 

- భుజ్ఞనశాస్త్ర ప్యోంవెళ్ళి 
సిగ్గు విడువకున్న శివసౌఖ్యమే లేదు. 
తగ్గ మొగ్గకున్న సిగ్గు విడదు 
సిగ్గు లేనివాండె చిరకాల జీవిరా 
- వేమన 
ఆడదానికి సిగ్గే సింగారం అన్నారు. 

- నూర్యారావు, శ్రీమతులు-శ్రీయతులు 
నీటిపంపుల దగ్గర బిగదీసిన పైటకొంగుకు 
సిగ్గు వురిపోసుకుంటుంది. 

- సౌభాగ్య, సింహావలోకనం 
ఈ రోజుల్లో పెళ్ళి కూతుళ్ళు చదువుకున్నవారు 
గావున సిగ్గుపడటం అరుదు. సిగ్గు మొగాళ్ళల్లో 
చూసి తృప్తిపడాలి మరి. 

= బుచ్చిబాబు, గొలుసు, 
దొరసాన్లు సిగ్గుపడరు! 

- కొడవటిగంటీ, బెదిరిన మనుమలు 
రేగుపుచ్చకాయ రేయెల్లం దన్నిన 
మజగ దంతకంతం బెరుగుంాని 
ఒరులు ఛీయటన్న నోగు సిగ్గెటుంగునా? 


= వేమన 
సిగ్గు బాధను తీసివెయ్యలేదు. 

- ధనికొండ, వవిత్రులు 
సిగ్గు విడిచిన పక్షమున స్త్రీ పురుమలెట్టి సాహ 
సకార్యములైనం జేయవచ్చును. 

- చిలకమర్తి, అవూర్వు దాంపత్యము 
ఆడవాళ్ల కిదోజబ్బు - అసలు వయసు చెప్పు 
కుంటే నామోషీ, సిగ్గు- అంత పెందరాళే బుద్ధి 
లేక పుట్టి యిప్పుడు సిగ్గుపడితే యేం లాభం? 

- వడ్డెర చండీదాస్‌ హిమజ్వాల 


sm 


కవులూ, లీడర్లూ సిగ్గు లజ్జ లొగ్గెయ్యాల! 


సినిమా 
నినిమా 


- రావిశాస్త్ర రొట్టిముక్క | ఎక్కడెక్కడ ఏ కవి దేన్ని అందంగా అనుభవిం 


మగవాళ్ళకు సిగ్గు ఉంటుందా? 

- బావీరాజు, కోనంగి 
పేదోడి కర్సుమీద బతికేసే పెదబాబులం, 
మనకి సిగ్గెందుకు, లక్టెందుకు? ! 

- రాపోాస్త్ర, రొట్టె 
సిగ్గుని ఆభరణంగా వేసుకుంటే నిన్ను లోకం 
ఖాతరు చెయ్యదు. సిగ్గుని ఆయుధంగా వాడు 


కోవాలి.. 

8 - వడ్డెర చండీదాస్‌, హిమజ్వాల 
నిద్ధుచేటు 
కొడుకు కత్తిసాము కోడలు మెడపాము 


పు 'లంది సిగ్గుచే! 
ర నా. క్షేతలక్ష 
సిజుర్సు 


శ్రవణావతంసమై చే 
దివిటీయే నీదుగెల్పుం దెల్పును ధ్వజమై 
భువి నీదు యశోఘృణియె 
మివులన్‌ వెలిగింపుమోయి మేటి సిజర్సున్‌ 

- కాటూరి, వన్నీటిజల్లు 
నీద్దాంత ఖేదం 
కొందరు శరీర ధార్థ్యం ఉన్నంత కాలం ప్రోనాచి, 
శరీరం చెడ్డ తర్వాత యాంటీ నాచి. కొందరు 
బతికి ఉన్నంతకాలం ప్రోనాచి, చచ్చిపోయిన తర 
వాత యాంటీ నాచి. కొందరు 
చచ్చిన తరవాత కూడా ప్రోనాచే. 


- గురజాడ, కన్యాతల్బం 
సిద్దుడు 

సుకంలో దుక్కాన్నీ, దుక్కంలో సుకాన్నీ చూడ 
గలిగినవోడే సిద్ధుడు. 


= చిరంజీవి, బీళ్లు తిరగబడుతున్నాయి. 
సిద్ధులూ, పిశాచాలూ మాలాంటి మాంత్రికునికి 
కనబడతారు. వాడి లాంటి మూఢ భక్తులకు 
కనబడతారు. పాపం పుణ్యం యరగని పసిపిల్ల 
లకి కనపడతారు. ఇతరులకు కనపడరు. 


- గురజాడ కన్యావల్బం 
నీనిక్‌ 


సినిక్‌ ఎవరో తెలుసునా? మన తలలకీ, అబద్ధపు 
నమ్మకాలకీ గాయం ఆయే నిజం మాట్లాడేవాడు. 
= చలం, అర్దరాత్రి 


818 


చాడో దానినంతా వెతికి ఈడ్చి బైటికిలాగి, 
ధ్వంసపరిచి మళ్ళీ తేలుచుకోకుండా చేస్తున్నారు 


సినిమావారు. 

- చలం, మ్యూజింగ్స్‌ 
చాలామంది ఆర్టిస్టులని సినిమా ఉపయోగించు 
కుని నీచుల్ని చేసి వొదులుతోంది. 

= చలం, మ్యూజింగ్స్‌ 
కళ్యాణ మొచ్చినా, కక్కొచ్చినా ఆగదన్నారు 
సినిమా చాన్సు అసలాగదు. 

- కొడవటిగంటి, నడమంత్రపునిరి 
దిగితేగాని లోతు తెలీదు; తింటేగాని రుచి తెలీ 
దంటారే? అది సినిమా గురించి అన్నమాటే. 

- కొడవటిగంటి, నడమం్రపుసిరి 
పత్రికలలో బాగా రాయకపోతే, పిక్చరు 
నదు. బాగా రాస్తే డబ్బు ఎక్కువ వచ్చేదీలేదు. 

- కొడవటిగంటి, వారసత్వం 
ముందర బాగా మాట్లాడ్డం నేర్చుకోవాలి. ఏట 
వుద్ది అనకూడదు. ఏమవుతుంది అనాలి. అలా 
అంటేనే సినిమాలో ఛాన్సు, 

- ముళ్లవూడీ, నెరిబ్రల్‌ సీనేమియా 
సినిమా నాగరికతే తిరుపతి దేవుడుకన్నా ఇంకా 
సనాతనమైనది. 

- కొడవటిగంటి, ఎండమావులు 
ఉబలాటంతోపాటు, ఖరీదైన గుడ్డలు కూడా 
ఉంటే సినిమా కథా రచన దగ్గర్నించి, ఫిలిం 
ప్రింట్లు తియ్యడం వరకూ అన్నీ తెలిసినట్టేనట. 

- ముళ్లపూడి, నెరిబల్‌ సీనేమియా 
తోలుబొమ్మల వికృతి సినీమాలు. భాగోత కలా 
పానికి వికృతి కంపెనీ నాటకాలు. 

- బెళ్ళవీళ్లు కథలు - గాథలు 
తెలుగు సినిమాలకన్నా ఇంగిలీషు సినిమాలు 
బాగుంటాయి. అందులో ఆడవాళ్ళు మహ 
ధయిర్యంగా ఉంటారు. మన తెలుగు తారలల్లే 
అస్తమానమూ ఏడవరు. 

- కొడవటిగంటి, బెదిరిన మనుషులు 
తెలివైన వాడెవ్వడూ సినిమాకి పెట్టుబడి పెట్ట 
జోయ్‌. పెట్టుబడి లేకుండా పలుకుబడితో తీసి 
నదే సినిమా. 

. - చిరంజీవి, బోలో న్వతంత్రభారత్‌కీ జై 


ఈ కరువు రోజుల్లో బియ్యానికి పెట్టిన రేష 
నింగు సినిమాలకు కూడా పెడితే కొంత బీదల 
పిల్లలకు కూడా అర్జాకలిగానేనా దొరకేదేమో? 

- చెళ్ళపీళ్ల కధలు - గాథలు 
గీడంత మాయ గువ్వను సూపి డేగను పడే 
సుడు. గీ సినిమా మందికి కలురిమ్మ తీరనే 
అయిపాయె. 

- వవన్‌కుమార్‌, నల్లవజ్రం 
యెనీమా వల్ల కడుపు తేలికపడ్డేట్టే సినిమావల్ల 
ఇల్లు తేలికపడుతుంది. 

- చెళ్ళవీళ్ల కథలు - గాధలు 
వొంటెద్దు బళ్లు తుట్టతుదకు మోటార్లుగా మారి 
నట్లే నాగరికత హెచ్చిన కొలదిని ఆ తోలు 
బొమ్మలు ఈ విధంగా అంటే "సినీమాల'గా 
మారిపోయి లోకానికి ఉపకారమో, అపకారమో 


చేస్తున్నాయి. 
= బెళ్ళవీళ్ల కధలు - గాథలు 
సినిమా కళకు ప్రయోజనం 
ఆనందం అయితే 
అది కళాఖండం కానక్కర్లేదు- 
కళను ఖండఖండాలుగా చేసి 
కాసుల వర్షం కురిస్తేచాలు. 


- విజయకుమార్‌, కవితొర్హత 
వెర్రీవెర్రీ. నీ పేరేమంటే. తెలుగు సినిమా 
అందిట, 

- శ్రీరమణ, న్యూనుడి 
నినీకథ 


చెరిగిపోయిన కలలనన్నిటిని 
ఏర్చి - కూర్చి - నూతనంగా నిర్మిస్తే 
సరికొత్త సినిమా కథ కావొచ్చు 

- వేణుగోపాల్‌, శక 
నీనీ రచయిత 
వెధవ డైలాగుల కేం భాగ్యం? బిగువుగా 
ఉన్నాయంటే కుట్లు ఊడదీసి మళ్ళీ కుట్టేస్తాం. 
సినిమా రచయితలం సాహిత్యదర్దీలం కదా. 

- తావీ, చమత్కారం 
నీనీమాయ 
మన హీరోయిన్ల దురదృష్టమో, హీరోల శక్తిసా 
మర్థ్యమోగాని ఒకే ఒక్క కాటుకి కడుపువచ్చే 


స్తుంది. 
- అర్నాట్‌, దేవుడే దిగివస్తే 


319 


మం మరత 
అన్నమాట ఊటీలోను అని, “ప్రేమిస్తున్నాను” 
అన్న మాటకి పబ్లిక్‌ గార్జెన్సు వచ్చేస్తారు. 
- బీనాదేవి, హరిశ్ళంద్రమతి 
నిన్సియారిటీ 
సిన్సియారిటీ, కవితా సుందరికి 
సీమంతం లాంటిది. 
- తిలక్‌, కొనకళ్ళవ అక్షరాంజలి 
నీరి 
సిరి అందుకోనంత కాలమేగాని, అందుకొంటే ఆ 
తల్లి, అనంతమైన ఆకారాలతో అవతరిస్తుంది. 
- కరుణవుమార బిళ్లలమొలత్రాడు 
కొత్తగా సిరీవస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నా 
డుట! 


- సామెత 
నీలిండరు 
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే గ్యాస్‌ సిలిండర్లు. 
- శ్రీరమణ, న్యూనుడి 
నివిలిజేషన్‌ 


కర్షించగల నుగా 
ప roy టి శుద్ధ న 
మనకింకా ఎప్పుడబ్బుతుందో సివిలిజేషన్‌ మరి! 
షై - నుబ్రహ్మణ్యశర్ణ, బంకోలా 


ప్రతి ఆడది ఒక సీత. ప్రతి సీత చుట్టూ ఒక 
గీత. కట్టుకొయ్యకి కట్టిన పశువులా ఆ గీత 
లోపలే ఉండాలి. 


- బీనాదేవి, న్వేచ్చాయజ్ఞం 
నీతావలం 


తినేది తక్కువా తీసిపారవేసేది ఎక్కువైన 
సీతాఫలం పండులా ఉంది నా దేశం 


- కుందుర్తి, ఇదీ నాదేశం 
నుకవి 
రాజు జీవించె రాతి విగ్రహములందు 
సుకవి జీవించె ప్రజల నాలుకలయందు. 


= జామవా, వ్యతయము 
నుకుమారత 


నలినబిస సూత్రమును బురంధ్రుల తలంపు 
సమము శ్రెయ్యును లవచాపలమున నైన. 
- శ్రీనాథుడు, శృంగార నైషధము 


సుకుమారత సుద్ది 


ఒళ్లువంగనమ్మ కొలు మట్టెలకు కంది పోయి 
నట్లు. 


- సామెత 
నుఖజీవి 
ఊరోళ్ల పసుపూ ఊరోళ్ల కుంకం ఊరేగుదేవరా 
అన్టెప్పినట్టు ఊరిమీద బతికేసీ వోళ్లంతా అలా 
కలకల్లాడతానే ఉంటార్రా! 

= రావిశాస్త్రీ రత్తాలు - రాంబాబు 
నుఖం 
మనిషికి స్వేచ్చ కావాలి. ఇతరుల సహకా 
రమూ, కావాలి. ఈ రెంటికీ వైషమ్యం కలగ 
కుండా జీవిస్తేనే మనిషికి సుఖం ఉంది. 

- కొడవటిగంటి, అనుభవం 
సుఖాలు అనుభవించగలవాళ్ళ జీవితాలలో 
నిజమైన ఆనందంపాలు తక్కువ. 

- కొడవటిగంటి ఎండమావులు 
అబద్దాన్ని ఆశ్రయించిన సుఖం 
నిజాన్ని నిరూపించే నరకం 
కన్న వెయ్యిరెట్లు నయం 
= తిలక్‌, న్వే 
వినోదమునందు స్వార్థరహితమైన యొక సుఖ 
మున్నది. ఆనంద మున్నది. 

- విశ్వనాథ, నందోరాజాభవివ్యతి 
అందిచ్చిన సుఖం సుఖంకాదు. సుఖం యెవరి 
కివారే ఆర్జించుకోవాలి. 

= కాంతారావు, వంశధార 
ఎంత కలిసుండా, పేసీల్లేకండ బోతే ఏ నాటి 
కైనా సుకం ఉంటది. 

- మూ గోఖలే యుద్ధెం 
మనస్సును గలంచునట్టి విషయములు వమన 
మువలె బైకి వచ్చెనేని మానసిక సుఖముండదు. 

- చిలకమర్తి, కర్పూర మంజరి 
స్త్రీని అనుభవించి యెంచాలి. సుఖాలు అను 
భవ వేద్యాలుగాని వర్ణింప వీలైనవి కావు. 

- గురజాడ కొండుభట్టీయము 
కష్టపడి సంపాదించే డబ్బులో దొరికే తృప్తీ 
సుఖం అన్యాయంగా ఆర్జించటంలో దొరకదు. 

- రామచంద్రమూర్తి, దైవజ్ఞశిఖామణి 
నగరానికి రాక? 


లోకాన్ని ఎప్పుడు లక్ష్యం చేయమో అప్పుడే 


సుఖం! 


- రాజమన్నారు, విమ్ముు 
పసరమైన మరగదె సుఖముల్‌? 


- గోవరాజు, సేంహాననద్వాత్రింఛిక 
బ్రతికియున్న వారి కెవ్వరికిని సుఖములేదు. 
- పానుగంటి స్మా 
సౌఖ్యవజ్జీవు లిద్దజే జగతియందు 
మొండి యొకండు, వేదాంతి యొకండు సుమి, 

- పానుగంటి, సాక 
ధనమెక్కువ వ్యయమైనంగాని సుఖము చేకూర 
దను నొక పిచ్చి మీకు పిశాచమువలెం బట్టియు 
న్నది. పైనుండి వచ్చిన వస్తువుగాని ప్రయోజన 
కారి కాదని మీకు దురభిప్రాంపమున్నది. 

. “పానుగంటి స్యా 
ఆడపిల్ల తను (ప్రేమించే మగాడి దగ్గరకంటే 
తనను (ప్రేమించే మగాడి దగ్గరే ఎక్కువ సుఖ 
పడుతుంది. 

- భారతీదేవి, మల్లిక 
మగనితో పెళ్ళికి వెడితే ఆడదానికి సుఖముండ 
నట్లే, భార్యతో తీర్థానికి వెడితే మగవానికి సుఖ 
ముండదు. 

- పాలంకి జోస్యం నిజమైంది 
భయంలేని చావు, బాధలేని మరణం చాలా 


సుఖం. 
- సులోబనారాణ్‌, ఆహుతి 


నుగుణం 

సుగుణాలకి అంధత్వము ఇచ్చేది విమర్శకాదు. 
- చలం, మ్యూజింగ్స్‌ 

నుడిగాలి 


సుడిగాలి, ఎండుటాకును వలె, యౌవనము, 
రజో భ్రాంతి నొందిన ప్రకృతి పురుషుని తన 
ఇచ్చవచ్చిన చోటికి గొంపోవును. 
- నూరి నా రాణి 

నుతుడు 
గుణాన్వీతుండుగాని సుతుండు ప్రసూతుండగు 
నంట యకాలసురతక్రియలన్‌. 

- పింగళి కావూర్ణోదయము 
నుద్ది 
ఆ సుద్దుల్‌ హృదయైక సాక్షికము; 
లేమన్నన్‌ వృథాయిత్తటిన్‌. 

- పింగళి తావూర్ణోదయము 


380 


నున్న 
అధ్యుండున్న యప్పు డందలుం బూజ్యలే 
లెక్కమీద సున్న లెక్కినట్లు 
అతండు పోవు వెనుక నంద అపూజ్యలే 
లెక్క లేక సున్న లేగినట్లు. 

- సంకీర్ణ పద్యములు 
సులభం. 
ఆశువుగారాసిన నవలను అట్టలు చూసి రివ్యూ 

స 
చేసినట్టు - శ్రీరమణ, 
దిలాసా కుదిరితే బ్రతుకుబాట సుళువు. 
= కాళోజీ దిగులు 

తల్లి చెవులు తెంపిన వానికి, పినతల్లి చెవులు 


డ్‌ 


బీర పువ్వలు. 
వ్వ = సామెత 
గుడిమింగే వానికి తలుపులు అప్పడాలు. 
- సామెత 


చాతయినవాళ్ళు చేస్తుంటే ఏ పని అయినా 
సులువుగా ఉన్నట్టుంటుంది. 

= కొడవటిగంటి, (వేమించిన మనిష 
ప్రేమించడం ఆలోచించడం కన్నా చాలా 
సులువు. 

- వద్దానాభరెడ్డి, అంతర్వేదన 
ఆడవాళ్ళను తృప్తిపరచలేకపోవచ్చుగాని, డిస 
ప్పాయింట్‌ చేయడం చాలా సుళువు. 

- మారుతీరావు, నిజం నిద్రపోయింది 
అంతరాత్మకి రపు సాకులు చెప్పి దాన్ని 
య డం అన్ని పనుల్లోకీ సుళువై 
నపని. 

- రావిశాస్త్ర, బంగారిగాడి కత 
న్గూ్తి 
చీమలు మెల్లగ నడుచును 
దోమలు సంగీత మధురధోరణి నుండున్‌ 
సామజయానలె శోభా 
సీమ లటన్నారు బుషులు శ్రేయోగురువుల్‌ 

- శ్రీశ్రీ, హితోపదేశం 
ఆకులు చెట్టుల కుండును 
ఆకులు చక్రాల కుండు నాహార్యముగా 
ఏకులు వడికిన నూలగు 
మేకలలో వన్నె లెన్నా మేదిని సఖుడా! 
- శ్రీశ్రీ, హితోపదేశం 


నూచన 
వర్షానికీ వరదకీ సూచన్లు ఉన్నాయి. చాప 
క్రింద ప్రవహించే నీటి ప్రమాదం మునిగే 
వరకూ తెలీదు. 

= వీరేంద్రనాథ్‌, ఆఖరిపోరాటం 


నూత్రం 
డిష్టమసిలో ప్రధమ సూత్రం సానుభూతి 
చూపడం. 

= నంది, మనిషి చావకూడదు. 
మనకు తెలియని పన్లు ఏం 
ఏదో ఒక సూత్రాన్ని నమ్మి ముందుకు జరగాలి. 

- మా గోఖలే దొంగవాళ్ళు 
నూర్యుడు 
మేడలకు గిండు లుండును 
ఓడలు నీళులను నడచి యూళులు గడుచుచున్‌. 
వేడి వెలుగుల స 
రాడు నిశల్‌ పగలె అతని రాజ్యముర సఖా, 

= శ్రీశ్రీ, హిలోవదేశం 

ని 
(ప్రేమ నలయించు సృష్టి దైవికముగాదు. 

- రాయప్రోలు, తృణకంకణము 
మనిషి దైవ సృష్టి, శత్రుమిత్రులు మనుష్యుల 
సృష్టి - గురజాడ బిర్హిణీయము 
సృష్టించడంకన్నా ఆనందకరమైన విషయం 
ప్రపంచంలో లేదు. 

= భలం గ్గ 

అక్షరాక్షర అనుకరణ చేస్తే ge 
అంటారు. మధ్యలో సొంత కవిత్వం కూడా 
పెడితే అనుకరణలేక అనుసరణ లంటారు. 
అనుకరణ సృష్టి సహజం. 

- పార్థసారధి, సాహిత్సహింసావలోకనం 
సెక్సు 
పట్నంలో మగవాళ్ళంత కాకపోయినా ఆడవాళ్ళ 
మొహాలలో కూడా సెక్స్‌ ఆకలి కనిపిస్తూ 


వుంటుంది. 
- కొడవటిగంటి, కురూపి 


టాక్సు లేనిది సెక్సు 
ఓ కూనలమ్మా 
- ఆరుద్ర, ఇంటింటి పజ్యాలు 
సెంటిమెంట్‌ 
దేశభక్తిగానీ, దైవభక్తిగానీ, మనుషుల్లో యేమి 


381 


సెంటిమెంట్‌ 
అర్థంలేని సెన్టిమెంట్ల మీదనేగాని నిలవదు. 
బలం, 


మనలో మందు లేకపోతే కలంలో సిరావున్నా 
ప్రయోజనం లేదు. అది నీ సెంటిమెంట్‌. 

- అదివిన్టు, ఎంతెంత దూరం 
సెలవ 
వేసరి 
మేనితోడి పాత్తింకిట మాను టొపు 

 తిక్టన, భీవ్టువర్పము 

ఆదినారం స్కూలుకి సెలవుంది కాని జెల్లకి 
లేదు. - రావిశాస్త్రి లక్ష్మీ 
హాయిగా ఉండాలంటే సెలవుల్లో ప్రాణాలు 
ఏ ఇంటాయనా పెట్టుకోరాదు ప్రయాణాలు. 


- ఆరుద్ర, 
ఇచ్చిన వెంటనే వాడుకోలేనిదే లీవు. 

- ఆరుద్ర ఇంటింటి వజ్యాలు 
సెలవురోజున ఆకలి ఎక్కువ, ఆలిపోరు 
ఎక్కువ, పిల్లల మీద చికాకు ఎక్కువ. మను 
షులు దూరంగా వున్నప్పుడే మనసులు దగ్గరగా 
వుంటాయి. 

= సదానంద, రామదాసుబెర 
అరే సావడాన్కి శెలవూ యెందుకూ భాయ్‌? 
- వేంకటరాయశాస్త్రి వ్రతావడుద్రీయము 
సేద్యం 
దూడల దుక్కి పడుచుల సేద్యం. 
- రాజారాం, మరీచిక 
సేద్యం చేసేవాడికి సెలవెక్కడుంది? 
= నభా, మిభునలగ్హం 
సేవ 
శబరి వణికే చేతులూ, జటాయువు విరిగిన 
రెక్కలు “సేవ'లో ఉండే ఆనందాన్ని తెలుపు 
తాయి, 


- వీరేంద్రనాథ్‌: ఆఖరిపోరాటం 
చూచి రమ్మంటే కాల్చి వచ్చినట్లు. 
- సామెత 


సేవావృత్తి మానమును వలె యాచనావృత్తి 
సమస్త గౌరవమును హరించును. 

- చిన్నయసూరి, మిత్రలాభము 
నీ సేవా ధర్మమున కేమి? చెడు జగ మెల్లన్‌. 
- తివేం, పాండవోద్యోగము 


32 


సైకిల్‌ 


పాటెటుంగని దొరను _ సేవించుటకంటి 
మిన్నకుంట మేలు. 

= చిన్నయసూరి, మిత్రభేదము 
సేవకుడు 


ఎత్తణికైనను బతి దన 
చిత్తగతిం దగవు మీజి చెప్పిన పని మా 
జుత్తర మీయక చేసిన 
నుత్తమ సేవకుండు వాండె యుర్వీరమణా! 

- గోపరాజు, సీంవాననద్వా(తింశిక 
ఏజువలె నిరంతరమును6 బాజుచుండు 
గాలివోలె నెల్లప్పుడుం గదలుచుండు 
ధరణి రీతి రేల్బవలునుం దిరుగుచుండు 
క్షణము విశ్రాంతి నెటుంగండు గద భటుండు. 

- చిలకమర్తి, చతురచంద్రహానము 
పనిచినం బోనివాం డొకండు, 
పంచినం దా నొరుం బంచు నొక్కరుం, 
డను విదిగా దటంచు నెదు 
రాడు నొకం, డొకం డొంటిం బోవరా 
దను, నొకం డప్పు రోగినను, 
నాపని గాదను నొక్కరుండు, పొ 
మ్మనంగం జలించు నొక్కడు, జ 
నాధిప గష్టసేవకుల్‌! 

- గోపరాజు సీంవో! 
అదే పోతగాడు, ఎదురు మాటల వాడు, కంటం 
చాటుగాడు సేవకులైనట్లు. 

- సామెత 
సేవావద్ధతి 
దొరగారు ఏం చెప్పినా వినయంతో “చిత్తం, 
చిత్తం” ఆని అంగీకరించాలి. ఆ తరవాత పని 
పూర్తికాకపోయినా మరేం ఫర్వాలేదు. 
- సూర్యారావు, శ్రీమతులు - శ్రీయుతులు 
సైకిక్‌ ఎఫెక్ట్‌ 
'సైకిక్‌ ఎఫెక్ట్‌ అనేది ఎంత పనన్నా చేయిస్తుంది. 
- ధనికొండు ప్రొఫెసర్‌ బింధ్సెన్‌ 
సైకిల్‌ 


నీరుం గోరదు గడ్డి నడ్గ దొక కొ 

న్నే నుల్వలన్‌ వేడ దే 

వారే నెక్కిన గ్రిందంద్రోయ దొకడున్‌ 
భటుం డుంట చే 

కూరంగా వల దెందు బైస్కిలునకుం 


సోమరితనం 


గోపం బొకింతేని లే 
దౌరా! వాజికి సొటియైన యిది వి 
శ్వామిత్ర సృష్టం బొకో! 

= త.వేం., శతావధానసారము 
సైన్సు 
ఇంకా సైన్సుకు నవ్వేదో ఏడుపేదో తెలియలేదు. 

- అగ్రేయ, మతి 

చావటాన్ని బ్రతకటాన్ని ఎంత నాజూకుగా 


చేసింది 
నైన్స్‌ - ఆత్రేయ, ప్రగతి 
సొంతం 
నిరాశ నాకున్న ధనం 
నిస్ఫృహ నా (పేమవనం. 
= రాః అసిధార 


కార్మికుడికి కావలసిన పనిసాధనాలు తన 
స్వంతానివి కానపుడు ఆతడెందుకూ పనికి 
రాడు - లక్షృణరావు, ఆతడు - ఆమె 
తనవారికెంత గల్గిన 

దన భాగ్యమె తనకుంగాక తథ్యము సుమతీ. 

- బద్దెన, సుమతి శతకము 
చులుకం గాల్వట్టి యీడ్చినం జూరువట్టి 
వేలుదురుగాక తమవారి విడుతు రెట్లు? 

- శ్రీనాథుడు, కాశీఖండము 
నమ్ము 
అందానికి పెట్టిన సొమ్ము ఆపదకు అడ్డం 


వస్తుంది. 

- సౌమెత 
సోడాబుడ్డి 
గుండు గొంతుకలోన కొట్లాడుతాది 


సోదరమానవృలు 

సోదరమానవు లంటే, మనం ఇంకా సోదరులు 
మాత్రం మానవు లనుకునే స్టేజీలో ఉన్నాం. 
జ - రావిళ్య వర్చేవల్ల 


సూదికిగాను సోదికిపోతే పాతరంకులు బయట 
పడ్డాయట. 


అసలు భారతీయ సంస్కృతికి పునాది మాత్రం 
సోమరితనం. పోనీ తీరుబడి. 
- చలం, మ్యూజింగ్స్‌ 
నోమరిపోతు 
ఈ రోజుల్లో బలంగల మనిషి ఏడ్రా! ఎక్కడ 
చూచినా సోమరిపోతు సంఘాలు. 
- మాగోఖలే మాగోఖలే కథలు 
సోషలిన్దు 
భాగ్యవంతుల్లో చాలామంది 
సోషలిస్టులు, అదో ఫ్యాషను. 
- యజ్ఞన్నశాస్త్ర, విశ్వం వెళ్ల 
సోషలిజం 
సోషలిజమే ఒక పెద్దకల. ఆ కల నిజం చేసు 
కోవాలంటే... మనం చాలా పెద్ద పెద్ద కలలు 


కనగలగాలి. 

- మహీధర; దేశంకోసం 
'పెద్దోళ్ల కలా ఆడపాదడపా సురకలు తగిలించ 
డాన్నే సోషలిజం అంటారు సదుంకున్నోళ్లు! మన 
వా దేసేనికే ప్రెతమ సోషలిస్టులు. 

= రావిశాస్త్ర రత్తాలు - రాంబాబు 
సోషలిజం వస్తే ప్లీడర్ల పని వుండదన్నారు. 

- మహీధర ఓనమాలు 
మరి పెద్ద దిక్కు లేనప్పుడు ఇంట్లో అంతా శోష 
లిజమే కదా. 

- వురాణం, మా మావగారి శోవలిజం 
రేపో గుమాస్తా పని దొరికిందంటే 
సోషలిజం సొమ్మసిలి పడుకుంటుంది. 
- బుచ్చిబాబు, దారినపోయేదానయ్య 


సౌందర్యం 
సంసార్లకి సౌందర్యంతో యేం పని? 
- గురజాడ 


33 


సౌందర్యం 


స్తీ 


యధార్ధమైన సౌందర్యము వయసు హెచ్చిన 
కొలంది హెచ్చును. ప్రాంత బంగారమునకు 
వన్నె తగ్గునా? 

- పానుగంటి, లీరమతి 
సత్యం శివం సుందరం అన్నారోయ్‌, సౌందర్యోపా 
సన చాతకాని దేశమై పోయిందోయ్‌ మనదే 
శము. 

- నుబ్రహ్మణ్యశర్ణ, బంకోలా 
భగవంతు డొసగిన సహజ సొందర్యం ముందు 
ఎన్నివేల ఆభరణాలైనా సూర్యుని ముందు దివి 
టీలే. 


- నభా, నీటిదీపాలు 
మానిసి సౌందర్యము కన్నులలో: జేతులలో 
మొగములో నుండదు. అతని యాత్మలో 


నుండును. 
- విశ్వనాధ, వేనరాజు 


ఉదయా లెన్నో నశిస్తాయి; 
ఉదయ సమయ సౌందర్యం చావదు. 

- దాశరధి, వునర్షవం 
సౌందర్యము దేశమును బట్టి, కాలమును బట్టి 
మాటుచుండును. 

- విశ్వనాథ చెలియలికట్ట 
కొన్ని సౌందర్యములు చూచి యానందించుటకు 
మాత్రమే పనికి వచ్చును. తాతలనాంటి దివ్వె 
యని తలకు కొజవి పెట్టుకొనము. 

- విశ్వనాథ, చెలియలికట్ట 
శీలం లేని సౌందర్యం - తావిలేని పూవు 
వంటిది. 


- సామెత 
స్తీమితం 
మనసు స్లిమితం లేకపోతే మరుపు 
ఎక్కువవుతుందంటారు. 
క్ర - నూర్యారావు, ఇల్లు కూలింది 


ఈ లోకంలో ఆడదై పుట్టడంకంటే అడవిలో 
మానై పుట్టడం మేలు. 
జ పట్ట - సామెత |. 
అసూయకు పర్యాయపదం - స్త్రీ 
- విహరి & శాలివాహన, సాగర నంగీతం 
తెలివిగల స్రీలు అవసరాల ముందు ఆదర్శా 


లను చూడరు. 
- తొళ్ళూరి, శ్రావణనంధ్వ్యు 


అల లున్నది ఆటుపోట్లకే. అతివ లున్నది అగ 
చాట్లకే. 

- కురుమద్దాల్సి డాక్టర్‌ తనూజ 
ఆడవాళ్లు పైకి కోపంగా ఉంటే, లోన అభిమా 
నంగా ఉన్నారన్నమాట. 

- కాంతారావు బూరీ 
ఆడవాళ్ళకు హృదయం ఉంటుంది, గుండె 
ఉండదు. 

= వసుబాబు, ఆద్యంతాలూ - ఆంత? 
పడంతి లేనియట్టి పండువు దండువు 
చాన లేనియట్టి శయ్య కొయ్య 
పొలంతి లేనియట్టి భోగంబు రోగంబు 
భామ లేనియట్టి గీము పాము. 

- విమ్ణుభట్ల, దుర్మార్గ చరిత్ర 
నెలంతల్‌ ముచ్చట కూసు లాడెదరు, సందే 
హమ్ము వోకార్చుపట్టునం బల్లెత్తరు. 

- ఏటుకూరి, క్షేత్రలక్ణ్రీ 
స్త్రీ నిజమ్ముగ సృష్టికి జీవగజ్ఞ. 

- ఏటుకూరి, క్షేతల్టీ 
నే చూసిన స్రీలు వివాహం జరిగిన రోజునే 


"జన్మించిన వాళ్లు భర్తని పొడిగిస్తే స్త్రీ 


కౌతుంది; యింకా పొడిగిస్తే భర్త సంతానంగా 
మారతాడు. 
= బుచ్చిబాబు, నన్నుగురించి కధ బ్రాయవూ? 
ఈ ఆడ వాళ్ళకిదో జబ్బు! ఎదుటివాడి పె! 
న మ ఆ 1 ఖు 
= శ్రీశ్రీ Lil 
చిరకాలానుగతాచారసంరక్షణము స్రీయందే 
నిలిచియున్నది. 
- పానుగంటి స్వాక్షి 
స్త్రీ ఒక ప్రాణం వున్న పనిముట్టు. 
= వురాణం, ఇల్లాలిముచ్చట్లు 
సాపాటు పుష్టికి సంబాళింపునకుం జాల 
భేదమున్నదిలే. “మోటారు కారును” ముందు 
నకుం బోకుండ నాపవచ్చును గాని కాలి దురద 
యాలిని గడద్రొక్కకుండ నాపలేము. వక్ష 
మునం బదునాటుబండ్ల బరువును జెదరనీ 
కుండ బట్టవచ్చును. కాని ప్రక్కను జలచిత్తపుం 
బలుగాకిని బెసంగనీకుండం బట్టలేము. ఇనుప 
గొలుసు విరువవచ్చును. కాని మగువల 
పులుసును విణుంగంగొట్టలేము. ఆడుదాని 


884 


యోగ్యత మగవాని యాహారశక్తిలో లేదు. 
వెన్నుపాము బింకములో లేదు. 
3 - పానుగంట సాక్షి 
ఆడువారికేమున్నది? మగవారిపై నిష్టమున్నం 
గొండంత నేర మిండుపగింజంత! అన్యథాయై 
నచో నిండుపగింజంత తప్పు హిమాలయపర్వ 
తమంత. 

- పానుగంటి సాక్షి 
ఒకనికి కుమారితను మరియొకనికి సఖి 
నింక నొకనికి తల్లిని ఇందులోన 
నెవ్వరితనొ భావింపుము హృదయమందు 
వావి వరుసలు వాసనావశము లేవి? 

- రాయప్రోలు, జడవచ్చులు 
స్త్రీ గూడుపన్ని కూచున్న సాలీడు. పురుషుడు 
ఎరపడగానే కబళించేస్తుంది. 

- యజ్ఞన్నశాస్త్ర విశ్వం పెళ్లి 
ఆడవాళ్లు విమర్శ మూలంగా ఆధిక్యత సంపా 
దించుకోవా లనుకుంటారు. 

- జయరాం, సింవోద్రి స్వట్‌హోమ్‌ 
యెంత చదువుకున్నా, యెన్ని పరీక్షలు 
క్కినాా తాము చదివింది వంటపట్టించుకొని 
విషయమైనా ఒరిజినల్‌గా మాట్లాడగల స్త్రీలు 


- భలం, మ్యూజింగ్స్‌ 
సమస్త శాశ్వత ఘనకార్యాలకూ, ప్రయత్నాలకూ, 
వాబ్బయాలకూ వెనకవున్నది స్టోక్‌ 


స్రీ ఏ పరిస్థితుల్లోనైనా ఆరాధ్యదేవత. ' తుచ్చ 
శారీరకమైన దృష్టితో స్త్రీని కొలిచి విలువ కట్తాం 


- చలం 
కాంతా -మూలములైన యుద్ధములే కదా ప్రపం 
చములోం బెద్ధపెద్ద రామాయణములును, భార 
తములు నైనవి? 


రది గాక నిర్లజ్ఞలై కుత్సితుల భజియిం 
తురు, కదిసిన యంతయేసి 


కాంచ నశక్యము ధాతకైన న 
త్యంత వయో విలాసములు 
దాలిచి యెంతటి వానినైనం గా 
శీంతురు బంటుగా గొలిపి జేండుగ వానిని 
జేసి రాజ్య మేలింతురు గోరిరేని యవ 
లీలలు వారికి ముంచి తేల్చుటల్‌. 

- కోలాళలం, శిలాదిత్య 
'పెరటం జెట్టుం బెట్టి పరికింప కుండిన 
వెలుంగు దాంటి తీంగ వెడలంబాణు 
నొండుదాని గుణము నటువలె నుండురా 

= వేమన 

గాయాలు స్త్రీ హస్తంతో చప్పున మానుతాయి. 


సకల విషయంబులును బోధ సలుపు గ్రంథ 

ములు; మనోవ్యాధి మాన్సెడు మూలికలు; వి 

చారవారాశి దాంటింపంజాలు నౌక 

లంగనలు; దైవమిడు వారికట్టిశక్తి. 

క దం పదర లన్న 
స దాః 

కదిలిస్తే మంచి రత్నాలతోపాటు, pit 

బయటపడతాయి. 


= మారుతీరావు నిజం నిద్రపోయింది 
తమలో లేనివాటిని యితరులలో చూసి బాధ 
పడతారు. ఈ లక్షణం ఆడవాళ్ల సొత్తేమో. 


వడ్డెర చండీదాన్‌, హిమజ్వాల 
- ఒక్కొకతణిం బువుబోండ్లు కటారికత్తియల్‌. 


- వింగళ్ళి కళావూర్జోదయము 
ఆడవాళ్ళు ఏ మాట చెప్పినా చక్కగా అతికిన 
టగా చెప్పగలరు కక రాజహంసలు 
ఎట్లాగయినా సలహా లివ్వటానికి ఆడవాళ్ళదే 


క్షణ భంగురములు ' కాంతల తాల్ముల్‌. 
- పింగళి కళావూర్జోదయము 
కలకంఠి కంట కన్నీ 
రొలికిన సిరి యింట నుండ -నొల్లదు సుమతీ. 
- బద్దెన నుమతి శతకము 
ఆడదాని బుద్ధి సూక్ష్మం. 

- గురజాడ, కన్యాతల్బం 
ప్రకృతిని గర్తిస్తేనే కాని సృష్టిలేనట్లు, సీని 
గిన కని సస్థిలద్యు భతి! ఎంత హృద 
యముందో అంతే: 

ప - బుచ్చిబాబు, ఒమర్‌ఖయామ్‌ 
ఆడది సాటి దు. తన మొగు 
కక 
నమ్మదు. ఎ; దనుకో. 

నరు మర ఎప్ప ల 
ఆడవాళ్లకి దేవుడు నోరివ్వలేదా? 

= గురజాడ, కన 
ఆడదాన్ని నోరుబెట్టుకు బతకమని దేవుడు 
చేశాడు. 


= గురజాడ, 


క కాన్యాళుల్బం | 
నాజూకైన మనస్సుగల స్త్రీని మల్లెపూవులాగ 


వాడుకోవాలండి. 
= గురజాడ తన్యాళుల్చుం 
రహస్యం సృష్టిలో ఇంకెవ్వరూ దాచ 
ae తప్ప మరెవ్వరూ త లేరు. 
- బుచ్చిబాబు, గొలును 
ఎంత అయిష్టం నటిస్తుందో అంత సులభ 


సాధ్యం స్త్రీ 
, న్వతంత్రజేవులు 
స్త్రీలకు ధనవంతుడే గొప్పవాడని గుడ్డి 


నమ్మకం. 
- బుచ్చిబాబు, ఒమర్‌ఖయామ్‌ 
స్త్రీలు శరీరాలు లేని ఆత్మలు. 
= బుబ్బీబాబు, నృతంత్రజీవులు 
క్షణక్షణముల్‌ జవరాండ్ర చిత్తముల్‌. 
- వెద్దన మనుచరిత్ర 
ఆడదాన్లో ఉన్న తంటాయే అది, ఇయాళున్నట్లు 


రేపుండదు. 
- రావిశాస్త్రీ రొట్టెముక్ళ 
ఆడదేటంటే తను తిరగదు, మన్ని తిర! 
- రావిశాస్త్రీ బంగారిగాడీ కత 


మడిసిని పాడుసేసినా ఆడదే, ముందుకు 
గుంజీనా ఆడదే. మడిసిని మడిసిగా ఆడదేసె 


- చిలకమర్తి, నుధాళరచ్చుంద్రము 
దేనికయినా ఆడది సాహసిస్తుంది కాని, తాను 
చేసిన పనిలో లోపం ఉందంటే మాత్రం ఊరు 
కో 

ర - మారుతీరావు, నిజం నిద్రపోయింది 
బాధ్యతలన్నీ వి, హక్కులన్నీ ప్పరుమడిని 
బుచ్చిబాబు, స్వతంత్రజీవులు 
వ్యర్థ ఈ రాను ఉత్తపు్‌ మురళీ 
బలే చెడ్డవాట్యలే. 


ముళ్లపూడి, బుడుగ 


తాతా 0 


ఆడవాళ్ళ ఆదరం తెలిసేది భోజనం దగ్గరే. 

- వీచ్చేశ్వరరావు, మనసులో మనిషి 
ఆడాళ్ళా! అమ్మో! వేదవ్యాసు డాడదై ఉంటే 
భారతమంతా అయిదు పేజీల్లో రాసును. 

- కొడవటిగంటి, బ్రతుకభయం 
ఆడవాళ్లకు గతాన్ని నెమరు వేసుకోవటంలో 
ఉన్న ఆనందం యింతా అంతా కాదు. 

- కొడవటిగంటి, ఐశ్వర్యం 
రక్షణ అవసరమైన ఆడది మంచితనంగల మగ 
వాడిలో మంచితనాన్ని రేకెత్తిస్తుంది. 

- కొడవటిగంటి, వా. 
ఒక పురుషుడి ప్రాణం తన కోసం కొట్టు! 
తుంటే, ఆ సంగతి వాడు చెప్పకపోయినా 
ఆడది గ్రహిస్తుంది. 

= కొడవటిగంటి, వారసత్తం 
ఆడదాని అందం క్షణభంగురం. 

- కొడవటిగంటి, రాధమ్మ కూతురు 
ఆడదాని బుద్ధి కోతిలాంటిది. 

- కొడవటిగంటి, రాధమ్మ కూతురు 
ఆడవాళ్ళంతా కలిసి తిరగబడితే మగవాళ్ళగతి 
ఏంకాను? 

= కొడవటిగంటి, గ్రహాంతరయాగ్ర 
ఆడవాళ్ళు ఎంతసేపూ కూరల్ని గురించీ, చీరెల్ని 
గురించీ, నగల్నీ గురించీ మాట్లాడతారు తప్ప 
ఇంకోటి మాట్లాడరు. 


= కొడవటిగంటి, చదువు 

ఆడదయి పుట్టాక అణకువ నేర్చుకోకపోతే 
యెలాగ? 

-. నుఖవ్మావ్యశాన్రీ ర్షూబంధనం 


చెడిపోవటమనేదాన్ని, తనకే అన్వయించుకుం 

టుంది తప్ప తన నుంచి సుఖం కొనుక్కోవా 

లని నచ్చే మగాడికి అంటగట్టదు స్త్రీ ఇదెక్కడి 
రూలో మరి. 

- రామచంద్రమూర్తి, ఊబి 

ఆడవాళ్ళ మాటవింటే ప్రాణాలు కొరికేస్తారు. 

- నుద్రహ్మణ్యళాస్త్ర ర్షూబంధనం 


కూడా మొగవాణ్జీ నిందించడం. 
= భలం, 
చాలా మంది ఆడవాళ్ళకి వీపుకి See 
- చలం, మ్యూజింగ్స్‌ 
ఆడుది అబలకాదు. ఆడుది సత్యము. ఆడుది 
తెగింపు. 


్ట్‌ 


= సూరి, నా రాణీ 
అబల యను పదము స్త్రీ జాతికి నామముగాం 
జేసి శాస్త్రకారులు వారి నెంతయు ఘోరము 
జేసి వైచిరి. 

- నూరి, నా రాణీ 
ఆడవాళ్ళని తగిలించుకోవటం తేలికే. వాదిలిం 


చుకోవటం బ్రహ్మప్రళయం. _ 
hs, అసమధ్ధుని జీవయాగ్ర 


కప్పురంపుం గుదుటం గస్తూరి సమో 
నుల్లి నాటి చందనోదకములం 

బెంపిరేని దాని కంపు మాయని భంగి 
నెంతయైన నిలువ దింతి మనము. 

- గోపరాజు సీంహాననద్వా(తింళిక 
భామినులు ధనంబు లేని పతి “మెచ్చరు 
లేమియె కీడు గావునన్‌. 

- గోపరాజు, సింహాననద్వాత్రింిక 
ఆడవాండ్లు పుట్టింటికి వస్తే మగవాండ్ల మీద 
గౌరవం పోతుంది. 

వ, మాలవల్లి 


చదువు నేర్చిన wade న మగ 
వాడితోనూ యెవ్వరూ వోపలేరు. 

- కందుకూరి, ననము 
మన సమాజంలో ఆడది డబ్బిచ్చి కొనుక్కునే 
భోగవస్తువు కావడం కన్నా హేయమైన 
విషయం ఇంకోటి ఉండబోదు. కార 

అటుండగా ఈ ఒక్క కారణం 

చాలు, మన సమాజాన్ని గర్హించడా 
నికి ఖండించడానికీ. 

- ఆనంతం, ఏమిటి? ఎందుకు? ఒకటి 
తరుణు లెంతటి ధీరుల ధైర్య మెల్ల 
జూరంగొందురు కన్నెత్తి చూచిరేని. 

- వేంకటరాయకని, మదనగోపాల శతకము 


వెళ్టివాని కైన వేషధారికి నైనం 


by 


పనస తానలకన్న పంచదారలకన్న 
జుంటి తేనెకన్న జున్నుకన్న 
చెజుకు రసము కన్న చెలుల మాటలు తీపి 
= వేమన 

తొయ్యలులకన్న రమ్యవస్తువులు లేవు 
వారలే కష్టముల కెల్ల గారణములు. 

- లక్ష్యృణకవి, నుభాష్షీతరత్నావళి 
కైక పుట్టి చెజిచెంగా రాము పట్టంబు 
సీత పుట్టి లంకం జెణీచెం గాదె 
కౌరవులను జెణీచెం గద ద్రౌపదియుంగూడ 


- వేమన 
ఆడుదాని బొంకు గో, 
పురుషవరుని బొంకు పూరి తడక 
స్త్రీల నేర్చు మగలం జీకాకు పటిచురా 

= వేమన 
చక్కనైనవాని మక్కువం గన్నంత 
తక్కువగనుం జూచు తనదు విభుని 
ఆండు బుద్ధికంటి నపరబుద్ధి యింకేది? 

ఢి = వేమన 


ఉపలములకంటెం గరినంబు లొక్కవేళం 
గుసుమములకంటె నొకవేళం గోమలములు 
గాన లజ్ఞాభయంబులు గలవా లేవా? 
పువ్వుయోండుల హృదయంబు లెవ్వం డెటుంగు? 
= శ్రీనాథుడు, శృంగారనైవధము 
వనిత తనంతం దా వలచి 
వచ్చినం జుల్కనగాదె యేరికిన్‌? 
- వెద్దన మనుచరిత్రము 
కలంచునే సతుల మాయల్‌ ధీర చిత్తంబులన్‌? 
- పెద్దన మనుచరిత్రము 
స్త్రీలు, రాజ్యాలు మనుష్యుల మనస్సులను పాడు 


చేస్తవి. 

- బావీరాజు గోనగన్నారెడ్డి 
ఎప్పటికైనా ఆడవాళ్ళబాధలకు పురుషులే కార 
కులు. 


- బాపీరాజు నారాయణరావు 
క్షణ భంగురములు కాంతల తాల్ముల్‌. 

= వీంగళి కళావూర్ణోదయము 
పురుషుడిలో ఉత్సాహాన్ని రగిలించి, ఆత్మవి 
శ్వాసం పెంపొందింప చేసేదే స్త్రీ శక్తి, 


వార్థకంబునం దనయుండు వామనయన 
నరసి నడపనకా కెందు నంగనలకు 
వలసి నట్టులు సేయంగ వచ్చునెట్లు? 

- తిక్టున అనుశాసనిక పర్వము 
నాతుల మాటల్‌ 


వడగండ్ల గుండ్లు, జలనిధి 
కడళ్ళ నిలకడలు, భిన్నఘటతోయంబుల్‌ 
- అనంతుడు, భోజరాజీయము 
రానివాళ్ళకి అబ్బేది వాటర్‌ కలర్‌ పైంటింగ్‌. 
కేవలం స్త్రీల కోసం కల్పించబడ్డ లలితకళ. 
- బుచ్చిబాబు, ఒకేనిద్ర -ఎన్నోక్సలలు 
పరువయిన ఆడది నీ యింటి కెందుకొస్తుంది? 
- గురజాడ, కన్యావల్బుం 
భామలకుం జేయు సత్యంబు పాడిగాదు. 

- శ్రీనాథుడు, హరవిలానము 
కాంతలకు హావభావాదు లెట్టివో, కవుల కాయా 
రచనా! (లీలావతీనాం సహజా 
విలాసాః భర్తృహరి, చూ) అట్టివే. . విలాసమే 
లేని స్త్రీలున్నూ వుంటారు. రచనా విశేషాలు 
దొరకని కవులూ వుంటారు. ఇంతే కాదు, 
ఆయా రహస్యాలు కనిపెట్టడం చేతగాని 
వ్యాఖ్యాతలున్నూ వుంటారు. 

- చెళ్ళవిళ్లు కథలు - గాధలు 
స్త్రీ అంత నిర్లిప్తంగా అనుసరించ గలది భర్తనే, 

- మహీధర న్వయంవరణం 
ప్రపంచంలో దేనిలోనైనా భాగం ఇవ్వగలిగినది, 
భర్తలో భాగం ఇవ్వలేనిది స్త్రీ 

- బుచ్చిరెడ్డి, తడిక 
స్త్రీల యంతఃకరణము జల్లెడ వంటిది. 

- పానుగంటి, ప్రచండదాణకృము 
కుసుమ సౌరభములు గుగిగ్రువ్వవచ్చు 
నిసుక బొమ్మల నీట నీదింపవచ్చు 
వడి వడగండ్లతో గుడి కట్టవచ్చుం 
గాని యింతుల మనోగతిం గానరాదు. 

- గౌరన నవనాథచరిత్రము 
ఆండుదాని యంతరంగ వైఖరి యభిమాన 
ప్రకృతినెంత సహవాస మొనర్చిననైన మగ 
వాండు తెలిసికోంజాలండు. 

- పానుగంటి వీరమతి 


- ఆనందారామం, ఇదా భారతం? | విద్యలన్నిటిలో నాండుదాని హృదయము చదువం 
బాల్యమునం దండ్రి యౌవనప్రాప్తి మగండు | గలిగిన విద్యయే విద్య అ ఆండుదాని 


హృదయమంత గ్రంధము ప్రపంచమున లేదు. 

- పానుగంటి, చూడామణి 
ఆండుది తిరుగంబడిన తరువాత నెంత మేధా 
వంతుండైన "మెమె, మె యనవలసినదే కదా! 

- పానుగంటి వ్రభండ బాణకము 
కూడు వండని ఆడది, మంచం అల్లని మగ 
వాడూ ఉండరు. 

- సామెత 
ఆండుదాని కాయువుప ట్టెక్కడున్నది? శరీర 
సౌందర్యములో లేదు. వాకృమత్కృతిలో లేదు. 
నగలలో లేదు. నాణెములలో లేదు. మేడలలో 
లేదు. మిద్దెలలో లేదు. కీర్తిలో లేదు. సంతాన 
ములో లేదు. స్వాధీనభర్తకతలో నున్నది. 

- పానుగంటి సరోజిని 
ఆడుం గాన్నును గంట కన్న, సతి గొడ్రా 
లౌటయే మేలు, నూజేడుల్‌ పెంచిన గూంతు 
రేమి సతమా? 

- కాకుమూని మూర్తి, పాంచాలీ వరిణయము 
ఆడబ్రతుకు ఆడివీ, అధ్వాన్నమూనూ 
- వురాణం, వెలిసీవోయిన పెళ్ళి ఫోటో 
మన ఆడవాళ్ళకు జీవితాన్ని అనుభవించడం 
బొత్తిగా చేతకాదు. మనం కిటికీలోంచి చూసే 
దానికంటే ప్రపంచంలో ఎక్కువ వెలుగే వున్న 
దన్న విషయాన్ని వాళ్ళు గ్రహించరు. అభిప్రా 
యాలూ అనుభవాలూ, వంట ఇంటినీ పడగ్గ 
దినీ దాటిపోవు. 

- తాస్తూరి. థ్రావణసంద్య 
అతడు రాక్షసుం డటంచు సౌమిత్రి వ 
చించె సుంత వినదు చెలువ తాను, 
ననుభవించెం దాను, ననుభవించితి మేము, 
నాండు దింతసేయు ననుచుం గలదె? 

- విశ్వనాథ, రామాయణ కల్పవృక్షము 
శ్రీ వురుమలు 
సంకోచానికీ, సాహసానికీ కూడా న్రీముందు 
పురుషుడెందుకు? _ 

- చలం, వాంవీ కన్యలు 
నా కాండుదాని సంస్కృతము విన్నను మగ 
వాని కాకలీగీతము విన్నను నవ్వటాలగా 
నుండును. ఆండుది సంస్కృత భాషం జదివిన 
ప్పుడు ముక్కుత్రాడు వోసిన యాంబెయ్యవలె సూ 
సూ సూ యనును. మగవాండు సంగీతము పాడి 


- పానుగంటి, సాక్షి 
వాగ్ధారాళత పురుషులకంటే స్త్రీలకు మిగుల 
హెచ్చుగా నుండును. ఆండుదాని ధోరణి 
ముందు మగవాని ధోరణి దిగదుడుపునకన్నం 


బనికిరాదు. 

- పానుగంటి, సాక్షి 
మగవా రెప్పుడు మాటల బండారమే. ఆండుది 
నోరు చేసుకోవలెను. పట్టుమని పనిలోనికి దిగ 


వలెను. ఆపుడు మహాకార్యములు జరుగవల 


యును. 

= పానుగంటి సాక్షి 
ఆడుంది యున్నచోటునే సౌరభములు! 
మగవాండున్న చోట నేమున్నది? పొడుము 
వాసన, చుట్టకంపు, సిగరెట్టు గొట్రుకంటె నేము 
న్నది? ఆహాహా! పురంగ్రీమణుల చేతను 
బువ్పములచేతనే కదా భూమి కలంకారము. 

= పానుగంటి, సాక్షీ 
మగతత్త్వము నా౭డుతత్త్వము నొక్క మంద 
డినే యంటియున్న వయినను దానికిని దీనికి 
నత్యంత భేదమున్నది. ఒకటి కరినము, రెండ 
వది మార్దవము. ఒకటి హేతుబద్ధము, రెండ 
వది రసఫ్లతము. ఒకటి చంచలము, రెండవది 
స్థీరము. ఒకటి బలీయము, రెండవది దుర్భ 
లము. ఒకటి మలీమసము, రెండవది పరిశు 


ద్ధము. 


- పానుగంటి, సాక్షీ 
“స్త్రీ ఎంతసేపటికీ తన ఆనందాన్ని దూరంగా 
దాచుకుని, (ప్రేమ వుందికదా అని సంతోషి 


స్త్రీ పురుషులు 
స్తుంది. పురుషుడు మీద వురకాలనుకుంటాడు. | ఆడవాళ్ళు ఎంత చదువుకున్నా చాలామంది 
- చలం, వివాహం | అప్పలమ్మల స్థాయిని మించి ఎదగలేరు. 


బుర్ర గోక్కుంటేగాని మొగరాజులకు ఆలోచన 
తట్టదు. మూతి బిడాయించుకుంటేగాని ఆడ 
వాళ్లకి ఆలోచన సాగదు. 

- నుబ్రవ్మాజ్యశాస్రీ వబ్బుర్ధయు్లూ 
మగవాడి బరువు భారాలు ఆడదీ, ఆడదాని 
కష్టసుఖాలు మగవాడూ కనిపెట్టకపోతే 
యింకేమి లాభము? 

- నుఖ్రవ్మాణ్ఞ్యశాస్త్ర రక్షాబంధనము 
మగవాళ్ల నగ్నసత్యానికి సాక్షులు ఆడవాళ్ళు 

- కొడవటిగంటి, ఆడజన్ను 
స్త్రీ తన సమస్తమును తన హస్తములో నుంచిన 
కృతజ్ఞత చూపు పురుషులు మిక్కిలి యరుదు. 


= చలం, శశిరేఖ 
శ్రీవాంభ 
పొట్టవానికి మితిలేని పొలతివాంఛ 
యనుట నిశ్చయము. 
- పానుగంటి సాక్షీ 
త్రీ విద్య 


విద్యా విహీనులు పశువులని యెల్లవారును 
చెప్పుచున్నారు గదా? మనము స్త్రీలకు విద్య 
చెప్పింపక వారిని పశువులవలె నుంచి వారితో 
సహవాసము చేయుచుండెడు పక్షమున మను 
ష్యులు పశువులలో సహవాసము చేసెడునట్లే 
కదా యగును? 


- కందుకూరి, దానములు ' 


ఒక యింట నూజు జుట్లిముడునుగాని రెండు 
కొప్పు లిమడవన్న సామెత యందటు నెణిగినదే 
కదా! ఇద్ద జాండువా రొక్కచోట చేరినచోం బని 
లేని పాటగా నేదో యొక విషయమున శుష్క 
కలహములు పొడచూపక మానవు. ఇప్పటి 
మన దేశపు స్త్రీలలోం గానబడుచున్న యీ కల 
హప్రియత్వమునకుం బ్రధాన కారణము స్వప్ర 
యోజనపరత్వము చేత దూరాలోచన 
పడినవారు తమ తరుణీమణులను ఆ 
విహీనురాండ్రనుగాం జేయుటవలన వారి నాశ్ర 
యించియున్న మౌఢ్యభూతావేశదోషమే కాని 
సహజ కోమలమైన స్త్రీ స్వభావము కాదు. 


- కందుకూరి, స్వీయచరిత్రము 


- ఆనందారామం, యళ్ళీవచ్చిన వసంతం 
మనుజుడు చదువుకోకున్నను, ఏ కూలిపని. 
జేసికొనియెనను బొట్ట పోసికొనవచ్చును. జీవ 
నాధారమునకు వృత్తు లెన్నియైన నేర్చడియు 
న్నవి. అందునకుం జదువే యక్కజలేదు. 
కాబట్టి చదువుకొనుట జ్ఞానమును, బుద్ధియును 
గుదురుటకొజకుగాని కేవలమును పొట్ట కొజకు 
గాదు. ఆ హేతువు చేతనే నారులకును విద్య 
యావశ్యకమగును. 

- కందుకూరి, 
జ శ్రీవిద్య 


'నీళ్ళలోని మీను నిగిడి దూరము పాజు 


బయల మూరెండైనం పారలేదు. 
స్థానబలిమికాని తన బల్మికాదయా. 
= వేమన 
చెటికుతోంటలోనం జెత్తకు ప్పుండినం' 
గొంచెమైన దాని గుణము చెడదు. 
యెజుకం గలుగుచోట నెడ్డెవాం డున్నట్లు, 
పాల నీడిగింటం గ్రోలుచు నుండిన 
మనుజు లెల్లం జూచి మద్య మండ్రు 
నిలువం దగని చోట నిలువ నిందలు వచ్చు 
- వేమన 
నీళ్ళలోన మొసలి నిగిడి యేనుయగం 
బయట కుక్కచేత భంగపడును. 
స్థానబలిమి కాని తన బల్మి కాదయా 
ష్‌! బల్మి 3 వేమన 
రువము నీరు వెడలం జచ్చుటే సిద్ధము 
నీట నుండె నేని నిక్కి పడును 
అండ తొలంగునెడల నందజ పని యట్లె 
- వేమన 
గజములు, సింహములు, సత్చురుషులును, 
స్థానము విడిచి విచ్చలవిడి సంచరింతురు. 
కాకములు, మృగములు, కాపురుషులును 
స్థానము మానయాలక వినాశము బొందు 
బతు = 
- బిన్నయసూరి, మిత్రలాభము 
దంతములు, కేశములు, నఖముళు,' నరులును, 


జ 


స్థానభ్రంశమును బొందిరేని రాణింపరు. 

- చిన్నయసూరి, మిత్రలాభము 
స్థానాంతరము విచారించుకోక పూర్వస్థానము 
మానరాదు. 

- చిన్నయసూరి, మిత్రలాభము 
స్థాయి 


కుర్చీల్లో మనపక్కని కూర్చొనే పెద్దమనుష్యుల 
చచ్చు సంభాషణకన్నా నేలని కూర్చొనే 
లు మనుషుల మాటల్లో నువ్వూ 


నేనూ దగ్గ విజ్ఞానం చాలా ఉంది. 
- చాస్ఫో బబ్బాబ్బా 
స్థావరం 
నీతిహీను నొద్ద నిర్భాగ్యు లుందురు. 
- సామెత 
స్థితి 
క్షేత్రము, బీజము - రెండూ ప్రధానమైనవేగాని 
- అత్యంత ప్రధానమైనది సతి. 
= చిరంజీవి, నంశాంకురం 
స్థిరత్వం 


చీమలపుట్ట గొప్ప సాంఘిక సామరస్యాన్ని 
సంపాదించింది యుగాల కిందటే. కాని యుగా 
లనించి చీమ 

లా ఉన్నార మ్యూజింగ్స్‌ 
న్థూలకొయం 


ముందు చూస్తే పిన్నిగారూ వెనక చూస్తే 
బుడుగూను. 


నములకు పోవగా 


జవాబు చెప్పవచ్చు. 

- రాజారాం, గ్రూప్‌ ఫొటో 
అంతరంగ స్నేహానికి హ్యూదయనైర్మల్యమే 
ప్రధానం కాని పరిధికాదు కాబోలు. 

- సంజీవదేట్‌, బుచ్చిబాబుతోన్నేహం 
ఉన్నతస్థితి సంపద మున్నగునవి చిన్ననాటి 
సహజమైత్రినిం దుదముట్టింపక యుండునేని 
ప్రపంచము సౌఖ్యభూయిష్టమై భాగ్యవంతమై 
యుండును కదా. 

- చిలకమర్తి, సుధాశరచ్చంద్రము 
లుబ్బనితో స్నేహము సొమ్ము పెట్టువజకే! వైష్ట 
వునితో స్నేహము వంటయింటి వటికే! 

- పానుగంటి, రాధాక్టన్ణ 


దొరతో సావాసం మానేయగల్శుకాని దున్నపో 


" తుల్లో స్నేహం చెయ్యడం మాత్రం నాతరం కాదు. 


- రావోస్రీ గోవులొస్తున్నాయి జాగ్రత్త! 
పుట్టుకవల్ల ఏర్పడేది తల్లిదండ్రులతో 
సంబంధం. సంస్కారంవల్ల వచ్చేది స్నేహం. 
పుట్టకకన్నా సంస్కారమే గొప్పది. కనక రక్త 
సంబంధంకన్నా పహ గొప్పది. 

వివినమూర్తి, ఉద్యమం 
జీవించే ప్రతి జీవికీ రెండు పరస్పర వ్యతిరేక 
మైన మనోగుణా లుంటాయి. ఒక మనోగుణా 


- విశ్వనాధ బద్దన్న నేనాని 
స్త్రీపురుషుల స్నేహానికి లోకమిచ్చిన పర్యాయ 
వదం కళంకం' 

- శ్యామలారాణ్సీ జీనవాహిని 
తన్నెరిగిన ప్రతివానికి 
'పెన్నిధాన మది స్నేహము. 

- సినారె దివ్వృచూనవుడు 
చెడి స్నేహితులింటికి వెళ్లమన్నారు. 


జీవవాహని 
స్నేహకాలంకన్న, స్నేహంలోవి తీవ్రతయే 
ప్రధానం, 


- కేశవరెడ్డి, అతడు అడవిని జయించాడు 


స్నేహం 


స్వతంత్రం 


స్నేహ మది యెల్లరుం గూడిచరించుటేకదా? 

- విశ్వనాధ రామాయణకల్పవృక్షము 
'స్నేహమొక అనుబంధం ఒక విశ్వాసం 
అనుక్షణం తృప్తితో పీల్చే ఉచ్చ్వాసం. 

- వేణుగోపాల్‌ స్నేహం 
స్నేహితుడు 
ప్రియమున కన్న హితమును గోరువాండే 
స్నేహితుడు. 
- వరదాచాద్యులు, వైశాలిని 


ప్రపంచములో నెట్టివారికి నన్నియవస్థల 
యందును స్నేహితులు. దొజకుచునే 
యుందురు. 


- కొచ్చెర్లకోట, అవవాద తరంగణి 
ఆత్మలాభ పరాయణు లగుచు నరులు 
ప్రాణమిత్రులవలెనె గన్పట్టుచుందు 
రవసరము దీఅ నందరు నడగుచుండ్రు: 
నిజహితుండు లేం డవనిలో నిశ్చితంబు. 

- చిలకమర్తి, గయోసాఖ్యానము 
ఐశ్వర్య మున్నప్పు డందరు మిత్రుల, ధనహీను 
నకు నాపత్కాలమున మిత్రులైన వారే 
మిత్రులు. అన్నియు. జుట్టములు. 

- చిలకమర్తి, కర్ఫూరమంజరి 
మిత్రుల హృదయములు రహస్య రత్నములు 
దాచందగిన యినుప పెట్టెలు. 

- చిలకమర్తి, కర్ఫూరమంజరి 
రహస్యాలు, చీకటి తప్పులూ పంచుకునే వాడే 
స్నేహితుడు. 

= బుచ్చిబాబు, ఒకేనిద్ర - ఎన్నో కలలు 
స్నేహితులే ఆప్పులకంటె ఎక్కువగా తోడ్పడ 
తారు. 

- నరన్వతీదేని ఈ చీకటి వీడదేమి? 
మిత్రులుగా నుండి తన వలన నుపకారము 
పొందిన వారే యమిత్రులయి తన కపకారము 
చేసినారని మనస్సునకు దృఢముగాం దోచినప్పు 
డాకస్మీకముగా గలిగిన యాగ్రహవ్యగత వలన 
తొంటి స్నేహవిశేషము ద్వేషముగా పరిణమించి 
యొక కొననుండి యింకొక -కొనకుం బోవుట 
యనివార్యమైన మానుష స్వభావమే కదా! 


తన వృద్ధియు మిత్రుని వ 
ర్థనమును దత్సఖసమృద్ధి ప్రబలుటయును శ 
త్రుని దెస నిన్నియుం జెడుటయు 
నను షడ్విధములను, దన్ను నతిశభమొందున్‌. 
- తిన్న శజ్యవర్వమ 
మనలో అజ్ఞాతంగా ఉన్న అజ్ఞానమూ, అవకత 
వకలూ, అస్తవ్యస్తాలు, డాబులూ, 
ఎదుటి వాడీలో ్రదర్శితమయితే మనవ 
నవ్వేనా వస్తుంది, లేక కోసమేనా వస్తుంది. 
- మొక్కపాటి, బారిష్టర్‌ పార్పలీశం 
తన మిత్రులయందున్నూ తనయం, 
ఉన్న వ్యవహార దక్షతకు లౌక్యమనిన్నీ ఆద్భుత 
మైన చాకచక్య మనిన్నీ పేర్లు పెట్టుకొని, అదే 
లక్షణము తన శత్రువుయందున్నట్లయితే 
నున్నూ, దానిని దౌర్జన్యములో లెక్క పెట్టుట 
మానవులయందున్న మహాలోపము. 
- పొవ కరణం కనకయ్య వీలునామా 
న్ఫల్భ 
హృదయానికి కళ్ళు లేవు; స్పర్శ మాత్రమే 
వుంది. మేధకి కళ్ళున్నాయి గానీ స్పర్భలేదు. 
- వడ్డెర బండీదాన్‌, హిమజ్వాల 
నృష్టం 


ఒక పగ్గమును రెండు యూపములకు నేలాగు 
నం గట్టగూడదో యారీతి నొకస్తేకి నిరువురు 
పతులు కూడదని స్పష్టము. 

- కోలాచలం, శిలాదిత్య 
న్మరణ 
మనని ఎక్కువగా తలుచుకునేవారు మనని 
ద్వేషించే వారై వుంటారు. 

- చలం, మ్యూజింగ్స్‌ 
ఎలాంటి నాస్తిక వాదైనా జీవితంలో ఒక్కసా 
రైనా దేవుని తలంచకపోడు. 

= తాంతారావు, మంచిమువూర్తం 
న్యతంత్రం + 
దేశం స్వతంత్రమయినా ఇంకా “మనం” 


కాలేదు. 
= గంగాధరరావు, పెండింగు ఫైలు 
పుట్టింట్లో ఎంత సుఖపడ్డా స్వతంత్రం వుండదు. 


- కందుకూరి, స్వీయబరిత్రము - లక్ష్మణరావు, ఆతప-ఆమె 


82 


స్వతంత్రం 


స్వర్ణం 


PERTTI PO PMP RIP ననన నమ 


ఈ దేశములో నెప్పుడును రాజ్యాంగ విషయ 
మున జనుల కేవిధమయిన స్వాతంత్ర్యము 
లును లేవు. అందుచేత జనులు పరిపాలనవిష 
యమున దమకు గొప్ప స్వాతంత్ర్యము 
లుండునన్న యంశమును గూడ గుర్తెజుంగరు. 
- కందుకూరి, దేశీయ మవోనభ 
న్వఖావం 
ఎదగొడ్డుకు బెదురుండదు. 

- సామెత 

తాజెడ్డ నవల పత్రికంతా చెరచినట్టు. 

- శ్రీరమణ, 
ఒక మంచి సహాయం చేసినవాళ్ళనే ఇంకోటి 
అడుగబుద్ధవుతుంది. 

- కొడవటిగంటి, చెడిపోయిన మనిషి 
ఏనుగున కెంత సేపు తిండి, పామున కెంత 
సేపు నిద్ర, పిచ్చుక కెంతసేపు కలయిక, శశ 
మున కెంతసేపు భయము. 

- పానుగంటి, సాక్షి 
ఏమన్నా చెయ్యమంటే నేను చెయ్యలేనుగాని, 
ఏం చెయ్యవద్దంటే అది మాన్హాను! 

- భమిడిపాటి కచటతపలు 
నువ్విస్తే దోసిలిపడతాం, నువ్వడిగితే మొండి 
చెయ్యి చూపిస్తాం. 

- రావిశాస్త్రి రత్తాలు రాంబాబు 
వేష భాష లింకం గాషాయవస్త్రముల్‌ 
బోడినెత్తు లొప్పం బొరయుచుంద్రు 
తలలు బోడులైనం దలంపులు బోడులా? 

- వేమన 
నక్క ఒకచోట ఊలవేసి, ఇంకొకచోట గౌరీక 
గ్యాణం పాడుతుందా? 

- సామెత 
మేడిపండుం జూడ మేలిమై యుండును 
పొట్ట విచ్చి చూడం బురుగు లుండు 
పిరికివాని మదిని బింక మీలాగురా. 

= వేమన 
భూమి పేరువల్ల పుణ్యస్థలము లాయె 
వెలయ రాళ్ళవల్ల వేల్పు లాయె 
నీళ్ళ పేరువల్ల నిఖిల తీర్ధము లాయె 


నక్కలు బొక్కలు వెదకును 
నక్కరతో నూఅబంది యగడిత వెదకున్‌ 
గుక్కలు చెప్పులు వెదకును 
తక్కువ నా లంజకొడుకు తప్పే వెదకున్‌ 

- చాటువు 
నిజమైన బంగారు నిప్పుకు వెరువదు. 

- సామెత 
తేనెబోసి పెంచినా చేపకు చేదుపోదు. 

- సామెత 
చేసేవి నాయకాలు, అడిగేవి తిరిపాలు, పెట్ట 
కుంటే కోపాలు. 

- సామెత 
న్వయంశళకీ 
కొన్ని కొన్ని జబ్బులు మనమే కుదుర్భుకోవచ్చు. 
డాక్టర్ల ప్రమేయం లేకుండా. 

- సరస్వతీదేవి ఈ చీకటి వీడదేమి 

న్వయంసేవ 
స్వసహాయమె సుశ్రేయము 
స్వసహాయమె దైన్యహరము, సంపత్కరమున్‌ 
స్వసహాయమె మానవులకు 
వ్యసనహరము- 

= వెంకటశర్థ & ముట్నూరి భారతమాత 
న్వరూనం 


బాహ్యస్వరూపం చూసి గుణగణాల్ని చెప్పలేం. 


- మద్ధంశెట్టి అంతామోనం 
న్వర్థం 
సస్యలక్ష్మీ కలిత 
జగతియే స్వర్గమ్ము 
+ సినారె, న్వమ్హభంగం 
లోకహితము గాని ఏకాంగి పోరునం 
జచ్చువాని కేమి స్వర్గ మౌనె? 


= గోపరాజు సింహాసనద్వా(త్రింశిక 
నిరుపేదల నరకమే ధనవంతుల స్వర్గం. 

- చిరంజీవి, బోలో స్వతంత్రభారత్‌కీ జై 
స్వర్గం మోక్షం ఎంత మంచివైనా ఎవరో దిక్కు 
మాలిన వాళ్లకూ అభాగ్యులకూ తప్ప ఎవరికీ 
స్వర్గస్థులం కావాలని ఉండదు. 


- వేమన - వురాణం,' ఇల్లాలి ముచ్చట్లు 


398 


చప 


ఇంట్లొ యున్నవి కాని పెండ్లిండ్లు లేవు 
ఆండ్రొ యున్నారు గాని యిల్లాండ్రు లేరు 
బాగు! శివశివా! ఇది వట్టి భోగభూమి 
- త్రిపురనేని, నూతపురాణము 
స్వలాభం 
గడ్డం కాలి ఒకడు ఏడుస్తూ వుంటే, చుట్టకు 
నిప్పు ఇమ్మని ఒకడు వెంబడించినట్లు. 
- సామెత 
స్వతో 
మన కన్నును మనం పొడుచుకున్నంత 
ఘోరంగా ఇతరులు ఎవ్వరూ పొడవలేదు. 
= ధనికొండ వనిత్రులు 
న్వన్థలం 
నటులది దోరసముద్రము 
విటులది యోర్లల్లు కవిది వినుకొండ మహా 
పుటభేదన మీత్రితయము 
నిటం గూర్చెను బ్రహ్మ రసికులెల్లను మెచ్చన్‌ 
- వల్లభరాయడు, క్రీడాభిరామము 
స్వాతంత్రం 
ధైర్యం లేంది స్వాతంత్ర్యం వుండదు. ఒకవి 
ధంగా చూస్తే ధైర్యమే స్వాతంత్ర్యం. 
= నంజీవదేవ్‌, ఆశులోన్‌ ముఖర్జీ 
ఓ దేవుడా! నా మనస్సు ఇండిపెండెంటుగా 
సృృజించావా; యిండి పెండెంటుగా అయితే నా 
యిష్టవొంచ్చిన పనల్లా నేను చేశాను. నువ్వెవరు 
అడగటానికి? ఇలాంటి చిక్కులు పెట్టావంటే 
'హెవెన్‌లో చిన్ననేషనల్‌ కాంగ్రెస్‌ వొకటి లేవ ' 
దీస్తాను. లేక నన్ను డిపెండెంటుగా చేశావూ? 
అట్లాగయితే, నువ్వే నాచేత పాపం చేయించావు 
గనక నీకే ఆ శిక్ష కావలసింది. 
= గురజాడ, కన్వాశుల్చుం 
స్వరాజ్యలక్ష్మి కాపరానికెళ్ళి పదిహేడు సంవత్స 
రాలయినా నేటికీ భూ సంస్కరణల శిశువును 
కనదు; మాసకమ్మో ఏంపాడో! 
- విజయలక్ష్మీ, మహాప్రస్థానపర్వం 
తానిచ్చినది భారత స్వరాజ్యము కాని 


394 


పుచ్చుకొన్నది మొక్కవోని స్వారాజ్యము 

- మధునావంతుల, మనగాంధీ 
బొంబాయి రేవులో నుండి పొగ యోడలోనికిం 
జేరిన యెలుక పాసుపోర్టు అక్కటలేకుండ ఏ 
అమెరికా దేశమునకో యింగ్లాండునకో పోవుచు 
న్నదే! ఎలుక కున్న జన్మ స్వాతంత్యమైన 
హిందువునకు లేదే! 

- పానుగంటి స్వా 
స్వాతంత్ర్యం అనేదాన్ని (ప్రేమలాగ ఎవరి మట్ట 
కువారు ప్రతినిత్యమూ గెలుచుకోవాలి... 

- బుచ్చిబాబు, స్వతంత్ర జీవులు 
అస లెవళ్ళకీ హక్కులే లేవు- అందుకే మిగిలేది 
బాధ్యతలే- ఆదే స్వరాజ్యం అంటే. 

- బుచ్చిబాబు, ఆద్యంతాలు, మధ్య'రాధ' 
స్వాతంత్ర్యం కూడా ఒక ఆకలే. 

= బుచ్చిబాబు, చివరికి మిగిలేది 
చూడు నిర్బంధం అనగానే బెడిసి కొడతాడు 
మానవుడు. స్వతంత్రు డనగానే అనేక ఆవ 
ధులు కల్పించుకుంటాడు. 

- బుచ్చిబాబు, మధుర తరంగం 
ఆర్జిక _స్వాతంత్ర్యంలేని వారికి ఆత్మ 
స్వాతంత్ర్యం ఎక్కడనుంచి వొస్తుందో. 

= బుచ్చిబాబు, స్వతంత్రజీవులు 
స్వతంత్రించి చెడిపోతానంటే నిన్నెవ్వరూ ఆపలేరు. 

- బుచ్చిబాబు, స్వతంత్రజీవులు 
జనన మరణవేళ స్వాతంత్ర్యమా లేదు 
తేను లేదు మున్ను పోను లేదు 
నడుమం గర్త ననుట నగుంబాటు గాదంటే 
= వేమన 
దేనికైనా స్వతంత్రమే మహాబలం 
- వేదాంత కవి, తెనుంగుతల్లి 
పాత కతలూ, పాత వెతలూ 
పారిచనె, స్వేచ్ళాపతాకము 
నెత్తరా, ఎత్తవేం, యెత్తు 
ఏడు ద్వీపాలన్‌! 
- బావీరాజు, పాతమాట 
స్వాతివాన 
స్వాతివాన ముత్యపు చిప్పకు గాని నత్తగుల్లకేల? 
= సామెత 


స్వానుభవం 
స్వానుభవం 
స్వానుభవంలేంది కష్టాలంటే ఏంతెలుస్తుంది? 

= లక్ష్మణరావు, అతడు-ఆమె 
స్వారీ 
ముందు గొడిదెమీంద స్వారీ నేర్చుకొన్న పక్ష 
మున గుల్డిపు స్వారీ సులభ మగును. 

- చిలకమర్తి, గణవతి 

స్వార్గత్యాగం 
నాకెప్పుడూ పరచింతే.. నాకు కావలసినది 
ఇంకోడి సంగతే కాని నాది కాదు అదేనా 


స్వార్ధత్యాగం. 


స్వార్థభక్తీ 
ఎలుగెత్తి దేవుణ్ణి పిలుస్తుంటారు 
అయినా మొర వినలేదని గునుస్తుంటారు 
తీస్తారు ప్రాణాలు, చేస్తారు దానాలు 
పథ్యం చేయరు; బౌషధం సేవిస్తుంటారు. 

- దాశరధి, డూబాయీ 
స్వార్థం 


ఆవుమీద వాత్సల్యంతో కాదు గడ్డివేసేది. 
అదిచ్చే పాలమీద మమకారంతో. 
- ఆధివిన్హు ప్రావ్తం 
"ఆడది మెచ్చిందే అందం" అన్నారు ఆడవాళ్ళు. 
“జాను అని బేషరతుగా ఒప్పేసుకున్నారు 
మొగాళ్ళు. (తమని మెచ్చేది ఆడవాళ్ళే కనుక) 
- బీనాదేవి, హరిశ్చంద్రమతి 
వ్యక్తుల స్వార్ధపరత్వంతో నిండిన వ్‌ సమిష్టి 
వ్యవస్థలోను సుఖశాంతు లుండవు. 
- నులోచనారాణి, మీనా 
స్వార్థం లేకుండా మనిషి బతకడు. 

- వేణుగోపాలరావు, జోగబాల 
మనిషికంటే భగవంతుడికే స్వార్థం ఎక్కువ. 
అన్నీ ఇస్తే మనిషి తనను మరిచిపోతాడని 
భగవంతుడికి భయం. 

- భారతీదేవి, సుడిగుండాలు 
స్వార్థము ఐహిక జీవితానికి మూలం. స్పర్థే 


- భమిడిపాటి, ఎప్పుడూ ఇంతే 


స్వార్థం 


జీవిత విజయానికి కీలకం. 

- సుబ్రహ్మణ్యశాస్త్రి మార్గదర్శి 
ఒకరి స్వార్థం... పర్యవసానం మరొకరి సర్వ 
నాశనం. 

- నంది, వుజ్యస్థలి 
తమ ప్రాణములమీందికి వచ్చుచున్నప్పుడు 
లోకములో నెల్లవారును తామావటకు ప్రాణాధి 
కులుగాం జూచుకొనువారి యాపద లయినను 
మజచిపోయి తమ యాపదను తప్పించుకొను 
టకే ప్రయత్నింతురు. 

- కందుకూరి, రాజశేఖరచరిత్రము 
జ్ఞానానికి స్వార్ధమే మొదటి మెట్టు. 

- బుచ్చిబాబు, ఒనుర్‌ఖయామ్‌ 
స్వార్థమనే మర్రిచెట్టు నీడన ఏ పవిత్రాశ 
యమూ మొలకెత్తదు. 

- చిరంజీవి బోలో స్పతంత్రభారల్‌కీ జై 
అసలు బ్రతుకే స్వార్థం. కీర్తిగట్రా మాత్రం 
స్వార్థం కాదూ? అది మరొక్కరూపం ఆంతే, 

- ఆచార్జ, ఎవరీ మనిషీ 
స్వార్థం వచ్చేటప్పటికల్లా మనిషి సంఘాన్ని 
ఎంతలెక్కలేకుండా తన్నిపారేస్తాడు? 

- నంది, నైమిశారణ్యం 
స్వార్థ మనేది ప్రకృతి సిద్ధంగా వస్తుంది. 
నిస్వార్థమనేది మనం సంపాదించుకుంటే లభీ 
స్తుంది 

- చిరంజీవి బోలో స్వతంత్రభారత్‌కీ డై 
స్వార్ధ త్యాగం చేయించే (ప్రేమకూడా స్వార్ధంలో 
అంకురించి తీరవలసిందే! 

- కొడవటిగంటి, నీకేంకావాలి 
మన మొహాలు సంస్థలు నడిపేవి కావు. ఎవడి 
స్వార్థం వాడు చూసుకుంటాడు. దానికోసం 
యితరులను బలిచేస్తాడు. 

- కొడవటిగంటి, నడమంత్రపు సీరి 
చూసుకోడానికి దేవు డున్నా 
డులే. మన బాగోగులు మనం చూసుకుంటే 


చాలు, 
- రార్మా మారేలోకం 


395 


స్వార్థం 
లోకం అంతా యేమి స్వప్రయోజనపరులూ! 

-' గురజాడ కన్వాశుల్సం 
స్వేచ్భ 


చేసేపనిలో స్వేచ్చ ఉంటేనే చేసిన పనిలో 
నాణ్యత వుంటుంది. 

- బీనాదేవి, న్వేచ్చాయజ్ఞం 
నీతిని ఇంట్లో కట్టేసి అధికార్లు 
ఆఫీసుకు రావచ్చు 
అభిమానాన్ని నెట్టేసి నాయకులు 
కారుల్లో ఊరేగచ్చు 
ఖర్చులు దుబారాను లేపుకొచ్చి 
ఖజానాలో కాపురం చెయ్యొచ్చు 
దినపత్రికల రైళ్లమీద 
ఊరూరికి పుకార్లు షికార్లు చెయ్యొచ్చు. 

- కుందుర్తి, రెండులోకాలు 
ప్రజల్ని స్వేచ్ళగా వదిలిపెడితే ప్రభుత్వాలు 
సాగవు. 

- వేదాంతకని, ఆకలిమంట 
గెలుచుకొన్న పిదప నిలుపుకొన్నదే స్వేచ్చ. 
జగము నిండ స్వేచ్ళాగానయురుల నింతు 

- దేవులపల్లి, న్వేచ్భాగానము 
'స్వేచ్చ మంత్రుల సొమ్ము 
ఓ కూనలమ్మా 

- ఆరుద్ర, ఇంటింటివజ్యాలు 
ఆడవాళ్ళకి బైటెక్కడా స్వేచ్చ వుండదమ్మా! 
వుంటే మనస్సులోనే వుండాలి. 

- పినిశెట్టి పంజరంలో పక్షులు 
దాచుకునే శ్రమకన్న పోగొట్టుకోడం నయం 
అనే సూత్రం ఆచరణలో పెడితేనేగాని స్వేచ్చ 
లేదు. 

= బలం, 
నాలుగు రాళ్ళు సంపాదించగలగటమే స్వేచ్చ. 
= కొడవటిగంటి, వంచకళ్యాణీ 
(ప్రేమించడానికీ, ద్వేషించడానికీ కూడ మనిషి 
క్కొంత మానసికమైన స్వేచ్ళ వుండాలి. 
- కొడవటిగంటి, వారసత్వం 


హక్కు 

స్వేచ్చ వుంటే సంఘంలో వెలేస్తారు. 
- బుచ్చిబాబు, గొలును 
ఎడతెగని స్వేచ్చ కూడా వొకవిధమైన బాని 


సత్వం. 

- బుచ్చిబాబు, ఒమర్‌ఖయామ్‌ 
అరాచకంవల్ల మనకు లభించే స్వేచ్చ, చావు 
స్వేచ్చ. 


- కొడవటిగంటి, వట్నవానం 
వాక్కు 


గృహంలో సర్వహక్కులూ స్త్రీలవే. 
- బుచ్చిబాబు, ఆద్యంతాలు, చుధ్యరాధ' 
ఏ వస్తువుమీదైనా హక్కు ఇచ్చేవాడికే లేకపోతే 
పుచ్చుకునేవాడికి ఎక్కణ్నుంచి వస్తుంది? 
Sale of goods act కర్తకే హక్కులేని 
ప్రమాణం భూమ్మీద ఏ కోర్టులోనూ చెల్లదు. 
- రాధాక్ళష్ణ దంతవేదాంతం 
అందరు ప్రజలకు ఓటునందు హక్కున్నట్లే 
అందరు పురుషులకు స్తీ సుఖమునందు 


హక్కున్నది. 

- విశ్వనాథ చెలియలికట్ట 
స్త్రీల విషయంలో- అనుభవం- కొన్ని హక్కుల్ని- 
ఆజన్మాంతపు హక్కుల్ని యిస్తుంది పురుషుడికి, 

- బలం, అరుణ ఆర్డ్యుమెంటు 
దస్తావేజులో లేకపోయినంత మాత్రంచేత 
హక్కు వాళ్లది కాదనడానికి వీలులేదు. 

- కందుకూరి, హోన్యసంజీవని 
ఉదయం పది గంటలకు రావాలనేది బాధ్యత. 
పది గంటల తరువాత ఎప్పుడైనా ఆఫీసుకు 
రావటం హక్కు 


లోకంలో వున్న దౌర్భాగ్యులందరికి ఏడవడానికి 
తప్ప మరో హక్కంటూ లేదు. 


= రావిశాస్త్రీ నిజం 
మనకి మిగిలినవి హక్కులు- బాధ్యతలన్నీ 


806 


హక్కు 


ప్రభుత్వానివి. 

- బుచ్చిబాబు, స్వతంత్రజీవులు 
హక్కులు ఒక డివ్వట మేమిటి! 
శ్వాసించడం ఎవడు నేర్చా డేమిటి? 

- లోబన్‌, నహనం గాడిద లక్షణం 
హడావిడి 
ఇంట్లో పెండ్లలయితే, వూళ్ళో కుక్కలకు 
హడావుడి. 

- సామెత 

హత్య 
చీమనైనను తెలిసి హింసింపలేని 
సత్యగుణు లైన మనిషిని చంపగలరు! 

- భీమన్న, జన్మాంతర వైరమ్‌ 
హత్య చేయాలనుకోవడానికి, హత్య చేయడానికి 
చాలా తేడా ఉంది. 

- బుచ్చిరెడ్డి తప్పు 
హత్యలు, ఆత్మహత్యలు, పోలీసులు సొమ్ము 


నొల్లు కావడానికి అవకాశాలు! 


- యజ్ఞన్న శాస్త్రీ ఓమనిషి నూతిలోవడితే . 


వొద్దు 
కడలే దాశాలతకును 
గడం జూడంగం గానరాదు. 

- పోతన, భాగవతము 
తన హద్దు లెరిగి మెలగటం బుద్ధిమంతుని 
లక్షణం. 

- కృష్ణరావు, పాపీకొండలు 
నీటికి ఒడ్డులాంటిది మనిషికి హద్దు. 

- యజ్ఞన్నశాస్త్రీ హద్దులు-సరిహద్దులు 
నిజానికి ఎల్లలున్నాయి. దాటకూడదు 
సత్యానికి సరిహద్దు లున్నాయి. 

- యజ్ఞన్నశాస్త్రీ సత్యానికి సరిహద్దులు 
వానుమంతుడు 
రామభక్తుడైన హనుమంతుడు 
కృష్ణుని ఆనవాలు పట్టడు. 

- కాళోజీ చాదస్తం 
హంతకుడు 


రహదారుల మధ్యచారిలో 
అగుపించే హంతకు లెవ్వరు? 


ప్రక్కన పెట్టిన రోలర్‌ కాదోయ్‌ 
దానిని గుద్దిన బండ్లెన్నీ! 

- మాచిరాజు రహదార్లు 
హంతకులు కూడా ఎంత అమాయకంగా ప్రపం 
చానికి కనిపిస్తారు? 

= నంది, నైమిశారణ్యం 
వారిజనులు 
గాలి నీరువోలెం గల పదార్ధములందు 
భాగకర్త లభిలపంచజనులు 
స్వార్థపరులు దీని సమ్మతింపరుగాని 
కాలమూర్తి ప్రాలుమాలండన్న! 

- ఏటుకూరి, క్షేతలక్షీ 
సర్కారు బ్రాహ్మలంటే హరిజనులోయ్‌! 

- చిరంజీవి, బోలో స్వతంత్రభారత్‌కీ జై 
యథార్థముగా నస్పృశ్యులు మనమా? పంచ 
ములా? వారికి మన విద్య లేదు. అందుచేత 
మనకన్న యింద్రజాల మహేంద్రజాలములు 
వారెజుగరు. వారికి మనకున్న నాగరికత 


లేదు. అందుచేత మనకున్న కానికూళ్ళు తప్పు 
తిరుగుడులు వారికి లేవు. అందుచేత మనమే 


యస్పృశ్యులము. 


వారిళ్ళందుడు 
నోరు కల్లల పుట్ట. పేరు హరిశ్చంద్రుడు. 


= పానుగంటి సాక్షి 


వాన్తం 

ఫాలలోచన! వరద! మత్పాణితలము 
నేను నెవ్వని తలమీంద నిడిన వాండు 
మస్తకము నూజు వ్రయ్యలై మడియ నీవె 


= పోతన భాగవతము 
వోని 
నిజం చెపితే అబద్ధమంత హానిచేస్తోంది. 

- చలం మ్యూజింగ్స్‌ 
వోయి 


ఆస్తంతా క్షవరమయితే వొక సుగుణమేమిటంటే 
ఆలోచించే అవసరం వుండదు. బుర్ర ఖాళీగా 
హాయిగా వుంటుంది. 

- బుచ్చిబాబు, గొలును 


80 


హాయి 


హితం 


లేమి లేనిచోటా సమానత్వం ఉన్నబోటా మాన 
వులు హాయిగా ఉంటారు. 
- రావిళాస్త్ర బంగాడుబాబు కధ 
హాన్యం 
అమృతమూర్తి, మందీయ ఒప్పాడ చాలు 
మినిటులూ, లిప్తలూ సెకన్లమీద చంపు 
- మాచిరాజు, తడాఖా 
నాటకంలో యంత హాస్యవైంనా చెల్లుతుంది. 
నటనలోకి హాస్యంతెస్తే యేవిం మూడుతుందో! 
= గురజాడ కన్యాతల్బం 
సాధారణంగా హాస్యం నవ్వు పుట్టించలేనపుడు 
జుగుప్స కలిగించే ప్రమాదం ఉన్నది. 

- కొడవటిగంటి, అనామిక 
జనానికి గానమేనా ఉండాలి, హాస్యమేనా 
ఉండాలి. సార్వత్రికమైనవి మరి అట్టే లేవు. 

- భమిడిపాటి అన్నీ తగాదాలే 

హాస్యం అందరికీ పడదు. 

= నంది, నైమిశారణ్యం 

దుఃఖం అనే చెరువుగట్టు తెగిపోతే, ఆ నీరు 
వెళ్ళిపోయే తూము హాస్యభావం. 

= బాపీరాజు కోనంగి 

సగము చచ్చి సంగీతము, నంతయు ఇచ్చి 

హాస్యము. 

-తివేం., ప్రభావతీ వ్రద్యుచ్నుము 
ఆండువారైనచో వందలకొలంది వచ్చినను 
జంపుటకు శూరుండనే. 

- తివేం., మృబ్ళకటికము 
నీకీ నగలిచ్చెదను. తీసికొనుము. ఇవి అలంకార 
సమయమున మాత్రము నావి. ఇతర సమయ 
ముల నీవి. 

- తివేం., వృభృకటికము 
నేనెన్నండేని గెల్తు 
నేని పోంగొట్టుకొనుదాత నిద్రపోను. 

- తివేం,, వ్యసన విజయము 
వాదనను వ్యర్థము చేయుటకు హాస్యముకంటె 
నధికమైన యాయుధము లేదు. 

- విశ్వనాథ, నందోరాజా భవివ్యతి 


నడువనేర్చె మా కారు వెనక్కు గూడ 
కాని నడచేప్పు డొక మూడు గాన్లె తిరుగు 

- మాచిరాజు, మా వాహనం 
హాస్యాన్ని నికృష్ణంగా చూస్తారుగాని, నీతిని 
బోధించడానికి నవరసాలలో దాన్ని పోలిన 
రసం లేనే లేదంటాను నన్నడిగితే. 

- లెళ్ళవీళ్ల కధలు-గాధలు 
పూర్వకవులు బూతులో, తిట్లో ఉంటేనేగాని 
హాస్యముకా దనుకున్నారేమోనని తోస్తుంది. 

- మొక్కపాటి బారిష్టరు పార్పతీశం 
అల్లటప్పాగ కాదు యమాంతకముగ 
రేడియోలో భరతనాట్య మాడినాను 

- మాచిరాజు ఆహం 
నా అమూల్య గానమ్ము వినాలి అంటే 
మూగ సినిమాలొ వినుడు గుండాగిపోవ! 

- మాచిరాజు, ఆహం 
భార్యకూ నాకు ఫోన్లా దెబ్లాట వచ్చి 
బడితెతో దాన్ని ఫోన్లోనె బాదినాను. 

- మాబిరాజు, అవాం 
ఇంట యేర్కన్న సుస్తీ యొక్కింత జేయ 
అసలు ఇంటి కింజక్ష నీయాలి యనును 
అంత ఓ ఘడియన్నర కాగృహమ్ము 
అమర కైలాసగిరి క్రింద అప్పడమ్ము 

= మాచిరాజు తడాఖా 
వోస్వాన్సదం 
బ్రతికి వున్న సమాజం చచ్చిపోయిన వాళ్లకోసం 
పని చెయ్యటంకన్న హాస్యాస్పదం లేదు. 

- ధనికొండ, వవిత్రులు 
హతం 
పలుకు మృదువు గాంగ బాగోగులను డెల్పు 
వారి హితము విననివారు లేరు 
ఆగ్రహించి పలుకు నాతం డాడెడుమాట 
లెంత హితముగాని యెవరు వినరు. 

- నంబూరి, శ్రీదుర్గావతీ... 
ఆరోగ్యంబు గోరువాండు చికిత్సకు వలన నొష 
ధంబుంబోలె శ్రేయంబు కాంక్షించు. నాయ 
కుండు భృత్యునివలన హితం బవశ్యంబు 


398 


హతం 


హృదయం 


గ్రహింపవలయు. 

- చిన్నయసూరి, మిత్రభేదము 
అసాధువులకు హితంబు గావించువాడుం బోలె 
సాధువుల కహితంబు గావించువాం డవశ్యం 
బుం గీడు పొందును. 

= బిన్నయనూరి, మీత్రభేదము 
లోకంబునందుం (బబ్రియవాదులు పెక్కండ్రు 
గలరు. హితమాడువాండు దుర్లభుండు. హిత 
వాది కంటె హితశ్రోత కడు దుర్లభుండు. 

= చిన్నయనూరి, మిత్రభేదము 
దప్పిం గొన్నట్టి వారి కా దప్పి దీ 


- శ్రీనాథుడు, శృంగారనైవధము 
వాజుం 
డబ్బును పట్టే హజం. 
- నార్ల వైపంట 
హిందువ్చ 


ఎలా పోతుందండీ పిచ్చి నమ్మకం హిందువుగా 
పుట్టింతర్వాత? 
- వేంకటరాయశాస్త్రి వ్యామోహం 

ఈ కపటనాటకు లుత్సవసమయముల యందు 
తమ వాకిట మద్దెళ్ళతోను తాళములతోను 
మహా ధ్వనితో భక్తులు దేవునిముందు హరినా 
మస్మరణ చేయుచున్నను పట్టపగ లావంక 
తొంగిచూడ నొల్లక బోగముదాని పాటగాని 
'బోగము' దన్న మాటగాని చెవిన బడినతోడనే 
వీధులవెంట మేళముల ముందేగుటకు మహాభ 
క్రితో నర్ధరాత్రముల యందు సహితము 
బయలు వెడలుదురు. ఇట్టి వీరు హిందూ 
మతోద్ధారకులయిన నాయకు లంట! 

- కందువారి, విద్యాధికుల భరములు 
హింన 


ప్రతిప్రాణీ తను వాంఛించిన దాన్ని హింసి 


స్తుంది. 

- బుచ్చిబాబు, తివ్యర్షత 
ఐశ్వర్యం కోసం హంస. ఒకడికంటే ఇంకొకడు 
ఎక్కువ డబ్బు సంపాదించాలంటే హింస 


షై - రామమోహనరావు, మోడల్‌ 


హింసతోనే సృష్టి పూస్తది 
హింసతోనే మార్చు వస్తది. 
= శ్రీశ్రీ, ఓ మహాత్మా! ఓ మహర్షీ! 
హింస పిరికితనానికి చిహ్నం. పలాయనానికి 
మరొక రూపం. 
- రంగాచార్య, మోదుగుపూలు 
వొంసాహింనలు 
వీరుడై అహింస విలువ చెప్పిననాడె 
జనము మెచ్చె దాని గుణము హెచ్చు 
భీరమతి అహింసతీరు నపుంసక 
బ్రహ్మచర్య వ్రతము భంగి లొచ్చు 
- మువరాల, నవ్వేకత్తులు 
హిస్టరీ మూన్టరు 
హిస్టరీ మాస్టరు కదండీ, ఎప్పుడూ పాత చరిత్ర 
స్మరిస్తూ ప్రస్తుతం గమనించడు కాబోలు. 


- రామదాసు, ఆకొశరామన్న 
హీనత 
కథహీనమైనా నటహీనం కాకూడదు. 
- శ్రీరమణ, న్యూనుడి 
హీనుడు 


తన బలము నెదిరి బలమును 

గనుంగొనక హితోపదేశకర్తల పలుకుల్‌ 

వినక కుజనుండు సాహస 

మునంజెడు బలుగాడ్చుందొడరు బూరుగులీలన్‌ 
- కంకంటి, ఉత్తరరామాయణము 

వృాదయం 

కవిత్వాలు హృదయం ఉన్నవాళ్ళకే 

చదవటం మంచిది 

గర్వానికి గుండె లేదు! 

- కందుర్తి, తెలంగాణ 
ఒక్కొక్క జీవితానికి హృదయమే పునాది 
అయితే, మరొక్కొక్క జీవితానికి మేధస్సే 
ప్రధానం అయి వుంటుంది. 

- సుబ్రహ్మణ్యశాస్త్రి గులాబీ అత్తరు 
ముండ్ల మధ్య గులాబులు పూస్తాయి. అంత 
గంభీరమైన వ్యక్తిత్వం వెనుక వెన్నపూసలాంటి 
హృదయముంది. 

- కృష్ణారెడ్డి తీయలేని కలువు 


99 


హృదయం హోరు 
ఖాళీగా ఉన్న హృదయాలన్నీ విశాలంగానే | గెలిస్తే గద్దె ఎక్కుతా - ఓడితే కోర్టుకెక్కుతా 
ఉంటాయేమో? అన్నాట్ట - 

- కొడవటిగంటి, బెదిరిన మనువులు - శ్రీరమణ, న్యూనుడి 


హృదయం ఒక సుడిగుండం- అస్పష్ట వేదనలు 
వెలిగ్రక్కే విషభుజంగం- అజ్ఞాత శత్రువులు 
దాగిన కీకారణ్యం. 

= రారా అలసిన గుండెలు 
మానవ హృదయం సామాన్యంగా- తనకన్న 
అన్ని విధాలా ఆధికంగా ఉండే వ్యక్తినే (ప్రేమి 
స్తుంది. 

- ధనికొండ ప్రాఫెనర్‌ బింధ్సెర్‌ 
జీవితాన్ని అనుభవించాలంటే జీవించి 
ఉండటం ఒక్కటే ముఖ్యం కాదు. ఈ శరీరాన్ని 
నడిపించే హృదయం పాడుకాకూడదు. 

- రంగనాయకమ్మ, వేకమేడలు 
పరమాణువుకన్న యెడద 
నిజం సుమా బహుస్వల్బం! 
(బ్రహ్మాండంకన్న హృదయ 
మనవరతం మహత్తరం. 

- సోమనుందర్‌, క్షుభితవదయా(త్ర 
చచ్చినా చంపినా- దాని వెనుక గాయపడ్డ 
హృదయం తప్పక వుండి తీరుతుంది. 

- రామలక్ష్రీ, (బ్రతకవలసిన మనిషీ 
హెచ్చరిక 
మరచిపోవద్దోయి! మరచిపోవద్దు! 
మనజాతి యగచాట్లు మరచిపోవద్దు! 

" = త్రివురనేని, మురబిపోవద్దోయి! 

మరబిపోవద్దు/ 
అభిరుచులు ఉండవచ్చు. కాని, వాటికి తగిన 
ఆదరణ వచ్చే వరకు తొందరపడకూడదు. 
= శ్ఞామలారాణ్నీ జీవవాపాని 
తాతతాతలనాటి కతలూ 
తవ్వి పోస్తానోయ్‌! 
- విశ్వనాథ కోకిలమ్మ వెళ్లి 
పిక్చర్‌ తీసిచూడు, ప్రింట్లు వేసిచూడు. 
=. శ్రీరమణ న్యూనుడి 
తనకలమే తన శత్రువు 


- శ్రీరమణ న్యూనుడి 


దోచుకు బతికేవాడు ఊరేల్లూ ఉంటే ఏదీ 
ఎత్తుకు పోకూడదనే హెచ్చరికలన్నీ మిగతా 
వాళ్ళకే ఉంటాయి మరి. 
= రావిశాస్త్రీ రత్తాలు - రాంబాబు 
హేయం 
అతి పరిశుద్ధులు లజ్జా 
న్వితులు మహోదారు లధికనిర్మలు లాత్మ 
స్తుతి పరనిందలు దోషము 
లతిహేయము లని తలంతు రాతల నెపుడున్‌, 
- పోతన, భాగవతము 
హేళన - 
హేళన వేదన కలిగిస్తుంది. 
= రావిశాస్త్రీ బంగారు బాబు 
హోటలు 
చదువుకున్న వాళ్ళు హోటల్లోపడి మెయ్యకపోతే 
ఆధునిక సంస్కారం అబ్బదు. 
- నంది, నైమి: 
పోదా si 


అధికారమూ, హోదా, రాజు సభకు ధరించే కిరీ 
టమూ, బట్టలూ వంటివి. వాటిని ధరించిన 
మనిషి కొండముచ్చయినా కామధేనువులా కని 
పిస్తాడు. వాటిని తీసీగానే, కామధేనువయినా 
కొండముచ్చులా కనిపిస్తాడు. _ 

- వెంకటరమణారావు, కొలువు కథ 
హోంమంత్రి 
హోంమంత్రి కాదల్చుకున్నవాడు పొట్టిగా బీడీ 
లాగ వుంటే కుదర్శు... నాటుచుట్టలాగ 
బండగా, నల్లగా పొడవుగా, మీ సన్యాసిలా ఎను 
బోతులాగ వుండాలి. 

- వతంజల్సి సర్హార్‌ 

se అవ్చున్న నర్జా 


ఎడతెగని కడలి హోరు 
వీడని చావు బ్రతుకు పోరు. 
- బైరాగి, వీడుకోలు 


400 


అనుబంధం 
సంకలనంలోని మరవరాని మాటల రచయితల పేర్లు 


అజంతా (పెనుమర్తి విశ్వనాథశాస్త్రి) 
అజ్ఞాడ (ఆదిభట్ల) నారాయణదాసు 
అజ్ఞాతకవి 

అడిదము సూరకవి 

అద్దేపల్లి రామమోహనరావు 
అనంతం 

అనంతుడు 

అనిశెట్టి సుబ్బారావు 

అవ్పల్నాయుడు 

అప్పారావు పట్నాయక్‌, మానాపురం 
అఫ్సర్‌ 

అబ్బూరి రామకృష్ణరావు 

అమ్మంగి వేణుగోపాల్‌ 

అరిపిరాల విశ్వం 

అర్నాద్‌ 

అల్లంరాజు 

అవసరాల సూర్యారావు 

అళోక్‌ 

ఆచంట రంగారావు 

ఆచార్య కె.వి. 

ఆంజనేయశాస్త్రి, పి. ఎస్‌. ఆర్‌ః 
ఆత్రేయ (కిళాంబి వేంకట నరసింహాచార్యులు) 
ఆదివిష్ణు 

ఆనందారామం 

ఆమంచర్ల గోపాలరావు 

ఆరుద్ర (భాగవతుల సదాశివ శంకరశాస్త్రి) 
ఆవుల శ్రీనివాసరావు 

ఆశాలత, తోటకూర 

ఆశీర్వాదం, యు. 

ఆళ్వారుస్వామి, వట్టికోట (ధర్మరాజు) 
ఇంజనీర్‌రావు 


ఉమామహేశ్వరరావు, శిష్టా (ఉమ, మహేశ్వర్‌, 


వినాయకపండితుడు, విజయమహేశ్వరం) 
ఊటుకూరి రంగారావు 

ఎక్స్‌రే (పుల్లుట్ల చలపతిరావు) 
ఎమ్వీయల్‌ (మద్దాలి వేంకటలక్ష్మీ 
నరసింహారావు) 

ఏటుకూరి వేంకట నరసయ్య 
ఏల్చూరు సుబ్రహ్మణ్యం 

ఓల్లా (లలితకుమారి) 

కంకంటి పాపరాజు 

కటికి కామన్న మంత్రి 

కదిరీపతి, పాలవేకరి 
కనక్‌ప్రవాసి (దామర్తి కనకయ్య) 
కందుకూరి వీరేశలింగం 
కప్పగంతుల మల్లికార్జునరావు 
కరుణకుమార (కందుకూరి అనంతం) 
కరుణశ్రీ (జంధ్యాల పాపయ్యశాస్త్రి) 
కవనశర్మ (కె.వి.ఎస్‌. శర్మ) 
కవిచౌడప్ప 

కవిరాజమూర్తి 

కళ్యాణ చక్రవర్తి 

కాకుమాని మూర్తికవి 
కాంతారావు, బలివాడ 

కాటూరి వేంకటేశ్వరరావు 
కాదంబరి 

కామేశ్వరరావు, కె.వి. 

కామేశ్వరి, డి. 

కాళీవిశ్వనాథం, ఎన్‌. 

కాళీపట్నం రామారావు (కారా) 
కాళోజీ నారాయణరావు 
కాళ్ళకూరి నారాయణరావు 

కిషన్‌ 

కుక్కుటేశ్వరరావు, గాడేపల్లి 
కుందుర్తి ఆంజనేయులు 

కుమార ధూర్జటి 

కురుమద్దాలి విజయలక్ష్మి 

కూచి నరసింహము 
కూర్మనాథకవి, గోగులపాటి- 


401 


కృత్తివెంటి వేంకట సుబ్బారావు 
కృష్ణంరాజు, పూసపాటి 

కృష్ణరావు, జి.వి. 

ళ్ళ 

En (భవదీయుడు) 
కేశవరెడ్డి 

కొచ్చెర్లకోట రామచంద్ర వెంకట కృష్ణారావు 
కొడవటిగంటి కుటుంబరావు 
కొడాలి ఆంజనేయులు 

కొడాలి సుబ్బారావు 

కొండలరావు, రావి 

కొనకళ్ళ వేంకటరత్నం 

కొప్పరపు సుబ్బారావు 

కోటయ్య, యడ్లవల్లి 
కోదండరామారావు, నెల్లుట్ల 

కోపల్లి వేంకటరావు 

కోలాచలం శ్రీనివాసరావు 
కౌసల్యాదేవి, అరెకపూడి (కోడూరి) 
గంగాధరం, నూతలపాటీ 
గంగాధరరావు, కొర్రపాటి 
గంగినేని వెంకటేశ్వరరావు 
గంగిశెట్టి నరసింహారావు 
గణపతిశాస్త్రి పిలకా 

గణేశ్‌ పాత్రో 


గోపరాజు, కొరవి 


గోపాలచక్రవర్తి (నడిమింటి వేణుగోపాల శాస్త్రి) 


గోపాలరావు, కాళ్ళకూరి 

గోపి, ఎన్‌. 

గోపీచంద్‌, త్రిపురనేని 
గోవిందరాజు సీతాదేవి 

గౌరన 

గౌరీశంకర్‌, టి. 

చండీదాస్‌ 

చంద్రమౌళి, చొప్పకట్ల 
చంద్రసేన్‌ 

చలం (గుడిపాటి వేంకటచలం) 


చలసాని ప్రసాదరావు 

చల్లా సుబ్రహ్మణ్యం 

చాసో (చాగంటి సోమయాజులు) 
చిన తాతాచార్యులు, తిరుమలబుక్కపట్టణము 
చినరామచంద్రరావు, దంతుర్తి 
చిన్నబాబు, కె. 

చిన్నయసూరి, పరవస్తు 

చిరంజీవి, కె. 

చిలకమర్తి వేంకట లక్ష్మీనరసింహము 
చెరబండరాజు (బద్దం భాస్కరరెడ్డి) 
చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి 

చేమకూర వేంకటకవి 

ఛాయారాజ్‌ 


జకృన 

జగదీశ్వర్‌, చిమనగుంట 
జగన్నాథం, వజ్బృల 

జగ్గకవి, కూచిమంచి 

జంగయ్య, బోయ 

జంగా 

జమ్ములమడక 

జయ 

జయంతి 

జయప్రద, పెళ్ళకూరు 
జయరాం, సొదుం 

జరుక్‌శాస్త్రి (జలసూత్రం రుక్మిజీనాథశాస్త్ర) 
జానకీ జాని 

జాషువా, గుజ్జం 

జ్వాలాముఖి (ఎ.వి.రాఘవాచారి) 
తమ్మయ్య, సారంగు 
తాపీధర్మారావు 

తాళ్ళూరి నాగేశ్వరరావు 

తిక్కన 

తిమ్మకవి, కూచిమంచి 

తిలక్‌ (దేవరకొండ బాలగంగాధర తిలక్‌) 
తి.వేం.(తిరుపతి వేంకటకవులు) 
తుమ్మల సీతారామమూర్తి చౌదరి 
తులసి, చాగంటి 

తేజోవలి 

త్రిపురనేని రామస్వామి చౌదరి 
దాశరథి కృష్ణమాచార్యులు 

దాసు వామనరావు 


దివ్యప్రభాకర్‌ 

దీక్షితులు చింతా (మారుతి) 
దీపాల పిచ్చయ్యశాస్త్రి 

దుగ్గన, దగ్గుపల్లి 

దుర్గయ్య, పల్లా 

దుర్భాక రాజశేఖర శతావధాని 
దువ్వూరి రామిరెడ్డి 
దూబగుంట నారాయణకవి 
దేవీప్రియ 

దేవులపల్లి కృష్ణశాస్రి 
ధనికొండ హనుమంతరావు 
ధర్మవరం రామకృష్ణమాచార్యులు 
ధూర్జటి 


నగ్నముని (మానేపల్లి హృషీకేశవరావు) 
నండూరి సుబ్బారావు 

నంది, ఎన్‌.ఆర్‌. 

నన్నయ 

నంబూరి తిరునారాయణస్వామి 
నరసరాజు, డి.వి. 

నరసింహం, వుప్పల 
నరసింహశర్మ, గరిమెళ్ళ 
నరసింహారెడ్డి 

నవీన్‌ (మల్లయ్య) 

నాగచంద్రావతి, వలివేటి 
నాగరాజారావు, కాకుటూరు 
నాగేంద్రరావు, పింగళి 

నాచన సోమన 

నాయని సుబ్బారావు (సౌభద్రుడు) 
నారాయణకవి, గుండభట్టు 
నారాయణబాబు, శ్రీరంగం 
నారాయణరెడ్డి, సుంకిరెడ్డి 
నారాయణాచార్యులు, పుట్టపర్తి 
నార్ల వేంకటేశ్వరరావు 

నిఖిలేశ్వర్‌ (యాదవరెడ్డి, కె., నిఖిల్‌) 
నిజం (శ్రీరామమూర్తి) 

నిరుద్యోగి 

నిర్మలప్రభావతి, పవని 
పట్టాభిరామశాస్త్రి, రావిపాటి 
పఠాభి (తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి) 
పడాల 

పతంజలి, కె.ఎన్‌.వై. 


| “*బ్మినాభరెడ్డి, కుప్పిరెడ్డి 
పద్మనాభాచార్య, కరమల 
పరాశర 
పరిగి రాధాకృష్ణ 
పరిమళా సోమేశ్వర్‌ 
పవన్‌కుమార్‌, ఎస్‌.ఆర్‌. 
పాండురంగారావు, వాకాటి 
పానుగంటి లక్ష్మీనరసింహారావు 
పాప (పాలగుమ్మి పద్మరాజు) 
పార్ధసారథి, నండూరి 
పాలంకి వెంకటరామచంద్రమూర్తి 
పాల్కురికి సోమన 
పింగళి సూరన 
పిచ్చయ్యశాస్త్రి, చల్లా 
పిచ్చేశ్వరరావు, అట్లూరి 
పినవీరారెడ్డి, బచ్చు 
పినిశెట్టి శ్రీరామమూర్తి 
పిల్లలమర్రి పినవీరభద్రుడు 
పుండరీకాక్షుడు, దామరాజు 
పురాణం (సీత, సుబ్రహ్మణ్యశర్మ) 
పురిపండా అప్పలస్వామి 
పురుషోత్తమకవి, కాసుల 
పురుషోత్తమరావు, అయ్యదేవర 
పులికంటి కృష్ణారెడ్డి 
పుల్లకవి 
పుల్లాభట్ల వెంకటేశ్వర్లు 
పూర్ణానందం, పుచ్చా 
పెద్దన, అల్లసాని 
పెద్దన సోమయాజి, కాణాద 
పెద్దిభొట్ల సుబ్బరామయ్య 
పెద్దిరాజు, జంపన 
పెమ్మయ సింగధీమణి 
'పేరయ్యశాస్త్రి, భారతుల 
పేర్వారం జగన్నాథం 
'పైడిమట్టీ వేంకటసుబ్బారావు 
పైడిరాజు, అంట్యాకుల 
పొట్లపల్లి సీతారామరావు 
పోతన, బమ్మెర 
పోతుకూచి సాంబశివరావు 
ప్రయాగ కోదండరామశాస్రి 
ప్రసాద్‌, పి.యస్‌.ఐ. 


403 


ట్రసేన్‌ 

బంగారమ్మ, చావలి 

బంగారయ్య, నండూరి 

బద్దెన 

బలిజేపల్లి లక్ష్మీకాంతం 

బసవరాజు అప్పారావు 

బాపిరాజు, అడవి 

బాపురెడ్డి జి. 

బాలసరస్వతి, కె. 

బీనాదేవి (భాగవతుల నరసింగరావు) 
బుచ్చిబాబు (శివరాజు వెంకటసుబ్బారావు) 
బుచ్చిరెడ్డి, కేకు 

బొల్లిముంత శివరామకృష్ణ 

బైరాగి, ఆలూరి 

భమిడిపాటి కామేశ్వరరావు 
భరద్వాజ, రావూరి 

భరాగో (భమిడిపాటి రామగోపాలం) 
భానుమూర్తి, చెన్నాప్రగడ 
భారతీదేవి, ఎన్‌. 

భావన్‌, ఆచార్య 

భాస్కర్‌, మైనంపాటి 

భాస్మరభట్ల కృష్ణారావు 

భాస్మరరావు, నాగినేని 

భీమన్న బోయి 

భుజంగరావు, మంత్రిప్రగడ 
భూషణం 

లైరవయ్య 

మట్నూరి వెంకటసుబ్బారాయుడు 
మద్దూరి శ్రీరామమూర్తి 
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి 
మధుబాబు 

మధుర్‌ 

మల్లారెడ్డి, గజ్జెల 


మల్లావధాని, గరికపాటి క 


మల్లికార్జున్‌ 

మల్లికార్జున పండితారాధ్యులు 
మల్లికార్జునరావు 

మహీధర రామమోహనరావు 
మహేష్‌ 

మాగోఖలే (మాధవపెద్ది గోఖలే) 
మాచిరాజు దేవీప్రసాద్‌ 


404 


మాడపాటి హనుమంతరావు 
మాదిరాజు పార్థసారధి 
మారుతీరావు, గొల్లపూడి 
మారేపల్లి రామచంద్రశాస్త్రి 
మాలకొండారెడ్డి, ఉండేలు 
మాలతి, నిడుదవోలు 
మిరియాల రామకృష్ణ 
ముకురాల రామారెడ్డి 
ముద్దంశెట్టి హనుమంతరావు 


మొక్కపాటి నరసింహశాస్త్రి 
మోహన్‌ ప్రసాద్‌, వేగుంట 

యజ్ఞన్నశాస్త్రి సోమంచి 

యాత్రిక్‌ 

యాదగిరిరావు, గొట్టిపర్తి 

రంగనాయకమ్మ, ముప్పాళ్ళ 

రంగారావు, మాదిరాజు 

రమణారెడ్డి, కె.వి. 

రాఘవశర్మ, గురజాడ 

రాజమన్నార్‌ (పాకాల వెంకటరాజమన్నార్‌, 
సుధాకరుడు) 

రాజయ్య, అల్లం 

రాజారాం, మధురాంతకం 

రాజేంద్ర, ఆసు 

రాజేశం, శీలం 

రాధాకృష్ణ, భమిడిపాటి 

రాధాకృష్ణశర్మ, చల్లా 


రాధాకృష్ణశాగస్త్రీ, కాజా 


రామకృష్ణ, నండూరి 
రామకృష్ణకవులు (ఆకొండి రామమూర్తి శాస్త్రీ, 
నిశ్ళంకుల కృష్ణమూర్తి) 

రామకృష్ణరావు, రావేటి 
రామకృష్ణశర్మ, గడియారం 
రామకృష్ణశాస్త్రి, మల్లాది 
రామకృష్ణుడు, తెనాలి 
రామచంద్రం, ఇచ్చాపురపు 


రామచంద్రమూర్తి, జీడిగుంట 
రామచంద్రశాస్త్ర, మల్లాది 
రామదాసు, బెల్లంకొండ 
రామనరసయ్య, పీ.వి. 
రామమూర్తి, కలువగుంట 
రామమోహనరావు, సూర్యదేవర 
రామరాజభూషణుడు 

రామలక్ష్మి, కె. 

రామలింగస్వామి, అనంతపంతుల 
రాయప్రోలు సుబ్బారావు (సుభాషి 
రారా (రాచమల్లు రామచంద్రారెడ్డి) 
రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాథశాస్త్రి) 
రెంటాల గోపాలకృష్ణ 

రెంటాల సుబ్బారావు 

లక్ష్మణకవి, ఏనుగు 

లక్ష్మణరావు, వుష్పల 

లక్ష్మి, “మీరా” 

లక్ష్మీనరసింవశాస్తి, ఇసుకపల్లి 
,లత (తెన్నేటి హేమలతాదేవి) 
“లలిత, జి. 

లల్లాదేవి (బి.నరసింహాచారి) 
లింగమూర్తి, సింగరాజు 

లోచన్‌ 

వక్కలంక సీతారామరావు 

వడ్డెర చండీదాస్‌ (సి.యస్‌.రావు) 
వనమాలి 

వనశ్రీ (వాసిరెడ్డి నారాయణరావు) 
వరద (అబ్బూరి వరదరాజేశ్వరరావు) 
వరదాచార్యులు, వానమామలై 
వరవరరావు, పెండ్యాల 
వల్లభరాయుడు, వినుకొండ 
వసంతరావు రామకృష్ణారావు 
వసీరా 

వనుంధర 

వసుబాబు 

వసురాయకవి (వడ్డాది సుబ్బారాయుడు) 
వామనరావు, బచ్చు 


వాసిరెడ్డి భాస్మకరావు 
వాసు 


విజయకుమార్‌, టి.కె. 


విజయలక్ష్మి, సి. 


విద్వాన్‌ విశ్వం (రూపనకుడి విశ్వరూపశాస్త్రి) 


విమలారామం (తటవర్తి విమల, 
రామచంద్రరావు) 

వి.వి.న. మూర్తి 

వివేకానంద, ఎస్‌. 

విశ్వనాథ సత్యనారాయణ 
విశ్వనాథం, కాశీ 

విశ్వం, కొంపెల్ల 

విశ్వక్రీ 

విశ్వసుందరమ్మ, తల్లాప్రగడ 
విశ్వేశ్వరరావు, మల్లవరపు (హ్రీహ్రీ) 
విష్ణుప్రియ, ఒ. 

విష్ణుభట్ల సుబ్రహ్మణ్యేశ్వరకవి 
విహారి -శాలివాహన 
వీరనాగేశ్వరరావు, కర్ణ 
వీరభద్రకవి 

వీరేంద్రనాథ్‌, యండమూరి 
వీర్రాజు, శీలా 
వెంకటకృష్ణమూర్తి, మల్లాది 
వెంకటకృష్ణారావు, అంగర 
వెంకటనరసింహారావు, తాతినేని 
వెంకటరంగారెడ్డి, ఎస్‌. 
వెంకటరమణ, గంటి 
వెంకటరమణారావు, మంథా 
వెంకటసుబ్రహ్మణ్యం, బుర్రా 
వెంకటేశ్వరరావు, పరుచూరి 
వెంకటేశ్వర్లు 

వెంకమరాజు, తురగా 
వెంకటకవి, వంకాయలపాటి 
వేంకటపార్వతీశ్వరకవులు (బాలాంత్రపు 
వేంకటరావు, వోలేటి పార్వతీశం) 
వేంకట రమణారావు, కోపల్లి 
వేంకట రామశాస్త్రి 
వేంకటరామకవి, పోలిపెద్ది 
వేంకటరాయశాస్త్రి, వేదం 
వేంకటరావు, కవికొండల 
వేంకటలక్ష్మీనరసింహారావు, వింజమూరి 
వేంకటశర్మ, మంగిపూడి 

వేంకట సుబ్బారావు, కొడాలి 
వేంకట నార్యుడు, కోట 

వేటూరి ప్రభాకరశాస్త్రి 


405 


వేణుగోపాల్‌, చక్రవర్తి 
వేణుగోపాలరావు, కొమ్మూరి 
వేదాంతకవి 

వేదుల సత్యనారాయణ శాస్త్రి 
వేమన 


శంకరరాజు, ముంగర 
శరభాచార్యులు, పులివర్తి 
శశాంక్క వోలేటి 

శాయి, యర్రంశెట్టి 
శివప్రసాద్‌, వి. 
శివరామకృష్ణశాస్త్రి 
శివరామశాస్త్రి, వేలూరి 
శివసాగర్‌ (కె.జి. సత్యమూర్తి) 
శివారెడ్డి, కె. 
శేషగిరిరాయకవి, చామర్తి 
శేషగిరిరావు, అల్లం 
శేషేంద్రశర్మ, గుంటూరు 
శ్యామలారాణి, ఎ. 
శ్రీకాంతశర్మ, ఇంద్రగంటి 
శ్రీకృష్ణదేవరాయలు 
శ్రీనాథుడు 

శ్రీనివాస్‌, త్రిపురనేని 
శ్రీనివాసరావు, మాచర్ల 
శ్రీనివాసాచార్య, తిరుమల 
శ్రీపతిశాస్త్రి, శొంఠి 
శ్రీరమణ 
శ్రీరామచంద్రమూర్తి, గంటి 
శ్రీరామమూర్తి, శ్రీపాద 
శ్రీరాములు, దాను 

శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) 
శ్రీహరి, గుంటూరు 
సంజీవదేవ్‌ 

సంజీవరావు 
సత్యనారాయణమూర్తి, చక్కా 
సదానంద, కలువకొలను 
సదాశివం 

సంధ్యాదేవి, ఆర్‌. 


సన్యాసి, వనకాడ 
సభా, కె. (కనక సభాపతిపిళ్ళె) 


సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు 


సరళాదేవి, పి. 


సరస్వతీదేవి, ఇల్లిందల 

సామెత 

సాంబశివరావు, కొడాలి 

సావిత్రి, అదూరి 

సింగన, మడికి 

సినారె (సింగిరెడ్డి సత్యనారాయణరెడ్డి) 
సి.ఎస్‌.రావు 

సీతాదేవి, వాసిరెడ్డి 

సీతారాం 

సీతారామారావు, వడ్లమూడి 
సుకాంచన 

సుంకర సత్యనారాయణ 

సుజాత, తిరువీథుల 

సుదర్శన్‌ 

సుధాకర్‌ 

సుధాకరరెడ్డి, తిరుమూరు 
సుందరరామయ్య, వైఖరి 

సుప్రసన్న (కోవెల సుప్రసన్నాచార్యులు) 
సుబ్బారావు పాణిగ్రాహి 
సుబ్రహ్మణ్యశర్మ, సాధు 
సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీపాద 
సుభాష్‌చంద్ర 

సుమతి, వి. 

సుమనశ్రీ 

సురవరం (ప్రతాపరెడ్డి 

సులోచన, మాదిరెడ్డి 
సులోచనారాణి, యద్దనపూడి 

సూరి, తెన్నేటి (విషనాగు, సీరపాణి) 
సూర్యనారాయణ, వల్లూరి 
సూర్యప్రకాశ్‌, ఎ. 


సూర్యారావు, అంగర 
సోమనాథకవి, రేకపల్లి 


సోమరాజు, రంథి 

సోమసుందర్‌, ఆవంత్స 

సౌభాగ్య (విజయకుమార్‌) 
స్వర్ణరాజ హనుమంతరావు 
హనుమంతరావు, కాళ్ళకూరి 
హనుమయ్య చౌదరి, జంగా 
హర్షవర్థన్‌, చందు 

హితశ్రీ (ఎం.వి.ఎస్‌. ప్రసాదరావు) 
హెచ్చార్కె (హనుమంతరెడ్డి, కె) 


